అప్పకపీయము 


కాకునూరి అప్పకవి ప్రణీతము 


పరిష్ఫతం : 
శ్రీ గిడుగు రామమూర్తి పంతులు 
శ్రీమాన్‌ ఉత్పల వేంకటనరసింహాచార్యులు 


కొత్తకూర్చు : 
పరిష్కర్త - పీఠికాకర్త 
విద్వాన్‌ శ్రీ రావూరి దొరసామిశర్మ 


సంపాదకుడు : 


డా॥ శ్రీరంగాచార్య 





తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రచురణ సంఖ్య - 82 


అప్పకవీయము 
-కాకునూరి అప్పకవి 


తొలి ముద్రణ : 1850 

రెండు, మూడు, నాలుగు, ఐదు, 
ఆరవ ముద్రణలు, మరియు 

ఏడవ ముద్రణ : 1966 

వావిళ్ళ రామస్వామి శా(స్తులు & సన్స్‌ 


ఎనిమిదవ ముద్రణ : 
సెప్టెంబర్‌, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


పేజీలు : 722 
(ప్రతులు : 500 


వెల: ₹. 300/- 


ముద్రణ : 

కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
ఓ.యు.రోడ్‌, విద్యానగర్‌ 
హైదరాబాద్‌-44 


డి.టి.పి: శ్రీమతి లక్ష్మీశ్రీనివాస్‌ 


(ప్రతులకు 
తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్ర భారతి ప్రాంగణం 
హైదరాబాదు - 500 004. 
ఫోన్‌ నం. 040 29703142 


Publication No : 82 


Appakaveeyamu 
-Kakunoori Appakavi 


First Edition : 1850 
2 to 6* Editions and 
T* Edition: 1966 


V. Ramaswamy Sastrulu &Sons 


8 Edition :September, 2019 
Telangana Sahitya Academi 


Pages : 722 
Copies: 500 


Price : Rs. 300/- 


Printed at : 

Karshak Art Printers 
O.U.Road, Vidyanagar, 
Hyderabad-44 


DTP : Smt Lakshmisrinivas 


For Copies : 

Telangana Sahitya Academi, 
Kalabhavan, Ravindra Bharathi, 
Hyderabad - 500004. 

Ph :040-29703142. 


ప్రామాణిక లక్షణగ్రంథం 


సంస్కృత భాషలో తెలుగు లక్షణాలను వివరిస్తూ వెలువడిన వ్యాకరణాల్లో 
“ఆంధ్ర శబ్ద చింతామణి” ప్రముఖమైంది. దీనికి ఎలకూచి బాలసరస్వతి 
రాసిన టీక, అప్పకవి తన అప్పకవీయంలో రాసిన పద్యానువాదం మనకు 
లభ్యమవుతున్నాయి. ఈ ఇద్దరూ కూడా 17వ శతాబ్దానికి చెందినవారే. వీరి 
వల్లనే మనకు ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ రాసినట్లుగా తెలియవచ్చింది. 


“అప్పకవీయం” ఆంధ్ర శబ్ద చింతామణికి కొంత అనుసృజనాత్మకం, 
కొంత వ్యాఖ్యనాత్మకం. ఇది ఛందశ్శాస్రపరంగా స్వతంత్రమైన పెంపుదలతో 
పద్యరూపంలో వున్న తెలుగు లక్షణగ్రంథం. 82 ఆర్యలతో కూడిన మూలంలోని 
అయిదు పరిచ్చేదాలను, ఎనిమిది ఆశ్వాసాల విభాగంగా ప్రణాళిక 
వేసుకున్నాడు. కానీ అయిదు ఆశ్వాసాల గ్రంథం మాత్రమే (భాషవర్ణ, ప్రాస, 
పద్య, సంధి) లభించింది. భాష అనే ఒకటవ ఆశ్వాసంలో అలంకారశా'స్త్ర 
విషయాలు (కావ్యం,కవి) ఎక్కువగా చోటు చేసుకోగా, ద్వితీయాశ్వాసంలో 
(వర్ణ) కావ్య భాషా స్వరూప నిరూపణం, వ్యావహారిక భాషారూప వివరణం 
(ప్రాముఖ్యం వహించాయి. మూడు,నాలుగు ఆశ్వాసాలలో (వళి-ప్రాస,పద్య) 
ఛందస్సుకు సంబంధించిన అంశాలు, యతి-ప్రాసల గురించిన ప్రామాణిక 
వివేచన ఉండటంచేత అప్పకవీయం ఛందో (గ్రంథంగా పేరు తెచ్చుకుంది. 
శాస్త్రీయమైన పద్ధతిలో సమగ్రంగా లక్ష్య లక్షణ వివేచన చేసిన “అప్పకవీయం” 
సర్వలక్షణ సారంగా ప్రామాణికమైన లక్షణ(గంథంగా పరిగణింపబడుతున్నది. 
53 ఏళ్ళ క్రితం వెలువడిన ఈ గ్రంథాన్ని ఈనాటి పాఠకుల కోసం తిరిగి 
ముద్రిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. 


04.09.2019 తెలంగాణ సాహిత్య అకాడమి 


కృతజ్ఞతలు 


ఛందో£. లంకార శాస్త్ర (గ్రంథాల్లో ప్రసిద్ధి చెందిన 
అప్పకవీయాన్ని నూతన పద్ధతిలో ముద్రణం చేయించి 
సాహితీ లోకానికందిస్తున్న తెలంగాణ సాహిత్య ఎకాడమీ 
అధ్యక్షలు డా॥నందిని సిద్దారెడ్డి గారికి, కార్యదర్శి 
డా॥ ఏనుగు నరసింహారెడ్డి గారికి. 

'వావిళ్లి పుస్తక సంస్థవారు భిన్నకాలాల్లో ప్రచురించిన 
“అప్పకవీయి (ప్రతుల ఆధారంగా ఈ (గంథం 
ముద్రణమయినందున “వావిళ్ల సంస్థవారికి. 


నేను ఈ పుస్తక సంపాదకత్వ కారణంగా మళ్లీ 
అప్పకవీయాన్ని పరిశీలించే అవకాశం కల్గించిన సాహిత్య 
ఎకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 

మార్పులు - చేర్పులతో ఈ ప్రతిని సిద్ధం చేస్తుంటే 
ఎంతో ఓపికతో డి.టి.పి. చేసిపెట్టిన శ్రీమతి లక్ష్మీ 
శ్రీనివాస దంపతులకాశీస్సులు. 

భవిష్యత్తులో 'తెలంగాణ సాహిత్య ఎకాడమీ” వారు 
అప్పకవీయాన్ని వ్యాఖ్యాయుతంగా ప్రచురించటానికి ఈ 
గ్రంథం ఉపయోగకరం కాగలదని ఆశిస్తున్నాను. 
“తరుఃప్రసూతే పుష్పాణి మరుద్వహతి సౌరభమ్‌” 
హరిపురి కాలనీ = డా.శ్రీరంగాచార్య 
హైదరాబాద్‌ - 35 


1 ముందుమాట 3 
1 కృతజ్ఞతలు 4 
I సూర్యాలోకనం 6 
1. అప్పకవీయం - కొన్ని ఆలోచనలు 1 
2. అప్పకవీయం రచనాకాలం 28 
3. రావూరి దొరసామిశర్మ అప్పకవీయ సమీక్ష 26 
4. కవి పీఠిక 89 
5. ప్రథమాశ్వాసము 118 
6. ద్వితీయాశ్వాసము 169 
7. తృతీయాశ్వాసము 320 
5. చతుర్థాశ్వాసము 411 
9. పంచమాశ్వాసము 598 
10. అప్పకవి ఉదాహరించిన గ్రంథములు 653 
IV. అనుబంధం 

అప్పకవీయ పూర్వముద్రణ ముఖపత్రాలు 662 


గిడుగువారి ఉపోద్దాతం 665 


అప్పకవీయము 


సూర్యాలోకనం 


వేదమునకు పాదంబులై వెలయుకతన 

ఛందమన్నిటిలో నవశ్యంబుగాదె 

పురుషుడఖిలాంగయుతుడయ్యు చరణయుగము 

లేకనడువ సమర్ధుడే లోకమునను (అప్ప. 4.10) 

మన లక్షణ గ్రంథాల్లో అప్పకవీయానికున్న పఠన - పాఠన వ్యాప్తి మరియే 
యితర లక్షణ [గ్రంథాలకు లేకపోవటం. ఛందో విషయాలను (గహింపదలచిన 
విద్వాంసులకు సైతం దీన్ని మించిన గ్రంథం లేకపోవటం వలన ఇది బాగా 
వ్యాప్తి చెందింది. ఈ (గంథానికన్నా ముందు వచ్చిన కవిజనాశ్రయాది ఛందో 
(గ్రంథాల్లో విస్తారంగా, కూలంకషంగా, సక్రమ పద్ధతి, లక్షణ ప్రవచనం 
లేనికారణాన్ని గమనించిన ఆప్పకవి బృహత్‌ ప్రణాళికతో వ్యాకరణ 
చృందోలంకారాది విషయ సముపేతంగా ఒక సమగ్ర రచనకు శ్రీకారం 
చుట్టినందువలననే “ఇది చదివిన పిమ్మట మరియెదియేనియు చదువు బుద్ధియేలా 
పొడమున్‌' (1-7) అన్నాడు. 
లక్షణాలంకార (గ్రంథాల్లో కవినామంతో (ప్రఖ్యాతి గాంచిన “నన్నయ 

భట్టీయి, “బాల సరస్వతీయి, “అహోబలపండితీయాదులివలె ఈ గ్రంథం కూడా 
“అప్పకవీయలిగా ప్రసిద్ధమయింది కాని కృతికర్త తెల్పింది “కాకునూర్యప్పకవివర్య 
విరచితంబైన యాంధ్రశబ్ద చింతామణియను వ్యాకరణ శాస్రంబుూఅనియే, 
చింతామణి లోని “ఆద్యోవళిః..” అనే కారికను వివరించటానికి - 
(వ్యాఖ్యానించటానికి) మూడవ ఆశ్వాసం - 398 పద్యాలలో ఛందస్సును చెప్పగా 
- అదే సుబోధకమై ప్రయోగపరిపుష్టమై యున్నందువలన - అప్పకవీయం 
ఛందోగ్రంథంగానే రాణిస్తున్నది, కవిగారికి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు కన్పడి 
ఆంధ్రశబ్ద చింతామణిని లోకోపకారార్థం తెనిగించమని ఆదేశించిన కారణంగా 
ఈయన గ్రంథాన్ని కామేపల్లిలోని శ్రీకృష్ణదేవునికి అంకితం చేసి (చూ-కవి పీఠిక) 
దీనిలో 42 లక్షణ గ్రంధాలు, 73 తెలుగు కావ్యాలు, 23 చాటు కవుల పద్యాలు 
వీనితోపాటు స్వీయ పద్యాల పరిశోధించి 316 పద్యాల్లోని ప్రయోగాలనిచ్చిన 


6 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


ఈయన దీన్ని “సౌరపాదపంి” అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు, ఇంత 
గాఢ పరిశ్రమ చేసిన అప్పకవి ఆనాడు ఎన్ని తాటాకు పుస్తకాలను - వ్రాత పుస్తకాలను 
పరిశోధించి ప్రయోగాన్వేషణకు (శ్రమించిన తీరును ఆలోచిస్తే అప్పటికే మన 
తెంగాణంలో లిఖిత గ్రంథసంపద ఎంతగలదో అనిపిస్తున్నది. ఆనాడు అప్పకవి 
తెల్పినగ్రంథాలు కొన్ని ఉదాహరించిన పద్యాల్లోకొన్ని నేడు మనకు లభించటం 
లేదు. “అప్పకవీయం” ప్రఖ్యాతి ఎంతగలదో వివిధ రీతుల విమర్శలు కూడా అట్లే 
వచ్చినాయి. ఇదొక విశేషం. 


(గంథకర్తయెన కాకునూరి అప్పకవి మొదటి పేరు అప్పయ. తరువాతి 
కాలంలో కవిత్వాదులందు ప్రఖ్యాతుడై 'అప్పకవియైనాడు. (ఆధునిక యుగంలో 
చిన్నయ్య సూరి చేరి చిన్నయ సూరి యెనట్లు) అందుకే కృత్యంత గద్యల్లో అప్పకవి 
వర్యవిరచిత మని తెల్పినాడు. ఇది ఈయన రచనయైనందున అప్పకవీయమైంది. 


ఒకప్పటి మహబూబ్‌నగరం (నేడు నాగర కర్నూలు) జిల్లా చరిగొండ 
సీమకు చెందిన అప్పకవి. లేమామిడి కాకునూరు. వట్టెం. మొదలైన గ్రామాలతో 
తనకున్న అనుబంధాన్ని తెల్పినాడు. ఇప్పటికీ కవిగారి బంధువర్గం - కవి వంశానికి 
చెందినవారు ఈ గ్రామాల్లో వున్నారు. అప్పకవి పూర్వుల్లో ఒక పండితుడు “కా” 
అనే అక్షరానికి నూరర్ద్జాలు చెప్పి ప్రశంసితుడైనందున అప్పటి నుండి వీరివంశం 
'కాకునూరు వారైనట్లు కృత్యాది ద్వారా తెలుస్తున్నది. ఈయన గురుకుల క్షిష్ణుడై 
వేదజ్యోతిషవ్యాకరణాలంకారాది విద్యల నేర్చి - కొన్ని గ్రంథాలను రచించినా 
అవియేవీ లభించటం లేదు. అప్పకవీయం మాత్రమే ఈయన సాహితీ కీర్తి 
పతాకకొక నిదర్శనంగా నిల్చింది, దీన్ని సుమారు క్రీ.శ. 1656లో రచించినట్లు 
గ్రంథస్థమైన ఆధారం తెల్పుతున్నది (చూ- అప్పకవీయ రచనా కాలం) 
అప్పకవీయాన్ని 8 ఆశ్వాసాల్లో పూర్తి చేయవలెననే కోరికతో దానికి తగిన విభాగం 
కూడా చేసినాడు. కాని, నేడు మనకు 5 ఆశ్వాసాలకృతి మాత్రమే లభిస్తున్నందున 
- తత్సమ. దేశ్య - క్రియా పరిచ్చేదాల విషయం తెలియదు. ఇక చింతామణిలోని 
మిగిలిన భాగాలను (లభించిన) భాషా . వర్ణ. వళి. పద్య. సంధి పరిచ్చేదాల 
వివరణ (వ్యాఖ్య) మాత్రమే మనకు మిగిలింది. మూల (గ్రంథంలోని 50 ఆర్యలను 
సుమారు 1810 గద్య పద్యాల్లో వ్యాకరణ - ఛందస్సర్వస్వంగా సిద్దంచేసిన 


కాకునూరి అప్పకవి 7 


అప్పకవీయము 


అప్పకవి మహాద్భుత ప్రతిభకొక నిదర్శనంగా నిలిచిన ఈ గ్రంథంలోని రచనా 
విధానం. లక్ష్యలక్షణరీతులు. పూర్వ పూర్వ గ్రంథాల పరిశీలన చేసి ఆకర్షణీయ 
శైలిలో వివరించటం వల్ల చదువరుల ఆదరాభిమాన పాత్రమైంది. 


అందుకే - “కవులకుపకారమగుటచే కలుగుసుకృత 
లాభ మందుననగు సద్యశోభివృద్ధి 
దాన సమకూరు నాక పదంబు - దీని 
తెనుగు కావించుకంటె శోభనము గలదె. 
అని తెల్పిన దీనిలోని 'సద్యశోభివృద్ధి అనేది కావ్యం యశసే అర్థకృతే... 
ఇత్యాది శ్లోకాన్ని గుర్తు చేస్తున్నది. 
అప్పకవి ప్రాచీన పద్ధతులను పర్యాలోచించి తననాటికి (నవీన) ఒక 
క్రొత్తనైనరీతికనుగుణంగా ఉభయరీతుల సమ్మేళనంగా దీన్ని సిద్ధం చేసిన ఈయన 
గొప్ప వ్యాఖ్యాత. ప్రప్రథమ పరిశోధకుడు. అందుకే 'వెదకి వెదకి సారమెల్ల 
వివరించిన) వాడు. దీనిలోని “వెదకి పదం నేటి 'రీసర్చి పదంగా భావించవచ్చు. 
కావుననే తాను “శబ్దజలరాశితరియించు జనులకేను కర్ణధారుండ-నని ధైర్యంగా 
చెప్పి - వ్యాకరణ - చృందోలంకార. జ్యోతిష విషయ వివరణ చేసి గ్రంథానికి 
తాను పెట్టిన 'సౌరపాదపి నామం సార్థకం చేసినాడు. ఇక్కడ మనం మరొక 
విషయాన్ని గమనించవలసి యున్నది. అప్పకవికి చిన్నయసూరికి ఆంధ్ర 
శబ్దచింతామణి సూత్రాలే మూలాధారాలు. ఇద్దరి రచనలు అప్పకవీయ, బాల 
వ్యాకరణాలు ప్రసిద్ధి చెందినాయి. మన షడంగాల్లో శిక్నా వ్యాకరణం ఛందస్సులు 
ప్రసిద్ధాలు. ఇక్కడ వ్యాకరణం ఛందస్సులు ఒకే దగ్గరున్నట్లు ఈయిరువురూ 
(ఛందో) వ్యాకరణ [గ్రంధాలను రచించినారు. చిన్నయసూరి లలితోక్తి చాతురికి. 
సూత్ర రచన - ఉదాహరణల్లోని మార్దవానికి అప్పకవీయ ప్రభావం అధికం 
ఐనా - కొన్ని స్థలాల్లో చిన్నయ్యసూరి అప్పకవిని విమర్శించటం గమనార్హం. 
ఏది ఏమైనా - అప్పకవీయ - బాలవ్యాకరణాలు వచ్చిం తర్వాత “అప్పకవి 
మతం - సూరి సిద్దాంతం” అనేవి సాహితీలోకంలో నిల్చినాయి. 


ఆంధ్ర భాషా మహాకాననాంతరమున 


సంతతంబును శబ్దాపశబ్ద సరణు 


8 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


లెరుగ నేరక మది సంశయించు తెలుగు 
కవులు సుపథంబు లిందును గాంతురిలను (అప్ప-పీరి- 60) 
అని తెల్పిన సుశబ్దాపశబ్ద రీతులు - అప్పకవికీ చిన్నయసూరికీ అవసరమే 

గదా! (ఇద్దరూ వైయాకరణులే) ఇక - ఛందస్సులోని కొన్ని పద్యాల పేర్లకు 
ముందు “ప్రాణి యతి, “వర్గు యతి, ఊష్మ, అనునాసిక అనుస్వార, దేశ్య అ 
తద్భవం వ్యాజ-ఫ్లత పంచమీ విభక్తి విరామం. ఆగమదేశీయతుల్లో వ్యాకరణ 
పరిభాష వీటికి అతికింది. ఇట్లా వ్యాకరణం. ఛందస్సు, విడదీయరానివని 
తెలసుకోవలసిన అగత్యం కలదు. అందుకే వ్యాకరణం ఛందస్సును పఠించని 
వారి రీతి వేరుగా వుంటుంది. వేలయేండ్ల సాహిత్యాన్ని వదలి ఒక వంద 
సంవత్సరాల సాహిత్యాన్ని అధ్యయనం చేస్తేనే గొప్పగా భావించేవారు. ఛందస్సు, 
వ్యాకరణాల అధ్యయనం అవసరం లేదనేవారు - అసమర్థవాదులు మాత్రమే ! 
అని (గ్రహించటం మంచిది. అందువలననే అప్పకవి ఆనాడే 


వినదగు వెండియు పొత్తము 

కనదగు. బుధవరుల నడుగగాదగు గాకెం 

దునుతెలియని పట్టుల - త 

ప్పనవలదని భావిజనులకంజలిమోడ్డున్‌ (1-30) 

అని తెల్పటం ఈయన దూర దృష్టికొక నిదర్శనం. సుప్రసిద్ధమైన 

ఆప్పకవీయం. క్రీ.శ. 1859 నుండి ముద్రణలోనికి వచ్చింది (చూ-'అప్పకవీయం 
కొన్ని ఆలోచనలు” - సంపత్ముమార) తర్వాత 1910లో పురాణంవారి పరిష్మ్యరణతో 
వావిళ్లవారు ప్రచురించి - అప్పటి నుండి 1934. 1962, 1966 సంవత్సరాల్లోను 
విశేష పీఠికలతో ముద్రించి. (నావద్ద 1859 ప్రతి తప్ప మిగిలిన రచనలున్నవి) 
సాహిత్యలోకానికి మహోపకారం చేసినవీరు ఏ కారణం వల్లనో 1966 తర్వాత 
మరల ఈ గ్రంథాన్ని ముద్రించలేదు. అప్పకవీయం విశ్వవిద్యాలయాల్లోను = 
కళాశాలల్లోను పఠన పాఠనాల్లో వున్నా 'అప్పకవీయ భావ ప్రకాశికియే 
వారికాధారమైంది. దాదాపు 50 సంవత్సరాల క్రితం ముద్రణమైన అప్పకవీయాన్ని 
మరల ముద్రించి అభిమానులకందించవలెననే తెలంగాణ సాహిత్య ఎకాడమీ 
వారి సత్సంకల్పఫలమే ఈ ముద్రణ. దీనికి వావిళ్ల ప్రతులే ఆధారం. 


కాకునూరి అప్పకవి 9 


అప్పకవి 


(un 


యము 


ఈ ప్రచురణలో - 

.శ్రీ సంపత్ముమారాచార్యుల వారి “అప్పకవీయం -కొన్ని ఆలోచనలు, 
డా॥ కె.ఎ. సింగరాచార్యుల వారి “అప్పకవీయ రచనా కాలంి అనే 
రెండు పరిశోధనాత్మక వ్యాసాలు నూతనంగా చేరినాయి. 


. గడచిన ముద్రణల్లో వున్న గిడుగువారి ఉపోద్దాతాన్ని చివర్లో 
“అనుబంధంిగా చేర్చి 1966లో శ్రీరావూరి దొరస్వామి శర్మ గారు 
వావిళ్లప్రతికి వ్రాసిన 'పఠికును యథాతథంగా ముందటనే వుంచినాము. 


3. వావిళ్లవారి ముద్రణల్లో సన్నఅచ్చులో, కందం, గీత . ఆటవెలది వంటి 


పద్యాలు రెండు లైన్లలోను. సీసపద్యాన్ని గీతంతో కలిపి అరు 
పాదాలుగాను, మాలికలను కూడా ఇదే రీతిలో వేస్తే - వాటినన్నిటినీ 
మార్చి ఈ టైపు. ఈ రీతిగా మార్చినాం, 


4. అప్పటి ముద్రణల్లో వేసిన తెలుగు అంకెలకు బదులు (౧, ౨, ౩, ౪...) 


ఇంగ్లీషు అంకెలను (1.2-8. 4) వాడి ప్రతిపుటలో క్రింది భాగానవుండే 
'ఫుట్‌నోట్స్‌ను ఆశ్వాసం చివర్లోసంఖ్యానుక్రమంగా చేర్చి సుమారు 7 
పుటల్లోని గంథ విషయ సూచికిను ప్రస్తుత పద్ధతిలో సిద్ధం చేసినాం. 

విరచించు శక్తి పుట్టని 

పురుషుని చదువులు ప్రకాశములు గావు వసుం 

ధర, దీపరహిత సదనాం 

తరమున రేయిబడియున్న ద్రవ్యములక్రియన్‌ (3-58) 


- డా॥ శ్రీ రంగాచార్య 


10 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 

అప్పకవీయం - కొన్ని ఆలోచనలు 
-ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య 
తెలుగు లక్షణ [గ్రంథాల్లో అప్పకవీయ మంతటి సుప్రసిద్ధ గ్రంథం 
మరొకటి లేదు. దానిమీద జరిపిన చర్చలూ, విమర్శలూ, పరిశోధనలూ 
మరొక లక్షణ గ్రంథం మీద జరిగినట్లూ కన్పించదు. అసలు లక్షణ గ్రంథాల్లో 
మొట్టమొదట అచ్చుకెక్కిన గ్రంథం అప్పకవీయమే నంటారు. దాదాపు 
నూటయాభయ్యేళ్లుగా పలువురు పలుమార్లు ఈ గ్రంథాన్ని ముద్రించారు. 
తెలుగులో పూర్వాధునిక [గ్రంథాల ప్రచురణలో అనన్య సామాన్యులూ, 
ప్రాతస్మరణీయులూ అయిన వావిళ్లవారే ఇప్పటికి ఏడుసార్లు దీన్ని ముద్రించారు. 
ఇంచుమించు ప్రతిముద్రణ పరిషత ప్రచురణయే. అదట్లా ఉంచి అప్పకవీయం 


మొట్టమొదటిసారి ఎప్పుడు ముద్రిత మయిందన్నది ఇంకా తేల్చుకోవలసిన 
విషయంగానే మిగిలి ఉంది. 


1922వ సంవత్సరం ముద్రితమయిన అప్పకవీయం ప్రకాశక విజ్ఞప్తిలో' 
వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్‌సన్స్‌ ఈ అప్పకవీయమును పలువురు 
ముద్రించిరి. మేమును కొంతకాలము క్రిందట ముద్రించి యుంటిమి” అన్నారు. 
మరి ఆ పలువులెవరో, ఆ కొంత కాలము క్రిందట అనేది ఏ సంవత్సరమో 
చెప్పలేదు. కాని 1966లో ముద్రితమయిన బహుశః అయిదవ ముద్రణ 
'ప్రకాశక విజ్ఞప్తిలో శ్రీవావిళ్ల వేంకటేశ్వర శాస్తులుగారు ముద్రణ వివరాలు 
కొన్ని ఇచ్చారు. 'అప్పకవీయమును బలువురు ముద్రించిరి. మేమును 1850 
సం॥నను, 1910 సం॥నను రెండుసార్లు ముద్రించినాము. తరువాత మరికొన్ని 
తాళపత్రగ్రంథముల సంప్రదించి ఆ పాఠములను ముద్రించిన మేలని తోచి 
1922వ సం॥॥న మరల ముద్రించితిమి. ఆ తరువాత మరల 1944-51 
సంవత్సరముల నింకొకసారి ముద్రించి మరల నిప్పుడు ముద్రించినారము. 
ప్రతిముద్రణ కాలమందును పండితులకు జూపి తగుసంస్మారము చేయించియే 
ముద్రించుచున్నాము అన్నారు. ప్రతులను చూచిన పండితులలో శ్రీమాన్‌ 


కాకునూరి అప్పకవి 11 


అప్పకవీయము 


ఉత్పల వేంకట నరసింహాచార్యుల వారును, రావుసాహెబు గిడుగు రామమూర్తి 
పంతులుగారును ముఖ్యులు, వావిళ్లవారికి విశాఖపట్టణములోని పరవస్తువారి 
అప్పకవీయ (వ్రాత, తాటాకుల) ప్రతి, పెండ్యాలవారి ప్రతియు క్రొత్తగా 
లభించినవి. వీటిని ఆ పండితులకు అందించారు. ఇవి మాత్రమేగాక తమవద్ద 
మరికొన్ని ప్రతులున్నట్లు వాటి వివరాలను గిడుగువారు తమ పీఠికలో 
వివరించారు. 

ఏ గ్రంథాన్నయినా సాధ్యమయి నంతగా పూర్వగ్రంథాలను అవి 
తాళపత్రప్రతులు కావచ్చు, కాగితప్రతులూ కావచ్చు. ముద్రితప్రతులుగూడా కావచ్చు 
- సంపాదించి సుష్టుప్రతిని ప్రకటించటం వావిళ్లవారు అసిధారావ్రతంగా పాటించే 
వారన్నది ్రసిద్దమయిన విషయం. కేవలం పరిష్మరింపజేయటమే కాకుండా ఆయా 
పండిత పరిశోధకులు రచించిన విపుల పీఠికలనుగూడా చేర్చి ప్రచురించటం 
గుర్తింపదగిన అంశం. అట్లాంటి పీఠికలలో శ్రీగిడుగు సీతాపతిగారు, శ్రీరావూరి 
దొరసామిశర్మగారి పీఠికలు ఎంతో విలువైనవి. తరువాతివారికి ఉహారకమయినవి. 
అవి ప్రస్తుత ప్రచురణలో జంటగ చేర్చబడినవి. 


గిడుగువారి పీఠిక పేరు “అప్పకవీయ విమర్శనము”. అది రావుసాహెబు 
గిడుగు వేంకటరామ్మూర్తి పంతులుగారిచే వ్రాయబడినది అని ప్రత్యేక 
ముఖపత్రంలో వావిళ్ల సంస్థ చిహ్నంతో అప్పకవీయంతో కలిపి 1934 సంవత్సరం 
నమోదయిన అప్పకవీయం ముద్రణలో చేర్చబడింది. (ఈ ప్రతి నాదగ్గర 
సమగ్రంగా ఉంది) నిజానికి ఈ విమర్శనము ప్రత్యేకముగా ఒక చిరుపుస్తకంగా 
ప్రచురితమయి ఉంటుందా? తెలియదు. వేంకటేశ్వరశాప్రి గారిచ్చిన ముద్రణ 
వివరాలలో ఈ 1934 విషయం లేదు. 


ఈ విమర్శనమునకున్న ఉపోద్దాతము చివర పర్లాకిమిడి 1922 
సంవత్సరం జూలై తేది 13ది. గిడుగువేంకటసీతాపతి బి.ఎ.ఎల్‌.టి అని 
ఉంది. తరువాత పీఠిక మొదలయింది. పీఠికలో మొదటిపుట పాదసూచికలో 
వ్రాతప్రతులు సంగ్రహించుటలోను, పాఠములు సంప్రదించుటలోను 
మాతండ్రిగారు మ.రా.రా.శ్రీ రావు సాహెబు గిడుగు వేంకటరామమూర్తి 


12 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


పంతులుగారు నాకు సహాయులుగా ఉన్నందున ఈ పీఠిక నేనే వ్రాసినా మేము” 
అని వాడియున్నాము అని ఉంది. ఈ అంశాలను సమన్వయించుకొంటే 
ముఖపత్రం మీద గిడుగు రామమూర్తిగారి పేరే ఉన్నా ఈ పీఠిక రచించింది 
సీత్రాపతిగారేననీ పీఠకనే విమర్శనమన్నారనీ, ఆ పీఠిక 1922 జూలై 18న 
పూర్తిచేయబడిందనేది సారాంశం. పరవస్తువారి నుంచి తాటాకుల ప్రతి తామే 
ఎరవు తెచ్చుకొన్నామనీ సీతాపతిగారన్నారు. ఏదేమయినా ఈ పీఠిక 
ఉభయసమ్మతంగా రూపొందిందనేది తాత్సర్యం. నిజానికి ఛందో విషయంగా 
సీతాపతిగారు రచించినవే కన్పిస్తున్నాయి. వావిళ్లవారి “అనంతుని ఛందము'నకు 
(1947) సీతాపతిగారి పీఠిక ఉంది. 1961లో వారి తెలుగులో ఛందోరీతులు” 
వెలువడింది. 


సీత్రాపతిగారు తమపీఠికలో వావిళ్లవారి 1910 నాటి ముద్రిత 
“అప్పకవీయం” అప్పటికి పదేళ్లక్రితం (1900) చూచి అప్పకవీయ పరిష్కరణ 
కార్యానికి పూనుకొని పాఠపరిష్మరణచేసి వావిళ్లవారికిచ్చినట్లు, పీఠిక వ్రాయమని 
వావిళ్లవారు కోరగా తాము వ్రాసినట్లు చెప్పారు. అదేపీఠికలో 1859 సం॥ 
నవంబరు నెల తేదీ 25న సూర్యాలోకమనే ముద్రాక్షరశాలయందు మొట్టమొదట 
అప్పకవీయము అచ్చుపడ్డది. అచ్చువేయుటకుగాను (గ్రంథమును 
పరిష్మరించినవారు శ్రీరేకము రామానుజసూరిగారు. ముద్రాక్షరశాలాధి కారులైన 
ఎగ్గులూరు వేణుగోపాలనాయుడుగారు తెప్పించి యిచ్చిన లిఖిత పుస్తకములు 
వారికాధారమయినవట. అవి ఇప్పుడెక్కడనున్నవో తెలియదు అన్నారు 
సీతాపతిగారు. మరి వేంకటేశ్వరశాగ్తిగారు 1850 లోనే తాము అప్పకవీయం 
ముద్రించామన్నారు. మరి సీతాపతిగారు సూర్యాలోకము వారిదే మొట్టమొదటి 
ముద్రణ అని ఎట్లా అన్నారు. సంవత్సరాల అంకెలు అచ్చుకావడంలోనో (సీతాపతి 
గారు తమ పీఠికలో మూడుసార్లు 1859 అంశాన్ని ప్రస్తావించారు) చెప్పటంలోనో 
ఎక్కడో ఏదో పొరపాటుదొర్లినట్టు అన్పిస్తుంది. ఏదేమయినా అప్పకవీయం 
తొలిముద్రణ విషయం ఇంకా నిర్ధారణ కావలసి ఉంది. “పలువురు ముద్రించిరి” 
అని రామస్వామిశాస్ర్రిగారు, వేంకటేశ్వరశాగ్తిగారూ అన్నారు. ఆపలువురెవరు? 
వారు ముద్రించిన సంవత్సరాలేమిటి? నావద్ద అప్పకవీయం పాతముద్రణ 


కాకునూరి అప్పకవి 13 


అప్పకవీయము 


ప్రతి ఒకటి ఉంది. బాగా రంగుమారిన కాగితాలు, ముట్టుకుంటే చిరుగుతాయి. 
అయితే మొదలు చివరా కొసపుటలు లేవు. అందుకని దాని ముద్రణ, ముద్రాపక 
వివరాలేమి తెలియదు. పద్యాలపాద విభజన లేకుండా నిలువుగీతలతో 
ముద్రితమయింది. తెలివిడివంటివి గిడుగువారి వ్యావహారిక పద్ధతిలో లేవు. 
అచ్చులో వలపలగిలకలు, నకారపొల్లుకు 'న్‌' అని ఉన్నాయి. మరి ఇది ఆ 
పలువురిలో ఎవరో ఒకరు ముద్రించిందా? కావచ్చు. వావిళ్లవారి ముద్రణ 
తరువాతిదీ కావచ్చునా? 


(ప్రథమముద్రణ విషయంలో కొంత గందరగోళం ఉన్నా అప్పకవీయం 
ఎప్పుడు రచింపబడిందనే దానిలో ఏ గందరగోళం లేదు. అప్పకవి 
తిథివారమాసాలతోబాటు కాలాన్ని నమోదుచేసిన మహోపకారి. శాలివాహన 
శకం 1578 మన్మథ శ్రావన బహుళ అష్టమి (కృష్ణాష్టమి) నాడు అప్పకవికి 
ఒక అద్భుతమయిన కల వచ్చింది. (క్రీ.శ. 1656 ఆగష్టు 3వ తేదీ అవుతుంది) 
కవులకు కలలురావటమనేది తెలుగు సాహిత్య ప్రపంచంలో తిక్కనగారి నుంచి 
మొదలుకొని ఒక విలక్షణమయిన అంశం. ఈ కలల్ని చాలామంది ఆధునికులు 
వెక్కిరించారు. ఈ వెక్కిరించిన వారిలో మొదటివాడు 19వ శతాబ్దం 
ఉత్తరాదిలోని కూచిమంచి వేంకటరాయడు (ఈయన అప్పకవీయం గూర్చిన 
తొలి తీవ్ర విమర్శకుడు కూడా) ఆ తరువాత చాలామంది నిజానికి తెలుగు 
కవుల కలలను గురించి లోతుగా పర్యాలోచన చేసినవారు కన్సించరు. ఇంద్రగంటి 
శ్రీకాంత శర్మగారు ఆమధ్య తెలుగు కవుల అపరాధాలు అంటూ 
ఆంధ్రప్రభలోరాసిన వ్యాసపరంపరలో ఈ కలలను గురించి ఒక వ్యాసం ఉ 
౦ది. కలలుగనటం అపరాధమా? ఈ కలలను మనస్తత్వ స్వప్న శాస్త్రాల 
భారతీయ పాశ్చాత్యమయిన అభిప్రాయాల భూమికమీద అధ్యయనం 
చేయటమనేది ఒక పరిశోధనాంశం, తెలుగు విమర్శకులు గంభీరంగా 
ఆలోచించవలసియున్నది. 

కృష్ణ భక్తుడయిన అప్పకవికి కృష్ణాష్టమి అదీమన్మథ సంవత్సరంలో 
తెల్లవారుజామున వచ్చిన కలలో శ్రీభూసహితుడయి హరి సాక్షాత్మరించి ఇచ్చిన 
ఆదేశానుసారం నన్నయాంధ్రఫక్మికి మన్మథశ్రావణ బహుళ దశమి గురువారం 


14 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


నాడు వ్యాఖ్యానం ఆరంభించాడు. ఆరంభించిన తిథి చెప్పినాడుగాని పూర్తిచేసిన 
తిథీ వగైరాలు చెప్పలేదు. ఎందుకు? ఆవ్యాఖ్యానం పూర్తిగా రచింపబడలేదు 
కాబట్టి ఎందుకనే దానికి కారణం తెలియదు. నన్నయగారి భారతరచన 
అరణ్యపర్వం మధ్యలో ఎందుకాగిపోయిందోకారణం ఇప్పటికదాకా తెలియరాదు. 
ఎందరెన్నెన్ని ఊహించినా అవికేవలం ఊహలుగా మాత్రమే మిగిలిపోతున్నవి. 
అప్పకవీయం విషయంలోనూ అంతే. 

భగవదాజ్ఞాపూర్వకంగా అప్పకవి ఆరంభించిన వ్యాఖ్యతీరు విలక్షణమ 
యింది. నన్నయఫక్కి ఆంధ్రశబ్ద చింతామణి అచ్చంగా (తెలుగు) వ్యాకరణ 
గ్రంథం. అది సంస్కృతంలో పద్యాల రూపంగా ఉదాహరణలు ఏవీ లేకుండా 
ఒకవిధంగా చెప్పితే దుర్జావ్యాంగా ఉన్నది. దాన్ని తెలుగు చేయటానికి తెలుగులో 
వ్యాఖ్యానించటానికి అప్పకవి పూనుకొన్నాడు. చింతామణి రచన ఆధునిక 
విమర్శలు అది నన్నయగారి రచనకాదని అంటున్నా, కందుకూరి వీరేశలింగం 
పంతులుగారిదాకా అది నన్నయ రచనగానే భావించారు. చింతామణి సంజ్ఞ, 
సంధి, తత్సమ, దేశి, క్రియాపరిచ్చేదాలుగా విభజింపబడి ఉంది. వాటిని 
అప్పకవి 'తెలుగు బలుకులు విస్తరించి భాషా, వర్ణ, వళి-వ్రాస, పద్య, సంధి, 
తత్సమ, దేశ్య, క్రియాపరిచ్చేదాలు అప్పకవీయంలో ఎనిమిదాశ్వాసాలుగా 
రూపుదిద్దుకొంది. ఈ “ఎనిమిది” అనేది ఆయనవేసుకొన్న ప్రణాళిక కాని సంధి 
(పంచమా శ్వాసం) పరిచ్చేదంలోనే వ్యాఖ్యానం ఆగిపోయింది. 

అప్పకవి వ్యాఖ్యాన విధానాన్ని గమనిస్తే పురా అంశాన్ని 'విస్తరించటం'గా 
కన్పిస్తుంది. ఆయనకు ముందున్నది చింతామణికి బాలసరస్వతిటీక మాత్రమే, 
చింతామణి ఉనికి బాలసరస్వతి వల్లనే తెలియవచ్చింది. చింతామణి కర్ఫత్వ 
వివాదంలో ఇదిగూడా ఒక ఆధారమయింది. ఈ కర్భత్వ వివాదంలో చింతామణి 
నన్నయరచన కాదని తేలినా, ఒక విషయం ప్రస్తావించుకోవలసి ఉంది. 1965లో 
ఆంధ్రరచయితల సంఘం ప్రచురించిన అహోబలపండితీయానికి శ్రీఖండవల్లి 
లక్ష్మీ రంజనం గారు రాసిన ఆంగ్లపీరికలో చింతామణి ఒక్కనాటి రచన కాదని, 
ఇంచుమించు నాలుగువందలేండ్ల మీద బాలసరస్వతినాటిదాకా రూపొంది 
ఉంటుందని ఒక అభిప్రాయం వెలిబుచ్చారు (పు. 10). ఇది ఆధారంగా 


కాకునూరి అప్పకవి 15 


అప్పకవయము 


చింతామణి కాలకరృత్వ విషయాలు పునరాలోచించవలసిన అంశంగా 
కన్పిస్తున్నది. ఈనాడు మనకు లభిస్తున్న భరతుని నాట్య శాస్త్రంగూడా వందలేండ్ల 
మీద రూపుదిద్దుకొన్నదని పరిశోధకులభిప్రాయపడుతున్నారు. అయినా అది 
భరతుని నాట్యశాస్త్రంగానే గుర్తింపబడుతున్నది. ఈ దిశలో చింతామణిని 
గూర్చిగూడా ఆలోచించవలసి ఉన్నది. అప్పుడు చింతామణి పరిశీలన 
కొత్తమార్గంలో సాగుతుంది. 

అప్పకవికి బాలసరస్వతి టీక తృప్తి కలిగించినట్లులేదు, బాలసరస్వతి 
మీద అప్పకవికి గొప్పగౌరవం. అప్పకవికి లభించిన చింతామణికి, బాలసరస్పతికి 
లభించిన చింతామణికి పాఠవిభేదాలు చాలా ఉన్నాయి. అప్పకవికి చాలా 
దగ్గరి, లేదా ఇంచుమించు సమకాలికుడు అనదగిన అహోబలుడు తన 
చింతామణి భాష్యంలో ఈ విషయం చెప్పాడు. బాలసరస్వతి అప్పకవిప్రతులను 
ప్రస్తావించి పాఠభేదాస్తు బహవో దృశ్యన్తే పుస్తకద్వయే మయాప్రాయః సరస్వత్యాః 
పుస్తకం పరి గృహ్యతే, అన్నాడు (కృత్యాది 72) కాగా ఈ విధమయిన పాఠభేదాలను 
అధికపాఠాలనూ దృష్టిలోఉంచుకొని “విస్తరణ” పద్ధతిలో తెలుగుభాష్యంగా 
రచించటం ఆరంభించాడు (అహోబలునిది సంస్కృత భాష్యం). ఆయన 
తన(గంధం తెలుగుకవులకు ఉపయోగకరమయిన విషయాలన్నింటినీ ఒకేచోట 
సమకూర్చాలని భావించాడు. కవులకు కావలసినవి అలంకార, చృందో 
వ్యాకరణాంశాలు. వీటిని సమకూర్చటంలో విన్నకోట పెద్దన కావ్యాలంకార 
చూడామణి ఆయనకు ఉద్భోదకమయి ఉంటుంది. పెద్దన తన(గంథంలో 
విసృతంగా విషయాలను సమకూర్చాలని ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేశాడు. 
స్వయంగా పండితుడు తాను ఈ భాష్యం కోసం అధ్యయనం చేసిన గ్రంథాల్లో 
నలభయిమూడింటిని పేర్మాని పట్టిక నిచ్చి ఇవి మొదలుగా వీక్షింప లక్షణ 
గ్రంథంబులు లక్షోపలక్షలుగలవు అన్నాడు. లక్షోపలక్షలన్నా బహుత్వవాచకం 
వీటిలో ఒక దానికంటే మరివేరొకటి విశేషంబు జెప్పచుండు కతమునన్‌ సకల 
(గంథంబులును జదువక తెలియునె లక్షణ ప్రపంచ బెల్లన్‌ (1-6) అన్నాడు. 
అందరూ ఇంతటి అధ్యయన[్రమ చేయనక్కర లేకుండా తానీగ్రంథం రచించాడు. 
అందుకే తన అధ్యయన నిర్ణయాల మీద తనకేర్పడిన గాఢవిశ్వాసంలో - 


16 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


ఇది చదివిన పిమ్మట మటి 

యెదియేనియు చదువుబుద్ధి యేలా పొడమున్‌ 

బదపడి గ్రంథములన్నియు 

వెదకివెదకి సారమెల్ల వివరింపంగన్‌ (1-7) 

అన్నాడు - కవిత్వోపయోగ లక్షూంబులన్నియు సరళంబుగాగ నెజుగబడు 

నిందు తెలియనూహించిరేని (1-8) అని అన్నాడు. వెదకి వెదకి సారమెల్ల 
అనటం [గ్రంథాల పట్టికనీయటం నప్రమాణంగా విషయాలు వివరించుటమనేవి 
గమనిస్తే ఆధునికంగా భావించబడే పద్ధతిలో అప్పకవి మొట్టమొదటి తెలుగు 
“పరిశోధకుడు'గా మనకు సాక్షాత్మరిస్తాడు. 


అప్పకవి తానుచేసుకున్న ప్రణాళిక ప్రకారం ఎనిమిది ఆశ్వాసాలూ 
రచించి ఉంటే అప్పకవీయాన్ని తరువాత వారు ఏరూపంగా ఈ గ్రంథాన్ని 
స్వీకరించేవారో గాని సంధితోనే ఆగిపోవటంవల్ల అది ప్రధానంగా ఛందో 
గ్రంథంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. వ్యాకరణ విషయాలకన్నా ఛందోవిషయాలు 
సమగ్రంగా ఉండటం ఇందుకు కారణం కావచ్చు. అందుకు అప్పకవీయం 
ఛందో గ్రంథంగానే ఎక్కువగా పరిశీలించి విచారించబడుతూ వస్తున్నది. కాని 
మొదటి ఆశ్వాసంలోని అలంకారిక విషయాలను ఎవరూ స్పృశించినట్లు 
కన్పించదు. కావ్యాలంకార విషయాలు సంస్కృతంలోనే విసృతంగానూ 
అనేకంగానూ పండితులకు లభిస్తూండటం వల్లకావచ్చు. ఈ (గ్రంథంలోని 
విషయాలను పట్టించుకోనవసరంలేదని అయినా భావించటంవల్ల కావచ్చు. 
ఎవరూ వీటిని పట్టించుకోలేదేమో! (కాని, తెలుగులో అలంకార శాస్త గ్రంథాలు 
తక్కువే,) కావ్యాలంకార చూడామణి, అనంతుని రసాభరణం ఒకవిధంగా 
సమగ్రమయినవి. చిత్రకవి పెద్దన్న లక్షణసార సం(గహంలో నాటక విషయాలు 
చెప్పబడినవి. అహోబలుడు చాలా విషయాలు వివరించాడు. ఇంకా మరికొన్ని 
గూడా ఉండవచ్చు కాగా, వీటన్నిటిని సంప్రదించి తెలుగువారు ప్రతిపాదించిన, 
పూర్వులలో విభేదించిన అంశాలు ఏమయినా ఉన్నాయా అనేది పరిశోధించ 
వలసిన ఒక అంశం. కావ్య ప్రయోజనాల్లో విశ్వశ్రేయః కావ్యం అన్నది 


కాకునూరి అప్పకవి 17 


అప్పకవీయము 


తెలుగువారు ప్రతిపాదించిన అంశం. భారతీయాలంకారశాస్త క్రమంలో రసం 
లేదా ధ్వని లేదా రసధ్వని కావ్యాత్మగా నన్నయగారి నాటికే ప్రసిద్ధమయిన 
విషయం కాగా విన్నకోట పెద్దన, అఖిలకావ్యంబులకు రీతులాత్మయండ్రు, (కా. 
చూ. 4.77) అన్నాడు. అప్పకవి కూడా అదేమార్గంలో అఖిలకావ్యములకు 
నాత్మలు రీతులు (1-38) అన్నాడు. కావ్యస్యాత్మా ధ్వనిః అనేది వీరికి తెలియదని 
అనుకోలేము. రస విషయమూ తెలియదనుకోలేము. రసర్వనులను వాటి భేదాలను 
వారు వివరించారుగూడా. కొన్నివాటిలో దేన్నీ 'ఆత్మ అన్నట్లు కన్పించదు. 
మరివీరట్లా ఎందుకని అంటారు? తెలుగుకవులు రీతివాదులా? ఇట్లాంటి 
విషయాలు జాగ్రత్తగా విచారించవలసి ఉంటుంది. తెలుగు అలంకార శాస్త్రానికి 
వనరులు సంపాదించవలసి ఉందనిపిస్తుంది. 


అలంకారిక విషయాల సందర్భంగా చాలా విషయాలు అప్పకవి 
ప్రస్తావించాడు. కావ్యరచనకు 'నిలుకడ కావాలన్నాడు. (1-59) 'రుకుడు అనేదాన్ని 
ఈ విధంగా నిర్వచించాడు. రసమునకు నాశ్రయంబై యసద్భశమగునెద్ది, యదిగదా 
శబ్దము రాక్షసదమన! రసికులనగా (1-85). ఇదికొత్తగా అన్పిస్తుంది. రసిక 
నిర్వచనంలో శబ్దవిధ మెటుగటమన్నది విశేషాంశం, అట్లాగే భాషాభేదాలు, 
వ్లేచ్చ అపభ్రంశ పదాల ప్రయోగరీతివంటివి అనేకం గమనించదగినవి. కావ్యంలో 
అష్టాదశవర్ణనలు దండి చెప్పినవి కాగా అప్పకవి వాటిని ఇరవైరెండుకు పెంచాడు. 
ఇది ఆయన విస్తరణ లక్షణంలోని ఒక అంశం. 

యతి-ప్రాసల విషయంలో విస్తరణ అందరూ గుర్తిస్తున్న అంశమే కాని 
ఆయన పెంచిన యతిప్రాసభేదాలు కొన్ని అనవసరమనీ, కొన్ని ఇతరభేదాల్లో 
కలిపి సంఖ్య తగ్గించవచ్చునని పలువురి అభిప్రాయం (తెలుగు ఛందోవికాసం” 
రచించిన కాలంలో నేనూ అట్లాగే అభిప్రాయపడ్డాను). అందుకు అభ్యంతర 
పడవలసిందేమీ లేకపోవచ్చుగాని మరి అప్పకవి అట్లా ఎందుకు చెప్పి 
ఉంటారు? యతి భేదాలు, యతినియమాలూ విడివిడిగా గుర్తించదగినవా? 
అప్పకవి చెప్పిన 41 యతుల్లో ఏవిఏవి ఎన్ని ఎన్ని అనేదీ గుర్తించవలసిన 
అంశమే. వాటి నిర్వచనాలూ అవసరమే. అప్పకవి కొన్ని కొన్ని రకాల యతి- 


18 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


ప్రాసలను అంగీకరించలేదు. ఉదాహరణకు అఖండయతి, రల యతిప్రాసలు, 
ఆధునికులూ, పూర్వులూ పూర్వకావ్యాల్లోంచి ఎన్నో అఖండయతి ప్రయోగాలను 
ప్రదర్శిస్తున్నారు. ఇట్లాంటి ప్రదర్శనలో కూచిమంచి వేంకటరాయ డగ్రగణ్యుడు. 
నిజమే కాని ఇన్నిన్ని ప్రయోగాలు కన్పిస్తుంటే అప్పకవి అసలు అఖండయతి 
తత్త్వ్వమేమిటి? ఈ నిత్య సమాస యతిపేర ఖండయతి అన్న అనంతుని 
అభిప్రాయానికి అప్పకవి అభిప్రాయానికి తేడా ఉందా? ఒకటేనా? ఇవి 
ఆలోచించవలసిన అంశాలు. ర-ల యతిప్రాసల విషయంలోనూ అప్పకవి 
పట్టుదల గట్టిది. రామరాజభూషణుని 'ఓలంబాలకి (వసు) అప్ప 3-277 
పద్యం మొదలయినవాటి విషయంలో ఆయన చేసిన వివేచన పునరాలోచనకు 
దారితీస్తున్నది. యతిప్రాసల సందర్భంగా వాటిని ప్రమాణీకరించేందుకూ 
నిరాకరించేందుకూ ఆయన వ్యాకరణశాస్తాన్ని ఉపయోగించుకొన్న తీరు 
గమనించదగింది. 


వడియతి పదాల విషయం ఛందస్సులు విసృతంగా చర్చించబదినా 
కూడా ఏదీ నిర్దారణ కాకుండానే మిగిలి ఉన్న ఒక అంశం. 'వడి'ని యతి అని 
సామాన్యధోరణిలో అందరూ వ్యవహరిస్తూనే ఉన్నారుగాని, విరామార్థకమయిన 
యతి అనే సంస్కృత పదం 'వదికి పర్యాయపద మెట్లాఅవుతుంది? అదట్లావుంచి 
పాదాద్యక్షరము వడియని పాదమధ్యాక్షరమును యతియని పేర్శొని, 
యతిస్థానమున ఆ వడిని నిలుపవలయునని (పూర్వులు) లక్షణము నేర్చరచిరి. 
ఇది ఒక అభిప్రాయము (చూ॥ పొత్తపి వెంకటరమణకవి - లక్షణ శిరోమణికీ 
శ్రీరావూరివారి పీఠిక-పుట (65) కాని చరణచరణమున కాద్యక్షరములు వళు 
అయ్యెనివియె, 'క్రమ్మజ దత్తచ్చరణములలోని జెప్పిన యిరవులు బొందింపవల 
యునన్నాడు అప్పకవి. (3-5) పాదమధ్యంలో చెప్పిన యిరవుల (స్థానాల్లో) 
పాదాద్యక్షరాన్ని 'వడిని నిలపాలని అప్పకవి అన్నాడు. అయితే ఇట్లా 
పాదమధ్యంలో నిలుపబడినప్పుడు అది 'యతి” అని అనలేదు. అంటే 
పాదాద్యక్షరాన్ని యతి అని పాదమధ్యాక్షరాన్ని వడి అనవచ్చునా? విరతి, 
విశ్రాంతి అనే తొమ్మిది వళికాఖ్యలయ్యె 'వళి'కి పేర్లు అన్నాడు. మరివడికి 


కాకునూరి అప్పకవి 19 


అప్పకవీయము 


యత్యాదులు పేర్లు కావటం కేవలం సామాన్యవ్యవహారం మాత్రమే. అది 
లాక్షణికమా? కాదు; “వడి” యొక్క స్వరూప స్వభావాలు యతియొక్క స్వరూప 
స్వభావాలకన్నా భిన్నమయినవి. ప్రయోజనాలూ భిన్నమయినవి. సంస్కృతంలో 
పాదాద్యక్షరానికి ఏ పేరూలేదు. అది పాదమధ్య విషయం మాత్రమే అందుకే 
తెలుగులో వడి భేదాలున్నట్లుగా సంస్కృతంలో యతిభేదాలు లేవు. విరామానికి 
పేరేమిటి? విరామం మాత్రమే. దాని పర్యాయపదాలు మాత్రమే అవి 
భేదాలుకావు. ఈ తేడాలు మౌలికంగా గుర్తింపవలసి ఉంటుంది. పాదమధ్యంలో 
వడిని (పాదాద్యక్షరాన్ని) తప్ప విరామాన్ని తెలుగులాక్షణికు లెవరూ చెప్పలేదు. 
విరామరాహిత్యాన్ని ఒక విశేషంగా తెలుగుకవులు భావించినట్టు కన్పిస్తుంది. 
అయితే తెలుగులో పాదమధ్య విరామం నిషేధింపబడలేదు. విధింపబడనూ 
లేదు. పాదమధ్య విరామం పాటించటం పాటించకపోవటం కవుల ఇష్టానికో 
సౌకర్యానికో వదిలివేయబడింది. 

ఇంతకూ “వడి సంస్కృత పదమా? దేశ్యమా! సంస్కృతంలోని “వళి 
పదానికి వడిరూపాంతరమా? డ ళ అక్షరాల పరివర్తనశీలాన్ని బట్టి (దడములు 
- దళములు) వడి-వళి అనే రూపాలేర్చద్దాయా? తెలుగుకవులు ఈ రెండింటినీ 
రూపాంతరములుగానే ఉపయోగించారు. వళి సంస్కృత పదానికి 'ముడుతి 
(కడుపుమీది ముడుత) అని అర్ధం. వడి అర్ధం వేరు - ఇవన్నీ పరిశోధకులను 
విమర్శకులను వడిపెట్టే అంశాలు. మరి ఈ విషయంలో “ప్రాసి కూడా తక్కువదేమీ 
కాదు. పాదద్వితీతాయాక్షరాన్ని మాత్రమే “ప్రాసి అంటున్నారు లాక్షణికులు. 
ఇది సంసృృతపదమా? తెలుగుపదమా? సంస్కృత పద మనుకొంటే దాని 
బహువచనరూపం '“ప్రాలు” ఎట్లా అయింది. “ప్రాలు బహువచన రూపమయితే 
ఏకవచన రూపమెట్లా ఉంటుంది? “ప్రా” అని ఉంటుందా? ఇవన్నీ సమస్యలే 
కాగా సంస్కృత వృత్తాల్లో యతి చెప్పబడిన స్థానానికి భిన్నంగా కొన్నిపద్యాల్లో 
వడి చెల్లించవలసిన స్థానం ఎందుకు మారింది? తెలుగు పద్యపాద మధ్యంలో 
'విరామ' ప్రసక్తే లేనప్పుడు వడి-యతి స్థానాల సంగతి గూర్చిన ఆలోచనలెందుకు 
చేయవలసి వస్తున్నది? తెలుగులో వడి / ప్రాస చెల్లించటం, చెల్లక పోవటం 
వంటి వ్యవహారం ఉంది. సంస్కృతంలో అట్లాంటి వ్యవహారమే లేదు. 


20 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


ఇక సీసపద్యాల విషయం ఒక విలక్షణమయింది. అందరు లాక్షణికుల 
కన్నా సీసపద్యభేదాలు ఎక్కువ (10) చెప్పినవాడు అనంతుడు, అది తెలిసికూడా 
విస్తరించే లక్షణం గల అప్పకవి ఏడుభేదాలు చెప్పాడు. ఈ ఏడింటిలో కొన్ని 
అపదింటిలో ఉన్నాయి. ఏడు భేదాలు చెప్పిన అప్పకవి అంతటితో ఊరుకోలేదు. 
సప్తవిధములి వియ శబ్దశాసనుండు పంచమామ్నాయ ఫక్కిలో బల్మెగాని/కడమ 
కవులారు సీసముల్విడిచి పెట్టి చెలగి సమసీస పద్యమే చెప్పినారు. (4-335) 
అయితే నన్నయ గారు ఉపయోగించిన సీసభేదాలు అప్పకవికి తెలియక ఇట్లా 
చెప్పి ఉంటాడని భావించి గిడుగువారు తమపీఠికలో ఒక పద్ధతిలో నన్నయ 
సీసభేదాలను వివరించారు (ప.పు.68). ఒక నన్నయగారి విషయం అట్లా 
ఉంచితే ఇతర కవుల విషయంలో అప్పకవి సరిగానే చెప్పినట్లే కన్పిస్తుంది. 

అసలు లాక్షణికులు చెప్పిన (అప్పకవి, అతనికి ముందు, వెనుక) సీన 
భేదాలకు ప్రాతిపదిక ఏమిటి? యతిప్రాసల ప్రయోగ విధానంలోని తేడాలేగదా! 
గిడుగు వారిలో అదే ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికను చివరిదాకా పాటించారా! 
వారి ధోరణికి గిడుగువారి ధోరణికి ఎక్కడ తేడా వచ్చింది? సీసంలోనేగాక 
ఆటవెలది పద్యాల్లోనూ నన్నయగారు యతిప్రాసల ఉపయోగంలో ఒక 
విధమయిన పద్ధతినే అనుసరించారు. ఆయన ననుసరించి ఎర్రనగారు 
అరణ్యపర్వశేషంలో ఈ విధానం పాటించారు తప్ప తన ఇతర కృతుల్లో 
పాటించలేదు ఎందుకు? అదట్లా ఉంచి లాక్షణికులు చెప్పిన భేదాల్లో అక్కిలి, 
అవకలి వడి / ప్రాస భేదాలున్నాయి. ఈ అక్కిలి, అవకలి అంటే అర్ధమేమిటి? 
అదట్లా ఉండగా విషమసీమన్నది సీనప్రణాళికకు నప్పుతుందా? సర్వలఘు 
సీసాల్లో పంచలఘుగణాలను మాత్రమే ఉపయోగించాలా! చతుర్లఘుగణాలో 
ఉపయోగించవచ్చునా! 

తెలుగులో పద్యాలకు చరిత్రలున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా 
సీనపద్యానికి ఉంది. గునుగు సీసాలనేవి కొన్ని ఉన్నాయి. ఇదీ ఒక భేదమే 
అవుతుందా? లాక్షణికపరంగానూ “ప్రయోక్తల పరంగానూ సీసపద్యచరిత్ర 
నిర్మించవలసి ఉన్నది. రగడలు ద్విపద వంటివాటిని గూడా అప్పకవి ప్రాతిపదికన 


కాకునూరి అప్పకవి 21 


అప్పకవీయము 


విచారించవలసి ఉంది. అప్పకవి చెప్పిన వాటికన్నా చెప్పనివాటిని గురించి 
ఆలోచించవలసి ఉంటుంది. 
ఛందస్సంటే యతిప్రాసలూ, గణాలేగదా! అంటూ తేలిగ్గా మాట్లాడే 
కాలం గడిచిపోయింది. దాన్ని ఒక శాస్త్రంగా వివిధ కోణాలనుంచి వివిధ 
భూమికలమీద పరిశీలించే ఉత్సాహం గల యువతరం ఈనాడు రంగప్రవేశం 
చేసింది. వారు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. వేసుకొంటున్నారు, ఆలోచిస్తున్నారు. 
సమన్వయాలకు ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ అప్పకవీయం ఒక నిక్షేపం, 
ఒక పెన్నిది. 
ఛందస్సు ఒంటరిది కాదు, భాషావ్యాకరణ ధ్వని స్వరశాస్తాలు దానివెంట 
ఉన్నాయి. ఇది ఇటీవలే తీవ్రంగా గుర్తించబడుతున్నది. 
అందుకే '“అప్పకవీయ” సాహిత్యసర్వస్వం ఒకటి తయారుకావటం 
అవసరం. 
వినదగు, వెండియు బొత్తము 
గనదగు, బుధజనుల నడుగగాదగు, గాకెం 
దును దెలియనిపట్టున, ద 
ప్పనవలదని భావిజనుల కంజలిమోద్దున్‌. 


(త్రిలింగ పత్రిక జూలై -సెప్టెంబర్‌ 2010) 


22 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


అప్పకవీయ రచనాకాలము 


మన (ప్రాచీన కవులు, (గంథకర్తలు తమ తల్లిదండ్రులను గూర్చి, దేశ 
కాలాలను గూర్చి భావితరాలకు తెలియజేయాలనే శ్రద్ధ చూపలేదు. అందువలన 
శాసనములు, రాజాశయాలవంటి ఇతరాధారాలతో వాటిని ఇంచుమించుగా 
తెలుసుకోవలసి వచ్చింది. కాళిదాసాదుల కాలనిర్ణయం ఇప్పటికీ మతభేదాలతో 
వివాదాస్పదమే. శ్రీహర్ష భవభూత్యాదులు కొన్ని వివరాలు మాత్రం తెలిపినారు. 


అటువంటి స్థితిలో తెలుగు లాక్షణికుడు అప్పకవి తనకృతి అప్పకవీయ 
పీఠికలో తనకు వచ్చిన స్వప్న కాలాన్ని మాస, తిథి వివరాలతోకూడ ఒక 
పద్యంలో ఈ విధంగా తెలిపినాడు. 


పీ ధాతరెండవ పరార్థమున నాది దినంబు 

పగటి వరాహ కల్పంబునందు 
మహిత వైవస్వత మనువేళ దేశంబు 

లర్థింపనైన మహాయుగమునం 
గలిసమయంబునం దొలిచరణంబున 

మానితంబగు చాంద్రమానమునను 
శాలివాహన నామ శకమున గజశైల 

శర సుధాకిరణుల సంఖ్య నడువ 

తే॥గీ॥ అంగజాబ్దంబునను దక్షిణాయనమున 

జలధరర్తువు మొదిలి మాసంబు నందు 
బహుళమున దేవకికిం జక్రపాణి బుట్టి 
నట్టియష్టమి సనుదేర నధిక భక్తి. 

ఈ పద్యం తరువాత ఆ రాత్రి తనకు స్వప్నము వచ్చినట్లు దాని ప్రకారం 
మూడవనాడు అప్పకవీయ రచన ప్రారంభించినట్లుగా తెలిపినాడు. దీని ప్రకారం 
శాలివాహన శకం 1578వ సం॥ము మన్మథ సం॥ర శ్రావణ బహుళ అష్టమి 
(కృష్ణాష్టమి) నాడు స్వప్నం వచ్చిందని, శ్రావణ బహుళ దశమినాడు (గ్రంథ 


కాకునూరి అప్టకఏ 23 


అప్పకవీయము 


రచనారంభమని స్పష్టమైనది. ఇది కవి కంఠోక్తిగా చెప్పింది కనుక దీనిలో 
ఎటువంటి సంశయము లేదు. కానీ శా.శ. - 1578వ సం॥ము మన్మథ 
కాదు. ఇంగ్లీష్‌ తేదీకూడ సరిపోవటం లేదు. రావూరి దొరస్వామి శర్మగారు 
అప్పకవీయ పీఠికలో అప్పకవికి స్వప్నము వచ్చిన మన్మథ సం॥ర శ్రావణ 
బహుళ అష్టమికి సరియైన తేది 3.8.1656 క్రీ.శ. అని వ్రాసినారు. కీ.శే. 
కోవెల సంపత్ముమారాచార్యులు గారు కూడా ఇటీవల త్రిలింగ పత్రిక 
(జులై-సెప్టెంబర్‌ 2010లో దాని కనుగుణంగానే వ్రాసినారు. కాని సంవత్సర 
సంఖ్య, తేదీ కూడా సరిగా లేదు. 1656 మన్మథ అయితే 60 సంవత్సరాల 
కొకమారు చొప్పున 300 సంవత్సరాలకు 5 వరుసలు పూర్తవుతాయి. అందువలన 
1956వ సంవత్సరం మన్మథ కావలసి ఉన్నది. కాని 1955 వ సం॥రం 
మన్మథ అయింది. నా వద్ద 1940 నుండి ఇప్పటి వరకు 70 సంవత్సరాల 
పంచాంగాలున్నాయి. వాటిలో మన్మథ సంవత్సరము 1955గానే ఉన్నది. 
ప్రామాణికమైన పిడపర్తివారి పంచాంగాలే నావద్ద ఉన్నాయి. ఇప్పటికి నాలుగేళ్ళ 
తరువాత 2015 క్రీ.శ. కూడా మన్మథ అవుతుంది. అందువలన అప్పకవి 
చెప్పిన మన్మథ సం॥రం శా.శ. 1578 కాదు, క్రీశ. 1656 కూడా కాదు. 
అవి క్రమంగా 1577, 1655 సంవత్సరాలవుతాయి.అ యితే అప్పకవి తప్పుగా 
చెప్పినాడనటం భావ్యం కాదు. “శాలివాహన నామశకమున” తరువాత “గజశైల” 
బదులు “గిరిశైల” అనే పాఠముండి ఉంటుంది. లేఖకుల అజాగ్రత్త వలన 
'గజశైలిగా మారి ఉంటుందని నా అనుమానం. 


ఇక (శ్రావణ బ॥ అష్టమినాడు అగస్టు 38వ తేది కావటం పూర్తిగా 
విరుద్ధం, అసంభావ్యము. పంచాంగ [గ్రహ సంచారాదులు ఒక నిర్దిష్ట 
కాలపరిమితిలో జరుగుతాయి. ఆ నియమం ప్రకారం శ్రావణ అమావాస్య 
ఆగష్టు 16 కంటెపూర్వం ఎప్పుడూరాదు. అంతకు ముందు వారం రోజులకు 
వచ్చే అష్టమి (8) కంటే పూర్వం ఎన్నటికీరాదు. నా వద్ద వున్న పంచాంగాల 
పరిశీలనలో తేలిన విషయమిది. అంగ్ల కాలమానం మన సౌరమానానికి 
సమానంగా ఉంటుంది కనుక మేషాది సంక్రమణాలు నిర్జీత తేదీలలో వస్తాయి 
కనుక ఆగష్టు 16, 17 తేదీల్లోనే సింహ సంక్రమణం జరుగుతుంది. అది 


24 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


శ్రావణ అమావాస్యలోపే జరగాలి. ఒకవేళ 3-8 కృష్ణాష్టమి అయితే అమావాస్య 
10, 11 తేదీల్లో వస్తుంది. సింహరాశి ప్రవేశం భాద్రపదంలో అవుతుంది. 
ఇంతవరకు ఆ విధంగా ఎప్పుడూ జరగలేదు. అధిక శ్రావణం వచ్చినా కృష్ణాష్టమి 
ఆ తేదీలో రాదు. 


అయితే శ్రావణం సెప్టెంబరు 14 వరకు కూడా ఉండే అవకాశమున్నది. 
సెప్టెంబరు ౩వ తేదీ కృష్ణాష్టమి కావచ్చును. నా వద్దగల 70 పంచాంగాలలో 
కృష్ణాష్టమి సెప్టెంబరు కినాడు మూడుసార్లు వచ్చింది. ఆ 70 సంవత్సరాలలో 
ఆగష్టు 9 కంటె ముందు కృష్ణాష్టమి ఒకసారి కూడా రాలేదు. శ్రావణమనగానే 
ఆగష్టు అనే సామాన్యాభిప్రాయంతో వ్యాసకర్తలా విధంగా వ్రాసి వుంటారు. 


సంవత్సర విషయములో (గ్రంథకర్త 'అంగజాబ్దంబుని అని స్పష్టంగా 
చెప్పినందువలన మన్మథ అనటంలో ఎటువంటి సందేహము అక్కరలేదు. ఇక 
శా.శ. - వత్సర సంఖ్య విషయంలో అప్పకవి పొరబడ్డాడనటం కంటె పద్యపాఠం 
మార్చబడినదనటం సమంజసం. 1578 శా.శ. మాత్రం మన్మథ కాదు. 


ఇక తేదీ విషయంలో ఆగష్టు ౩వ తేదీ కృష్ణాష్టమి అనేది పూర్తి 
అసంభవము. పంచాంగ నియమాల (ప్రకారంగాను, ప్రత్యక్ష నిదర్శనాల 
ప్రకారంగాను అది కుదిరేది కాదు. 


సారాంశమేమనగా శా.శ. 1578 సం॥రం మన్మథ కాదు. అది 1577 
సం॥ అవుతుంది. అనాటి కృష్ణాష్టమి తేదీ ౩8వ ఆగష్టు కాజాలదు. అందువలన 
క్రీశ. 1656 ఆగష్టు ౩వ తేదీ కృష్ణాష్టమి స్వప్నము కలిగిన విషయంలో 
సంవత్సర, తేదీ సంఖ్యలు రెండు కూడా సరిగా కుదరలేదు. 

ఛందశ్శాస్త్రంలో నిష్ణాతులైన దొరస్వామి శర్మ సంపత్ముమారాచార్యులు 
గారు కాల నిర్ణయంలో ఇతరుల ననుసరించి వారావిధంగా వ్రాసివుంటారు. 
వారిద్దరియందు నాకమితమైన గౌరవమున్నది. కాలవిషయంలో ఉన్న 
అనుపపత్తిని చూపటమే నా ఉద్దేశ్యము. 


- డా॥ కండ్లకుంట అళహసింగరాచార్యులు 


కాకునూరి అప్టకఏ 25 


అప్పకవీయము 


అప్పకవీయ సమీక్ష 

అప్పకవీయము ఆంధ్రభాషాలక్షణ గ్రంథములలో సుప్రసిద్ధమయినది. 
ఇంతటి బహుళ ప్రచారము మజథే తెనుగు లక్షణ గ్రంథమునకు గానరాదనుట 
యతిశయోక్తిగానేరదు. ఈ [గ్రంథకర్త కాకునూరి అప్పకవి. ఈ (గ్రంథము 
బాలసరస్వతీయాహోబలపండి తీయాదులవలె గవిపేరితో బరగుచున్నది గాని 
కవి దీనికి ఆంధ్రశబ్ద చింతామణి యనియే నామకరణము చేసెను. (పీఠిక-104, 
ఆశ్వాసాంతగద్యలు) ఇది నన్నయభట్టారకునిచే సంస్కృతభాషలో రచింపబడిన 
ఆంధ్రశబ్ద్బచింతామణి యను తెనుగు వ్యాకరణమునకు వ్యాఖ్యానరూపమైన 
పద్వాను వాదము. నన్నయ పెట్టిన పేరు ఆంధ్రశబ్ధచింతామణి, తెనిగింపున 
కదేపేరున్నచో (గంథమేదియో తెలియదను తలంపున మన యీ గ్రంథమును 
అవ్పకవీయ మని కవినామాంకితముగా వ్యవవారింవజొచ్చిరని 
యూహింపనగును. 


కవి వంశము 

అప్పకవి వైదిక బ్రాహ్మణుడు, భారద్వాజగోత్రుడు, ఇంటిపేరు 
కాకునూరివారు. ఇతని తాతకు తాతయైన సోమయ మధురకు వెళ్లి యందలి 
బుధసమూహమును దొడరి వేదశాస్త్రప్రరాణాదివాదములను గాకుసూరింటిం జేసిన 
(గర్వమణగం ద్రొక్కిన) కారణమున గాకునూరింటివాడన ఘనతగాంచి 
చరికొందసీమలోం గాకునూరను నగ్రవారము సంతరించెను. ఆ యగ్రహారమునకు 
బౌరుషనామముంచె గాబోలు. (పీ. 72-73) కవి తండ్రి వెంగనార్యుడు 
వేదవేదాంగవేత్తయె మాజట బ్రహ్మయని వాసికెక్కెను. తల్లి సేసమ, అప్పకవి 
తాతపెడసోమయ సోమయాజియయ్యె, చతుర్థాశ్వాసములోని చక్ర బంధమున 
8, 6 వలయములలో 'కాకునూర్యపయ, సోమయాజికవి' అను పేరు వచ్చెను. 
ఇందు మొదటిది కవిపేరు, రెండవది యెవరిపేరో యని సందేహించుట 
కెడమున్నది. అది రెండవపేరుగాదు, తాత సోమయాజి గాన సప్పకవియు 
దనపేరితో సోమయాజి శబ్దమును జేర్చుకొన్నాడు కావలె. ఇతనిది 


26 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


పందితవంశము. ఇతనిపూర్వుడు తిరుమలభట్టు కాలామృతమను జ్యోతిషగ్రంథము 
రచించె. అప్పకవి సంస్కృత ప్రాకృతాంధ్ర భాషల యందుం జక్కని పాండిత్యము 
గలవాందు. అప్పకవీయమునకుం బూర్వము సంస్కృతాంధ్ర గ్రంథముల గొన్నింటీని 
రచించె. (పీ. 85). అనంతవ్రతకథ (కావ్యము), శ్రీనగాధీశ శతకము, కవికల్పకము 
(లక్షణ గ్రంథము), సాధ్వీజనధర్మము (ద్విపద), అంబికావాదము (యక్షగానము) 
మున్నగునవి యీతని తెలుగు కృతులు. ఇందొక్నటియు నేడు లభింపవ. అప్పకవి 
వంటివాడు యక్షగానము రచించుటచేం బూర్వకాలమున తెనుంగువాజ్బయమున 
యక్షగానముల కెంత ప్రాముఖ్యముండెనో విశదమయ్యెడు. అప్పకవి 
యసామాన్యపండితుడు. వేదశాస్త్ర పారంగతుడు. తన (గంథమున నాయా 
విద్వాగురువుల బేర్మాని తన గురుభక్తిని బ్రకటించిన ధన్యుడు. అందుదెనుంగు 
లక్షణము గజపిన మంచికంటి యోబనకవీంద్రుడు గణనీయుడు. ఈకవీంద్రుం 
గూర్చిన వివరములు మన కేమియు దెలియరావు. అప్పకవి శ్రీశెలములో 
భోగివిభూషణని పట్టవుం గవీంద్రుండుగా నుండెనట. (పీ. 84). 
కాలము 

కవియే తన యీగ్రంథరచనాకాలమును జెప్పుకొన్నాడు. కవి కిష్టదెవము 
కలలో గనబడి యీ(గంథము రచింపుమని చెప్పిన దినము శా.శ. 1578 
మన్మథ శ్రావణ బహుళాష్టమి (క్రి.శ. 3-8-1656), దశమినాడు గ్రంథము 
రచింప మొదలు పెట్టెను (5-8-1656, చూ.పీ.97), కవి క్రీ.శ. 17-వ 
శతాబ్టీ వాడనుట విస్పష్టము. 

నివాసము 

అప్పకవి నివాసస్థానము కామెపల్లి, ఇది శ్రీశైలమున కీశాన్యమున 
గొండవీటికి పడమటం దంగెడుసీమలో నున్నట్లు అప్పకవీయము చెప్పుచున్నది. 
(పీ. 81). గ్రంథము కామెపల్లి గోపాలస్వామి కంకితము. ఈ కామెపల్లి సాయప 
వేంకటపతిరాజుచే వట్టెము పెద్దనార్యున కగ్రహారముగా నొసగబడినదట 
(99-100). ఈ పెద్దన వట్టెము పోతనార్య సుతుదుగా దోచెదు (80). ఇతని 
సోదరి కృష్ణమమ్మ యప్పకవికిం బితామహి. అప్పకవి తన మాతృసంబంధు 


కాకునూరి అప్పకవి 27 


అప్పకవీయము 


+లయింట బెరిగి విద్యావంతుడై యాగ్రామమే నివాసముగా నేర్పజచుకొనియెం 
గాబోలు. అప్పకవివంశ మూలపురుషులలో నొకడగు సోమయ నివాసము 
అభినవచూత గ్రామము (కొత్తమామిడిపల్లె). ఇతడు కాకునూర[గ్రహారము 
సంపాదించె. అప్పకవి తండ్రి వెంగన పలనాడులో గొప్పపండితుండని 
వాసిగాంచెను. 
అప్పకవీయ రచనా వృత్తాంతము 

భగవంతుడు కలలో ఆంధ్రశబ్దచింతామణి నాంధ్రీకరింపు మని కవి 
కానతిచ్చెను. నన్నయ్యభట్టు చింతామణి వ్యాకరణము రచించెను. అయ్యది భీమకవిచే 
మఖుగుపదెను గాని ఆరాజనరేం[డ్రుని కుమారుడు సారంగధరుం డాసూత్రముల 
బారము చేసియుండెను. అతడు సిద్ధడై చిరకాలము జీవించియుండి యాగ్రంధమును 
క్రీ.శ. 1608 కీలక సం॥లో బాలసరస్వతి కిచ్చెను. అతడు దానికి దెలుగు టీక 
వ్రాసెను. ఆ సటీకంబగు చింతామణి మతంగాచల ప్రాంతీయుడగు విప్రడొక 
డప్పకవికి దెచ్చియిచ్చునని హరి కలలో జెప్పెను, అతడు దానికి దెలుగు టీక 
వ్రాసెను. అట్లే తనకు లభించిన చింతామణిని బాలసరస్పతి టీక యాధారముగా 
నప్పకవి సవిస్తరముగా దెనిగింపబూనెను. 

చింతామణి నన్నయ కర్భకము గాదని కందుకూరి ప్రభృతుల మతము, 
ఈ కర్శతావిషయమున వాదప్రతివాదము లెట్లున్నను అప్పకవి యిది 
నన్నయభట్టీయమను దృఢాభిప్రాయముతో నాంధ్రీకరించె. నన్నయ కాకున్న మటే 
ప్రాచీన శబ్దశాసనుడో చింతామణి సంతరించియుంట నిక్కము. 

ఆంధ్రశబ్దచింతామణిలో సంజ్ఞ, సంధి, అంజంతము, హలంతము, క్రియ 
అను పరిచ్చేదము లుయిదు గలవు. ఇం దాంధ్రభాషావ్యాకరణ సూత్రములు 82 
ఆర్యలచే జెప్పంబదినవని యప్పకవి చెప్పెను. అప్పకవికి లభించిన ప్రతిలో 82 
ఆర్యలే యున్నను దరువాతి యహోబలునకు దొరకిన ప్రతిలో 88 
శ్లోకములున్నవంట. చింతామణిలోని శ్లోకములలో నాలుగు మాత్ర మార్యలని 
తక్కినవెల్ల గీత్యుద్దీతులని యిటులుండ వీని నన్నింటిని సామాన్యముగ ఆర్యలని 
వ్యవహరించుట యుక్తముగాదని వజ్ఞలవారి సమీక్ష కాని గీత్యాదులార్యా 


28 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


భేదములేయగు. అన్నిటికి అర్యయే మూలభూతము కాన నప్పకవివంటి ఛందఃకర్త 
యిట్లు చెప్పియుందు నని యూహ్యము. 

అప్పకవి చింతామణి సూత్రములకు భాష్యమువంది పద్యాత్మక వివరణము 
రచించెను. అప్పకవీయము సంపూర్ణముగా నేడు గానరాదు. కవి గ్రంథము 
పూర్తిగా రచించియుండ నందుం జివరిభాగము లోపించెనో లేదా కవియే 
పూర్తిసేయక కాలధర్మమందెనో యూహింప సలవిగాకున్నది. 

చింతామణిలోని పరిచ్చేద పంచకమును ఎన్మిది యాశ్వాసములుగా 
రచియింపంబూనినట్లు కవియే చెప్పినాడు. ముందు బృందారక భాష నశేష 
విద్యాజలజాసనుండగు శబ్దశాసనుండు సంక్షేపంబుగాం గూర్చిన యాంధ్ర 
వ్యాకరణమునందలి సంజ్ఞా, సంధి, తత్సమ, దేశ్య, క్రియాపరిచ్చేదంబు 
లయిదునుందెనుంగుం బలుకుల నేను విస్తరించి భాషా పరిచ్చేదంబును. 
వర్ణపరిచ్చేదంబును, వళిప్రాసపరిచ్చేదంబును, దేశ్యపరిచ్చేదంబును, 
క్రియాపరిచ్చేదంబును ననునామంబుల నభిరామంబులగు నా శ్వాసంబులెని 
మిదిగా.... రచియింపంబూని” (గంధపీరిక, 96 వచనము) చింతామణిలోని 
సంజ్ఞా పరిచ్చేదము అప్పకవీయమున భాషా, వర్ణ, వళిప్రాస, పద్య పరిచ్చేదములు 
నాలుగైనవి. చింతామణి ప్రతులందెల్ల సంజ్ఞా, సంధి, అజంత, హలంత, క్రియా 
పరిచ్చేదము. ప్రకృత ముపలబ్ధి (గంథమున 5 ఆశ్వాసములే యున్నవి. కాకినాడ 
ఆంధ్ర సాహిత్య పరిషక్పుస్తూలయములోని 51 నెం. అప్పకవీయము వ్రాతప్రతిలో 
సంధి తత్సమపరిచ్చేదములకు సంబంధించిన లక్ష్య లక్షణములతో 24 పత్రములు 
గలవట. ఈ భాగము నేటి ముద్రిత ప్రతిలో లేదట. అప్పకవి రచియించిన 
మిగిలిన (గంధభాగము కావచ్చునేమో యని యాపుస్తకాలయ గ్రంథపట్టికలో 
దెల్పబడినది. ఉన్న 5 ఆశ్వాసములలోం దెనిగింపబడిన చింతామణి సూత్రములు 
(శ్లోకములు) 50, అప్పకవీయములో నందులకు బద్యసంఖ్య పీఠికకాక సుమారు 
1809, దీనింబట్టి యప్పకవీయాంద్రీకరణ పద్ధతి యెట్టిదో విజ్ఞు లరయుదురుగాక, 
మీందు మిక్కిలి వ్యాకరణ శాస్తమైన చింతామణిలో ఛందోవిషయకములగు 
శ్లోకములు 7 మాత్రమే యిన్నవి. ఇందులో “ఆద్యోవలళిః” అను నొకశ్లోకమునకు 
వ్యాఖ్యానము తృతీయాశ్వాసము, అట్టిదే చతుర్దాశ్వాసముగూడ, అప్పకవీయములో 


కాకునూరి అప్టకఏ 29 


అప్పకవీయము 


వ్యాకరణభాగ మగు సంజ్ఞాసంధి పరిచ్చేదములు రెండే యుందుటచేతను 
ఛందోవిషయకమగు భాగము పర్యాప్తముగా విపులముగా సుండుటచేతను 
అప్పకవీయము వ్యాకరణ శాస్తముగాక ఛందోగ్రంథముగానే ప్రసిద్ధిగాంచినది. 

ప్రాచీనులగు తెలుంగు కవుల మతమున ఛందోబద్ధ రచనకే కవితయను 
వ్యవహారము గలుగుటచేతను, దెనుంగు వ్యాకరణమునకు శబ్ద్బశుద్దికి 
యతి(ప్రాసస్థ్టల నిబద్ధ ప్రయోగములే పరమ ప్రమాణములగుటం జేతను దెనుంగు 
బాసలో ఛందో వ్యాకరణముల కవినాభావ సంబంధముగలదనకతప్పడు. కాన 
ఛందస్సు నందుం గొంత వ్యాకరణము, వ్యాకరణము నందుం గొంత ఛందస్సు 
చెప్పుట మన తెలుంగు లక్షణ (గ్రంథములలో బహుళముగం గాంచవచ్చు. 
అందుచేతనే యాంధ్ర శబ్ద చింతామణిలో ఛందస్సంబంధిత సూత్రములు 
కతిపయములు వెలసినవియని యరయనగును. 

అప్పకవి వ్యాకరణ విషయమున నెట్లున్నను ఛందోవిషయమున మిక్కిలి 
పరి(శ్రమచేసి పరిశోధించి విపులముగా నీగ్రంథము రచించె ననక తప్పదు. 
తన యీ గ్రంథమును జదివినచో నితర గ్రంథముల జదువ నక్మణజయుండదని 
కవియే యుగ్గడించినాడు. 

“ఇది చదివినపిమ్మట మటథి, 

యెదియేనియు జదువుబుద్ధి యేలా వొడమున్‌ 
బదపడి గ్రంథములన్నియు, 

వెదకి వెదకి సారమెల్ల వివరింపంగన్‌’. (1-7) 

ఈ ప్రతిజ్ఞ పూర్తిగా గాకున్నను నిందు గొంతయేని నిజమున్న దనక 
తీజదు. లక్షణ (గంథములెన్నో కలవు. అప్పకవీయము ప్రచారమునకు 
వచ్చినతర్వాత మటే యితర లక్షణ (గంథమున కింత వ్యాప్తి రాలేదు. 
అప్పకవీయమును జదువని తెనుంగు విద్వాంసుడుండదు. 

లక్షణ గ్రంథములలో గొన్నిట గవికృత లక్షణ లక్ష్యములే యుండును. 
(కవిజనాశయఛందోదర్పణాదులు) కొన్నిటి గవి లక్షణములు రచించి యితర 
మహాకవి గ్రంథముల నుండి లక్ష్యముల జూపును. అట్లే రెండవ కోవకు జెందిన 
(గంథములే ప్రామాణికములై రాణించును. అప్పకవీయ మిట్టి యుత్తమగ్రేణికి 
జెందినది. ఇందు లక్షణములను దరువాత గవి స్వీయలక్ష్యములను రచించి 


30 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


తదుపరింబూర్వకవుల (గంథములలోని లక్ష్యముల నుదాహరించెను. 
ఇందుదాహృత లక్ష్యలక్షణ (గ్రంథములు, నందలి పద్యములు ప్రత్వేకముగ 
ననుబంధమునం జూపబడినవి. ఉదాహృత గ్రంథములు 73, పద్యములు 
సుమారు 340. అప్పకవి తనకు ముందు వెలసిన కవిజనాశ్రయము, 
కావ్యాలంకార చూడామణి, ఛందోదర్పణము. కవిగంజాంకుశము. కావ్య 
చింతామణి, లక్షణ సారసంగ్రహము, శారదాదర్పణము, లక్షణవిలాసము, 
కవిజనసంజీవని, సులక్షణసారము మున్నగు లక్షణ గ్రంథముల నాధారముగా 
గొని వానిలోని పద్యముల నుదాహరించెను. 

అప్పకవి సమకాలికుడనదగు గణపవరపు వేంకటకవి (1676) 
సర్వలక్షణశిరోమణి యను దశోల్లాస పరిమితలక్షణ గ్రంథము రచించెను. ఇది 
యప్పకవీయముకన్న బెద్దది. ఇందు అప్పకవి పేరెత్తలేదు వెంకటకవి. కూచిమంచి 
తిమ్మన రేఫశకటరేఫ నిర్ణయ ప్రకరణములో నప్పకవిని బేర్మొనెను. (క్రీశ. 1740) 
ఈ తిమ్మన ముమ్మనుమడు కూచిమంచి వెంకట్రాయకవి (1850) అప్పకవీయమును 
విమర్శించుచు సుకవిజనమనోరంజనమను లక్షణ గ్రంథము రచించెను. (ఇది 
యముద్రితము). కస్తూరి రంగకవి (1750) ఆనందరంగ రాట్బందమున (గని విని 
యెజఖుగని యపూర్వ లక్ష్యలక్ష్యణగ్రంథముల బేర్శాని పద్యముల నుదాహరించెనే కాని 
యప్పకవి నెందును దడవలేదు. కారణము దురూహ్యము. 

అప్పకవి వ్యాకరణ (ప్రకరణములో జింతామణినే యనుసరించి యా 
సూత్రముల ననువదించి సోదాహరణముగా విస్తరించెను. కాని ఛందో 
భాగమునందనకు మున్ను వెలసిన కవి జనాశ్రయము, కావ్యాలంకార చూడామణి, 
అనంతుని ఛందము, కవిజనసంజీవని, లక్షణసారసంగ్రహము మున్నగు లక్షణ 
(గ్రంథముల నాధారముగాం గొని నూతనాంశము బెక్కింటిని గూర్చి సవిస్తరముగ 
లక్ష్యలక్షణముంల బ్రదర్శించెను. 

ఈ అప్పకవీయమును బెక్కు తర్వాతిలక్షణగ్రంథకర్తలు అనుసరించినట్లు 
నేంటికి నముద్రితముగ నత జ్ఞాముననున్న లక్షణ గ్రంథసంచయమును 
బరికించినం దెల్లము కాగలదు. 


కాకునూరి అప్పకవి 31 


అప్పకవీయము 


ఉప్పులూరి వేంకటరెడ్డి కృత సకల లక్షణ సార సంగ్రహ చింతామణిలో 
అప్పకవీయ విషయములే యించుక మార్చి కూర్చబడినవి. 

మైసూరు సంస్థాన ప్రభువులవద్ద దళవాయిగా వెలసినవాండును (18వ 
శతాబ్ది) ఆంధ్రవచన భారత కర్తయునగు కళువె వీరరాజున కంకితముగా రచితమైన 
వీరభూపాలీయమను లక్ష్యగ్రంధము. (కర్తపేరు తెలియరాలేదు గ్రంథమసమగ్రముగా 
లభ్యము). ఆంధ్ర శబ్దచింతామణి అప్పకవీయమువలె రచితమయ్యెను. నేండు 
లభించు ప్రతిలో యతి ప్రకరణములో అప్పకవీయ లక్షణములే కవి 
స్వీయపద్యములతో రచించియందలి యితర కవుల లక్ష్యముల బెక్కింటి 
నుదాహరించెను. 

చింతామణికి నన్నయ భారతము లక్ష్యగ్రంథమని, నన్నయ మూడు 
పర్వములు రచించెనని, భీమనకృత రాఘవపాండవీయమును నన్నయ 
యడంచెనని, యందులకు బ్రతిగా నన్నయ చింతామణిని భీమన రూపు మాపెనని 
తెల్పినాండప్పకవి. (పే. 42-44). 

వ్యావహారిక భాషావచనములు 

అప్పకవీయము పద్యగ్రంథమయ్యును వచనములటనట వ్రాయబడినవి. 
ఇందొక్కవిశేషమేమనంగా గవి రెండు తెజగుల వచనములు రచించె. ఒకటి 
సలక్షణభాషావచనము. మటొకటి వ్యావహారిక వచనము. అవతారికలో 
మధ్యమధ్యనున్న వచనములు, ఆశ్వాసాంతగద్యలు (గాంథికభాషలో నున్నవి. 
తెలివిడి, టీక మున్నగు వానియందున్న వచనములు వ్యావహారిక భాషలోన్నువి. 
కవియే యొకచో “వరుస నన్నింటికిం డీక వ్రాయవలెసెం దెనుంగుమాటల 
గడుతేటతెల్లగాగ (4-1838)” అని చెప్పియున్నాడు. టీకలు, వ్యాఖ్యానములు 
పూర్వకాలమున దెనుంగులో వ్యావహారికభాషలోనే రచితములయియున్న ప్రాచీన 
తాళపత్ర లిఖిత గ్రంథ పరిశోధకులకు విదితమైన విషయము. ఇటీవలి పరిష్మర్తలు 
గొందటీసంప్రదాయము నెజుంగమింజేసి వ్యావహారిక వచనముల గ్రాంథిక 
వచనములుగా మార్చి ముద్రింపజేయుచున్నారు. ఈ యప్పకవీయము 1934 
ముద్రిత ప్రతిలో వ్యావహారిక భాషలోనున్న టీకాదులను 1951 సం. కూర్చులో 


32 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


నప్పటి పరిష్మర్తలు దమయిచ్చవచ్చినట్లు గ్రాంథికభాషలోనికి మార్చివైచిరి. 
కవివ్రాత తీరును మార్చునధికారము పరిష్మర్తకు లేదు. కాని పరిష్మర్తలకు గొన్ని 
పట్టులం బ్రమాదపతితముల సవరింపవలసిన యవసర మేర్చడవచ్చు. 
అట్టిచోటుల సవరణ చేసిన పూర్వ రూపముల నధస్ఫూచిలోం దెలుపవలయును. 
ఈ కూర్పులో యతిభంగాదులను గొన్నిటిని సవరించిన పట్టుల నధస్స్ఫూచిలో 
నుటంకించి యున్నాడను. 1951 ముద్రణములో నేను బ్రత్యేకముగ వ్రాసియిచ్చిన 
సవరణలనంతయు శుద్ధపత్రమున బేరుచెప్పక చూపియు, గొన్నింటిని దమవిగాం 
బీఠికలో వెలువరించియు గృతార్థులయిరి యప్పుడు వావిళ్ల సంస్థలోం 
బందితులుగా బనిచేయుచున్న యాచార్యులొకరు. ఈ యపహరణ విషయమును 
గూర్చి 1-6-1953 త్రిలింగ పత్రికలో 'సత్యసందేశము” అను వ్యాసములో 
దెలిపియున్నాను. 1934 సం ముద్రణములోనున్న ట్లీకూర్చులో వ్యావహారిక 
భాషలోనే టీకలు మున్నగునవి ముద్రితములయ్యె. 
(గంథవిషయ సమీక్ష 

గ్రంథములోని ప్రతివిషయము సమీక్షింపగడంగినచో నది యీ 
(గంథముకన్న గొన్ని రెట్లు పెరుగును. అందులకిది స్థలముగాదని కఠిపయ 
ముఖ్యాంశములు మాత్రమే పరామర్శింపబడును. 

1. అ. భాషా పరిచ్చేదము 
సత్మవి లక్షణము 

అప్పకవి కావ్యముల గొప్పతనమును వివరించుచుం గావ్యమునంజెం 
దరాని నద్దతులు గలవె యని ప్రశంసించె. యజుర్వేదము విప్రండె కవి యని 
పలికెనని వ్రాసి శూద్రకవి కావ్యమును నిరసించెను. (1-26). అప్పకవికి 
శూద్రకవులందు ద్వేషము. ఇతండందుచేతనే కావలయు పసుచరిత్ర నుండి 
స్వయముగ లక్ష్యము నుద్ధరింపలేదు. రలయతి మైత్రకి 'ఓలంబాలకి యను 
వసుచరిత్ర పద్యమును లక్షణ విలాసకర్త లక్ష్యముగా జూపుటచే, నాపాఠము 
సరిగాదని యందు రలయతి మైత్రి లేదని పాఠాంతరము చెప్పి సరిపుచ్చిన 
సందర్భమున నాపద్యమునెత్తివ్రాసెను (3-277). అంతియకాక విష్ణుచిత్తీయము 


కాకునూరి అప్టకఏ 33 


అప్పకవీయము 


పెద్దన కృతమను తలంపున నుదాహరించెను. 'బోద్దారోమత్సరగ్రస్తాది అన్నాడు 
భర్భహరి. ఇట్టి జాతిద్వేషము నాందేకాక నేండును నెలకొనియున్నది. 'ఉపమగలిగిన 
శయ్యల నొప్పియున్ను అన్న పద్యము (1-26) ఎత్తుగడ వసుచరిత్రను దోయించును. 
మీదు మిక్కిలి వసుచరిత్ర కారునిపై వైమనస్య మీ కవికి గలదనుటకు బ్రమాణ 
మీతని కవిస్తుతిలోని యీచరణము రామరాజ విభూషణ రత్నఖచిత చారుమ 
స్తకలాపాది హారివాక్య గౌరవము పెక్కుభంగుల గణనచేసి” (పీ. 27) అప్పకవి 
మతమున సత్మని ధరణీసురుండు కావలయును. కవిత యొకరిసొమ్ముగాదు. 
సర్వశాస్త్రవేత్తయై, ధారాశుద్ధి, ప్రతిభావ్యుత్పత్తులు గలవాండెవ్వడైనను గవి 
శబ్బవాచ్యుండు గావచ్చు. ఇది విషయాంతరము. 

ప్రాచీనులు 'నానృషిః కురుతే కావ్య” మన్నారు. అప్పకవియు నీ 
సూక్తినుద్ధరించెను. (1-43) కుకవులను వ్రణమక్షికలతో సుకవుల క్షీరగ్రాహి 
హంసలతోం బోల్చెను. 'సుకవితాయద్యస్తి రాజ్యేన కి” మ్మిత్యాది సుభాషితముల 
నుద్ధరించి కవితాప్రశంస గావించెను. విరచించు శక్తి పుట్టని పురుషుల చదువులు 
ప్రకాశములు గావంట. ఇది ప్రత్యక్షర సత్యము. కేవల పండితులకుం బ్రాదేశిక 
తాత్కాలిక గౌరవమే కాని కవులకు సార్వత్రిక సార్వకాలిక కీర్తి చేకూరును. 

ఆశు కవిత 

చతుర్విధకవితలలో నాశువు మొదటిది. మన కవి కీయాశుకవిత యందు 
నిరసన భావముగలదు. 'నిలుకడవలయుర్భతికొ అన్నాడు (1-59) కవులందజాశు 
కవిత చెప్పలేరు. సామాన్యుల యాశుకవితలో గణబద్ధ రచన యుండునేకాని 
కవితయను విశిష్టపదార్థముండదు. అట్టి చక్కని కవిత నాశువుగాం జెప్పగలిగిన 
వారినే యాశుకవులందురు. అల్లసాని పెద్దన యుత్సలమాలిక యాశుకవిత, 
రామరాజభూషణుండు శతలేఖనీపద్య సంధానధౌరేయుండు, ఆశుప్రబంధ 
బంధాఖిజ్జుండు. ప్రాచీనులలో నాశు కవిచక్రవర్తులు వెలసిరి. 

ప్రాచీనులలో శ్రీనాథుడు అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుండు 
చరిగొండ ధర్మన్న నెల్లూరి వీరరాఘవకవి, కూచిమంచికవులు, కాణాదం 


34 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


పెద్దన, కుందుర్తి వేంకటాచలకవి మున్నగువా రాశుకవులు. 19వ శతాబ్దిలో 
మండపాక పార్వతీశ్వరశాప్రి యాశుకవులలో మేటి. ఇక నర్వాచీనులలోం 
దిరుపతి వేంకటకవుల శతావధానాశుకవితా దిగ్విజయ యాత్రను గూర్చి 
యెటుంగని వారుండరు. అప్పకవి చెప్పినట్లు గాక తిరుపతి కవుల యాశుకవిత 
హృద్యమైయనవద్యమై రసప్రతిపాద్యమై రాణించును. ఇంకను గొందజిట్టి 
వారుగలరు. 
తెనుగు - వికృతి 

తెలుగుభాషకు వికృతి యను నామకరణము చింతామణిలో 
జేయంబడినది. దానిననుసరించి బాలసరస్వతీయాదులందు వికృతిపదము 
ప్రయుక్తమైనది. తెల్లు వికృథియనంగ వెలయునని చింతామణి ననువదించి 
నాండప్పకవి. (1-84) మటి యే ప్రాచీన పద్యాత్మ కాంధ్రవ్యాకరణమునం 
దెలుంగునకు వికృతియను పేరు చెప్పంబడలేదు. తద్భవమునకు వికృతి 
పహ్యూయపదము గావచ్చుంగాని యచ్చతెనుగునకు దేశ్వమునకుం జేర్చి వికృతిసంజ్ఞ 
సమంజముగాదు. తత్సమ తద్భవములు సంస్కృత సంబంధులు; దేశ్యము 
సంస్కృత భిన్నము. అట్లుండగా దద్భవదేశ్యాత్మకమైన యచ్చ తెనుగునకు 
వికృతియను పేరేట్లు పొసగునని తలచిరో? 

ప్రకృతి వికృతి నిరూపము (1-85-97) 

తెలుగు వికృతులు గొన్ని సంసృృతభవములు, కొన్ని ప్రాకృతభవములు. 
చంద్రశబ్బమునకు “చందురుడు” అనునది శుద్ధసంస్కృతము వలన నేర్పడిన 
తద్భవము. ప్రాకృతభవమైనచో “చందుందు అనవలె. చందునడనురూపము 
అప్రయుక్తము గావున చందురుండను సంస్కృత భవరూపమే గ్రాహ్యము. అట్లే 
లక్షీశబ్బమునకు సంస్కృతమువలన సయిన తద్భవము 'లకిమి”. ప్రాకృతభాషవలన 
నయిన తద్భవము లచ్చి”. ఈ రెండు తెజిగుల తద్భవములలోం బూర్వకవులు 
“అచ్చి యనిమాత్రమే ప్రయోగించిరి. “లకిమి” అప్రయుక్తము. కాన లక్ష్మికి 
లచ్చి యనుప్రాకృత భవరూపమే కలదనవలెను. అప్పకవి మటియు కొన్ని 
తద్భవములకు మూల ప్రకృతులయిన శౌరసేన్యాది భాషాపదములం 
బ్రాకృతవ్యాకరణ సూత్రముల నుదాహరించి చూపెను. 


కాకునూరి అప్టకఏ 35 


అప్పకవీయము 


ఆంధ్ర దేశ్య భేదములు 

చింతామణిలో భాషాభేద చతుష్టయమున దేశ్య మొక్కటే పేర్మొనంబడినది. 
అప్పకవి అచ్చతెనుగు నాంధ్రభాషాభూషణాదుల ననుసరించి ప్రవెశపెట్టెను. 
శుద్దాంధ్ర దేశ్యములు, అన్య దేశజాంధ్రములు, తెలుంగుమటుంగులు, 
ప్రాందెనుగులు, తద్భవములు గలిసి యచ్చతెనుంగనంబడునని యప్పకవి 
వివరణము (1-111). అబ్టీ మేఖలయను సంసృృతశబ్బమునకుంగడలి 
మొలనూలి చేడియయను తెనిగింపు తెనుంగుమజుంగు (1-112). ఇట్టివి 
యచ్చతెనుగు కావ్యములలో సర్వత్రధారాళముగా వెలయుచుండును. 

్రామ్యభాష 

చులకంగా గ్రామ్యజనములు పలుకునట్టీ తెనుంుమాటలు గ్రామ్యములు; 
ఇట్టివి కావ్యములంజొరవు.” అని వ్రాసిన యప్పకవి తన గ్రంథమున టీకలు 
తెలివిడులు వ్యావహారిక (గ్రామ్య) భాషలోవ్రాసియున్నాడు. కావ్యములలోని 
వచనములలో నిట్టివి చారవని యాతని యభిప్రాయమనుట స్పష్టమయ్యె చెవులు, 
కనులు, బుగ్గలు ఇత్యాదులు గ్రామ్యములు వాడరాదని యప్పకవి చెప్పెను. 
(1-118) ఈ శబ్దములలోపండ్లు చండ్లు ఇత్యాదులు గొంతవజకసభ్యములు 
గావచ్చు; కాని చెవులు కనులు మున్నగువానికి గ్రామ్యత యెట్లారోపించెనో 
వింతగానున్నది. మదిరాక్షి చెవులు, ముద్దియకనులు అని యీరీతిగా స్త్రీ వర్ణనలో 
శృంగారరసమున వాడరాదని తలంచెనేమో? అప్పకవియే 'కవులకు జెవుల 
పండువులు నేయు (4-569) “శిక్షనాస నిరుక్తంబు చెవులు (4-9) అని 
ప్రయోగించె. అప్పకవి గ్రామ్యమని నిరసించిన కనులు, చెవులు మున్నగువానికిం 
బూర్వప్రయోగములున్నవి. ఇట్లే ఆడ - ఆకడశబ్దములో నక్షరవిలోపము - 
ఇదిగ్రామ్యము (1-124) ఆడకు భారతప్రయోగము గానరాలేదు గాని 
ఆడవంటిదేయగు ఏడ (ఎక్కడుకు నన్నయ ప్రయోగముగలదు. 

ఏనేడ నిం ద్రాదులేడ వారలకు నెప్పుడు యొక్కుదు (అర. 2-47) 

'కనియె అనుటకు ‘కనే అనురూపము గ్రామ్యమని యప్పకవిమతము. 
'కనె, అనె, చనె ఇత్యాదిరూపములకు న్నయభారతమున నిర్ధారక ప్రయోగములు 


36 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


గానరావు. ఆదిపర్వములోనిదిగా నప్పకవి చూపిన పద్యము (1-130) శృంగార 
శాకుంతలములోనిది. 
2. వర్ణ పరిచ్చేదము 

ఇందు వర్గసమామ్నాయము, వర్గోత్పత్తి స్థానములు, లిపిలేఖన క్రమము, 
కావ్యాది గ్రాహ్యవర్ణములు, వర్ణశుభాశుభఫలములు, మాతృకార్చనా విధానము 
మున్నగునవి విశదీకరింపబడెను. 

నకారము - [ద్రుతము 

ఆంధ్రశబ్ద చింతామణిలోం బదాంత సకారమునకు ద్రుతసంజ్ఞ 
విధింపబడెను. (ద్రుతాభ్యోనః) కాని యప్పకవి వర్ణసమామ్నాయములోని కేవల 
నకారమునకు ద్రుతసంజ్ఞ చెల్లునని యపోహపడినాడు. ఇది పొరపాటు. 
చూ.ద్రుతమనంగ నకారమతిశయిల్లు (2-14) విజ్ఞానమునకు భావింప 
విన్నాణంబు.... తద్భవంబున ద్రుతత్సంబుగాంచి (3-54) అల ద్రుతంబునకును 
మధ్యమానునాసికమునకును జెల్లు ననునాసికయతు లనగ (3-62). 

ఆంధ్ర లిపి లేఖన క్రమము 

అప్పకవి తెలుంగక్మరములకు జూపినయాకారము లొక్కొక్మ ప్రతిలో 
నొక్కొక్షరీతిగా నున్నవి. అప్పకవి స్వయముగా వ్రాసినప్రతి లభించినంగాని యాతడు 
వానినెట్లు వ్రాసెనో చెప్పంజాలము. ఆంధ్ర లిపిలేఖన క్రమశ్లోకములు (బాలేందు 
పరిధిశ్ళంగా - ఇత్యాది-పు 48-50) చింతామణిలోనివిగా నప్పకవి వివరించె. 
అప్పట్టున నది నన్నయనాంటీ లేఖనక్రమము కావలయు. నన్నయ్యనాంటి వ్రాత 
తీరును నందంపూడి శాసనలేఖన క్రమము సరిపోల్చి చూడవలయు. 
నన్నయకాలమున నాంధ్ర కర్ణాటభాషలకు లిపియొక్కటీదై యుండెనని 14-వ 
శతాబ్దీనుండి యీ యుభయలిపులు విడివడి నేంటి యాంధ్రకర్ణాట లిపులయినపని 
పరిశోధకుల యభిప్రాయము ఈ లిప్యుద్దార శ్లోకములు బాలసరస్వతీయమున 
లేవు. అప్పకవి పుస్తకము నుండి గ్రహించినట్ల హోబలపండితుండును వ్రాసికొనెను. 

ఇచ్చోట మనకవి పామరుల వ్రాతలోని దోషములు కొన్ని తెలుపుచున్నాడు. 
'స్వర్గమును బ్రాబీనులు 'స్వగణము అని రేఘమీంది హల్సంయోగమున వలపుగిలక 


కాకునూరి అప్టకఏ 37 


అప్పకవీయము 


బాయుటంవాడుక. ఇట్లు వలపలగిలక వ్రాయుట సరిగాదనుచున్నాడప్పకవి 
(2-41). నిన్నమొన్నటివజకు వ్రాతలో పలపలగిలక వ్రాయుట ధారాళముగాం 
గానవచ్చెడు. ఇది సంస్కృతలేఖన పద్ధతి ననుసరించి వచ్చియుండును. 'స్వగ౯ 
సంస్కృత లిపిలో నిట్లుండును “స్వర్ణ. 

ఇట్లే పూర్ణబిండువుమీది హల్లును ద్విత్వముగా మూఢమతులు వ్రాయుదురట. 
ప్రాచీన శాసనములలోను దాళపత్ర లేఖనములందును అప్పకవి చెప్పిన 
లేఖనక్రమము గాననగును. యుద్ధమల్లుని బెజవాడ శాసనములో కాకేయు 
(కార్తకేయు-అనుటకు) ఎత్తించ్చె (ఎత్తించె ననుటకు) అను వ్రాతపద్ధతి చూపట్టెడు. 

ఇరులు (యిరులు) ఈగ (యోగ) ఊరు (వూరు) ఒక్కడు (వొక్కడు) 
అజాదులైన ఇరులు మున్నగువానియందు మొదట సంతస్థములు వ్రాయరాదని 
తెలిపె. (2-44). 

సంస్కృత భాషా వర్ణములు 

అనంతామాత్యుడు 50 అక్షరముల నిర్ధేశించె. అందు లళల కభేదమని 
కకారము విడనాడి క్షకారము చేర్చుకొనెను. ఏకనీళము దేవ హేళనము అని 
వేదమందును, కాళనాళవ్యాళేత్యాది సంస్కృత శబ్దము లందును ళకారముగలదని 
దానింజేర్చుకొని, క్షకారము సంయుక్తాక్షరమది చేర్చరాదని నిరూపించి యనంతుని 
మతమును ఖండించె. (52, 54, 55. 

అచ్చ తెనుంగు అక్షరములు 

“'షట్రింశదత్రతే' అని చింతామణి సూత్రము. తెనుంగునకు వర్ణములు 
ముప్పదియాజని నన్నయ యుపదేశించెను. అందు అకారము చేరదు. 'యరలవి 
లను నాలుగంతస్థము లుచ్చారణనుబట్టి లఘువులు అలఘువులని రెండు భేదములు 
గలవి, వర్ణసమామ్నాయమున వానికి బృథగ్గణము చేయబడలేదు. లఘ్వ లఘు 
యువలకు భిన్నలిపి లేదు గాని నేటికాలమున లఘ్వు లఘు రేఫ లకారములకు 
(ర-అ, ల-ళ) భిన్న లిపులు గలవు నన్నయకాలమున వీనికి సయితము ప్రత్యేక 
లిపిలేదు కావలె. అప్పుడు రల ల తలపై బొట్టుంచుట యలఘుతా సూచనము 
(గురురలౌచ బిందుయుతౌ - చిం). సహళమ్మను దళములోని ళకారము 


38 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


అలఘుళకారము గాడు; ఇది వర్ణాంతరము. నన్నయ హృదయము గ్రహింపజాలక 
తనకాలమున జికారమునకు వ్రాత వేజుండుటం బట్టియు రేఫజకారనిర్దాయక 
గ్రంథము లుప్పతిల్లుటబట్టియు అప్పకవి శకటరేఫను సయితము వర్ణములలో 
గణింపవలెనని తలంచి చింతామణి పాఠము 'సప్తత్రింశదిహాన్యే' (పుట 52) అని 
సవరించి 37 అక్కరముల నిర్దెశించెను. అహోబలపండితుడు దాని 
నామోదించెను. నన్నయకాలమున నలఘనేఘము ప్రత్యేక వర్ణముగా (గహింపబడెనో 
లేదో గాని తర్వాత సచిర కాలమునకే దీనికి బ్రత్యేక రూపము సిద్ధించినదని 
యూహింపనగును. కవిజనాశ్రయ కావ్యాలంకార చూడామణులలో నెక్కటివడిలో 
అకారము పేర్ళొనబడి యున్నది. అనంతుండు 'తెనుగున అ ళ లనగ 
రెండధికమండ్రుహరీ' యని వర్ణ నిర్దేశమున వ్రాసెను. తర్వాతి లాక్షణికులు 
జావడిని జెప్పిరి; కారమును వేజుగా గ్రహించిరి,రేఫ శకటరేఫ నిర్ణాయక 
గ్రంథముల సంతరించిరి. 
క్రారకొమ్ము - వట్రువలు 

అచ్చతెనుంగునం గ్రారకొమ్ములుండునే కాని వట్రువలుండవు, వట్రువలు 
(బుత్వములు) సంస్కృృతములోనివి. “క్రుమ్మరు” అను దానిని 'కృమ్మరు” అని 
'వ్రాయరాదు. సంస్కృతమున రెండును గలవు. క్రుధ, క్రూర ఇత్యాదులందు 
గ్రారకొమ్ములు, కృష్ణ, వృత్త పృథ్వి ఇత్యాదులందు వట్రువ లున్నవని యప్పకవి 
యిట్టిపదములు కొన్ని తెలిపెను. (6, 72). ఇట్లు తెలుపుటచే నేంటి పరిశోధకులు 
కొందజు నిరూపించు 'రు, బువది అప్పకవి కెంతమాత్రము సమ్మతముగాదనుట 
స్పష్టము. క్రారకొమ్ములకు వట్రువలు వట్రువలకుం గ్రారకొమ్ములు సామాన్యులేకాక 
పండితులును బ్రమాదవశమున నొకచో వ్రాసెదరు. 66-వ పద్యమున 'ధ్రవమును 
దుతమును భువి గ్రారకొమ్ములై తనరారుగాని బుత్వములుగావు అని వ్రాసిన 
యిప్పకవియే యీ క్రింది చోట్ల యతిస్థానమున 'ధృవి అను బుత్వయుక్తనూపమును 
(బమాదవశమున నిలిపినాడు. 

దేవకీ ప్రియనందనా + దివిషద్వంద్యా + ధృవసన్నుతా (4-826) 

ధృతచక్రధర నరసింహ + ధృవ శోభి (4-572) 


కాకునూరి అప్టకఏ 39 


అప్పకవీయము 


తేజ శ్రీ పెరుగంగ మది + ధృవముగ (4-364) 

ఈ మూడవచోట మాత్రము 'ధృఢము అను పాఠాంతరము 
చూపబడినది. రెండవదానిలో 'ధృతికు మాటు “ద్రుతి అను మార్చు 
సహజముగా నుండునని నా తలపు. 

ఆదివ్యంజన లోపము (75) 

వూను, నెగయు, పొదవు, పొనరు, పొందు అనుశబ్దముల మొదటి 
హల్లునకు లోపమురావచ్చును. అనగా ఊను, ఎగయు, ఒదవు, ఒనరు, ఒందు 
అని చెప్పవచ్చు. రెంటి కర్థభేదము లేదు. కాని చిన్నయసూరి యీ 
యప్పకవీయలక్షుూమును మనమున నిడుకొని పూను పొదవులకాదిలోపం బొకండు 
వచియించె నది యవిచారమూలకంబు” అని వ్రాసెను. (బాల-ప్రకీర్ణ- 10) 
ఇందలి యొకండు అప్పకవిని సూచించును. అప్పకవి నిందేకాక మజొక్క యెడనిట్లే 
సర్వనామముచే సూచించి యాతని మతమును ఖండించెను. 'అనుకృతిని 
నిడుదకుం గుబుచయగునని యొకండు వలి నది నిరాకరంబు (బాల-సంధి-54) 
“అనుకరించెడుచోట నవ్యయాదులకొనంగల బొట్టుగవకు దీర్ధంబులకును వచ్చు 
లోపము కేశవాయతుభ్యంనమయనంగ, రామోఘ సంహర్త యనంగ (5-98) 
అనుచోట అను కృతిని దీర్హమునకు (హ్రస్వ ముపదేశించినాం డప్పకవి. ఇది 
యమూలకము, ఇందులకుం బూర్వకవి ప్రయోగము మృగ్యము, కాననే 
సూరియాక్షేపించె. ఇకంయబూను పొడవుల విషయము నరయుదము. 
పూనుపొదవులకున్న యర్థములన్నియు “ఊను ఒడవులకు లేదను తలంపున 
సూరి యిట్లాక్షేపించెనేమో? సూర్యరాయ నిఘంటువులో 'ఊను = వూను సకర్శక 
క్రియయందు రూవాంతరములుగాం జూపంబడినవి కాని యకర్శక క్రియ యందుం 
జూపంబడలేదు. శబ్దరత్నకరము పొడవు శబ్దము (గహించనేలేదు. ఒదవు 
పొడవులు రూపాంతరములు సమానార్థకములు. ఒకచో నెల్ల యర్థములు 
ద్వైరూహప్యములందు సరిపడకున్నను నేకాన్ని యర్థములోం గలిసివచ్చునపుడు 
వాని కా యర్థములంద భేదస్థితి (గహించుటలో దోషములేదు. సూరి 
యుదాహరించిన “పొందు ఒందులు” క్రియావాచి యగునపుడు 


40 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


సమానార్థకములగుగాని విశేష్యమగుచో పొందుయొక్క యర్థము (సంధి, 
స్నేహము) ఒందునకు గుదరదు గదా?సూరికప్పకవిపై నిరసన భావమున్నట్లు 
స్ఫురించెడు. ఇందుకు కారణము లేకపోలేదు. ఇది విషయాంతరము. 
యౌవనము - యవ్వనము 

యౌవన యౌవతాది శబ్బముల మొదల యకారముపై ద్వితీయ 
వక్రతమము (బె లున్నవని యప్పకవి చెప్పెను (106) అనగా యవ్వన మనురీతి 
సుచ్చారణనుబట్టి వ్రాయరాదని దాని యర్థము. కాని ప్రాచీన మహాకవులు 
కొండలు తెలిసియోతెలియకయో 'యవ్వనశబ్దమును” బ్రాసస్థానమున నిలిపి 
రచించియున్నారు. 

క్రొవ్విరి తమ్మితావింగొని.... మహేశుండయ్యు మా 

యవ్వన వారి పూర్ణ సురతాబ్ధి (నన్నిచోద కుమారసంభపము. 8-157) 

నవ్వుచు చెక్కుమీటి....నీ 

యవ్వన లక్ష్మికిన్‌ భటుండ నైతి (భోజరాజీయము. 7-108) 

అవ్వనములు దమమయమై యవ్వనమున నొకటి కొకటియజుముచు 
(మడికిసింగన పద్మపురాణము 1-91) '“జవ్వనము' అను తద్భవ రూపము 
లోనిద్విత్వము కలిమింజేసి యౌవన శబ్బములోను ద్విత్వము (భ్రమ 
ప్రమాదజనితమై యుండనోపును. 

గకారమునకు వకారము (116 ప) 

ఆర లోంెను వీయెను డాంెనేంె, వారె నను నివి మెదలగు వాక్యములను 
బొదలు నక్షరములు చిన్నబొట్లపైగ కారములుగాని యనునాసికములు గావు” 

'క్వచిద్దకారోవ* అను చింతామణి సూత్రమునకిది వివరణము. 
పరుగు-పరువు, పగడము-పవడము, నగుంబాటు-నవుంబాటు ఇత్యాది 
శబ్దములందు గకారమునకు వకారము వికల్పము గావచ్చును. కాని యరసున్న 
మీది గకారము వకారము గాదు. 

'ఆగె-ఆవె అని కాజాలదు. ఇట్టి గకారము వకారముగాదని తెలుపుటకై 
పై పద్యము రచింపబడినది. కాని గకారముపై ననునాసికమనియుంట 
పొరపాటు. కాన 'గకారములుగాని యంతస్థకములు గావు అని సవరింపనగును. 


కాకునూరి అప్పకవి 41 


అప్పకవీయము 


ఈ నా సవరణను బూర్వముద్రణలోం దత్సీఠికాకారులు తమదిగా 
వెలయించికొనిరి. ఈ లక్షణము కొంత పరిశీలింపవలసియున్నది. తీంగియకు 
తీవియ రూపాంతరము. తీంగ సార్థబిందుకముగా నప్పకవి తలంచినట్లున్నది. 
(చూ. -307-ఖండాఖండ (ప్రాన) తీగియలో లేని యరసున్న తీంగలో 
నెట్లుండును? తీగ సార్ధబిందుకము గాదనవలె. లోయ” సార్ధబిందుకముగానిచ్చి 
“లోవె కాదన్నాందప్పకవి. కాని “లోంగు-లోవు” రూపద్యయము శ. రలో గలదు. 
మథియు 'ఒసంగు, “ఒసవు అను రూపద్యయము గానవచ్చెదు, ఇట్టీవి 
పైలక్షణమున కపవాదములు గానోపు. 

పాండురాజు - దంత్యతాలవ్య జకారము (186-137) 


“అకట పాండు రాజయశమెన్న వై తతి 

క్రూర దశరథేశ కులము రోయ.” 

అను రాఘవ పాండవీయ పద్యములో “పాందురంఅజయశి మని 
సమాసము చేసి పలుక జకారము తాలవ్యమగు. భారతార్థమున “పాండురాజు 
అని సంబుద్ధిగాంబలుక ఆవర్ణమే. మటజల దంత్యమగు, తత్సమమైనను రాజు 
శబ్దములోని జకారము దంత్యోచ్చారణ కలదని కొందజిమతము రాజు 
శబ్దంబొక్నటి దంత్యయుక్తంబు కానంబడియెడి'నని సూరియు సూత్రించె. 
(సంజ్ఞ-10) అప్పట్టున నిందలి జకారమొక యర్థమునంయదాలవ్యమును మతియొక 
యర్థమున దంత్యమును గావలసివచ్చు. ఈ యప్పకవి ప్రసంగము జూచియు 
సూరి సూత్రమును ననుసరించియు ట్రౌఢ వ్యాకరణకారుడు 'ఒకానొకచో 
జకారంబు భయంబునగు” (సంజ్ఞ-ర్‌) నని సూత్రింపవలసివచ్చి, ఇట్లు చెప్పుట 
కంటె నప్పకవి సమర్థనము సమంజసమని తోచెడు, శుద్ధ సంసృృతమైన పాండురాజ 
శబ్బమందుగల జకారము తాలవ్యమేకాని దంత్యము కానేరడు, ఇంక 
రామాయణార్థమున దాలవ్యమని చెప్పవలసిన యవసరములేదు; కాన 
సుభయార్థములం దాలవ్యమే యగునని యప్పకవి యభిప్రాయము. సూరి 
దంత్యమని భావించిన రాజు తద్భవము. తత్సమ తద్భవములందు రాజు 
శబ్దముగలదు యయాతి చరిత్రాది శుద్ధాంధ్ర కావ్యములలో రాజు ప్రయుక్తము.. 
అప్పకవి సుముఖముగా నీ విషయము సమర్థించియుండగా బాల ప్రౌధవ్యాకర్తలు 
వక్రమార్గముల ద్రొక్సిరి. 


42 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


దడ ల యభేదత - దంభ శబ్దము 

'దిండీర-డిండీర, దిగ్గియ-డిగ్గియ అని సంసృతాంధ్రములలో దకారమునకు 
డకారమును వచ్చును. ఇందు 'దంభ-డంభ శ్చుములం జూపె నప్పకవి సంసృృతమున 
డంభశబ్దము గానరాలేదు. కాని తెనుగు కవులు ప్రయోగించియున్నారు. 

డంభాచారము లుజ్జగించి రిపు గాధఢధకీడ నిర్మించిలో 

శుంభద్విద్యలం జేర్చి.... (కావ్యాలంకార చూడామణి 2-132) 

డంభ మయాన్యదర్శన విడంబనుం డష్టమదాపహారియా 

శుంభదుదారకీర్తి (వృషాధిప శతకము-84) 

పదాది యెకారము 

చింతామణిలో “అద్యః క్రియాసు భూతార్ధద్యోతినమాద్యగం వినాసర్వి 
అను సూత్రముగలదు. ఇది పదాది యకారము తెనుగుంలో ఎత్వ యుక్తమని 
చెప్పుచున్నది. “యెవడు, యెక్మడి అను రీతి నుండు నని దాని యర్థము. 
పామరులిట్లే వ్రాయుదురు.సంధిలో యకార హల్లు లోపించి స్వరము శేషించునని 
(అతడు + యొక్కడ - అతడు + ఎక్కడ - అతడెక్కడ) 'సర్వ త్రాజ్వత్మార్యంజ్లేయం 
యస్య అను మటౌక సూత్రముపదేశించెడు, ఎవండు, ఎక్కడ మున్నగు మాటలలో 
నాదిలో నిది స్వరమే కాన ఎత్వవిశిష్ట యకారమని చెప్పుట సరిగాదని తలంచి 
యప్పకవి పాఠము మార్చివైచెను. (అద్యః క్రియాసుభూతార్థ సముద్యోతితం 
వినాసర్వః - పుట 72) దీనిని మాత్రము మార్చెనేగానీ సర్వత్రాజత్మార్య మిత్యాది 
సూత్రము దొలంగించి యుండవలసినదై యుండంగా నటుసేయక దానిని 
సంధిపరిచ్చేదమున వివరించియున్నాడు. (5-40). 

రేఫ జకారములు 

అప్పకవి మతమున లఘురేఫ శకటరేఫములకు యతిప్రాసమైత్రి 
నిషిద్ధము. అప్పకవికేకాక మటికొందజు పూర్వలాక్షణికుల మతమునను వీనిమైత్రి 
యంగీకృతముగాకున్నది. దానంజేసి యేయేశబ్దములందు లఘు రేఫములు 
శకటరేఫములున్నవో పరిశీలించి లాక్షణికులు తాళ్లపాక తిరుమలయ్య, చిత్రకవి 
పెద్దన మున్నగు వారప్పకవికిం బూర్వమునను, కూచిమంచి తిమ్మన, అడిదము 


కాకునూరి అప్పకవి 43 


అప్పకవీయము 


సూరన, గణపవరపు వేంకటకవి, ఓగిరాల రంగనాథకవి, భారతము లక్ష్మీపతి 
ప్రభృతులు తరువాతను రేఫజకార నిర్ణయ [గ్రంథములు సంతరించిరి. అప్పకవియు 
రేఫ అకార సీసమాలికలు రచించెను. రేఫజకార నిర్ణయము గావించినవారు 
పూర్వులగు ప్రామాణిక కవుల (గ్రంథములలో యతిప్రాసస్థలని బద్ధ రేఫముల 
నాధారముగాంగొని యుభయరేఫల పట్టికలం గూర్చిరి, ఆయా (గంథములలోం 
బద్యములలో సంస్కృత శబ్దగతరేఫలతో యతిప్రాసమైత్రిం జెందిన తెలుంగు 
శబ్దములందలి రేఫలు లఘు రేఫలని, సంస్కృత శబ్ద గతరేఫలతోం గాక 
శకటరేఫోచ్చారణగల ప్రసిద్ధశబ్దములలోని అకారములతో యతి ప్రాసమైత్రిగల 
యితరశబ్దముల రేఫలు శకటరేఫములని నిర్ణయించెదివారు. ఇందులకు మటికొన్ని 
నియమములంగూడ నేర్పజచుకొనిరి. అప్పకవి కవిత్రయ సోమభాస్మరుల 
(గంథములనే యీనిర్ణయముపట్ల బ్రమాణముగా గ్రహించె. ఒకచో రేఫతోను 
మటొకచో శకట రేఫతోను మైత్రింజెందిన యొకేశబ్దములోని రేఫకు ద్వైరూప్య 
మంగీకరింపబడెను. నన్నయ యెందును రజ యతిప్రానమై [త్రీ 
సాంకర్యముచేయలేదని పరిశోధకుల యభిప్రాయము. 

అప్పకవిచేసిన రేఫజకార నిర్ణయములో గొన్ని మతభేదములు, (ప్రమాదములు 
గలవు. కొన్ని యాయాపుటల క్రింద నధస్ఫూచికలోం జూపబడెను. కారులు, 
ఉరుము, చెరుచు అనుశబ్ధములు లఘు రేఫఘటితము లుగాను, ఇరులు, 
గొరవంక, తిరుగలి, ఎదురు (కట్టెదురు), పరుసదనము, పడమర, చేరెండు, 
రెమ్మ, రోయు, పూజరి, హోంతకారి అనుశబ్దములు శకటరేఫాన్వితములుగాను 
జూపినాందప్పకవి. కారులు ఇత్యాదులలో శకటరేఫములు ఇరులు ఇత్యాదులలో 
సాధురేఫములు మాత్రమే కలవని ప్రామాణిక ప్రయోగములు దెలుపుచున్నవి. 
పూజరి (పూజ+అరి), హోంతకారి అనుశబ్దములలోని “అరి, కారి తద్ధిత 
ప్రత్యయములు సాధురేఫ ఘటితములనుటకు సందియము లేదు. అప్పకవి 
ప్రయోగపరిశీలన చేసినవాడనుటలో సందియము లేదుగాని రేఫజకార 
నిర్ణయమునం దాళ్లపాక తిరుమలయ్య యిచ్చిన పట్టిక ననుసరించెనని 
తోచుచున్నది. ఇట్లే కూచిమంచి తిమ్మన యప్పకవి ననుసరించె, 


44 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


'తదృవములయందును అకారములు లేవు’ (196) అని వ్రాసె నప్పకవి. దీనినే 
ప్రమాణముగాంగొని సూరి శకటరేఫము తత్సమతద్భవములందు లేదు” అని 
సూత్రించెను. (సంజ్ఞ-18) ప్రాఢవ్యాకరణ కారుడు “తద్భవములందు 
నలఘరేఫముగలదు” (సంజ్ఞ-9) అని సూరి సూత్రమును సవరించెను. 
అహోబలపండితుండును దద్భవములందు జికారముగలదనియె. ఉదా॥ 
తత్సమతద్భవములు కారిక-కాజీయ, వర-పెఅ, భీరు-విటికి, 
మూర్ధ -మొటకు మొ. 
దీర్హములపై బందిజాలుగలవన్న వెల్లంకి తాతంభట్టుమతము నప్పకవి 

ఖండించి యుదాహరించె. (ఆటు, ఆఅడి, ఏజు, కాణియ, కోజలు, జాజుట, 
నూజు, పాటు, వేమాటు, వీటిడి, మొ॥ అకార సీసమాలిక. చూ. 11-197) 
రేఫ అకార నిర్ణయము దెలియని శబ్దములను బుధులు యతి ప్రాసస్థానముల 
నుపయోగింపరంట. (218) రజలకు దేవదానవులకున్న వైరముగలదని నొక్కి 
వక్కాణించె. రజ ప్రానసాంకర్యము చేయుటచేతనే పోతన భాగవతము 
సలక్షణముగాదని లాక్షణికులచే నుదాహృతము గాదయ్యెనని చెప్పినాండప్పకవి. 
అప్పకవి పోతన నిట్లు విమర్శించెనేకాని ప్రాచీన కవులు గొందజు రజయతి 
ప్రాససాంకర్యముచేసియున్నారని యాత డెటుగండు కాంబోలు, కూచిమంచి 
తిమ్మన యీ విషయమున నప్పకవి మతమును విమర్శించె. 

“అలసాని పెద్ద కవి పిం 

గళిసూరన రామభద్ర కవివర్యుండు పి 

ల్లలమళ్చి వీరభద్రుండు 

గలిపిరి గద కృతుల జాలుం గడు రేఫములన్‌” 

పెద్దనాదుల రేఫ అకార యతిప్రాససాంకర్యము గల ప్రయోగములు 

గొన్నింటిని జూపి, కూచి మంచి తిమ్మకవి. 

“కానుకూరి యప్పకవి యహోబలపతి, 

ముద్దరాజు రామ ముఖ్యులెల్ల 

పోతరాజు కబ్బమున జాలురేఫలు 

గదిసెనంచుం బలికిరది హుళక్కి”. 


కాకునూరి అప్పకవి 45 


అప్పకవీయము 


యని విమర్శించి, పోతన భాగవతములో శిథిలభాగ పూరణము 
గావించిన వెలిగందల నారయాదుల రచనలలో రేఫ అకార సాంకర్యమున్నదిగాని 
పోతన కవీంద్రుని కవితయందు నట్టివి లేవని సిద్ధాంతీకరించెను. 

(చూ సర్వలక్షణ సారసంగ్రహము - పుటలు. 243-244) 

వోధృశబ్దము (221) 

వువూ వోలు సాధారణముగ సంస్కృతాంధ్రశబ్దముల మొదట నుండవు. 
వోధ్భశబ్దమొక్నటి మాత్రమే సంస్కృతమునంగలదనె నప్పకవి, సూరి వోఢ్భవోఢవ్య 
శబ్బద్వయ ముదాహరించె. ఈ రెందేకధాతు జన్యములే, అప్పకవికిం బూర్వము 
చిత్రకవి పెద్దన పు వూ వోలు మొదటంగల పదములు లేవన్నాండు 
(లక్షణ-సా. సం. 82) తర్వాత లింగమగుంట తిమ్మన పెద్దన నాక్షేపించి వోఢ్ళ 
శబ్దము గలదనెను. అప్పకవి లిం. తిమ్మన ననుసరించెను. బాలవ్యాకరణ 
గుప్తార్థ ప్రకాశికాకర్త వోళికాది శబ్దముల గొన్నింటిని నిఘంటువుల నుండి 
యెత్తిచూపెను. వోకారాది శబ్దములేకాక వుక శబ్దమును, వుట, వుధి, 
వూషధాతువులును వు వూ లాది యందుంగలవి సంస్కృతమున గానవచ్చెడు. 
ఇవియన్నియు నప్రసిద్ధములు. 

జాతివాలాతివా (249-252) 

జాతివా-సిద్ధ (సహజ) వకారము, లాతివా-ఆదేశవకారము, అవని... 
పట్టువడి' అనురీతి జాతివా లాంతివా ప్రాసలోం జెల్లునని యతిలోం జెల్లవనుట 
వింత; ఇది సరిగాదు, అప్పకవి యుదాహరణలో... 

“అవని తనయుని చేతం బగ ట్టువడియున్న 

పడుచుకొమ్మల హరిచెట్ట -+ వట్టియేలె 

అనుపద్యమున్న బ్రథమపాదమున జాతివాలా ప్రాస మైత్రి, రెండవ 
పాదమున పకారమునకు లాంతివాతో యతిమైత్రి గూర్చంబడెను. పవల 
కభేదయతి చెల్లుచుండంగా, పకారమున కాదేశమయిన వకారమునకు సిద్ధవకార 
మేలచెల్లరాదో? 

వారిరుహనేత్రతో వాండు + వలికెనిట్లు (ఇందలి యతి పొసగదు) 

వారిరుహనేత్రతో వాండు + పలికె (ఇందు యతి చెల్లును) 


46 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


పైరీతి నున్న యప్పకవి లక్షణ మర్ధము లేనిది, అప్పకవి పద్యములోని 
పాఠము లేఖకప్రమాదజనిత మని యూహింపనగును. 
అప్పకవి పాఠము - 
యతికి బంచమవర్గాద్య మగుట జేసి 
చెల్లదు వకారమునకు (249) “చెల్లును” అని సవరించవలెను. 
లాంతిజాతికి వడికి నిల్చం దగదనుచు (251) 
'నిల్చందగుననుచు” అని సవరించుట యుక్తము. 
ఏ వడు 
1. ఎవండే వాండెవ్వందేవం డీతందనంగా (2538). 
“ఎవడు అను రూపమెందును బ్రయుక్తముగాదు. కోశములలోను 
(గహింపబడలేదు. 
అట్టు 
అట్టు చేసెననంగ - జాముకుంద (2183). అట్టులో రకారమున్నదని 
యిందు జెప్పుటేకాక అకార సీమాలికలో నీపదము చూపబడినది. కాని యప్పకవియే 
లఘు రేఫాన్వితముగా దీని నీక్రింది పద్యమున వాడెను. 
రట్టడింగాకునూరి పెద + రంగయ సోముండు (పీ.80) 
శ - సప్రాస మైత్రి 
శకలములో శి, సకృత్తులో సి ఉన్నవి. వీనిందెలియక రచించు కృతులు 
ధాత్రీతలమునం బ్రాసభంగంబులై నగుబాటుం జెండు (259), ఇట్లు వ్రాయుటచే 
శ-స ప్రాసమైత్రి యప్పకవికి నమ్మతముగాదనుట స్పష్టము. అప్పకవి 
యుభయప్రాసలో 'సషలకు” జెప్పెనేకాని శసలకు' జెప్పలేదు (చూ. 8-329) 
లక్షణ దీపికాలక్షణ శిరోమణ్యాది కతిపయ లక్షణ [గ్రంథములం దీమైత్రి 
చెప్పబడియున్నది. ఇందులకు బూర్వ ప్రయోగములును గలవు. 
కంసుని బాధలంబదు....త, ద్వంశము వేగ... (ఎజ్బ్జన-హరి-పూ-9-87) 
ఏసియువై చియు...కేశా, కేశి a (నన్ని కుమార-12-169) 
సంసార భ్రమ...వంశం బీపరిపాటి _... (హరవిలాస 2-111) 


కాకునూరి అప్పకవి 47 


అప్పకవయము 


వ్రేసియుజీరియన్‌...కీశులు a (భా - రా- యుద్ధ) 

భసితంబు జల్లి షో - డశునెత్తివైచి ... (పండితా-497 పుట) 

నాసాననాంగద్భ₹-గ్రూశిరోజ న. (భాగవత-2-158) 
హకార వివేకము 


విహ్వల, జిహ్వా, గహ్వరాదులలో హకారము వకార సమ్మతముగాని 
“వింహ్వల, జింహ్వా గంహ్వరి అను రీతి బిందుపూర్వకములు గావు. అట్లే 
సంహతి సంహారాదులందు బిందు పూర్వక హకారములు గలవు. అవి 
వకారసహితములుగావు. (సంహ్వత- అని వ్రాయరాదు). వీని భేద మెటింగి 
ప్రాసమైత్రి గూర్వవలయు (261) ఇట్లు వీని భేదమెజుంగక కొందటు కవులు 
ప్రాసలో నిల్పియున్నారు. 

గహ్వర గహనముల్‌ గగ్గోలుపడగ 

సింహనాదము చేసి (సౌగంధిక-2-335 పంక్తి) 

జిహ్వా నష్టము - యుద్ధక్రియా, రంహుందై-సింహధ్వానము 

రౌ, ద్రాహ్వాస్తంబు (శతకంఠ రామాయణము) 

గహ్వరాంతరములు -సింహమధ్య (శంకరకవి-హరిశ్చంద్ర-4-62) 

ఇట్టీ భమప్రమాదములం బరిశీలించియే యప్పకవి యీలక్షము రచించెను. 

కావ్యాది గ్రాహ్య వర్ణములు 

కావ్యాదిని బ్రయోగింపం దగిన యక్షరములం గూర్చి సవిస్తరముగ 
జ్యోతిషశాస్త్ర పద్ధతిలోం బెక్కువిషయములు ప్రదర్శించంబడెను. అప్పకవియు 
నాతని పూర్వికులును జ్యౌతిషశాస్త్రకర్తలు, అప్పకవి పెద తాత తిరుమలభట్టు 
కాలామృతమను ప్రసిద్ధ జ్యోతిషగ్రంథము నిబంధించినవాండు. అప్పకవి 
కాలబాలార్జవాఖ్య జ్యోతిషగ్రంథ సంహితాను శ్లోకసంగ్రహకృతికర్త, 
కృత్యాద్యక్షరమునకుం గృతిపతి నామాద్యక్షరమునకు వివాహమునందువలెం 
బొంతనములు చూడవలెనంట, మటియు నరి వర్ణశోధన చేయవలె, ఎజ్జిన 
యారణ్యపర్వశేషమును రచింప మొదలిడినప్పుడు అందలి ప్రథమ 
పద్యాద్యక్షరమునకుం దన పేరికిం బొసంగున ట్లది వర్ణచక్రశోధన 


48 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


గావించినాండట. (2-804) శ్రీకారము కృత్యాదిలోం గూర్చుట శుభప్రదము. 
కవివరుడు శ్రీకారముతోం దప్ప నితర వర్ణముతోం గృతి ప్రథమ పద్యమును 
మొదలుపెట్టరు. ఈసంప్రదాయము తెలుంగు కవులది. 19 శతాబ్ది వజఅకుం 
దెలుంగు కవులీ నియమమును బాటించిరి. ఇప్పుడీ యాచారము త్రోసి 
రాజయ్యెను. అసలు దైవ ప్రార్థనకే స్థానము లేకపోయెను. సప్త సంతానములలోం 
బ్రశస్తిం గాంచి ఖీలముగాకుండునది. ధాత్రిం గృతియకాన నట్టి కృత్యారంభము 
శ్రీకారముతో దేవతా ప్రార్థనతో సంతరించుట శ్రేయస్మరము. 
సారస్వతౌషధంబులు (480-432) 
ఇందు మూండువిధముల యౌషధములు చెప్పంబడెను. ఇవి వైద్య 
శాస్త్రమున జెప్పంబడియున్నవని తెలియవచ్చెడు. వీనిని సేవించుటచే వరుసగా 
సూక్తులు ఘటించు, గడియకొక పద్యశతకంబు నుడువవచ్చు, నాలుకను 
గాప్రరంబుండు నలువచెలువ. ఈ యౌషధములు మెదడదునకుం జల్లదనముగూర్చి 
బుద్ది వికాసమును జేయుననవి వైద్యశాస్త్ర విదులు చెప్పెదరు. 
3. వళిప్రాస పరిచ్చేదము 
ఇందు 41 వళిభేదములు, 17 ప్రాసభేదములు మహాకవుల [గంధములలోని 
లక్ష్యములతో సవిమర్శముగం దెల్చబడెను. మటియు నగ్రాహ్య వళులు నప్రశస్త 
ప్రాసములు గడపట జేర్పంబడెను. 
వళి - యతి 
అప్పకవి వళి నిట్లు నిర్వచించెను. 
చరణ చరణమున కాద్య 
క్షరములు వళు లయ్యె నవియె క్రమ్మఖ దత్త 
చ్చరణములలోన జెప్పిన, 
యిరవుల బొందింపవలయు నెల్ల కృతులలోన్‌, (5) 
పాద ప్రథమాక్షరము వళి; దానిని జెప్పిన యిరవులం బొందింపవలయు 
ననంగా యతిన్థానమున (గ్రమ్మజ బొందింపవలయు, సంస్కృతములో యతి గలదు. 
అందలి యతి పాదవిచ్చేదమునకు సంజ్ఞ (యతిర్విచ్చేద సంజ్ఞకః) సంస్కృత 


కాకునూరి అప్పకవి 49 


అప్పకవయము 


పద్యములలో యతిస్థానమునం బాదవిచ్చేదము కావలయును. తెనుంగున 
బాదవిచ్చేద మక్కజలేదు గాని పాదాద్యక్షరమునో (వడి) తత్సజాతీయాక్షరమునో 
యా యతిన్థానముపైం గూర్చవలయు, అప్పకవి చెప్పలేదు గాని యీ సంస్కృతాంధ్ర 
యతిలక్షణ భేదము ననంతుడు వివరించెను. 
ఎన్నిట యతి రావలె నని 
రన్నిట సంసృతమునందు నగు విచ్చేదం 
బెన్నిట యతి రావలె నని 
రన్నిట దెలుంగునకు మొదటి యక్షర మమరున్‌. 
(ఛందో-1-129) 
వడివేజు, యతివేజు, ఇది ప్రాచీన లాక్షణిక మతము. 
అద్యోవళిః - చింతామణి 
చరణాద్యక్షరమేవడి - కవిజనాశ్రయము. 
పాదప్రథమాక్షర ముత్సాదితమగు వలియనంగ-(కావ్యచూడామణి). 
వాసనగల మొదలివాయు వడియనం బరగున్‌ - ఛందోదర్పణము. 
వడి యగు బాదాదులయం దిడు నక్షరము - లక్షణసారసంగ్రహము. 
సూక్ష్మముగా బరిశీలించిన “వడి - యతి” సమానార్థకములు, 
పర్యాయపదములు గావు. కాని యనంతుండు నతని ననుసరించి యప్పకవి 
యతికి వళి పర్యాయపదముగాం దెల్పియున్నాండు. (6) అప్పటి నుండి వడి 
యతి సమానార్థకములుగా వాడబడుచున్నవి. 
స్వరయతులు వ్యంజనాక్షర విరతు లుభయవళులు. (అప్ప-8-9) 
వళి వడుమూడవ యక్కరంబుగ, (అప్ప- 4-338) 
భాను యతిభద్రకంబు దనరున్‌, (అప్ప-4-487) 
యతి సంస్కృత శబ్దము; వళి తెలుంగుపదముగాందోంచెడు, 'వలి-వడి 
రూపాంతరములు, సంజ్ఞయగుటచే వళి ప్రాసము లనుసమాసము సమ్మతమయ్యె 
వళిశబ్దవ్యుత్పత్తి యిదమిత మని నిర్ణయింపవలనుపడదు. దేశ్యశబ్దము 
లవ్వుత్సన్నములని కొందథటి తలంపు. ఈ వడి శబ్దమునకుందమిళములోని 
వడు (మార్గము) మూలమై యుండునని గిడుగు వారొకచో వ్రాసిరి, కాని యిది 


50 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


కేవలం కృతకము, తెనుగుంలోని యక్షర రూపయతిమైత్రి తెలుంగనకు ముందే 
తమిళమున మాత్రమే కలదు. తమిళమునం తెలుంగునందువలె వళి ప్రాసలు 
గలవు. వళిప్రాసల కాభాషయందు 'మోనై-ఎదుగై యందురు. మోనైయనంగా 
నందు మొదటి యక్షర మని యర్థము. అదే యర్థమున నున్నది మన వడి. 
కాని యీ తమిళాంధ్ర శబ్దములు రూపమున భీన్నములు - తమిళమున అను 
ప్రాసమునకు వటి యెదుగై యని పేరు. ఈ వతి సంజ్ఞనే తెనుంగువారు “వళి 
యని గ్రహించియుందురేమో? 
యతి మైత్రి 

కొన్ని కొన్ని యక్షరములకు బరస్పరము యతిమైత్రి యుండును. 
వర్గములకు సారూప్యసామీష్య ప్రత్యాహారైకన్థాన తద్భవ సంబంధ బాంధవంబులు 
విచారించి ప్రాచీనులు యతిమైత్రి నేర్చజచిరి. క ఖ గఘ లేకస్థానసంభవములు, 
జ్ఞకారము తద్భవమున 'న-ణి అగును. (ఆజ్ఞ-ఆన) ఇట్లే నణలు, శషసలు 
తత్సమ తద్భవముల మార్పు చెందును. (గుణ-గొన, దిశ-దెస, 
రోషము-రోసము). వు’ ఆదేశము పు పు బుభు ములు ము వర్ణకమునకు 
పువర్ణ బువర్ణాదేశములు గలుగును. (సరసము +పలుకు -సరసపుంబలుకు- 
ముకు 'పు ఆదేశము. వసము - వసంబు - రూపాంతరమున బువర్ణా 
దేశము) ప ఫ బ భవలు (అతడు + పలికె - అతడు వలికె - సంధిలో నా 
దేశము). అ - య - హలు (మేన + అత్త - మేనయత్త - సంధిలో 
యకారాగమనము. హరుసము-అరుసము-ద్వైరూష్యము). ఇట్టి సంబంధము 
బురస్మరించుకొని వర్ణమైత్రి యేర్చడెను. 

ఆదిలో నీయక్షరమైత్రిలోం గొన్ని భేదములే యుండి కాలక్రమమున 
వాజ్మయ విసృృతిచే గవుల నిరంకుశతచే బహుభేదములు బహుమతము 
లేర్పడినవి. ఈ యతిభేదములే కాక ప్రాసభేదములును నానాంటికి నధిక 
సంఖ్యాకము లగుచు వచ్చె, ప్రాచీన కవియెన భీమన 10 యతులు చెప్పెను; 
తర్వాత అసంతుండు 24 యతులు, ఆవెనుక గొందజు 27 చెప్పిరి ఆవల 
అప్పకవి యందజకన్న నధికముగా 41 యతులు చెప్పెను (7-8). ఇరువదేడు 
యతులు చెప్పినవాడు చిత్రకవి పెద్దన. ఈతని (గంథమగు లక్షణ 


కాకునూరి అప్పకవి 51 


అప్పకవయము 


సారసం[గ్రహము నప్పకవి యుదాహరించెను. గరళపురి ఛందమునను సర్వ 
లక్షణ శిరోమణి యందును 50 యతిభేదములున్నట్లు దెలియవచ్చిడు, ఇవి 
యప్పకవీయము తరువాతివై యుండును. అప్పకవి యతిసంఖ్యపెంచినమాట 
నిజము, పూర్వలాక్షణికులు చెప్పని కొన్ని యతులు ప్రయోగపరిశీలనచేం గ్రొత్తగా 
నాతండు దెల్పవలసి వచ్చి, మటికొన్నింటిని స్పష్టార్థము విభజించి రెండు మూడు 
భేదములుగాం జెప్పెను. కొన్ని భేదము లనవసరములుగూడ. అప్పకవి చెప్పిన 
యతులను భీమనాదులయతులతోంబోల్చి యొకపట్టికలో గ్రింద జూపెద. 


యతుల పట్టిక 
భీమన అనంతుని చిత్రకవి పెద్దన అప్పకవీయము 
కవిజనాశ్రయము ఛందోదర్పణము లక్షణసారసంగ్రహము 
(11) (24) (27) (41) 
1 స్వరయతి 1 స్వరయతి స్వరయతి 1 స్వరమైత్రి వడి 
2 స్వరప్రధానవడి 
2 గూఢస్వరయతి కిలుప్తవిసర్గక స్వరవడి 
3 రీవిరమణము 2 రివడి 4 బువళి 
4 బుకారస్వరూపయతి 3 బువడి ర బుత్వసంబంధవళి 
6 బుత్వసామ్యవళి 
5 గాకారయతి 4 వృద్ధియతి 7 వృద్ధివళి 
8 ప్రాణివిరామము 
2 వర్ణయతి 6 వర్ణయతి 5 వర్గవడి 9 వర్ణయతి 
౩ బిందుయతి 7 అనుస్వారయతి 6 అనుస్వారయతి10 బిందుయతి 
రి తద్భవవ్యాజయతి 7 జ్ఞావడి 11 తద్భవవ్యాజయతి 
12 విశేషవడి 


13 అనుస్వారసంబంధయతి 
14 అనునాసికాక్షరయతి 
4 పోలికవడి 9 పోలికవడి 8 పోలికయతి 15 ము విభక్తియతి 
9 చక్నటియతి 16 ముకారయతి 


52 కాకునూరి అప్పకవి 


5 ఎక్కటివడి 


భీమన 
కవిజనాశ్రయము 


8 ప్రాదియతి 


9 ఫ్లతయతి 


10 అఖండవడి 


10 మకారయతి 10 మావడి 
11 భిన్నయతి 11 భిన్నయతి 
12 ఎక్కటివడి 12 ఎక్కటియతి 
13 అభేదవిరతి 13 అభేదయతి 
అనంతుని చిత్రకవి పెద్దన 
ఛందోదర్పణము లక్షణసారసం గ్రహము 
14 సరసయతి 14 సరసయతి 
15 సంయుక్తయతి 15 సంయుక్తయతి 
16 వికల్చయతి 
17 యుక్తవికల్చయతి 16 వికల్పయతి 
18 రేఫయుతయతి 17 అభయయతి 
18 శకంధ్యాదియతి 
19 ప్రాదియతి 19 ప్రాదియతి 
20 నిత్యసమాసయతి 20నిత్య సమాసయతి 
21 ఆదేశయతి 
22 దేశీయయతి 
21 నిత్యయతి 23 దేశీయయతి 
22 విభాగయతి 23 ప్రభుయతి 
23 ప్రభునామాంతయతి 24 ప్రభుయతి 
24 కాకుస్వరయతి 25 కాకుస్వరయతి 
26 ఫ్లతయతి 
27 అఖందయతి 
53 


కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


17 మవర్ణ విరామము 
18 బుజుయతి 

19 ప్రత్యేకయతి 

20 భిన్నయతి 

21 ఏకతరయతి 

22 అభేదవిరతి 

23 అభేదవర్గయతి 
24 ఊప్మవిశ్రాంతి 
అప్పకవీయము 


26 సంయుక్తయతి 
27 అంత్యోష్మ సంధివడి 
28 వికల్ప విరమణము 


29 యుష్మదస్మచ్చబద్దయతి 


31 ప్రాదియతి 


32 నిత్యసమానయతి 


33 దేశ్యనిత్యసమాసయతి 
34 నిత్యయతి 

35 రాగమసంధివడి 

36 విభాగవళి 

37 నామాఖండ విక్రమము 
38 పంచమీవిభక్తియతి 
39 కాకుస్వరవడి 

40 ఫ్లతయుగ విశ్రామము 


41 ప్రాసయతి 


అప్పకవయము 
అప్పకవి చెప్పిన 41 యతి భేదముల సంగ్రహ వివరణము 


1. స్వరయతులు 
1. స్వరమైత్రివళి- 
అ-ఆ-ఐ-టబె, ఇ-ఈ-బు-బూ-ఎ-ఏ, ఉ-ఊ-బఒ-ఓ. 
2. స్వరప్రధానవడి- 
అచ్చంధిగల శబ్దములో సంధిస్థానమునం బరపదాది స్వరమునకు 
యతిమైత్రి 
అతులగుణధామ భానువం +శాబ్చిసోమ(వంశ-లస్టీ) 
8. లుప్తవిసర్గకస్వరవలి - 
దాసః + అహమ్‌ = దాసోహమ్‌-విసర్గము లోపించి ఒత్వము వచ్చెను. 
ఇందు అకారముతో యతి. 
4. బువళి - 
బు-రి=రీ-రె-రే. 
ర్‌. బుత్వసంబంధవళి- 
ల (వట్రసుడి-ఇ ఈ బు బూ ఎ ఏ, 
6. బుత్వసామ్యవళి - 
a) 
Wa వృద్ధివళి- 
లోక+ఏక -లోకైక-ఏ, ఐ ఉభయ స్వరములకు యతి చెల్లును. 
భక్త+ఓఘ-భకాఘ-ఓ, బె 
2. వ్యంజనాక్షర యతులు 
8. ప్రాణివిరామము- 
హల్ట్లునకు యతిగూర్చునపుడు హల్లునకేకాక దానిమీంది యచ్చునకును 
మైత్రి యుండవలయు. క-కా-కై-కౌ; కి-కీ-కృ-క్య-కె-కే, కు-కూ-కొ-కో. 
9. వర్గజ యతులు - 
కఖగఘ, చఛజర్వు, టఠడఢ, తథదధ, పఫబభ. 


54 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


10. బిందు యతులు - 
౦క-జ, ౦ంచ-౪, ౦ట-ణ, ౦త-న, ౦ప-మ 
౦క=ంక, ౦ఖ, ౦గ, ౦ఘ అని యీవిధముగా వర్షాక్షర చతుష్మము 
(గ్రహింపవలెను. 
11. తదృవవ్యాజ విశ్రమములు- 
జ్ఞాన, ణ. 
12. విశేషవళి - జ్ఞాక ఖగఘ. 
13. అనుస్వారసంబంథ యతి - ంటవర్లు-౦తవర్గు 
14 అనునాసికాక్షర యతి - 
ంటవర్లు - ంతవర్గు-ణ 
15. మువిభక్తియతి - (విభక్తి ము-పు పు బు భు. 
16. ముకార యతి - ము(వర్ణము) పు పు బు భు. 
17. మవర్ణ విరామము - 
మ-ం౦య-ం౦ర-౦ల-౦వ-౦శ-ం౦ష-ం౦స-౦హ. 
18. బుజు యతి - యహ. 
19. ప్రత్యేక యతి- చేతి+అది=చేతి యది-స్వరమైత్రి. 
చేతిది-వ్యంజనమైత్రి. 
20. భిన్నయతి - ధరియించు (స్వరమైత్రి) 
ధరించు (వ్యంజనమైత్రి) 
21. ఏకతర యతి - ర-ర, అ-అ 
22. అభేదవిరతి - వ-బ, ల-డ, ల-ళ. 
23. అభేదవర్గ యతి- వ ఫబ భవ. 
24. ఊప్మ విశ్రాంతి -శషస. 
25. సరసవలి - అయహ, చఛజర్తుశషస, నణ. 
26. సంయుక్తయతి - సంయుక్తాక్షరములలో నేదోయొక హల్లునకు మైత్రి 
క్షా-క, షమ. 


కాకునూరి అప్టకఏ 55 


అప్పకవయము 


27. 


అం ఫష్మసంధివడి- 


వాక్‌-హరి వాగ్గరి - క, హ. 


28. వికల్పవిరమణము- 


సత్‌+మతి = సన్మతి-త,న 
8. ఉభయ యతులు 
అచ్చంధిగల కొన్ని శబ్దములలో సంధ్యక్షరములోం గేవలస్వరమునకు 


గాని వ్యంజనమునకుగాని యతిమైత్ర గూర్చనగు. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


85. 
36. 


37. 


38. 


యుష్మదస్మచ్చబ్ద యతి- 

యుష్మదాగమనము-ద, ఆ. 
పరరూపయతి - 

శకంధ్వాదుల కుభయయతి-శక+అంధు = శకంధు - క, అ. 
ప్రాది యతి - 

ప్ర + అరంభము = ప్రారంభము -ప, ర, ఆ. 
నిత్య్వసమాసయతి - 

జనార్ధన, నారాయణ కర్నాటాది నిత్యసమాసములం దుభయయతి. 

జనార్ధన - (జన-అర్దన) -న, ఆ. 
దేశ్య నిత్యసమాస విశ్రాంతి- 

రూపటు (రూపు+అటు) క్రచ్చ అ- దుభయయతి. 
నిత్యయతి-- 

కూర కర్ముండేని-డే, ఏ, (ఎనిశబ్దసంధి) 
రాగమసంధివళి - జవరాలు (జవ+ఆలు)-ర, ఆ, 
విభాగవళి - (ఏసి శబ్దసంధి) 

నాలుగు-ఏసి=నాలుగేసి-గే, ఏ, 

నామాఖండ మి(శ్రమములు- 

(అన్నాదులతోసంధి) రామ+అన్న = రామన్న -మ, అ 
పంచమీవిభక్తి విరామము- 

రామునికన్న రామునికంటె-క, అ, 


56 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


89. కాకుస్ప్వరవళి- దురాహ్వానాదులందలి దీర్జాక్లరమున కుభయ యతి- రామా 
- మ, అ, 

40. ఫ్లతయుగవిశ్రామములు - పాదాది యతిస్థానములలో (బ్లుతస్వరమైత్రి- 
రా, వే.... రఘుప+తీ. 


4. ప్రాస యతులు 
41. ప్రాస యతి 
గీత సీసములందు యతికి మాటు ప్రాసమైత్రి చేయుట 
యతిభేదపరిశీలనము 
లుప్తవిసర్గక స్వరవడి 


అదంత సాంతములమీద అత్వము పరంబగునపుడు గలుగు ఓత్వమునకు 
అయహలు చెల్లునని లక్ష్యము రచించె నప్పకవి. లక్ష్యణమున విసర్ణలోపముగూర్చి 
చెప్పంబడలేదు. కాని పదాంత సకారము విసర్గమొక్నటే యనుభావముతో నీయతి 
కిట్టి నామకరణము చేయబడెనని యూహింపవచ్చు, అనంతుండు దీనిని 
గూఢస్వరయతియని పేర్మొనెను. కాని లక్షణమున - 

“స్వరము తుదనుండి లుప్తవిసర్లకోత్వ, 

మైన స్వరవిరామంబు దాసో౭_హ మనంగి 
అని వ్రాయుటచే నందలి లుప్తవిసర్గక స్వర శబ్దముల గ్రహించి యప్పకవి 
యీపేరు పెట్టినాండు కావలయు, గూఢస్వరయతి యనుపేరు దీనికి 
దగియున్నది. అప్పకవి యిచ్చిన అన్యోన్య (అన్య+అన్య) శబ్దములో విసర్దలేదు. 
ఇందు గూఢస్వరమునకే యతి యని చెప్పకతప్పదు. 

తద్భవ వ్యాజ విశేషవళులు 

తత్సమములోని జ్ఞకారము తద్భవమున నకారమగుచున్న కారణమున 
(అజ్ఞ-అన) జార నకారములు (న-ణలు) యతి జెల్లును. ఇది తద్భవవ్యాజయతి, 
కాని తిక్మన ప్రయోగము కలిమిచేత జ్ఞకారమునకు క ఖ గ ఘ లు చెల్లును. ఇది 
విశేషమైన వళియని యప్పకవి యొక్టో చెప్పెను. ఈ విశేషవళి యితర లాక్షణికులు 
చెప్పలేదు. 


కాకునూరి అప్టకఏ 57 


అప్పకవయము 


తిక్కన ప్రయోగము. 

అ, జ్ఞానికి నుపదేశవిధి బ్ర+కాశముసేయన్‌. (శాంతి 4-255) 

భారతమున నన్నయ యీయతి వాడలేదు. ఎజ్జనయు నుపయోగింప 
లేదు. తిక్వనయు నీయొక్కచోటనే కూర్చెను, తిక్కన యిట్లు ప్రయోగించి 
యుండందని 'అ, జ్ఞానికి నుపదేశవిధి బ్ర+జనితము సేయన్‌ అను పాఠాంతరము 
కొందజు పరింతురు. ఇది కల్పితపాఠము, తిక్కనకు బూర్చమందును బరమందును 
నిట్టి యతి వాడియున్నారు. 
కర్మ మధర్మమ + జ్ఞానమాగడము. (పండితారాధ్యచరిత్ర, పురాతన-పు. 284) 


జ్ఞానే ద్రియజ్ఞాన +కళలౌరుసౌరుగా (కాశీ. 1-139) 
అ, జ్ఞానంబున గడప మిగుల +గల్మషమొందున్‌ (రుక్మాంగడ. 2-68) 
కార్యఖడ్డముల ప్ర+జ్ఞావిశేషముల (పల్నాటి. పు-33-బంతి 115) 


క్రూరకర్ముందకృత + జ్ఞుండసత్యపరుండు.. 
కిష్మంధ. (కట్టావరదరాజు రామాయణము - పు. 439) 
భీన్నయతి 

ధరియించు, వచియించు, జనియించు అనురీతి ఇంచుగ్యవధానమున్న 
చోట స్వరమైత్రి గూర్చుట భిన్నయతియనియు ధరించు, వచించు ఇత్యాదులలో 
నించుక్కు చేరియున్నప్పుడు వ్యంజనమైత్రి గూర్చుట పెజియతి యనియు వ్రాసినాం 
డప్పకవి. ఇదియొక యతిభేదముగా జెప్పనక్కణ లేదు. ఇందు భిన్నయతిలోనే 
'పెజయతి యొక యంతర్భేదముగా నున్నది. ధరించు, వచించు అను ధాతువులలో 
స్వరసంధి యున్నదిగాన నుభయయతి పాటింపవచ్చు. అప్పకవి చెప్పలేదుగాని 
యిందులకు ప్రయోగములుగలవు. సులక్షణ సారమున స్వరవ్యంజనోభయయతి 
చూపబడెను. 

భారతముననే వ్యంజనమైత్రి గల ప్రయోగము లొండురెండు గానవచ్చెడు. 


ఈరమణీయకాంతి నుప+మింపగ __... (ఆది. 5-151) 
శయ, నించు యుధామన్యు+డెటిగి కడగి ... (సౌప్తిక, 1-169) 
ఏమట పాదుకలమట +గణింపగ ... (భాగ. 10-ఉ-585) 


58 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


ఇష్టఫలసిద్ధి దోరహ+త్తించునింతి a (పాందురంగ- 2-78) 

ఈక్రియ సత్పుత్రకులు చ+ రింతురు ... (ప్రబంధరాజము- 688) 

ఇరవు గదాధారగొని భు+జించుట యొప్పున్‌ ... (పద్మపు. 2-93) 

ఎలమి బికాలితోడనెలి + గించుచు... _(నన్నెచోడ-కుమార - 9-110) 
ఏకతర యతి 


ఏయక్షరమున కాయక్షరమే యతిమైత్రి గలది అనగా నితరాక్షరమైత్రి 
లేనిది. దీనికి ఎక్కటివడియని నామాంతరము, ఈవడిలో భీమన 'మయర 
ల విలను, విన్నకోట పెద్దన మరఅలవి లను, అనంతుండు మర అ 
ళ పి లను, చిత్రకవి పెద్దన 'మరవఅ లి లను జిప్పిరి, విందుపూర్వక ప 
ఫ బ భాదులతో మకారము యతి చెల్లును. అట్లే పఫలభవలు, ఆయ హ లు. 
లళలు పరస్పరము యతిమైత్రి గలవి. రజలు రెండు మాత్రమే తమలోం 
దాముగాని యితరాక్షరములతోం గాని యతిమైత్రి లేనివి. కాన భీమనాదుల 
యెక్నటివళ్లు సరిగావు. అప్పకవి చక్కగాం బరిశీలించియే ర జిలను మాత్రమే 
యిందు జెప్పెను. అప్పకవి యాయుభయరేఫ యతి ప్రాసమైత్రి యొప్పుకొనలేదు 
గాని ప్రాచీనకవుల ప్రయోగములందు వీని సాంకర్యము గానవచ్చెడు. కొండజు 
లాక్షణికులు ర జ యతిని సమ్మతించిరి. సులక్షణసారమున జావడి యొక 
యతిభేదముగాం జెప్పంబడినది. అల్లసాని పెద్దనాడు లుభయరేఫ సాంకర్యము 
చేసిరని ప్రయోగ ప్రదర్శన పూర్వకముగా గూచినుంచి తిమ్మకవి వ్రాసియున్నాడు. 
సంయుక్తయతి 
'“ఒక్కంపదములోనం బెక్కువిశమములు 
జరుగుచోట మొదల జడ్డలున్న 
నడుగు వెడలుదనుక నందొక్కటియెకాని, 
యుండదొకటనదియు నొకటనిదియు. (అప్ప, 3-111) 
ఇట్టి బహుయతి నియతికి భంగముగా నప్పకవియే ప్రమాదవశమున 
గాబోలు నీక్రింది పాదములలో సంయుక్తయతి గూర్చినాడు. 
క్రౌంచపడీ వృత్తమ్మున జెన్నా+రగ బలుకుదురిల +గవివరులెల్లన్‌ 
(4-357) 


కాకునూరి అప్టకఏ 59 


అప్పకవీయము 


ఇందు 'క్ర-ర-కిలకు యతిమైత్రిగలదు. “క్ర లోని రేఫమునకు 11-వ 
చోట, కకారమునకు 19-వ చోట వేర్వేటుగాయతులు పాటింపంబడినవి. ఇట్లే 
మటియొకచో - 

తరువోజ: కృతులందు దరువోజ +నీయోజనెస గ +కృతకృత్యుండై 
చెప్పు+కితినెల్లసభల (4-461) 

ఇట్టి వ్యతి క్రమము మతటికొన్ని గ్రంథములలోం గానవచ్చెడు. 
ప్ర॥ బాలవృద్దా, ర్తప్రీ శేషంబుగా నం +దబింబొలిసినవె+న్మన్‌ జయంబేల నాకున్‌ 

(భాస్మర-యుద్ధ-880) 
ప్రాకారద్వార కేళీ+భవన విమలహ+ర్యస్సురద్లోపురాళీ... (మత్స్య 2-82) 
క్షితింగూలన్‌ గోటిసంఖ్యల్‌ +గెదయంగరివరా+శీతిసాహ(స్ర సంఖ్యల్‌ 
(ఉ.హరి. 66-135) 
స,న్మానాధీశుండుగా వై+ష్టవ సుఖదుండుగా +మత్కృపాపాత్ర 
(పాండురంగ 22-185) 
క్షామాత్మ స్వామిధామ+క్రమటి కృశసిపూ+ర్న (ప్రవిశ్రాణి (కళా. 7-177) 
నృత్తముల తోడందరు+ణీమణులు గానరుచు+లింపుగను మంగలమహాత్రీ... 
(అనంతుని ఛందము - 2-115). 
అం గష్మసంధివడి - వికల్పవడి 

వర్గహల్లులకుం బరమైన హకారమునకు నాయావర్గ చతుర్ద్జాక్షరము 
వికల్పముగా వచ్చును. వాక్‌+హంస+వాగ్గంస, వార్దంస ఇట్టి సంధిలో లోపించిన 
వ్యంజనమును మైత్రి గూర్చవచ్చు. ఇట్లే వికల్పవడిలో అనునాసికములు వర్గహల్లుల 
కాదేశములగు. సత్‌+మార్గ=సన్నార్ల, సద్మార్ల. ఇందును 'సన్మార్లు అను సంధిలో 
లోపించిన తకారమునకు యతి పాటి ౦చవచ్చు. నంధిలోరెండు 
రూపములున్నప్పుడీయతిభేద మవసరములేదు. 'సన్ముని-సద్ముని' అను రెండు 
రూపములుండుటచే తకారమునకు యతిగూర్చునపుడు 'సద్ముని' అనియే 
వ్రాసికోవచ్చు. 'సద్ముని అను వికల్పరూపము లేనప్పుడే యీయతిభేదము చెప్పుటలో 
(బ్రయోజనమున్నది. “సన్మునిి అని యన్నప్పుడు సయితము 'సద్య్ముని” 


60 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


యనురూపాంతర ముండుటచేం దకారమునకు యతి పాటించవచ్చునని తెలుపుటకై 
యీయతిభేదము బేర్మొన్నారేమో? అనంతుండుగూడ నీయతి ద్వయమును 
జెప్పినాండు పేళ్లలో భేదమున్నది. 

అప్పకవి - అంత్యోష్మ సంధివడి - అనంతుడు - వికల్పయతి. 

అప్పకవి -వికల్పవడి - అనంతుడు - యుక్తవికల్పయతి. 

సులక్షణ సారకర్త యీ రెండవ వడికి అనునాసిక వికల్పయతి యని 
పేరు పెట్టెను. ఇదియెంతయు సార్థకము. ఈ రెండును వికల్పసంధియతులే 
కానం జిత్రకవి పెద్దన వికల్బ్చయతియొక్నటే చెప్పెను. 

యుష్మదస్మచ్చబ్ద యతి 

యష్మద్‌+ఆజ్ఞ=యుష్మదాజ్ఞ, అస్మద్‌+అన్వయము = అస్మదన్వయము. 
ఈ రెండు శబ్దములంమీది స్వరసంధియందే యుభయయతి చెప్పంబడినది. 
ఇట్టి వేయగు తద్‌, ఏతద్‌, మత్‌, భవత్‌ మున్నగు శబ్దముల సంధియందును నేల 
యీయతి చెప్పబడలేదో? ఇందుం గొన్నింటికి బ్రయోగములు గలవు. 

తావక సేవకుండ భవ+దం[ఘ్రుల నేనిట గొల్చివచ్చెదన్‌ 

(భాస్కర. అయోధ్య -145) 
మా, తంగమునెక్కియింద్రుండు త+దాశ్రమవీధి 
(అహల్యా సం. 2-119) 
ధర్మతనయయుష్మ +దాజ్ఞానిగళబద్ధ (అధర్వణ భారతం) 
ప్రాది యతి 

ప్రాదులిర్వదింటిలో పరాజపులు (పరా, ఆజ్‌, అపి) మూండు తత్సమాంధ్ర 
భాషలో రావనె నప్పకవి (ఆంధ్రమునకుంజేరని హూజపులు మూండుగాక, 3-132) 
“పరాజపులు చొరవు తెలుగు బాసను నెందున్‌' అన్న యనంతుని ననుసరించి 
యప్పకవి యిట్లు వ్రాసె గాంబోలు, అవ్యాజ్‌ నిరూపణ మటప్రసిద్ధమని 
కావ్యాలంకారచూడామణి కర్త రెండింటిని మాత్రము నిషేధించె. 
కవిజనాశయకారుండు దేనిని నిషేధింపలేదు. 'రిపుల విశసించుచోట 
బ-రేతనాథు” డని లక్ష్యముతో 'పరా' చూడామణికర్త చూపియుండంగా అప్పకవి 


కాకునూరి అప్పకవి 61 


అప్పకవీయము 


దానిని జూడలేదేమో? “అపి'తో నచ్చుచేరుట సాధారణముగం గనబడదు, 
కాని అవ్యయమును (ఆవి +అయం) శబ్బము నిభంంటువులో 
సంగ్రహింపంబడియున్నది. కస్తూరి రంగకవి “అవ్యయ” శబ్దము నీఘట్టమున 
నుదాహరించినాడు. 


శయద్భతి ఫణివలయభవా 
వ్యయ విహిత విశుద్ద సం వి+దాత్మక పెటు (స్వరమైత్రి) 
జనా, ప్యయదూరానందరూప+భాసుర లల (వ్యంజనమైత్రి) 


ఇంక “ఆజ్‌, ఒక్కదానికే యిట్టియతి సాధ్యముగాదు. ఉత్తర పదము 
పరంబగుచో ఆజ్‌ లోని బకారము లోపించును. (ఆజ్‌+యతి=ఆయతి, ఆజ్‌+ 
ఉదక+ఓదక.) ఒక్క 'ఆజొను మాత్ర మీ యతిలోరాదని చెప్పుట యుక్తము. 

ఉపసర్గ సంధివడి 

అప్పకవి దీనిని బ్రత్యేకముగాం జెప్పలేదు గాని నిత్యసమాస విశ్రాంతుల 
క్రిందం జూపెను. ప్రాదులపై నచ్చు చేరినపుడు ప్రాదియతి యనంబడును. 
అధి+ఈశ=అధీశ - ఇందు 'ధీకి గాని “ఈి కుంగాని యతి చెల్లును. అటుగాక 
(ప్రాదు లుత్తరపదములుగా నుండి సంధించినచోట సుభయయతి నిత్యసమాస 
విశ్రాంతిలో నుపసర్గ్ద సంధివడి యని యప్పకవి యభిప్రాయము. వృషభ+అధిప 
= వృషభాధిప - ఇందలి సంధ్యక్షరమున కుభయయతి చెల్లును. ఇందుల కప్పకవి 
చూపిన లక్ష్యము. 

“భాను సహస్రభాసి వృష+భాధిపుం డన్నప్రుం డర్భయుక్తమై 

పూనినచో నఖండవడి పొల్పగు నాది కవి ప్రణీతమై' 

ఇది కవిజనాశయములోని పద్యము. అందిది యఖండవడికి లక్ష్యముతోడి 
లక్షణము. తత్మర్త భీమన యిది యఖండవడి యని వక్కాణించు చుండగా, 
అఖండవడి సమ్మతింపని యప్పకవి దీనిని నిత్యసమాసయతులలోం జేర్చి 
మార్గాంతరముచే సమర్థించుట స్వరసముగా లేదు. కవి చింతామణిలోం దాతంభట్టు 
ఇట్టి యుపసర్గసంధివడిని సైతము ప్రాదియతిలోనే చూపెను. దాని నప్పకవి 
చూడలేదు కాబోలు! 


62 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


“ధాత్రిం బ్రాదియోగ మాత్రంబు గలిగిన, 

నుభయమును రచింప నొనరు యతికి 

సాతిరిక్త భక్తి+శక్ర సేవిత కమ, 

లాలయా యనంగ, లక్ష్యమియది. (కవి చింతామణి). 

“స+అతిరిక్త=సాతిరిక్తి - ఇది యప్పకవి మతమున సుపసర్గసంధి 
కుభయయతి 

యతిభేదముల సూక్ష్మతర పరిశీలన చేసిన యప్పకవి నిత్య్వసమాస 
యతులలోం జెప్పిన నజ్బామాస, (అనంత, అనేక) ప్రత్యేక యతిభేదముగాం 
జెప్పియుండనగు, ఇట్లు దీనిని బ్రత్యేకముగా సర్వలక్షూసార సంగ్రహకర్త కూచిమంచి 
తిమ్మన చెప్పెను. ఇట్లే “సాంబ, సాదరి ఇత్యాది శబ్బ్దములం దుభయయతి 
సహార్థయతి యని పేర్కొనవచ్చు. 

దేశ్యనిత్య సమాసవడి - పదునొకొండు శబ్దము 

“అని మది నిశ్చయించి.....మా 

కానరిన సైన్యముల్‌ పదునా +కొంటికిం బ్రాభవ మాచరింపి” 

అను తిక్కన పద్యము (ఉద్యోగ. 4-140) నుదాహరించి, 'పదునొకాంటికి 
అని యున్న చోట సంధిగూర్చి స్వర ప్రధానవడిగాను సోమయాజులు 
ప్రయోగించినారు. ఇది తెలియక కొందటు మూఢులు దేశ్యనిత్య సమాసవడి 
యని యనుకొందురు అని విమర్శించి. (అప్ప, 8-212). 

“ఒకొండులో '*ఒక+ఒండు అని స్వరసంధి గలదని యప్పకవి 
యభిప్రాయము. 'ఒకొందులో సంధి లేదన్నచోం బెపద్య పాదమున అఖండవడి 
యున్నదని యొప్పుకొనక తప్పదు. అఖండవడి సమ్మతింపని యప్పకవి యీ 
తిక్కన ప్రయోగమునకు గతి కల్పించెను. ఇందు బదద్వయ విభాగమునకు 
బ్రసక్తి కనిపించదని గిడుగు వారప్పకవీయ విమర్శనములో వ్రాసిరి (పుట-48). 
ఒకొండులో బదద్వయ సంధియున్నదని సూర్యరాయాంధ్ర నిఘంటువు 
తెల్పుచున్నది. ఈ క్రింది పాండు రంగ మాహాత్య ప్రయోగము “ఒకొండులో 
స్వరసంధి యున్నదని నిర్ధరించుచున్నది, చూడుడు. 


కాకునూరి అప్టకఏ 63 


అప్పకవీయము 


వాసుదేవాది నవశక్తివైభవంబు........ 
ఇదియె వహియించు నన నల్వయిడిన పదునొ 


కొంటిలెక్కన గనుబొమ్మ+లువిద కమరు (3-198) 
భారతములోనే, ... .... (ప్రీ-1-83) 


“పాండవుల వలనం గీడొ, క్కొండును లేదధిప నీదు+కొడుకులు” 
అనుచోట వ్యంజన మైత్రి చేయంబదియున్నది. ఈ ప్రయోగములం బట్టీ 'ఒకొండు” 
శబ్దము దేశ్యనిత్యసమాసముల పట్టికలోం జేర్చందగిన దనియు దీని కభయయతి 
చెల్లు ననియు దెలియవలెను. 

అఖండవడి 

అఖండవడిని యొక్క యతి భేదముగా అప్పకవి చెప్పలేదు. అచ్చంధి 
కల శబ్దములందు స్వరప్రధానవడియే పాటింపవలసియుండగా, ఆశబ్ద 
ద్వయమేళనము నఖండ శబ్దము (ఏకశబ్దము)గా భావించి సంధి స్థలమున 
నిలిచియున్న వ్యంజనాక్షరమునకే యతి గూర్చుట యఖందయతి యనంబడును. 
అఖందయతి యన్నదో స్వరసంధిలో వ్యంజనాక్షరమైత్రి యగును. ఉభయ యతి 
యున్నచో స్వరవ్యంజనములకు రెండిటికి యతి యని యర్థము. కాని అఖండవడి 
నిల్చు శబ్దమందును స్వరయతి నిల్పుటకే యభ్యంతరమునులేదు. కాన 
అఖండవడియు సుభయయతియే యగు. అట్లుండ నఖండవడి నప్పకవ్యాదులు 
గొందటు నిరసించుటకు గారణమిట్లు దోంచెడు. అఖండవడి సమ్మతింతుమేని 
స్వరసంధిగల సంస్కృతాంధ్ర శబ్దములందెల్ల స్వరమునకే కాక వ్యంజనమునకును 
యతి సమ్మత మగును. నీ విచ్చితి (నీవు+ఇచ్చితి), సర్వేశ (సర్వ+ఈశ) ఇత్యాది 
తెలుగు సంస్కృత సంధులం దెల్ల వ్యంజన మైత్రియు నంగీకరించవలసినవచ్చు. 
ఇదియంత రమ్యముగాందోంపదు. ఇట్టి యతి వ్యాప్తి నరికట్టి కతిపయ 
ప్రసిద్దసాహచర్యముగల శబ్దములందే దీనిం బరిమితము చేయదలచి యుభయ 
యతి భేదములం గొన్నింటిని బ్రాచీనలాక్షణికులు కల్పించిరి. అప్పకవికి ముందే 
యీ యుభయ యతిభేదము లనంతాదులచేం జెప్పబడెను. అఖండవడిని దొలుతం 


64 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


జెప్పినవాడు. భీమన. మటి యీ భీమనయే యుభయతి భేదములగు ప్రాదిప్లత 
యతులం జెప్పెను. విన్నకోట పెద్దన, అనంతుండు, చిత్రకవి పెద్దన, ముద్దరాజు 
రామన మున్నగువా రప్పకవికిం బూర్వ ముభయవళి భేదము లనేకము చెప్పిరి. 
అఖండవడి యొకటే చెప్పినచో నుభయవళులన్నియు నందే గతార్థ మగును. 
కాని కొందజు ఛందః కర్త లుభయవళి భేదములగు ప్రాది నిత్యసమాసాది 
యతులం జెప్పుచు వానితో నఖండవడియు నుడివిరి. అఖండవడిని జెప్పినవారు 
- భీమన, చిత్రకవి పెద్దన, తాతంభట్టు, ముద్ధరాజురామన, లింగమగుంట 
తిమ్మన, కూచిమంచి తిమ్మన, రంగకవి మున్నగువారు పెక్కురు గలరు. 
అఖండవడి యప్పకవికి సమ్మతముగాదు గానం దనకుం బూర్వులగు 
లింగమగుంట తిమ్మనాదు లఖండవడికి లక్ష్యములుగా నిచ్చిన భారతాద్యు 
(ధంథములలోని పద్యపాఠములు ప్రక్షిప్తములని యాక్షేపించి యఖండవడి లేని 
పాఠాంతరముల జూపెను. అప్పకవి సవరించి చూపిన పద్యములుగల పుటలలో 
నధస్ఫూచికలలో నఖండవడి గల పాఠములు చూపియున్నాను. 

(చూ, పుటలు, 156, 157.) ఇందు మచ్చున కొకటి. 
అఖండవడి పాఠము - చూవె మనంబునం దలంచు + చుండుదు. 
అఖండవడిని బ్రయోగించిన కవులనేకులు గలరు. అందు గొన్నింటిని 

జూపెద. తక్కినవానికి నా ఛందోరీతుల యందు జూచునది. 
నామనసార దీనింగని+నప్పుడు ............ (సౌప్తిక. 2-96) 
కన్నుల, కఖిలార్థలాభంబు +గలుగుచుండు. (భాగవ-10-1702) 
వే, దోక్తముగ నెణుంగవలయు+దుదిని మహేశా. (శివతత్త్వ.. 100) 
కాశి యణిమాది సిద్దుల+కాటపట్టు. .......... (కాశీ, 2-50) 
తలంచుమనంబులోన పసు+ధామర యాజక. ... (పాండు. 4-182) 
లోకములన్‌ గులాచలము+లున్నతరూప ...... (కవికర్ణ. 4-88) 
లెక్కయిడరాని రొక్కంబు+లీదులేని ...... (రసికజన. 1-42) 
తెలియ కీమాట మీరాన+తిచ్చితిరంట... (హరిశ్చంద్ర. 2-178) 


కాకునూరి అప్టకఏ 65 


అప్పకవయము 


అప్పకవి యనవసరముగాం జెప్పిన యతులు 

అప్పకవి యనవసరముగా ననంతాదులు చెప్పిన కొన్ని యతులలో 
సూక్ష్మతమభేదముల గ్రహించి యొక్కదానినే రెండు మూండుగాం జేసి యతిసంఖ్య 
41 వజణకుం బెంచె నని నేంటి కొాందజు పండితుల తలంపు. అందులో యథార్థము 
లేకపోలేదు గాని యప్పకవి కొన్నింటిని స్పష్ట ప్రతిపత్తి కొణకును గొన్నింటిని 
బూర్వుల ననుసరించియు మజటికొన్ని కారణములచేతను నటు సేయవలసివచ్చె. 
కొన్ని క్రొత్త వియు6 గలవు. 

అప్పకవి యతులలో నాలుగు ప్రధాన భేదములు కల్పించెను. 

1. స్వర యతులు, 2. వ్యంజన యతులు, 3. ఉభయ యతులు, 
4. (పాస యతులు. 

స్వరయతులలో T, వ్యంజనయతులలో 21, ఉభయయతులలో 12, 
ప్రాసయతి 1 అనురీతి సంతర్భేదములు సృష్టించి మొత్తము 41 యతిభేదములం 
బేర్శొన్నాం డప్పకవి. 

ఇంక నా భేదములం గూర్చి యించుక పరిశీలన: - 

బువళిలో 8 తెజింగు లప్పకవి చెప్పినాండు. అంతకుముందనంతుండు 
2 భేదములే చెప్పెను. బుత్వసామ్యవళి యప్పకవి క్రొత్తగాం జెప్పినది. 
వట్రువసుడికి వట్రువసుడికి యతి బుత్వసామ్యవళి. ఇయ్యది బుత్వసంబంధవళి 
చేతనే సిద్దించునుగాని సూక్ష్మ పరిశీలనచేతం గాని యా యతి మైత్రి 
సామాన్యముగం దోంపదుగానం బ్రత్యేక యతిభేదముగాం జెప్పుట యావశ్యక 
మయ్యెను. ఇందు వ్యంజనమైత్రి యకృబిలేక రెంటియందుంగల బుత్వమాత్ర 
మైత్రి విలక్షణము గాకతప్పదుగదా? 

స్పరప్రధానవళి (సంధిలోం బరపదాది స్వరమైత్రి) చేతనే లుప్తవిసర్లకస్వర, 
వృద్ధివళులు సిద్ధించు నని మతి వానిని బ్రత్యేకముగం జెప్పనక్కజలేదని 
కొందజందురు. వంశాబ్టి. లంకేశ-ఇత్యాది సంధులలో సవర్ణ సజాతిస్వరము 
లాదేశము లగును. లుప్తవిసర్గస్వరవళిలో విలక్షణముగ ఓకారము వచ్చును. 


66 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


(దాసః +అహమ్‌ =దాసోహమ్‌) ఇట్టివానికి అకారస్వరమైత్రి చెప్పుట 
స్పష్టార్థము. ఇంక వృద్ధివళిలో స్వరప్రధానవళియందు బలెంబరస్వరమునకేకాక 
యాదేశస్వరమునకును యతి చెల్లుబడి యగుట క్రొత్త యంశము. 

(లోక+ఏక=లోకైక ఇందు ఏకార ఐకారముల కుభయమునకు యతి 
చెల్లును.) 

దీనింబట్టి యప్పకవి చెప్పిన స్వరవళిభేదములన్నియునవసరములే యని 
తోంచును. 

వ్యంజన యతులలోంబ్రాణి యతి యొక ప్రత్యేక భేదముగాం బూర్వులు 
చెప్పలేదు. వ్యంజన యతులకెల్ల స్పరమైత్రియుం బాటింప వలసియుంట విధిగాన 
నయ్యది వ్యంజన యతిమైత్రి సామాన్య లక్షణమగును. కాంబట్టి ప్రత్యేక 
యతిభేదముగాం జెప్పనక్నణ లేదని యితర లాక్షణికులు పేర్ళానరైరి. కాని వ్యంజన 
యతులకెల్ల ముఖ్య లక్షణమగుట యాదిలో స్పష్టపజుపం దలంచి యప్పకవి 
ప్రాణి యతియుం బేర్మొన్నాండు. 

విందుయతులలో 3 విధములు చెప్పంబడెను. బిందు, అనుస్వార సంబంధ, 
అనునాసికాక్షర యతులు మూం డొకదాని ననుసరించి యొకటి యేర్చడుచున్నది. 
నణలు సరసవడిచే మిత్రములు. నకారమునకు బిందుపూర్వక తవర్గము, 
ణకారమునకు బీందుపూర్వక టవర్గము బిందు యతిచేం జెల్లును. సరసవళి 
వలన నకారమునకు టఠడ ఢ లు, ణకారమునకు తథ ద ధలు మిత్రములై, 
నణల పరస్పరమైత్రి ననుసరించి బిందుపూర్వకములగు టఠడఢలు తథద 
ధలు తమలోం దాము యతికిం జెల్లుబడి యగును. సరసవళి బిందువళి యను 
రెంటిచేతనే తక్కిన రెండు గతార్థము లగునుగాని, వానిని స్పష్టప్రతిపత్తిక యప్పకవి 
చెప్పెనన నొప్పును. ఇట మజియు సరసవళి, బిందుయతి, అనునాసికాక్షర 
యతి, అనుస్వారసంబంధయతి యను క్రమమునం జెప్పుట సముచితము. 

మువిభక్తి ముకార యతులు, అభేద అభేదవర్గయతులు, తద్భవ 
వ్యాజవిశేషయతులు అని రెండేసి యతిభేదములు చెప్పుట యనవసరము. 
ప్రపుబుభులు విభక్తి ముకారముతోం జెల్లుట మువిభక్షియతి; సహజ ముకారముతోం 


కాకునూరి అప్టకఏ 67 


అప్పకవీయము 


జెల్లుట ముకారయతి. ఇట్లు రెండు భేదములుగాం జెప్పుటకన్న ఒక 
ముకారయతిలోనే పుపుబుభులకు మువర్ణము చెల్లు నన్నంజాలును. ఇట్లే వబల 
కభేదయతి, ఫపబభవల కభేదవర్ణయతి యని రెండుగా జెప్పుటకన్న పఫబభవల 
కభేదయతి చెల్లు నన్నం జాలును. 

సరసవలళిచేతనే (అయహలు, చఛజర్తుశషసలు, నణలు) గతార్థములగు; 
బుజుయతి (య హు, ఊష్మయతి (శషస) ప్రత్యేకముగం జెప్పుట 
చర్వితచర్వణము. 

తద్భవవ్యాజ విశ్రామములు విశేషవళి యను రెంటిని జ్ఞావది యను బర 
నొక్క భేదమునందే చెప్పనగునని కొందటి మతము. తత్సమ తద్భవ 
పరిణామసంబంధ కారణముగ జ్ఞకారమునకు కవర్షము చెల్లుటయు నను నీ 
రెండు, భిన్నవర్ల విషయములుగానవేర్వేజం జెప్పినాం డప్పకవి. విశేషవలి యప్పకవి 
క్రొత్తగా జెప్పినది. ఇతర చృందములలో లేదు కాని పూర్వప్రయోగము 
లెన్నోయున్నవి. 

చేతిది, ధరించు - అను శబ్దములం బోలినవానిలో మధ్య హల్లునకును, 
చేతియది, ధరియించు - అను రూపములలో స్వరము విరళముగ నున్నప్పు 
డచ్చునకును యతి చెల్లునని వరుసగం బ్రత్యేక భిన్నయతులు రెండు ప్రత్యేక 
యతిభేదములుగాం జెప్పంబడినవి. స్పష్టప్రతిపత్తి కారణము దప్పమటి ఫ్ర్‌ఫ్‌ 
ప్రత్యేకతానిరూపణమునకు నావశ్యకత గానరాదు. 

రజల యతిమైత్రి నిషేధించు నిమిత్తము ఏకతరయతిని బృథగ్భేదముగా 
సం(గ్రహించుట యనవసరము. 

అంత్యోష్మ సంధి వడులు వికల్ప వివరమణములు వేర్వేబుగం జెప్పుటకన్న 
రెండియందును వికల్పసంధి నిమిత్తమగుటచే నొక వికల్ప సంధి యతిలోనే 
రెంటిని సంగ్రహింపవచ్చును. 

ఇంక నుభయ యతి విషయము - 

అచ్చంధి గలిగి ప్రసిద్ధ సాహచర్యము గల శబ్దములందు స్వరమునకుం 
గాని వ్యంజనమునకుం గాని కూర్చు యతి యుభయ యతి యనంబడును. 


68 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


ఇదియే కొందతి మతమున అఖండ యతి యనంబరంగును. అఖండయతి 
సమ్మతించిన సుభయ యతి భేదములం జెప్పనక్నణ యుండదు. అఖందయతిని 
సమ్మతింపమిచేతను బూర్వ లాక్షణికులు పేర్మాని యుందుటచేతనుఅప్పకవి 
మతటికొన్నిటిని జేర్చి యుభయ యతి భేదములు 12 తెల్పెను. 
ప్రాసయతి యొక యతిభేద మనరాదు. గీత సీసాదులలో యతికి 
మాటు ప్రాసమైత్రి గావించుట ప్రాసయతి యగును. అప్పకవికి ముందున్న 
చిత్రకవి పెద్దన ప్రాసయతిని బెర్మానెను. 
అప్పకవి చెప్పిన యతిభేదములలో అవసరము లేవి యనవసరము 
లేవి యని నిర్ణయించుటలో మతభేదములున్నను, ప్రత్యేకయతి, బుజుయతి, 
ఊపష్మయతి మున్నగు కొన్ని యనవసరములు పునరుక్తులు ననక తప్పదు. 
అప్పకవి చెప్పని యతి విశేషములు 
౧౭ కారయతి 
ఈ యతిభేద మనంతుండు మాత్రము చెప్పెను. 
క్షప్తిలేదు శౌరిగుణావ+ళికి ననంగ.  (ఛందోదర్పణము, 1-90) 
క్లారమునకు '€ తో మైత్రి యనంతునిచేం జూపబడినది. అనగా ఇ ఈ 
ఎ ఏ లంగూడిన ల ళలు కారమునకుం జెల్లు నని యెజుంగ నగును. దీని 
నప్పకవి (గహింపలేదు. ఈ -ళ€ి యతికిం బ్రయోగాంతరము మృగ్యము. 
దానంజేసియే యప్పకవి యుపేక్షించెనేమో? అనంతుండు చెప్పినట్లు గాకున్నను 
ఇకారయతి గూర్చిన యీ క్రింది ప్రయోగములు గొన్ని భారతాదులలో గానవచ్చెదు. 
సీ వినవయ్య కృతవీర్యుడను జనపతి..... 
అతని వంశమున వారతి ధనలుబ్బు లై 
కృతవీర్యు ధనమెల్ల+క్షప్తిసేసి, (భార. ఆది. 7-138) 
ఘృతపయోరాళి సం +క్షప్తావధికమైన 
చంచత్ముశద్వీప జగతిజేరి. (కాశీఖండము, 5-281) 
క్త పట్టాభిషేక మం+-గీకరించి. 
(చంపూరామాయణము. 8-165) 


కాకునూరి అప్టకఏ 69 


అప్పకవీయము 


ఈ ప్రయోగములంబట్టి ఇకారస్వర వర్గముతోం గూడినకఖగఘలు 
క వర్ణముతో యతిమైత్రి నందు నని యేర్చడుచున్నది. అప్పకవి కీ ప్రయోగములు 
గోచరింపలేదు కాబోలు. 

ఏవార్థకవడి 

సకల హితంబై..... బం[డైెండవపర్వం, 

బ కడున్‌ మేలనగ శాంతి+పర్వము వెలయున్‌ (భార. ఆది. 1-58) 

పర్వంబు +అ=పర్వంబ-ఇందు వ్యంజనమైత్రి గూర్చబదినది. 

మహానీయ సంయమం+బ మహాధనంబుగా. (శృం, శాకుంతల, 4-112) 

ఇది యప్పకవి సంగ్రహింపలేదు. 

సంయుక్తయతి - స్నానశబ్దము 

“స్నా అను సంయుక్తాక్షరమునకు 'స-నిలు యతి చెల్లుట సహజము. 
కాని ఈ క్రింది పద్యములలో 'స్నా'కు నందులేని 'తకారముతో' యతి మైత్రి 
చేయబడియున్నది. 

స్నాన మొనర్చి ధాతపరి+ధానముంగట్టి ... _(హరవిలాస, 2-837) 

స్నానమొనర్చి ధౌతవరి+ధానములన్‌ ధరియించి. (రుక్మాంగడ 1-95) 


స్నామహిమంబు భక్తి తా+త్పర్యగరిమ.... (కాశీఖండము) 

స్నానంబుదీర్చి ధౌ+తములైన వస్రముల్‌.... (మత్స్యపురాణము) 

స్నానముచేసి ధౌతపరిధానము... (పాండురంగ) 
ర-లయతి 


“5 ల యోరభఖేదణ అను ప్రమాణము ననుసరించి వబలకు ల ళ లకు 
లడలకువలె “ర లిలకు నభేదయతి యొప్పుకొనక తప్పదు. 'రేఫమునకు 
లకారమునకు గ్రాహ్యంబుగా” దని యప్పకవి యగ్రాహ్య విరామముల క్రింద 
వ్రాసెను (3-271). నైషధములోని 'లీలామకరాంకచంద్ర+ రేఖాంకురి అను 
ప్రయోగమునందలి “చంద్ర రేఖ అను పాఠమును ర ల యతి 
యున్నదనుకారణమున 'చంధ్రలేఖి అని పఠించి ర ల యతి నివారించె. అట్లే 
వసుచరిత్రలోని 'రోలంబాలక యోర్తుగ్రుంకి బిసవ+ల్లుల్‌ దున్మి అను 


70 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


పాదములో ర ల యతి సరిగాదని 'లోలంబాలకి యను పాఠమును గల్పించెను. 
కస్తూరి రంగకవి యభేదయతి క్రింద ర-లలు ద-డలు చేర్చి చెప్పి కొన్ని 
లక్ష్యములు చూపెను. 

రాజకుమారుండే+లంగంగలడు. (శ్రీనాథుని సునందన చరిత్ర 

లోకుల్‌ మెచ్చ వ్రతంబు నాతంలపు తీ+రున్‌. 

(శ్రీకాళహస్తీశ్వర శతకము) 
లీలాహాస్య కళాప్రసంగములను+ద్రేకించి ... (కాశీ. 6-20) 
కైయతి 

పంచమీవిభ్గక్తి కన్న కంటెలకువలెం జతుర్ధీ విభక్తి కైకయి ప్రత్యయములకు 

(కు+ఐ, కు+అయి) నుభయయతి చెల్ల: దగును. దీనిని జతుర్ధీ విభక్తి యతి 


యని పేర్కొనవచ్చు. 
అనఘ మామామ శకుని నా+కై కడంగి (భార-సభా-2-174) 
హవణుగం గల్చ్బవృక్ష సుర+ (శశాంక-1-84) 


కమలాపతిం గొల్తు ముక్తి + కై విభు ననంగన్‌ (నరస-4-21) 
ప్రయోగ దృష్ట యతి విశేషములు 

కవి ప్రయోగములలో విలక్షణములైన యప్రశస్తము లనంబడు యతిమైత్రీ 
విశేషములు గొన్ని కానవచ్చెడు. అట్టివానిలోం గొన్ని క్రిందం జూపంబదును. 
బు-రు వడి: 

బువర్ణమునకు రి వర్ణమునకు యతి చెల్లునని బువళి యుపదేశించు 
చున్నది. లాక్షణికు తెల్లరు బువళినే చెప్పిరి. కాని 'బు-రు’ లకు యతి గూర్చిన 
ప్రయోగములు గొన్ని కాననగును. 

క్రూరార్థచంద్రాస్త్ర+కృతోరు బాహులై (భాస్మరరామా-యుద్ధ- 1448) 

పుండరీకనే, త్రుని నిజధానువైభవ స+మృద్ధికి (భాగవత-స్మం-5317) 


మృదువైన చేతులు+ముండ్లపొదలు .... (కాళిందీ) 
గృహధర్మ నిరతులు + కొనివచ్చి ... (భోజరా-3-27) 
రురువర్ణ దేహంబు +బుగ్వేదమునకు 


కాకునూరి అప్పకవి 71 


అప్పకవీయము 


(పండితారాధ్య-వాదప్ర-523 పుట) 
అప్పకవియుం బ్రమాదవశమున “దృవ -ధృత); 'ధృవ-దేవకి' అని ధ్రువ 
శబ్దరేఫమును బుత్వముగా భ్రమించి యతి గూర్చినాండు (చూ. ఈ సమీక్ష-పుట 
783-74). 
ఉ-వు యతి: 
ఉండు, ఊరు ఇత్యాది శబ్దముల యాది స్వరమును వాడుకలో “వుండు, 
వూరు’ అనురీతి తకారాదిగా నుచ్చారణను బట్టి వ్రాయుదురు. అట్టి యుచ్చారణ 
(భ్రమకు లోనయి కాంబోలు నీ క్రింది ప్రయోగములు చేయబడినవి. 
గోవుల గణియింప ధాతయును+నోపండు (భాగవత-ఉ-462) 
కా,వునం జండాలుండు కాండు సందియము లే+దూహింప 
(ధర్మ ఖండ, పుట, 227) 
దేవునకు ననుంగువాండ నని+యుత్సుకతన్‌ (వృషాధిప శతకము-98) 
ఒక్కనిడించి పో+వుటయ భీతిల్లి(నవనాద-92-పుట) 
ఇట్లే యప్పకవి మతమున నటప్రశస్తము లనంబడు దడ ల,ర అల 
ప్రాస సాంకర్య ప్రయోగములు గలవు. 
ప్రాస యతి 
గీత సీసములందు మాత్రమే దీనికి బ్రయోజనము, యతిమైత్రికి మాటు 
ప్రాసమైత్రిని గూర్చుట ప్రాసయతి. ఇదియొక యతిభేదముగాం జెప్పుట 
యనవసరము. చిత్రకవి పెద్దన, లింగమగుంట తిమ్మన మున్నగువారు 
ప్రాసయతిని గూడ జెప్పిరి. 
ప్రాస భేదములు 
కవిజనాశ్రయ కావ్యాలంకార చూడామణులందు6 బ్రాసభేదములు 
చెప్పంబడువు. అనంతుండే మనకు దెలియవచ్చినంతలోందొలుత 12 
ప్రాసభేదములు జెప్పెను. చిత్రకవి పెద్దన యనంతుండు చెప్పినవానినే 
యథాతథముగా (గ్రహించెను. బహుగ్రంథ పరిశోధకుడయిన యప్పకవి 17 
ప్రాసభేదములం జూపెను. అప్పకవి చెప్పక విడిచినవి కొన్ని కలవు. మణి 


72 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


యాతదు చెప్పినవానిలోం గొన్ని యవసరము గానివియుంగలవు. అర్ధబిందు 

సమప్రాసము, పూర్ణబిందు సమ ప్రాసము, సంయుతాక్షర ప్రాసముఅని మూడు 

భేదములుగాం జెప్పుటకంటే మూంటినిజేర్చి సమషప్రాసమను పేరితోనాక 

ప్రాసగానే చెప్పుట సముచితము. అదియుంగాక ఖండాఖండప్రాస కర్ధబిందు 

ప్రాస యని యనంతునివలె నామకరణము చేసి యుండనగు. 
ప్రాసభేదముల పట్టిక 


అప్పకవి అనంతుడు-చిత్రకవి పెద్దన 
1. అర్ధబిందు సమప్రాస సమప్రాస 
2. పూర్ణబిందు సమప్రాన 
8. ఖండాఖండప్రాస 9 అర్థబిందు ప్రాస 
4. సంయుతాక్షరప్రాస సమప్రాస 
5. సంయుతాసంయుత ప్రాస 10 ఉభయప్రాస, 4 త్రిప్రాస 
6. రఫయుతప్రస ౨ 
7. లఘుద్విత్వప్రాస 6 సమలఘుప్రాస 
8. వికల్పప్రాస వికల్పప్రాస 
9. ఉభయప్రాస ప్రాదిప్రాస 
10.అనునాసికపాస  __ అ. 
11 ప్రాసమైత్రిప్రాస 2. ప్రాసమైత్రిప్రాస 
ఇప్రానవము పలి 
13.స్వవర్గజప్రాస ౦౦౦ 
14.బు ప్రాస 8 బు ప్రాస 
15లఘుయకారపాస ౦ 
16. అభేదప్రాస 2 ప్రాసమైత్రిప్రాస 
17. సంధిగతవ్రాస 12 సంధిగతప్రాస 
sues 8 విందు ప్రాస 


11 సంయుత ప్రాస 


కాకునూరి అప్టకఏ 73 


అప్పకవయము 


ప్రాసభేదముల సంగ్రహ వివరణము 
1. అర్థ బిందు సమప్రాసము. - 
వీంక-తాంకి-ఇట్లు అరనున్న యన్నిపాదముల ప్రాసలోంగూర్చుట. 
2. పూర్ణ బిందు సమప్రాసము - 
పొందు-బృంద-ఇందీవర-నందన ఇట్లన్నిట నిండు సున్న ప్రాసలోం 
గూర్చుట. 
ల ఈ ప్రాసభేదము చెప్పబడలేదనుటకు గర్తు; కాని అనంతుని ప్రాస 
భేదము లన్నిటిని అప్పకవి సంగ్రహించెను. 
8. ఖండాఖండప్రాసము - 
ఒకచో నరసున్నయుండి ప్రాసలో నొకచో లేకుండుట, లోకము చీంకటి. 
4. సంయుతాక్షరప్రాసము - 
అన్ని ప్రాసస్థానముల సంయుక్తాక్షరము సమముగాం గూర్చుట. 
గర్గ-భర్ల, చంద్ర - ఇంద్ర 
5. సంయుతా సంయుత ప్రాస - 
ప్రాసలో క్రార సంయుక్త మొకచో నుండి యొకచో లేకుండుట. 
శ్రీకర - లోకులు - ఈక్రియ. 
6. రేఫయుత ప్రాస - 
ప్రాసలో సన్నిట క్రారవడి గూర్చుట. 
7. లఘు ద్విత్వ ప్రాస - 
విద్రుచు-అద్రుచు ఇందు సంయుక్త పూర్వాక్షరములు రెంటను 
లఘువులు. 
8. వికల్పప్రాస - 
వికల్పసంధిని బట్టి యేర్పడు ప్రాస - 
దిక్‌+మహిత-దిబ్మహిత, దిగ్మహిత, దిజ్మహిత - యుగ్మ 
9. ఉభయ ప్రాస - 


స-ప, లకు, న-ణ లకుం బ్రాస, 


74 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


10. అనునాసిక ప్రాస - 

భక్తిన్‌+మురసంహరు - భక్తిమ్మురసంహరు. 
ఇట్టి సంధిగత నకారమునకు మకారాదేశమగునపుడు ద్విత్వ మకారముతోం 
బ్రాస. 

భక్తిమ్ముర - తమ్ములు 
11. ప్రాసమైత్రిప్రాస - 

“మ్మ-ంబి లకుం బ్రాస; కమ్మ-అంబు. 
12 ప్రస నైకము = 

ర-అ లకుం బ్రాస చెల్లదు 
13. స్వవర్గజ ప్రాస - 

దధలకు, థధ లకు ప్రాస 
14. బు ప్రాస - 

రేఫ బుకారములకుం బ్రాస, ఆ బుషి - చీరలు 
15. లఘు యకార ప్రాస - 

లఘ్వ లఘు యకారములకుం బ్రాస, ఆయజు-శాయి. 
16. అభేద ప్రాస - 

లళ లకు, లడ లకు బ్రాస 
17. సంధిగత ప్రాస - 

దివిజ-శౌరివడవైచె (శౌరి+పడ) - సంధియందు అగమాదేశములుగా 
వచ్చిన యక్షరములకుం బ్రాస. 

అప్పకవి చెప్పక విడిచినవి కొన్ని కలవు. మటి యాతందు చెప్పిన 

వానిలోం గొన్ని యవసరము గానివియుం గలవు. అర్థబిందు సమప్రాసము, 
పూర్ణబిందు సమప్రాసము, సంయుతాక్షరప్రాసము అని మూండు భేదములుగాం 
జెప్పుటకంటె మూంటినిజేర్చి సమప్రాస మను పేరితో నొక ప్రాసగానే చెప్పుట 
సముచితము. అదియుంగాక ఖండాఖండ(ప్రాస కర్ణ విందుప్రాసయని 
యనంతునివలె నామకరణము చేసియుండనగు. 


కాకునూరి అప్టకఏ 75 


అప్పకవయము 


ఖండాఖండప్రాస 

అరసున్న పూర్వమందుగల హల్లునకును అరసున్న పూర్వమందు లేని 
హల్లునకును గూర్చు ప్రాస. అప్పకవి లక్షణ మిట్లున్నది. 

“నిడువులు నరసున్నలు దమ 

కెడమనుగల కచటతపల కిలంబ్రాసములై 

తొడరును నిర్చిందువు లొ 

క్కెడ ఖండాఖండసంజ్ఞ నినశశినయనా.” (8-302) 

దీర్షము మీదికచటతపలకే యీ ఖండా ఖండ బిందు ప్రాసయప్పకవి 
యుపదేశించెను. కాని లక్ష్యములలో (తీంగ-డాంగు-నాగ-భోగ) గకారమునకు 
నిట్టి ప్రాస చూపబడియున్నది. (3-307) దీనిచే బరుషములకే కాక 
సరళములకును నీప్రాసమైత్రి చెల్లుబడి యగునని తలంపవలెను. అప్పకవి 
చెప్పలేదు గాని హ్రస్వములమీది అర్ధబీందు పూర్వక పరుష సరళములకు 
నీప్రాస చెల్లునని కూచిమంచి తిమ్మన సర్వలక్షణసార సంగ్రహమున 
సవిమర్శముగ వ్రాసియున్నాండు 

“అర్ధబిందువు నిర్చిందువగు పదముల 

ప్రాసములు దీర్ణములమీదం బలుకం జెల్లు 

ననుచుందగ ముద్దరాజు రామనవచించె, 

హ్రస్వములమీద నిటువలె నలరురుద్ర. (పుట. 19) 

సంయుతాసంయుత ప్రాస 

క్రింద రేఫముతోం గాని లకారముతోం గాని కూడియున్న హల్లునకు 
రేఫ లకార సంయుక్తము లేక ప్రాస గూర్పవచ్చును. అప్పకవి యిందులకు 
జూపిన స్వీయోదాహృతి. 

పాండిద్రచ్చంగ నిమ్ము నాతండ్రి కృష్ణ 

వేండుకొనియెద నందాక+-బంధ్లు దినుము 

దుండగపుం జేష్టలును నోటి-గాండ్రతనము 

మెండుగా+-జోొచ్చె నీకును నైాదేండ్లు కనగ (38-315) 


76 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


క్రారవడితోంగూడిన హల్లులకు మాత్రమే క్రారలేని వానితోం బ్రాసమైత్రి 
వాలాయముగాంబ్రయోగములందుం గానవచ్చిడు. 'మెండు-ఏద్లు వంటి లకార 
సంయుతా సంయుత ప్రాస ప్రామాణిక గ్రంథములం దున్నట్లులేదు, అప్పకవియు 
నందులకు నితరకవుల లక్ష్యములు చూపలేదు. మతి మొదటి రెండు పాదములలో 
బూర్జార్థబిందు ప్రాస ఘటింపంబడియున్నది. ఇట్టి ప్రాస యప్పకవి చెప్పలేదు. 
కాని పూర్ణార్ణబిందు ప్రాస సన్నిచోడాది శివకవుల (గంథములలోం 
బ్రయుక్తమైయున్నది. 

పోండిగ-మూండు-బ్రహ్మాండము-భాండము. 

(కుమారసంభము. 6-157) 
పాండురాంగంబైన-పోండిగా వెలుంగుచు. (బసవ పురాణము) 
అప్పకవి చెప్పిన సంయుతాసంయుత ప్రాసలో రేఫ సంయుక్తములోం 

(గందిది. శివకవుల ప్రయోగములలో మీంద రేఫ గల సంయుక్తమునకు (భర్గ) 
అట్టి రేఫతోం గూడని హల్లుతోం బ్రాసమైత్రి చూపట్టుచున్నది. 


భర్గుండు -తర్గంగా-నుగ్గాడన్‌-మైగ్గింతు. (కుమార, 11-34) 
ఇవ్వసుమతి -పువ్వ-సర్వజ్ఞ-ఎవ్వండు. (శివతత్వ 196) 
కర్ణంబు -బీజ్జల -బుజ్జగించు-నిద్దీవి. (బసవ) 


అప్పకవి యిట్టివానిని సంగ్రహింపలేదు. శివకవుల గ్రంథముల నాతండు 

చూడలేదో, లేక చూచియుం దత్ర్రయోగము లప్రసశస్తములన్ని మానెనో? 
ఉభయప్రాస న-ణ, సష 

వ్యాకరణ సూత్రములచే నాదేశమై ణకారమునకునుం గేవల 
నకారమునకునుం బ్రాసమైత్రి చెల్లును; అట్లే యాదేశ షకారమునకుం గేవల 
సకారమునకు జెల్లును. 

ప్రాణవల్లభుంగొని చన్న+దానవేండ్రు” 

ప్ర+అన=ప్రాణ, ఇందు నకారమునకు ణ కార మాదేశమయ్యె 

“వసుధా-విషమి, వి+సమ = విషమ. 

ఇటనుటచే శబ్దసిద్దములైన న-ణలకు (మనము-గుణము) స-షలకు 
(అసమ-రుుషు నీ ప్రాస చెల్లదని భావము. 


కాకునూరి అప్పకవి 77 


అప్పకవీయము 


ఛందఃకర్త లంద టిట్లే యీ ప్రాసభేదమును నిర్వచించిరి. కాని 
ప్రయోగమునందు సిద్ధి నకార ణకారములకునుం బ్రాసమైత్రి గలదు. 


పెనంగు తీంగలు దొడ్డ+ఫణులుగాంగ (కుమార. 4-101) 
గుణవత్పాత్రులం బూజింంచిన (శివతత్వ 137) 
దనుజుల.....ని, రుణత (భాగవత. 6-276) 


మనకు గలయట్టి బాంధవ+గణము  (మొల్లరామా. యుద్ద. 1-88) 


4. పద్యపరిచ్చేదము 

ఇందు గణములు షట్ర్రత్యయములు, వృత్తములు, జాత్యుపజాతులు, 
చిత్రబంధ గర్భకవిత్వములు అను నంశములంగూర్చి విపులముగా జెప్పబడినది. 

పద్య లక్షణములు ఛందఃకర్తలుం గొంద రేకపాదముతోను, గొండజు 
రెండు పాదములతోను, మథికొండజు నాలు పాదములతోను జెప్పిరి, ఒక 
పాదముతో జిత్రకవి పెద్దన, సగము పద్యముతో భీమన, విన్నకోట పెద్దన, 
నాల్లు పాదములతో అనంతుండు, అప్పకవి పద్య లక్షణముల రచించిరి. 
సమవృత్తములు కొట్లకొలది కలవు సర్వసమ వృత్త సంఖ్య 1834217726. 
కోట్లకొలంది వృత్తము లున్నను సుమారు రెండు వందలవృత్తములకంటె నెక్కువ 
యెవ్వరు చెప్పలేదు. అప్పకవి 186 సమవృత్తములనే వ్రాసెను. ఇవికాక 
యర్ధసమవిషమాది గౌణవృత్తముల (బ్రపంచించెను. అప్పకవి ప్రతిపద్య 
లక్షణమును సమగ్రముగా? జెప్పును. భీమనాదులు గొన్ని పద్యలక్షణములలో 
యతిని నిర్దేశింపరైరి, అప్పకవి యతిస్థానమునుం జెప్పని పద్య లక్షణము 
గానరాదు. ఒక వృత్తమునే అన్ని నామములుండుటచే వేజుగా భ్రమించి వేర్వేజు 
వృత్తములుగా అప్పకవి కొన్నింటిని వ్రాసెను. శశివదన-సురలత; 
రుగ్మవతి-చంపకమాలి; కాంతి-కలితాంత; భద్రకము-చంద్రిక-ఇందు రుగ్మవతి 
(6-యతి) చంపకమాలి(7), భద్రకము(7), చంద్రిక(9) గణభేదము లేకున్నను 
యతిభేదము గలిగియున్నవి. 


78 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


పద్యలక్షణములలో గొన్ని విశేషములు 
పద్మకము : 
అప్పకవి 11 యతి చెప్పెను. 

నభజజాగగణ యుక్తింబి+నాకి విరామక. 

నన్నయ 8 యతి పాటించెను. 

కొడుకు పల్మువిని+కూడదునాక దురాత్ముడై. (అది. 6-230) 

పృథ్వి 

సంస్కృతచ్చందములందు దీనికి 8 పై యతి చెప్పబడినది. తెనుంగు 
సంప్రదాయము మేరకు 9-వ యక్షరము యతి గావలెను. తెనుంగు ఛందఃకర్తలు 
యతిస్థానము 12-వ యక్షరమని చెప్పియున్నారు. 'జసల్‌ జనయవంబు 
లుష్టకర+సంఖ్య విశ్రాంతులన్‌ అని యప్పకవి. నన్నయ 12 యతిని బాటించెను. 
అల్లసాని పెద్దన, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు మున్నగువారు 9 యతిని 
గూర్చిరి. 

మానినీ కవిరాజ విరాజితములు 

ఈ రెండు నొకేనడకగల వృత్తములు, మానిని ప్రథమ గురవును రెండు 
లఘువులుగా మార్చిన గవిరాజవిరాజిత మగును. ఈ రెండు వృత్తములకుం 
గొందజు మూడు యతులు, కొండ టౌకే యతి పాటించిరి. మానినికి విన్నకోట 
పెద్దన, అనంతుండు ౩ యతులు నిర్దేశించిరి. అప్పకవి 13-వ చోట నొక 
యతినె చెప్పెను. కవిరాజ విరాజితమునకు విన్నకోటం పెద్దన, అనంతుండు, 
చిత్రకవి పెద్దన,అప్పకవి ౩ యతులు నియమించిరి. నన్నయ యొక యతినే 
కూర్చెను. తిక్కన యుభయరీతుల రచించెను. 

క్రౌంచ పదము 

సంస్కృతమున న్‌ కౌంచపదము 25-వ ఛందములోనిదిగా నున్నది 
కాని తెనుంగున 24-వ ఛందములోనికి మాటినది. తెనుంగులో 25-వ 
ఛందములోని (కౌంచపద మెందును గానరాదు. క్రౌంచ పదము తిక్కన 
సన్నిచోదాది ప్రాచీన కవులను, భీమనాది ప్రాచీనఛందః కర్తలును వ్రాసియున్నారు. 


కాకునూరి అప్టకఏ 79 


అప్పకవీయము 


సంస్కృత క్రౌంచ పదము 
క్రాంచపదాభ్యాస్భానననాన్లా విషుశర వసుముని విరతిరిహభవేత్‌ 
(వృత్తరత్నాకరము) 
తెనుంగు క్రౌంచ పదము 


పంచశరాభా-సంచితపుణ్యా-భ మ 
భమసభననన య - పరిమితమైనన్‌. 
గౌంచపదాఖ్యం - బంచితమయ్యెన్‌- 
గ్రమయతి దశవసు-కలితముగాగన్‌, (కవిజనాశ్రయము) 
సంస్కృతములో -భమసభననన న గ (గణములు) 
తెనుగుంలో - భమసభనన న య (గణములు) 
సంస్కృత క్రాంచపదము కడపట “సగము” తెనుగుంలో 'యగణముగా 
మాతినది. రెంటికి 5 మాత్రమే. కాన నడకలో భేదము తెలియరాదు. తెనుంగు 
ఛందోగ్రంథములలో దీనికి 10, 18పై యతులు నియమింపబడెను. కాని 
5పై+ బ్రాసయతియు లక్ష్యములం దెల్ల యెడల గూర్సంబడియున్నది. 
తిక్కనాదులు నీ ప్రాసయతిని గూర్చి యున్నారు. చూ. 
కౌరవసేనా-వీరులు లావుం- 
గడిమియుం జలమును-గడక యెలర్చన్‌ 
ధీరతసొంపుం- (గూరత పెంపుం- 
దెగువయు నెజఖవంగం-దెరలకవీంకన్‌ (ప్రీ, 1-166) 
అప్పకవి క్రౌంచపదములో నీ ప్రాసయతి పాటింపబడలేదు. 
పంచమకేశుం డిచ్చిన భాస్వ-ద్వరమున మనమున-బవరముగోరన్‌ 
వంచనతో బాణానురహస్త-వ్రజములు దటిగెను-వడిహరియంచున్‌. 
(4-357) 
ఎజ్జన హరివంశములోం గ్రౌంచపదమునకు 5 పై యతి యుంచినాడు; 
ప్రాసయతి పాటింపలేదు. (ఉత్తర భాగము. 9-259) 
'సారవివేకా -సౌఖ్యవిలోకా -సకలరిపుభయద-సమదసమీకా.” 
ఇంక నన్నిబోడ కమారసంభవములోని క్రౌంచపద వతి విలక్ష్యంముగా నున్నది. 


80 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


“చంచుల నాస్వా-దించుచు లేం దూం, 
డ్లకరువు ప్రియులకు-నలందుచుమైరో 
మాంచములోలిం-గంచు కితంబై, 
పొడమగ నలరుచు-బులినములంగగీ, (10-20) 
ఇందు ర్‌ పైం బ్రాసయతి యున్నది. బహుయతులుగల వృత్తములందు 
వలెం బాద ప్రథమాక్షరమునకు 11, 19 స్థానముల యతి మైత్రిచేయబడక, 
11-వ యక్షరమునకు 19-వ యక్షరము ప్రత్యేకపాదమందువలె యతి 
గూర్చంబడినది. నన్నిచోడుని యీ యతినియతి “మురారేః తృతీయః పంథా” 
అన్నట్లున్నది. 
సరసి జము 
కౌంచపదమువలె నిదియ 24-వ ఛందములోనిది. ఈ రెండు 
వృత్తములకు మాత్రాసంఖ్య యొకటే; నడక సమానము. దీనికి(బ్రథమ దళమున 
బ్రాసయతి కవిజనాశ్రయాదులందునుంద దిక్క్మన భారతమునను బాటింపంబడి 
యున్నది. 
మారాకారా-చారుచరిత్రా-యతయన 
ననన స - మహియతి రచనన్‌ 
సారంబైనన్‌ - సూరికవీంద్రుల్‌ - 
నరసిజమని విన - జదివిరి సభలన్‌ 
(కవిజనాశ్రయము) 
అప్పకవి నరసిజమునకును బ్రథమదళప్రాసయతి పాటించలేదు. 
మధ్యాక్నర 
ఛందఃకర్తలందటీవలె నప్పకవియు 3౩-వ గణము తరువాతి యక్షరము 
యతి స్థానముగాం జెప్పినాడు. 
“'మునుపుగాం బ్రాసంబుగూర్చి+మూంటిపై విరమంబునిల్సి’. (4-464) 
కాని నన్నయ భారతములో మధ్యాక్క్మరలలో 4-వ గణము తరువాతి 
యక్షరము యతి గూర్చంబడియున్నది. అరణ్యపర్వశేషమున ఎజ్జన మధ్యాక్కరలో 
8-వ గణముమీద యతి పాటించెను. నన్నయ చింతామణి ననువదించుచు 


కాకునూరి అప్పకవి 81 


అప్పకవీయము 


నన్నయ (గ్రంథమును బరిశలించిన యప్పకవి యీమధ్యాక్క్మర యతిస్థాన 
విషయమున నన్నయమతము నేల చెప్ప లేదో? మధ్యాక్మరలను (గంథములందు 
నన్నయ యెబ్బన లిద్దటే వాడిరి. 
ధరణి జ, రాచర, భూత, సంఘంబుం+దనివిష వహ్ని 
(ఆదిపర్వ-2-185) 
అసద్భశ, తేజుండు, బ్రాహ్మ+ణానీక, సహితుండై, కడంగి.” 
(ఎల్జిన-ఆరణ్య-4-3 10) 
తరువోజ 
“శతమఖత్రితయంబు -జలజాప్తందొకడు- 
శతమఖత్రయిమీద - జను విశ్రమంబు, 
ప్రతిభ నీయడుగులొ - ప్పంగ రెండు గూర్చం 
బ్రతిమీఅ నొక్కొక్క-పాదమై తనరు 
చతురం[ఘ్రు లీరీతి - జతకూర్చి సుకవి- 
చతురవాచారూధి-జలజాక్షు నుతులం 
గృతులందుం దరువోజ-నీయోజ నెసంగ 
గృత కృత్యుండై చెప్పు - క్షితినెల్లసభల. (4-461) 
శతముఖత్రయిమీంద విశ్రమంబని లక్షణములోం గలదు. ఈ పాఠము 
పొరపాటు. తొలుత రెం డింద్రగణములమీద యతి యున్నది గాన 
“శతమఖద్వయిమీది అని యుండునేమో యనుకొనవచ్చుంగాని యదియు 
సరిపడదు. తరువోజకు రెండేసి గణములపై మూండుచోట్ల యతులుండును. 
'శతమఖద్వయి అను పాఠమున నట్టి యర్థము గుదురదు. మటి యప్పకవి 
తరువోజలో ద్విపదవలెం బూర్వార్లోత్తూర్థములందుం బ్రాస గూర్చంబడియున్నది. 
ఇది యక్కజలేదు. చూ. నన్నయ భారతము. 
“ఈ విల్లు మోపెట్టి-యేనుబాణముల- 
నీయంత్రమత్స్యంబు -నేసినవాండ 
భావజప్రతిముండిం-బ్బాలకుందగిన - 
పతి యిది మునిశక్తి-బడసినవిద్య. (ఆది. 7-170) 


82 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


ఇంకను అప్పకవి చెప్పిన ఛందోవిషయములందు విమర్శింపవలసిన 
సంగతు లనేకములు గలవు. ఆఛందో లక్షణ విశేషములు నా తెలుంగు భాషలోని 
ఛందోరీతు లను(గంథములో సర్వంకషముగ జర్చింపంబదినవి. జిజ్ఞాసువులం 
దరముదురుగాక. 

5. సంధి పరిచ్చేదము 

యొక్క : షష్టీవిభక్తి ప్రత్యయమైన యొక్కకు లోపము నిత్యముగాం 
బ్రాచీనగంథములందు సర్వత్ర గానవచ్చుచున్నది. 

“పద్మ బాంధవసుత యొక్క భద్రయొక్క 

జాంబవతియొక్క యను శేషషష్టులందు” (5628) 

ఈ విధముగా యొక్కను జేర్చి వాడుట ప్రాచీనసంప్రదాయముగాదు. 

విభక్తులలో (ద్రుతప్రకృతికములు (59). ఇందు “అందున్‌, నన్‌ అను 
ప్రత్యయములు చెప్పంబడలేదు. లోపల-లోపలి. 

చేత-తోడ-వలన లకు మూటికే యలుక్సమాసమున నిత్యము 
చెప్పంబడును. ఇందు “లోపలి ప్రత్యయముగూడం జేర్చబడినది. 

“భాగవతుల లోపలి గణనయు” 

పూనుచు-పూంచు 'పూంచు' అని సబిందుకముగాం జెప్పరాదన్నాం 
డప్పకవి. 'వూంచు' అని యీ క్రింది తిక్కన పద్యములో గలదు. 

కాంచన జాలాలంకృత చంచత్తమ లీల మెజియు జవనాశ్వములన్‌ 

బూంచి రథంబున. (విరాట. 4-45) 

ప్రథమపురుషేకారసంధి 

'నిత్యమనుత్తమపురుష క్రియాస్వితూ అని చింతామణి. దీని ననుసరించి 
ప్రథమ మధ్యమ పురుషముల ఇకారమునకు సంధి నిత్యముగావలయు. నన్నయ 
చింతామణి (ప్రథమ పురుషమునందలి యిత్తునకు నిత్య సంధి విధించుటచే 
'కూర్చుండిరి యొండొరుం గదిసి అను శ్రీనాథుని ప్రయోము సరిగాదని 
యాక్షేపించినాం డప్పకవి. (64-65) అప్పకవి కధర్వణ కృత వికృత వివేకము 
లభింపలేదు కాబోలు! అందు “ప్రథమేచోత్తమే చైవ క్రియేతోవాభవేచ్చుుతి' అని 
చింతామణి సూత్రము సవరింపంబదినది. ప్రథమోత్తమ పురుషముల క్రియల 


కాకునూరి అప్టకఏ 83 


అప్పకవీయము 


యిత్తునకు సంధి వైకల్పికమని తరువాత వ్యాకర్తలు సూత్రించిరి. శ్రీనాథు 
నాక్షేపించిన యప్పకవి కీక్రింది తిక్కన ప్రయోగములు గోచరములుగాలేదు 
కాబోలు. 

గురుభీష్మాదులు సూచుచుండ సభ మీకుం గీడునాండట్లు ము 

ష్మరులై చేసిరి యంత చేసియును. (ఉద్యోగ, 3-36) 

అరుగుడెంచిరి యద్దేవు నర్ధి గొలువ. (మౌసల. 77) 

నన్నయభట్టారకుడే భారతమున నీసంధి వైకల్పికముగా బ్రయోగించిన 
స్థలము జూపట్టీ నీరేశలింగముపంతులు భారతప్రయోగమునకు విరుద్ధముగా 
సూత్రింపంబడిన చింతామణి నన్నయ కర్భకముగాదని కవులచరిత్రలో వ్రాసిరి. 
ఆ ప్రయోగము-- 

అంతం గొంద అధిక హాస్యంబు సేసిరి 

యడవి నేమి రోసెదనిరి కొందజు. (ఆరణ్య. 2-403) 

ఇందులకు శ్రీవజ్ఞ చినసీతారామస్వామిశాస్రిగారు చింతామణీ విషయ 
పరిశోధనాది గంథములందు సమాధానము వ్రాసిరి. “హాస్యంబు సేసిరి” 
అనుచోటం బాదాంతము వాక్యాంతము నగుటచే సంధిచేయనక్కజలేదని 
“హాస్యంబు సేసిరి, అడవినేమి” అనురీతి యుండునని తత్మారమున జింతామణి 
సూత్రమునకు బాధకరముగాదని శాస్త్రుల వారభిప్రాయపడిరి. ఇట్టి ప్రథమ 
పురుషే కారసంధ్యభావము పాదమధ్యమునం జూపినంగాని యాంధ్ర 
కవులచరిత్రకారులు కృతార్థులుకానోపరని యట్టి ప్రయోగములు నన్నయ 
భారతమున శశవిషాణప్రాయములని శాస్త్రుల వారు వ్రాసిరి. శా(స్తులవారి 
విమర్శ యుక్తి సహముగాని - 

“అవనిసురులకు నిచ్చిరియందుం గొందటు. (ఆది. 7-133) 

అను ప్రయోగమీసంధి సందర్భముననే కవిసంశయవిచ్చేదములో అడిదము 
సూరకవి యుదాహరించెను. ఇది పాదమధ్యములో నున్నది. దీనిని శాస్తులవారు 
చూడలేదు కావలె. వారి కీప్రయోగమును 1942లో నేండెల్పితి. సమాధానము 
లేదు. సరిగదా! ఇటీవలి వ్యాకరణసంహితలోనైన దానిని సంగ్రహింపలేదు. 


84 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


అప్పకవి యుత్తపురుష బహువచన క్రియేకారసంధి నిత్యమని 
చింతామణిలో లేని క్రొత్త మతమొకటి సృష్టించెను (62, 63), ఇది ప్రమాదము. 
నన్నయ యుత్తమపురుష బహువచన నేకారమునకు సంధి వికల్పముగా 
బ్రయోగించెను. చూ. 
జంటపన్నిదంబు సజచితి మిట్లుగా. (ఆది, 2-34) 
తిలోకముల కధికుంజూచితిమి యొక యెటుకున్‌. (ఆది. 5-239) 
ఇందు సుఖముండితిమి యొరు అలెజబుంగకుంద (ఆది. 6-242) 
అనుకరణ సంధులు 
సూ॥ అహమాదీనాం ద్విత్వం. లోపోనమ ఆదికే విసర్గస్య. 
ఈ సూత్రము ననువదించుపట్టున అప్పకవి యీ క్రిందివిధముగా రచించె. 
“అనుకరించెడుచోట నవ్యయాదుల కొనం 
గల బొట్టుగవకు దీర్ణంబులకును 
వచ్చు లోపము కేశవాయ తుభ్యంనమ 
యనంగ రామోఘ సంహర్త యనంగి (98) 
చింతామణిలో నమశ్శబ్లాదుల తుదివిసర్గకు ననుకరణమున లోపము 
చెప్పంబడినదేకాని దీర్జాంత శబ్దముల విషయము స్పృశింపంబడ లేదు. తుది 
దీర్మమునకు హ్రస్వముగలుగునని యప్పకవి చెప్పుట యమూలకమును 
నిర్మూలమునగును. 'రామోఘసంహర్తా యను ననురీతి దీర్జాంతముగా 
నుండునేకాని 'సంహర్త యనురీతి హ్రస్వముగాదు. ఇందేకాక యింక రెండుచోట్ల 
అప్పకవి హ్రస్వముచేసిన ప్రయోగించి యున్నాండు. - సహరేస్తు పరస్రాత 
యనుట (పీ.17), కవితైవవిద్య యనుచు (1-58). అప్పకవి వ్రాసిన 
లక్ష్యలక్షణములం జూచియే సూరి బాలవ్యాకరణములో 'అనుకృతిని నిడుదకుం 
గుబుచయగునని యొకండు పలికెనది నిరాకరంబు. దుర్చలస్య బలంరాజా 
యన వినవే (సంధి-54) అని వృత్తి రచించె నొన నొప్పును. 
అప్పకవి కవిత 
అప్పకవీయము లక్షణ (గంథమయ్యును నిందలి కవిత మృదుమధురము. 
సాధారణముగా లక్షణగ్రంథములలోని పద్యములు ఛందోబద్దములు మాత్రమే 


కాకునూరి అప్టకఏ 85 


అప్పకవీయము 


అందు యతివ్రాస పూజాకుసుమములు, జల్లిపల్ములు మెండుగా నుండునని 
పండితుల తలంపు. ఇతర [గ్రంథములపట్ల నట్టి యభిప్రాయము నిజమే 
కావచ్చుంగాని యందుల కప్పకవీయ కవిత యపవాదము. ఆ మూలాగ్రము 
పద్యములు చక్కని కుంటువడని నడకగలవై యున్నవి. అప్పకవి పోతన 
భాగవతము రేఫబికారసాంకర్యముచే నాది లాక్షణికులదాహరింపమానిరని 
చెప్పినను 'సలక్షణంబుగా కిమ్మహి నేమిటం గొదవి యను నుదాత్తభావము 
గలవాడై పోతన కవితారీతిని నంత్యాను ప్రాసాది శబ్బాలంకార భూయిష్టముగా 
దన లక్షణ [గ్రంథములోని పద్యముల వ్రాసెను. లక్ష్యములందు దశమ 
స్మంధములోని కృష్ణ చరిత్ర ఘట్టములు మెందుగంగలవు. కవిస్తుతిలో 
సహజపాండిత్యుని సంస్మరించెను. లక్షణభాగమున నిక్మమైన రసాలంకారాత్మక 
కవిత లేకున్నను గ్రంథావతారికాభాగముఉన్న నట్టి కవిత రాణించుచున్నది. 
పట్టుక (పీ. 21), వంచుక, ఎక్కువ (1-107), చేర్చుక (2-121) 
తెలుసుక (2-383), కొని కి మాటుగా 'క ప్రత్యయము, వీటిలోపల (వీనిలోపల, 
4-453), జాల్వారేవ లైను (4-509) చనుదెంచానందము 
(చనుదెంచునానందము పీ. 5) వాంగుకు (వాంగునకు. 4-360) తన రారజా 
(తనరారున జా 4-419) పందొమ్మిదో ఛందము (4-585) కొంచెపడుగులు 
(4-453) జాతవేదొత్ట (4-524) గ్రంథవిస్తారశంక (విస్తర, 1-40) మున్నగు 
విలక్షణ ప్రయోగములు గొన్ని కానవచ్చెడు. 
అప్పకవీయములో నేవో కొన్ని దోషములు లేకపోలేదు కవియే యిట్లు 
చెప్పినాడు. 
“కాళిదాస మయూరాది కవులకైనం 
గలవు తప్పులనంగ నన్యులకు లేవె 
దిద్దందగుదాని దిద్దుండు దిద్దరాని 
యెడల నా నేరములు క్షమియించుటొప్పు”. 
ఈ గ్రంథమున నాకు గానవచ్చిన కొన్ని దోషములను ఛందో 
భంగములను లక్షణ విపర్యాసములను అప్పకవి సూచించినట్లు వలయునంత 
సవరించితి. 


86 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


ఆ సవరణలేవో (గంథమున నాయాపుటల యధస్ఫూచిలోం 
దెలుపంబడియున్నవి. నా సవరణలకు (రా) అను గుర్తుంచంబడినది. 
సవరణలలోం బూర్వపాఠములను సయితము చూపితిని. (గ్రంథము 
పఠించునపుడా సవరణల నధస్సూచిలోం బరికింపం గోరెద. 

“అప్పకవీయము సవరణలు అనుపేర నందలి కవిలేఖకాది (భ్రమ 
ప్రమాదజనితపాఠములను సవిమర్శముగ నుల్లేఖించి వావిళ్ల సంస్థవారికి 
అప్పకవీయ[గ్రంథమునకుం బ్రత్యేకానుబంధముగ ముద్రింపనిచ్చితి. నా 
వ్యాసమును బ్రకటింపక యందలి సవరణలను వావిళ్లవారి యప్పకవీయ 
పంచమముద్రణములో [గ్రంథాంతమున నాపేరు చెప్పక శుద్ధపత్రములోం జూపిరి. 
అందులకు బాధ్యు లానాండు వావిళ్ల ముద్రాలయమునం బండితులుగాం 
బనిచేయుచుండిన కృష్ణమాచార్యులను వ్యాకరణ విద్యా (ప్రవీణులొకరు 
వారంతటితోం దృప్తినందక గ్రంథముఖమునం బీఠిక వ్రాయుచు నా 
సవరణములలోని రెండు మూండు ప్రసంగముల సంగ్రహించి స్వోపజ్ఞముగ 
వెలయించుకొని కృతార్థులు కాంజొచ్చిరి. ఆచార్యుల యవహరణ మహాకార్యమును 
గూర్చి “సత్యసందేశి మను శీర్షికతో నావ్రాసిన వ్యాసము 1-6-1956 
త్రిలింగపట్రికలో కీ.శే. సహృదయులు కళాప్రపూర్ణులు శ్రీవావిళ్ల 
వేంకటేశ్వరశాగస్తుర్లు గారి సమ్మతిచేం (బ్రకటింపంబడెను. ఇప్పు డీ 
గ్రంథముద్రణమున ఆసవరణ లన్నియు సంగ్రహింపబడెను. మజియుం 
బ్రస్తుతంబగు సప్తమ ముద్రణములో ముందాజవముద్రణలో లేని కొన్ని 
సవరణలు కూర్చులు చేర్పులు గలవు. ఇందు మిత్రులు శ్రీమల్లాది రామకృష్ణశాప్రి 
గారు దయతోనిచ్చిన సూర్యాలోక మను ముద్రాక్షరశాలయందు ముద్రితమైన 
అప్పకవీయము ప్రతిలోని పాఠములు సంప్రతింపంబడెను. ఆ ప్రతి రేకము 
రామానుజసూరిగారిచేం బరిష్మరింపంబడి 1859వ సం॥లో ముద్రితము, మతి 
యిటీవల నా పరిష్కరించిన యాజవముద్రణ ప్రతిని జూచిన సహృదయులు 
శ్రీహస్నాబాద నాగలింగశివయోగిగారు (మహబూబ్‌నగర్‌) తమవద్దనున్న 
యప్పకవీయ తాళపత్రలిఖితప్రతిని నాకు దయతోంబంపిరి. అందు 3 


కాకునూరి అప్టకఏ 87 


అప్పకవీయము 


అశ్వాసములు కించిన్వ్యూనముగం గలవు. అందు అరసున్న (౮) ఈ రీతిగా 
లిఖీంపబడియున్నది. శకటరేపము సయితము వ్రాంతలోం గలదు. అందున్నంత 
భాగముం బరికించి పాఠభేదము లున్నచోట నధస్సూచిలో సూచించితి. ఈ 
యావ్యాజసాహిత్య సాహాయ్యము సలిపినందులకు శ్రీనాగలింగశివయోగిగారికి, 
శ్రీరంగాచార్యులు గారికి కృతజ్ఞుండను. 

ఈ [గ్రంథము నామూలాగ్రము పరిష్కరించి సముచితమగు సమీక్షను 
వ్రాసి యాయంగోరి నాకీ యవకాశము గలిగించినందులకు వావిళ్ల వేంకటేశ్వర 
శాస్త్రుల ట్రస్టు వారికి మామక కృతజ్ఞతాపూర్వక వందనము లర్చించు 
చున్నాండును. 

పూర్వముద్రణములోని గిడుగువారి పీఠికయు నిందు బొందు 
పటుపంబడినది. అందులేని కొన్ని విశేషములనే ప్రధానముగ నా సమీక్షలో 
సుల్లేఖించితిని. కొన్నిపట్లం బ్రకారాంతరమునం బునరుక్తు లుండనగును. 
అప్పకవీయ లక్షణములం గూర్చి పహూమర్శింపవలసిన విషయము లెన్నో కలవు. 
అట్లు చేసిన గ్రంథవిస్తరమగును. అప్పకవీయ చృ్చందోభాగములోని (పద్య 
యతిప్రాస లక్షణములు) విశేషములం బర్యాప్తముగ నెబుంగంగోరువారు నా 
రచించిన 'తెలుంగుభాషలోని ఛందోరీతులు' అను బృహద్విమర్శనాత్మక 
(గ్రంథమును దప్పక పఠింపందగును. ఆందప్పకవీయములోని 3-4 
ఆశ్వాసములలోని ప్రతి విషయము కూలంకషముగం బరామర్శింపంబడెను. 

అప్పకవీయము నా పరిష్మరణ సమీక్షలతో 1962లోం దొలుత వావిళ్లవారు 
ప్రకటించిరి. మజల నిప్పుడు మటికొన్ని సవరణలతో విపుల సమీక్షతో 
వావిళ్లసంస్థవారి కోరికమేరకు నేడవ ముద్రణమునకు గ్రంథము సిద్ధము చేసి 
యిచ్చుచున్నాను. క్రమ్మణ నిట్టిభాగ్యమును గలిగించినందులకు శ్రీవారికి నాదు 
ధన్యవాదములు. 


మదరాసు, రావూరి దొరసామిశర్మ, ఎం.వి 
౨౩-10-66 ఆంధ్రోపన్యాసకుండు 
వైష్ణవ కళాశాల 


88 కాకునూరి అప్పకవి 


శ్రీరస్తు 
అప్పకవీయము 
పీఠిక 


శా. శ్రీయు న్ఫూమియు నాంగ బ్రాచినిం బ్రతీచిన్‌ రుక్మిణీ దేవి స 
త్యాయోషామణియ న్మహోత్సుకత సేయ న్ముంగల న్నోడ్పుంగే 
ల్లోయిం దార్‌క్ష్యమరుత్సుతు ల్లొలువ శ్రీదుం డేలు నాప్రోలిమో 
మై యాకామెపలి న్వసించు హరి నిత్యంబు న్మముం బ్రోవుతన్‌. 1 


తే. కమల యెందును దనరూపు గాంచి యలిగి 
యాత్మ తరళాంతరమున నిజాధినాథు 
తను వతండు చూపం గని చిత్తమునం జెలంగు 
నట్టి కౌస్తుభమణి హృదయమునం దలంతు. 2 


క వననిధి నందన కుయ్యెల, 
యనువునం దనరారి వారిజాక్షుని వక్షం 
బున నొప్పు వైజయంతీ 
వనమాలిక నా కొసంగు 'వాగ్వైభవమున్‌. 3 


తే.  కౌస్తుభంబును వనమాలికయును దనకు, 
దిగువగా నొప్ప నొసలిపై దిద్దినట్టి 
తిలకమునకు సమంబుగా వెలయునట్టి, 
చక్రి శ్రీవత్స చిహ్నంబు సంస్మరింతు. 4 
మ. ధరం గాళింది తటంబునం గలుగు బృందాకాననాంతంబునం 
బరితోషాతిశయాళు మోహమున గోప ప్రీమణుల్‌ గుంపులై 
హరిం జేరం జనుదెంతు రెందుం జనుదెం చానాద మాలించి స 
త్వర యానంబులతోడ నట్టిమురళిన్‌ వర్ణింతు నిష్టాప్తికిన్‌. 5 


కాకునూరి అప్పకవి 89 


అప్పకవయము 


స్‌ 


పాంచజన్యం బనం బరంగి దైత్యారాతి 
*యెడమను బైకేల సెసంగు నెద్ది 
మొగి సుదర్శన నామమునకు మాధవు దక్షి 
ణాగ్రహస్తంబున నమరు నెద్ది 
కౌమోదకీ సంజ్ఞ గని కృష్ణుదాపలి 
రెండవకరమున నుండు నెద్ది 
నందకం బను పేర నారాయణుని కుడి 
(క్రిందటి చే వెలుంగొందు నెద్ది 


శార్జ మనం దనరారి కేశవునివామ 
బాహుయుగమూలమునం గనుపట్టు నెద్ది 
యట్టిహరియైదు కైదువు లబ్ద చక్ర 
ఘనగదా ఖడ్గ చాపముల్‌ మనుచు మమ్ము. 


కాలమేఘమునందుం [బ్రకాశ మొందు 
కాజు మెజుంగు తెజింగునం గైటభారి 


యంసములపై వెలుంగు పీతాంబరంబు 


బంగరు చెజంగు మాకు శుభంబు లొసంగు. 


బాలతమాలాగ్రమునం, 

గ్రాలు శచీనాథుకార్ముకంబో యనంగా 
నీలఘనదేహుండగు గో, 

పాలుతలన్‌ మెజియు బర్జిబర్హము నెంతున్‌. 


భువ నగ కచ్చప కిరిమా 
నవసింహాదిత్య భృగుజనన రాఘవ యా 
దవ బుద్ద కల్ములను కే 


శవు పదిరూపములు మది నజస్రముం దలంతున్‌. 9 


90 


కాకునూరి అప్పకవి 


రిక 


(J) 


శా. శ్రీమన్మంద కటాక్ష వీక్షణముపైం జిల్మం బయోజేక్షణుం 
డామోదంబున నర్మగర్భసర సేష్టాలాపముల్‌ పల్మంగా 
వేమాజుం దరహాసమాననమునం “బెంపొందంగా గొల్బు శ్రీ 
భూముల్‌ నిచ్చలు మా కొసంగుదురు సంపూర్ణంబుగా "నిచ్చలన్‌. 


క. దాంతు హరిచరణ "భక్తి 
స్వాంతు రసాతల నిశాంతు నత్యంత దయా 
వంతు సమతీతవిధి క 
ల్పాంతుంబరమశాంతు నయ్యనంతుం దలంతున్‌. 11 


తే. నామది దలంచెద సుపర్ణ నామధేయు 
మురహర విధేయు నమర సమూహ గేయుం 
గనకనిభకాయు భక్షితకాద్రవేయు 
వక్ర కాంతిజితాత్రేయు వైనతేయు. 12 


క. తిన్నని వేత్రము కలుముల, 
కన్నియ 'వన్నియను హస్తకమలతలమునం 
జెన్నాందు జగము మనిపెడు, 
వెన్నుని దళవాయిం దలంతు విష్వక్సేనున్‌. 13 


ఉ. పాయక కొలు రామజనపాలుండు జానకిం జూడ నంపుచోం 
దోయధి గోప్పదంబు క్రియం దోంపం జివాలున దాంటి లంక క 
త్యాయతలీలం బోయి దివిజారుల దోమలంబోలెం బట్టి బా 
హాయతశ క్రియ గొట్టి సతి నారసి తద్విభుం గన్న మారుతిన్‌. 14 


క. శుక భీష్మ విభీషణ శౌ 
నక రుక్మాంగద వసిష్ట నారద బక దా 
ల్భ్య కిరీటి పుండరీకులం 
(బ్రకటిత హరి పాదపద్మ భక్తుల దలంతున్‌. 15 


కాకునూరి అప్పకవి 91 


అప్పకవీయము 


వ. 


క. 


అని యివ్విధంబున. 16 


సాతతహేతి పరిజన 

వ్రాతంబుగ శేషశయను వనరుహనయనున్‌ 

ఖ్యాతిగ “న హరేస్తు పర, 

స్తాతియనుట దెలిసి కృతి మొదలం దలంచి వెసన్‌. 17 


బ్రహ్మాది స్తవము 


తన జనికారణం బయిన తామరకున్‌ హితుం డౌటచే విక 
ర్తనునకు వేయిఘృష్టు లిడి దానికి శత్రుండు గాన నేణచి 
హ్నునకుం బదేనుం జేసి యవియున్‌ శిఖిభాను ముఖామరాళిచే 
దిన మొక టప్పు గైకొనను దిద్దనుం జేయు విధాతం గొల్బెదన్‌. 


శారద విద్యాజాలవి 

శారద ననుం బ్రోచుకొజకు సారె భజింతున్‌ 

శారద నీరద నారద 

పారద “హార దరహీర పాండు శరీరన్‌. 19 


కడు కఠినంబు లద్రులు జగంబుల నందున సంభవించి పెం 
పడరునినుం గరంప వశమా యని నన్నిపు డంటివే కదా 

వడిం గనకాద్రి చాపముగ వంచిన నీకు హిమాద్రిజాత యౌ 
పడంతిం గరంచు టెంత యనుపార్వతి మెచ్చు శివుం దలంచెదన్‌. 20 


పరిణయ వేళయందుం దనపాదముం. *బట్టుక సన్నెకంటిపైం 
దిరముగ మోపి కంతునకుం దీరెం గదా పగ యంచు నీలకం 
కరుడు దరస్మితుం డగుటం దద్వలయాహిఫణా(గరత్న సుం 
దరముకురంబునం గని యెద న్ముద మందు భవానిం గొల్చెదన్‌. 21 


తనుం గని యొక్క యెత్తుననె దక్షజయు న్నిటలాక్షుడు న్ముదం 
బున నిరుచెక్కులుం గదిసి ముద్దు గొనంగ నొకింత నెమ్మొగం 


92 కాకునూరి అప్పకవి 


రిక 


(J) 


బనువుగ వెన్మకుం దిగిచి యత్న విహీన పరస్పరాస్య చుం 
బనములు దల్లిదండ్రులకుం బన్నుగం గూర్చి “గజాస్యు నెన్నెదన్‌. 22 


చ. జనకునిం గొల్వ వచ్చు నలచామరకర్షుని తేజి నంది వా 
హను ముకుటాహిం గాంచి భయమంది పిలిందికిం బోవంజూచినం 
దన శిఖిమావు దీకొలిపి దాని భయంబు హరించి పూర్వజా 
తునకు ముదం బొనర్చు గుహు దుర్దరశ క్రివహు నృజించెదన్‌. 23 


క. హరిశిఖియమదైత్యాంబుప 

మరుద్ధనపశివు లిభాజమహిషనరాంభ 

శ్చర హరిణ పుష్పకవృష 

ప్రరుచిరవాహనులు మమ్ము రక్షింతు రొగిన్‌. 24 
క. రవి శశి కుజ బుధ సురగురు 

కవిభానుజ రాహుకేతు గణములు నాకుం 


దవిలి ఘటంబున "నుండుచు, 
సవ నిత్తురు గాత సకల సంపద లెపుడున్‌. 25 


కవి స్తుతి 


బ్‌ 


వల్మీకభవుపాద వనరుహంబులు గొల్చి 
సాత్యవతేయుం బూజనము సల్పి 
భట్టబాణుని వచః ప్రాభవంబు గణించి 
కాళిదాసుని కిరుగేలు మోడ్చి 
పండితాగ్రేసరు దండి వక్కాణించి 
భవభూతి వాక్యజృంభణము మెచ్చి 
జయదేవునకు నమస్మారంబు గావించి 
మల్పణు హృదయపద్మమున నుంచి 


కాకునూరి అప్పకవి 93 


అప్పకవీయము 


తే. చోరుం గడు బ్రస్తుతించి మయూరు నెంచి, 
మాఘుభూషించి భారవి మదిం దలంచి 
హీరునకు (మొక్కి కవితావిహారమతుల, 
నితరవిద్వత్ర్రకాండుల నతులుచేసి, 26 


బ్‌ 


శబ్దశాసనుపాదజలజంబులు భజించి 
యుభయ సత్మవిమిత్రు నభినుతించి 
శంభుదాసునకు నంజలి వేడ్క నొనరించి 
సహజపాండిత్యుని సంస్కరించి 
సకలవిద్యాసనాథ కవీంద్రుం గొనియాడి 
సౌజన్య జేయువాక్సరణిం బొగడి 
తగ నంధ్రకవితాపితామహు వర్ణించి 
సుజనవిధేయు హెచ్చుగ నుతించి 


తే. రామరాజవిభూషణరత్నఖచిత, 
చారుమస్తకలాపాదిహారివాక్య 
గౌరవము పెక్కు భంగుల గణన చేసి, 
పిదప నితరాంధ్రకవులకుం బ్రియమువలికి. 27 


లే. కాళిదాస మయూరాదికవుల కైనం, 
గలవు తప్పు లనంగ నన్యులకు లేవె 
దిద్దం దగుపట్ల దిద్దుండు దిద్ద రాని, 


యెడల నా నేరములు క్షమయించు టొప్పు. 28 
వ. అని వర్తమాన కవులం బ్రార్థించి. 29 


క. వినందగు, వెండియుం బొత్తముం 
గనందగు, బుధజనుల నడుగంగాం దగుంగా, కం 
దును దెలియనిపట్టునం ద 
ప్పన వలదని భావిజనుల కంజలి మోడ్లున్‌. 30 


94 కాకునూరి అప్పకవి 


బ్‌ 


బ్‌ 


రిక 


(J) 


గురుస్తుతి 


ఆదిని రెండవ వేదంబు చెప్పిన 
మార్తిసర్వన్నం గ్రమస్వరాదిం 
దరువాత శబ్దశాస్త్రము జదివించిన 
కాండూరిగిరిదేశిక ప్రకాండు 
నా మీద సకలసిద్దాంతము లైలిపిన 
ధీరవర్యుం బ్రధాని సూరభట్టు 
వెస నన్ను లక్షణవేత్తం గావించిన 
ఘను మంచికంటి యోబనకవీంద్రు 


స్మార్తకర్శ్మంబు లెటింగించి సభలం బూజ్యుం, 

జేయునల “*కొలిచిలి మల్లసింగనార్యు 

నాగమము లుపదేశించినట్టి రాజ, 

యోగివర్యునిం దలంతు విద్యాగురులను. 31 


అని యిష్ట దేవతాస్తుతి 

యును సకల కవీంద్రుల నుతియును గురునుతియున్‌ 
వినయమున సలిపి తెలుగున 

ఘన కావ్యం బొకటి సేయంగాం దలంచు తలిన్‌. 32 


స్వప్న ప్రకారము 


ధాత రెందవ పరార్థమున నాది దినంబు 
పగటి వరాహకల్పంబునందు 
మహిత వైవస్వతమను వేళ దేశంబు 
లర్ధింప నైన మహాయుగమునం 
గలిసమయంబునం దొలిచరణంబున 
మానితంబగుచాంద్రమానమునను 


కాకునూరి అప్పకవి 95 


అప్పకవీయము 


శాలివాహననామ శకమున గజశైల 
*శరసుధాకరణులసంఖ్య (1578) నదవో 


తే నంగ జాబ్దంబునను దక్షిణాయనమున, 
జలధరర్తువు మొదలి మాసంబునందు 
బహుళమున దేవకికి జక్రపాణి పుట్టి, 
నట్టియష్టమి సనుదేర నధికభక్తి. 33 


బ్‌ 


చక్రవాళాంత రక్షామధ సంస్థిత 
దైవత గోత్రంబు దక్షిణమున 
లవణాబ్ధివేష్టితలక్షయోజనసువి 
స్తార జంబూద్వీపతలమునందు 
భరత వర్షంబున భరత ఖందంబున 
మంగళోర్విని గర్మ మహితభూమి 
మలయవింధ్యాచల మధ్యమంబునం గృష్ట 
యామ్యతీరమున (బ్రహ్మాశ్రమమున 


తే. దండ కాటవి ోనంధ్రాభిధానపుణ్య 
దేశమున శ్రీగిరీశాన్యదిశను గొండ 
వీటిపడమటం దంగెడ విషయమునను 
గామెపల్లిని గోపాలధామమునను. 34 


క. కల్పోక్తమార్గమున సం 
కల్పము గావించి గోపికావిభు పూజల్‌ 
సల్పి మది నతని పదములు, 
నిల్పి పురాణార్థగోష్టి నిశ గడపునెడన్‌. 35 


2 


మిగులం జేతులరెంట మేటిశంఖంబును 
జుట్టుంగైదువయును బట్టువాండు 


96 కాకునూరి అప్పకవి 


రిక 


(J) 


ముద్దులగుమ్మ లౌముద్దియ లిద్దజు 
కైదండ లిడ నీటు గలుగువాండు 
బంగారు చెజింగుల పచ్చని హెంబట్టు 
దుప్పటి యొల్లెవా టొప్పువాండు 
హారకేయూర మంజీర కోటీరాది 


17 18 
భూషణంబులు చాల బూనువాండు 


లే. నుదుటం గస్తూరితిలకంబు వొదలువాండు 
తలంచి చూచిన నాకులదైవ మగుచుం 
“జ్రాల్పుచునాకులదైవంబుం బోలువాండు 
నిలిచె నొకరుండు నాదుముంగలను గలను. 86 


వ. ఇట్లు నిలిచిన. 87 


క. కరములు రెంటను దాల్చిన, 
పరికరములు చూచి యతనిం బరమేశునిం గాం 
బరికించి లేచి వలగొని, 
మురియుచు సాష్టాంగదండము లొనర్చి వెసన్‌. 88 


భగవద్వాక్యము 


ఆ. *ేమోడ్చుంగేలు ఫాలమునం జేర్చుకొని యున్నం 
గరుణ నతండు నన్నుం గాంచి పలికె 
న న్నాజింగి వందనం బొనర్చితి వాత్మ, 
మెప్పు పుట్టె నీకు మెలంకువకును. 39 


ఉ. ఈయువతుల్‌ రమాధరణు లేను బయోరుహపత్ర నేత్రుండన్‌ 
నీయెడం గూర్మి గల్లి ధరణీదివిజోత్తమ వచ్చినాండ*ిశ్వ 
శ్రేయస మబ్బు నీకు నింక సిద్ధము నన్నయఫక్కి *యంద్రముం 
జేయుము మాయనుగ్రహముంచే గవులచ్చెరువంది మెచ్చంగన్‌. 40 


కాకునూరి అప్పకవి 97 


అప్పకవీయము 


క. 


వినియును గనియును నెజుంగని 
ఘనఫక్కిం దెనుంగు జేయంగా నెట్లగు నా 
కన వలదు దానిలక్షణ 


మును నీ కది గలుగుచందమును విను మింకన్‌. 


(గ్రంథ ప్రభావము 


ఆంధ్ర శబ్దచింతామణి వ్యాకరణము, 

ముందు రచియించి తత్పూత్రములం దెనుంగు 
బాసచేం జెప్పె నన్నయభట్టు దొల్లి, 
పర్వములు మూండు శ్రీ మహాభారతమున. 


ఆ సమయంబున. 


భారతముం *దెనుంగించుచుం. దా రచించి, 
నట్టి రాఘవపాండవీయము నడంచె 
ఛందము నడంచ నీఫక్కి సం(గహించె, 
ననుచు భీమన ముచ్చిలి యడంచె దాని. 


తదనంతరంబు. 


41 


42 


43 


44 


45 


ఆదిని శబ్దశాసన మహాకవి చెప్పిన భారతంబులో 

నేది వచింపంగాం బడియె నెందును దానినె కాని సూత్ర సం 
పాదన లేమిచేం దెనుంగుపల్ము మజొక్కటిం గూర్చి చెప్పంగా 
రాదని దక్షవాటి కవిరాక్షసుం డీనియమంబుం జేసినన్‌. 46 


ఆ మూండుపర్వములలో 


నామాన్యుండు నుడువు తెజింగు లరసికొని కృతుల్‌ 


దాము రచించిరి తిక్కసు 
ధీమణి మొదలైన తొంటి తెనుంగు కవీంద్రుల్‌. 


98 


47 


కాకునూరి అప్పకవి 


తే. రాజరాజనరేంద్ర తనూజుం డార్య 
సఖుండు సారంగధరుండు శైశవమునందు 
నన్నయ రచించునెడం బఠనం బొనర్చె, 
నన్యు లెవ్వ రెజుంగ రీయంధ్రపక్కి, 


క. అతండు దన కాళ్లు జేతులు 
మతి సెడి జనకుండు *దజుగ మత్స్యేంద్రుని సం 
గతి నవి గ్రమ్మజణ మొలచిన, 
క్షితి సిద్దులం గలసి యొక్క సిద్దుం డయ్యెన్‌. 


క. ఆలోకనుతుండు మొన్నటి 
కీలక సమమున మతంగగిరి కడ నొసంగెన్‌ 
బాలసరస్వతులకు నతం 
డోలిం దెనుంగు టీక దాని కొప్పుగం జేసెన్‌. 


క. ఆదిని భఖీమకవీంద్రుండు 
గోదావరిలోనం గలిపెం గుత్సితమున నా 
మీందట రాజనరేంద్ర 
క్మాదయితుని పట్టి దాని మహి వెలయించెన్‌. 


క. ఇల నెనుబదిరెండార్యలు 
గలిగి పరిచ్చేద పంచకంబునం దగునీ 
విలసితఫక్కి మతంగా 
చలవిప్రనివలన నీదు సదనముం జేరున్‌. 


క. మునునారాయణధీరుండు 
దనకు సహాయుండుగ సంస్కృతము వాగనుశా 
సనుండు రచియించె దానిం 
దెనుంగింపంగ నీకుం దోడు నే నిపుడగుదున్‌. 


కాకునూరి అప్పకవి 99 


(J) 


అప్పకవీయము 


క్ర 


సురభాషయందు నల్పా 
క్షరముల బహుసూచితార్థసారము లిముడిం 
తురు సూత్రంబుల నవి వి 


స్తరముగం దెనుంగింపకున్నం దరమే తెలియన్‌. 


నారికేళపాకంబుగా నన్నయకవి 
ప్రక్రియాకౌముదిని” ముట్టం బలికెం గానం 
గేవలాంధ్రులు గాన రాత్రోవనీవు 
గోస్తనీపాకమై యుండం గూర్చవలయు. 


శబ్దశాసనుండు సంస్కృత గ్రంథంబు 
గానం దెలుంగుమాట గలయ రామి 
లక్షణంబె కాని లక్ష్య మొక్కటియును 
బలుక కునికిం దెలియంబడవు కొన్ని. 


ఒక్క సూత్రంబువలన సముద్భవించు 
శబ్దములు లెక్క వెట్టంగ శక్య మగునె 
నలువ కైనను” బలుంకులేం జెలువకైన 
నైన *నెతింగింపు మొకకొన్నియైన నీవు. 


54 


ర్‌ర్‌ 


56 


57 


రమణను సత్మవీంద్రులు పురాణచయం బితిహాసపంక్తికా 
వ్యములును దొల్లియెన నిపుడైనను ముంగల నైన దీని సూ 
త్రములను దక్క వేటొకవిధంబున నాంధ్రముం జేయం జాలమిన్‌ 
క్షమం దెనుంగింప దిననవీ సర్వము జేయుఫలంబు నీ కగున్‌. 58 


సోతాతనయు *నూత్నదండియు 

నీ తెనుంగుల లక్షణం బొకించుక తెలియన్‌ 
జేతః ప్రాథిమం జెప్పిరి 

క్షాతలమున దీని తెజింగు గావని యెల్లన్‌. 


100 


59 


కాకునూరి అప్పకవి 


రిక 


(J) 


తే. ఆంధ్రభాషామహాకాననాంతరమున 
సంతతంబును శబ్బాపశబ్దసరణు 
లెజుంగ నేరక మది సంశయించు తెలుంగు 
కవులు సుపథంబు లిందును గాంతు రిలను. 60 


తే. కవుల కుపకార మగుటచేం గలుగు సుకృత 
లాభ మందున నగు సద్యశోభివద్ధి 
దాన సమకూజు నాకపదంబు దీనిం 
దెనుంగుం గావించుకంటె శోభనము గలదె. 61 


ఆ. ధరణి నీకు నిష్టదైవ మెప్పుడుం గామె 
పల్లెనున్న చక్రపాణి యగుట 
నంకితంబు దీని నతనికిం జేయుము 
విప్రవర్య మాకు వేజు గలదె. 62 


చ. అని యతం డానతిచ్చి న నంతట మేల్మని నాల్గుదిక్కులుం 
గనుంగొని యద్భుతంబుం గుతుకంబును డెందమునం బెనంగ వేం 
గినం గల కేదబద్ధ మని కేరుచు నుండెడువేళ నామతం 
గ నగనివాసి పుస్తకనికాయధరుం డొకరుండు వచ్చినన్‌. 63 


క. ఆవిప్ర నతిధిం గా సం 
భావించి భుజింపం బెట్టి భాషించునెడన్‌ 
దా విశ్వశ్రేయంబను 
నీ వచనము సదువ నెచటి దిది యన నతండున్‌. 64 


క. _నన్నయభట్టీయములో 
నెన్నంగం బ్రథమార్య గాదె యాపొత్తములో 
నున్నయవి యెనుబదియురెం 
డన్న మహాద్భుతము నొంది యపు డెల్లరకున్‌. 65 


కాకునూరి అప్పకవి 101 


అప్పకవీయము 


వ. 


2 


మదీయ స్వప్పవిధం బంతయుం దేటపడ నెతింగించిన నాకర్ణించి 
సకలజనంబులు నానందంబుం బొంది రందుం గొందజు మాతృ 
సంబంధులగు మదీయబంధువులగూడం గులసింధుసాగంధిక 
బంధులును, గృతప్రబంధులును నీతియుగంధరులును గావున 
నాకిట్లనిరి. 66 


హరిం గాంచుటచే మోక్షము 

బిరిచే నర్థంబు ధాత్రిచే భూమియు శం 

ఖరథాంగమ్ముల విజయము 

విరచించు మటన్నకృతిని విద్యయుం గలుగున్‌. 67 


(శ్రేయ మబ్బు ననుచుం జెప్పె విష్ణుం డనంగ 

మంచికల యటంచు నెంచ నేల 

అతండు సెప్పు మన్న దితనిచే నిప్పుడు 

గలిగె నిదియె సాక్షి గాదె మనకు. 68 


ఆదియునుం గాక. 69 
కర్భవంశావతారము 


శ్రీవిష్ణునాభిరాజీవ సంభూతుండే 
వసుమతీసురునకు వంశకర్త 
రామాయణామరభూమీరువాబ్ధి యే 
వితతాగమాంత సంవేద్యగురుండు 
కశ్యపాత్రి వసిష్ట గౌతమ భృగువు లే 
సూనృ్ఫతభాషణు జోడువారు 
పృథులశస్త్రకళాధురీణుండు ద్రోణుందే 
గురుతపోరాశికిం గూర్మిపట్టి 


102 కాకునూరి అప్పకవి 


రిక 


(J) 


తే. యతండు దనరారు సర్వలోకైకయోగ్య 
తారకాపథవర్తి విస్తార కీర్తి 
దురితకర్మ పరిత్యాగి పరమయోగి 
వరగుణాసాని శ్రీ భరద్వాజమౌని. 70 


తే అమ్మహామౌని గోత్రాబ్ది నవతరించి, 
తమ్ములును దానున న్యోన్యతను దనర్చి 
తమ్ములను బోరుననిసోముంద్రస్తరించు 
నౌర సోమాహ్వయుండు కాకునూరి ఘనుండు. 71 


తే. ఆతండు మధురను బుధసమూహములం దొడరి 
వేదశాస్త్రపురాణాది వాదములను 
గాకు నూరింటిం జేసిన కారణమున 
గాకునూరింటివాం డన ఘనతం గాంచె. 72 


బ్‌ 


బాలుం డై కాళికాపట్టణంబున కేంగి 

బ్రహ్మేంద్రునొద్ద శాస్త్రములు చదివె 
* బ్రహ్మరాక్షసిచేతం గ్రమము చెప్పంబడి 

కట్టిన గండభాగంబు నొందె 
చరికొండసీమలో సంతరించెను గాకు నూ 

రన సర్వాగ్రహార మొకటి 
నిడుదవెల్లిని బొద్దినేపల్లి శన 

వదళపురిని మాన్యక్షేత్రములు గడించె 
తే. నవని సర్వజ్ఞుం డగుట గంగాంబికాభి 
రాము డగుటను నిక్కంబు సోముం డనంగ 


మనియె నిలం గాకునూరి తిమ్మన సుతుండు 
సోము డభినవచూత సద్దామమునను. 73 


కాకునూరి అప్పకవి 103 


అప్పకవీయము 


చ. 


బ్‌ 


బ్‌ 


అతండు భవత్సితామహున కయ్యం బీితామహుం డాఘనుండు భా 
రతిని దపంబునం గని వరం బదిగెం దనయింట విద్య ప్ర 

స్తుత యగుచుండో నందులకు స్‌బుమ్ము జగంబునం గాకునూరి సం 
తతి యగువారు శోభన దినంబుల మున్నుగ వాణిం గొల్బుటల్‌. 74 


గంగయందుం గుమారుని గాంచె నొకని 
సోముండని చెప్పుటెల్లను జోద్యమగునె 
కాంచెం బెక్కు కుమారుల గంగయందు 


సోముం డల కాకునూరి వంశోత్తముండు. 75 
వారెవ్వ రంటేని. 76 
అమరేశ్వరుండు భోగాతిశయంబున 


నమరేశ్వరుం డన నతిశయిల్లుం 
గొండలయ్య దలంప గురుధైర్య మహిమచేం 

గొండలయ్య యనంగం గొమరు మీటు 
రంగప్పం డాగ్రితరక్షణ ప్రాథిమ 

రంగప్పం డన ధాత్రి రంగు గాంచు 
లక్ష్మణుం డగ్రజా లాపానువర్తియై 

లక్ష్మణుం డన భూతలమున వెలయు 


నందులోం గాకునూరి రంగాహ్వయుండు 

గనియె నలువురు తనయులం గన్నమాంబ 

యందుం దిరుమలభట్టు గంగార్యవర్యు 

నెలమిం బెదసోముం బినసోము నిందులోన. 77 


ఒకని వాకిలిం గాచి యుండం డెన్నటి కైన 
నుగ్రుండు గాండు దా నొక్క నాండు 

కంట మంటలు రాలం గనుంగొనం డెవ్వరి 
నేరం డెన్న టికిని నీరు మోవం 


104 కాకునూరి అప్పకవి 


రిక 


(J) 


గుత్తుకందు విషంబు గూరిచి వర్తింప 
డనిశంబు పరులను నడిగికొనండు 

సంతతంబును బౌరుషము తృప్తి గాంచండు 
క్రతువులు దా౭జేయుగాని చెఖువం 


తే. డిన్ని సద్గుణములు గల్లెనేని పూని 
జోడు సేయంగ వచ్చు నాసోముం గాకు 
నూరికులవారిజాత చకోరమదవి 
రామునకు రంగఘను పెదసోమునకును. 78 


బ్‌ 


కొట్టించె నెవ్వండు గురువాపి వప్రద 
క్రిణ భాగమున రొంపిచెర్లలోనం 
గట్టించె నెవ్వండు ఘనశిలాసాలంబు 
రంగుగా శంకరలింగమునకుం 
బెట్టించె నెవ్వండు పృథుతరా రామంబు 
గుడిపాటికడ వినుకొండ త్రోవం 
బుట్టించె నెవ్వం డప్పురియామ్యదిశ గుంట 
ద్రవ్వించి పశువులు ద్రావ జలము 


తే. క్షితి దలంపంగ సర్వజ్ఞ శేఖరుండు, 
సత్పథవిహారి ద్విజరాజచారులక్ష 
ణాన్వితుండెవ్వం డతండు సోమాభిధుండు, 
కాకునూరి కులాఖ్య సాగరభవుండు. 79 


ఉ. వట్టెము ఫోపతనార్య సుతవర్యుం డనం దగుపెద్ది *భట్టుతోం 
బుట్టినకృష్ణ గైకొని సుపుత్రుల వెంగనం గన్నుభట్టు బ 
ల్లిట్టను గంగయ న్సుతలం దిమ్మను రంగను లింగ గోననున్‌ 
రట్టడిం గాకునూరి పెదరంగయసోముండు గాంచె వేడుకన్‌. 80 


కాకునూరి అప్పకవి 105 


అప్పకవీయము 


క్ర 


బ్‌ 


వినుతమతిం గాకునూరి జ 
ననమని యగుసోము నగ్రనందనుం డగువెం 
గన బుధుండన నెగడె జగం 


బున సోముని నందనుండు బుధుండగు టరుదే. 


పల్లెనాటను నూటతొంబదియు నాల్లు 
(గామముల నీడు గానక కాకునూరి 
వెంగనార్యుండు వేదవేదాంగములను 
బ్రస్తుతికి నెక్కె మాజిట బ్రహ్మయనంగ. 


కాకునూరి వెంగఘనుండు సేసమయందుం 
గాంచె మొదల నప్పకవిని నిన్ను 

వెనుక సోమనార్యు వేంకటపతిం గృష్టు 
భట్టు లక్ష్మణాఖ్య బాలుం గాంచె. 


శ్రీగిరిని నిలిచి నీవును 

భోగి విభూషణుని పట్టపు కవీంద్రుండ వై 
వాగీశ వినుతకామెప 

లీగరుడాసన కృపాకలిత వాక్రౌఢిన్‌. 


జగతి నాపస్తంబశాఖోక్త షట్మర్మ 
పద్ధతి ఖందనిబంధనంబు 
కాలబాలార్జవాఖ్య జ్యౌతిష గ్రంథ 
సంహితాసుశ్లోక సంగ్రహంబు 
శ్రీమదనంత ప్రసిద్ధ మహావ్రత 
కల్పకథాంధ్రోక్తి కావ్యరచన 
శ్రీనగాధీశ సుశ్లేష నిందాస్తుతి 
భావగర్భిత సీసపద్యశతము 


106 


81 


82 


83 


84 


కాకునూరి అప్పకవి 


రిక 


(J) 


తే. లలిత కవికల్ప కాఖ్యాన లక్షణంబు, 
మహితసాధ్వీజనౌఘధర్మ ద్విపదము 
నంబికావాదనామక యక్షగాన 
కృతియుం జేసితి కాకునూరి కులయప్పు. ర8ిర్‌ 


క. ఇట్టి మహాగోత్రంబునం 
బుట్టిన నీ కిట్టిశుభము వొందుట యరుదే 
గట్టిగ నాదేవుండు సమ 
కట్టినయది తెనుంగుం జేయంగాం దగు ననినన్‌. 86 


క. _పరమోత్సుకతను నన్నయ 
విరచించినఫక్కి వ్రాసి విప్రుని గాశీ 
పురి కనిచి వృద్ధబాంధవ 
గురు విబుధులచే ననుజ్ఞ గొని చిత్తమునన్‌. 87 


కవి విచారము 


క. లోకంబునం గల విబుధా 
నీకములో నెవరిం బోల నేరుతు నైనన్‌ 
నా కిచ్చె నంధ్రశబ్ద 
వ్యాకరణముం దెనుంగుంజేయు మని హరి కరుణన్‌. 88 


తే. మహిని వాగనుశాసనమయుం డొనర్చు, 
నిమ్మహాగ్రంథ మనునావ యెక్కి యాంధ్ర 
శబ్దజలరాశి తరియించు జనుల కేను 
గర్జధారుండ హరియనుగ్రహము దీవి. 89 


ఉ. ఎన్నంగ నన్నయాఖ్యకవి యీ కలి కాదిని జెప్ప దాని భీ 
మన్న హరించెం గ్రమ్మజణ మహాత్ముండు రాజనరేంద్రుపట్టి దా 
మొన్న నొసంగె విప్రనకు మూల మతం డొనరించె *డీక నా 
కన్నది మున్ను విన్నదియుం గాదు మహాద్భుత మబ్బె నా కిటన్‌. 90 


కాకునూరి అప్పకవి 107 


అప్పకవీయము 


క. 


మూలము చెప్పిన నన్నయ 

భూలోక బ్రహ్మ యతనిబుద్ధి దెలిసి వ్యా 

ఖ్యాలక్ష్యంబు లొనర్చిన 

బాలసరస్వతులం బోలు ప్రాజ్ఞులు గలరే. 91 


ఎక్కడి మతంగ పర్వత 

మెక్కడి కామెపలి సుకవు లిలలో లేరే 

గ్రక్కున నిది దెనుంగింపక 

దక్కుట నను ధన్యుం జేయు తలంపున నేమో. 92 


ఆ తిక్కన ముఖ్యకవి 

వ్రాతముచే నీ తెలుంగు వ్యాకరణము ధా 

త్రీ తలమునం గడు నంత 

ర్బూతంబై తెనుంగు గాక పోవుట లెల్లన్‌. 93 


మత్స్పురాతన జనన ఘనతర తపోవిశేషంబువలన కదా యని చింతించి 
నితాంత సంతుష్టాంతరంగుండనై. 94 


తన యనుగ్రహమునం జెప్పుమనుచు నిన్నం 

గలను వచ్చిన హరి తానె కలండు నాకు 

దెలియని పదంబు లెల్లను దెలుప నింక 

శంక సేయంగ వలదని సమ్మతించి. 95 


ముందు బృందారక భాష నశేష విద్యాజలజాసనుం డగు 
శబ్బానుశాననుండం నంక్షేవంబుగాం గూర్చిన 
యంధ్రవ్యాకరణంబునందలి, సంజ్ఞ, సంధి, తత్సమ, దేశ్య, 
క్రియాపరిచ్చేదంబు లయిదునుం దెనుంగుంబలుకుల నేను విస్తరించి 
భాషా పరిచ్చేదంబును, వర్ణ పరిచ్చేదంబును, వలిప్రాస పరిచ్చేదంబును 
ఓవ ద్యపరిచ్చేదంబును, నంధి పరిచ్చేదంబును “తత్సమ 


108 కాకునూరి అప్పకవి 


పీఠిక 


పరిచ్చేదంబును, దేశ్యపరిచ్చేదంబును, శో కియాపరిచ్చేదంబును 
ననునామంబు నభిరామంబులగు నాశ్వాసంబు లెనిమిదిగా నెలకూచి 
బాలసరస్వతి సకలభాషాకవి మహోపాధ్యాయ ప్రణీతాంధ్రవ్యాఖ్యాన 


గ్రంథం బాధారంబుగా రచియింపం బూని. 96 


క. _దశమీసురగురువాసర, శశి 
తారావజ్రయోగ షస్టకరణ యు 
క్త శరాసన లగ్నంబున, 
శిశిర కరాంశమున మొదలు నేసితిం గృతికిన్‌. 97 


వ. ఇట్లు కృతప్రారంభుండనై మదీయేష్ట దేవతం గాంచి నమస్కరించి 
వినుతించి యతనిం గుతించి షస్ట్రంతములు విన్నవించెద. 98 


షష్ట్రంతములు 


క. సాయప వేంకటపతి భూ 
నాయక దత్తాగ్రహార నగర ప్రార్దే 
శాయత దేవాలయమునం 
బాయక పసియించు గోపభామాపతికిన్‌. 99 


క. _ శ్రుతిశాస్తాగమ జితగీ 

ప్పతివట్టెము పెద్దనార్య సంపాదితపు 

ణ్యతరా(గ్రహార పూర్వ 

క్షితిజశమీ యామ్యమున వసించిన హరికిన్‌. 100 
క. తం గెడసీమను నిర్జర 

గంగాసమ నాగనిమ్నగాపూర్వమునం 


బింగళిపుర దక్షిణమున 
రంగుగ నెలకొన్న గోపరత్నంబునకున్‌. 101 


కాకునూరి అప్పకవి 109 


అప్పకవయము 


ప 


కేతవరనామపట్టణ, 

దై తేయాశాసమన్విత నికేతునకున్‌ 

వాతాత్మజ తార్‌క్ష్య సమ 

న్వీతునకు సమ స్తలోక విఖ్యాతునకున్‌. 102 


అలఘుతర శీలునకు మం 

గళగుణజాలునకు దనుజకాలున కింద్రో 

పలనీలునకును గామే 

పలిగోపాలునకు ఘోష పతి బాలునకున్‌. 103 


అంకితము గాంగ నేం జేయునట్టి యం(ధ 

శబ్దచింతామణి గ్రంథసౌరపాద 

పంబునకు నాలవాలంబుపగిది నొప్పు 

నట్టి భాషాపరిచ్చేద మెట్టి దనిన. 104 


110 కాకునూరి అప్పకవి 


రిక 


(J) 


పాద సూచికలు 


1. వాంఛిత ఫలమున్‌ (వా.) వాగ్విభవంబున్‌ (గి). 

2.  యదమను బయికేల నమరునెద్ది (వా 

3. కృష్ణుని (వా.) 
గమనిక : (వా.) వావిళ్లవారి ప్రతి. (ప) పరవస్తువారి ప్రతి. (పె) 
పెండ్యాలవారి (ప్రతి. (గి) గిడుగు రామమూర్తిగారు పరిష్కరించిన 
వావిళ్ల ముద్రణ ప్రతి. (పూ.ము.) వావిళ్లవారి 5-వ కూర్చు అని 
(గ్రహించునది. (రా) రావూరివారి సవరణ. 

4. విప్పాంద. 

5. _ నిష్టముల్‌ (గి). 

6. వర్తి 

7. వన్నెయును. 

8 హరహర; హరదరద; దరహార. 

9. బట్టియు. 

10. గణేశు (వా.) 

11. నుండెడు (వా.) 

12. సవన్‌ = క్రీడచే, 'సవో యజ్ఞ సవా క్రీడా అభియుక్త వచనము. 

19. నుచ్చరించి (వా) 

14. కొలిచలమల (ఓ.) 

15. మోడ్చుకేలు (గి) 

16. సూ.శ్వసోవసీయ శ్రైయన. 5-4-80 పాణిని అష్టాధ్యాయి 
శ్వశ్మేయసం శివం భద్రం మంగళం శుభమ్‌ అని అమరము. 

17. యాంధ్రము. 

18. దెనుగింపుచు (గి. అధస్సూచి) తెనిగింపుచు - ఇప్పటి రూపము 
(రా.) 

19. దరుగ (పూ.ము.) 

20. క్రీ.శ. 1656. 

21. నాంధ్రా (౧.) వ్రాత ప్రతులలో నన్నిచోటుల “ఆం(ధి శబ్దమే 
కనబడుచున్నది. 


కాకునూరి అప్పకవి 111 


అప్పకవీయము 


+. 


22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
82. 


33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
శతి. 


“శరసుధాకిరణులసంఖ్యనడవి యతిభంగం కావున శరసుధాకరుల... 
అనిన బాగు. 

భూషణంబుల జాల (ప్ర.) న 

బొదలువాడు (వా. ) 

బోల్బు (వా.) 

వెసను. 

బలుకుల చెలికి నైన. 

నెజుంగిపు (గి). 

తాతన - తాతంభట్టు. 

నూత్నదండి - కేతన. 

చను. (ప.) 

(బ్రహ్మరాక్షసుతోడ (గ్రమము చెప్పుచు బండిగట్టిన గండభాగంబు మోదె 
(వా). 

నివరళ. 

నందునకు (వా). 

సుమ్ము (గి.పూ.ము.) జుమ్ము. (రా). 

పోచ. (ఓ). 

రాజు. (ఓ). 

గదియు మనన్‌. 

పేర్మి 

నింక దాగన్నది. 

బద్య (రా). 

దత్సమ. 

(గియా (ఆవి ద్రుతముమీది పరుషములగుట సరళములగును. (రా) 
కాని పూ.ము.లో బరుషాదిగా నున్నది). 


112 కాకునూరి అప్పకవి 


భాషాపరిచ్చేదము 
ప్రథమాశ్వాసము 


త్యాభామాసహిత తార్‌క్య హనుమద్యుత భ 
ద్రేభాధిపపోషణ తుల 
సీభూషణ కామెపల్లి శ్రీగోపాలా. 

క. అవధారు శబ్దశాసనుం దవనిం 
గలియుగమున కాది నారాజమహేం 


ద్రవరంబునం జెప్పినయం 
'ధ్రవచోవ్యాకరణసూత్రతతిం దెనుంగింతున్‌. 


క. భాషా నిరూపణం బా 
ర్యాషట్మమునందుం దొలుత నంధ్రకవిశిరో 
భూషణమగు నన్నయ సవి 
శేషంబుగం జెప్పె సంకుచిత వాక్యములన్‌. 


భాషాపరిచ్చేద మూలసూత్రంబులు. 
ఆర్యావృత్త శ్లోకంబులు. 


విశ్వ శ్రేయః కావ్యం తదదోషా పరికృతౌ చ *వాగర్డౌ 
సా వా గ్యా రసవృత్తి స్సాధ్యో హి రసో యథాతథం కవిఖిః 


స్వస్థాన వేషభాషాభిమతా స్పనో రసప్రలుబ్ధధియః 
లోకే బహుమన్యన్తే కావ్యాని చా న్య దపహాయ. 


ఆద్యప్రకృతిః ప్రకృతి శ్చాద్యే ఏషా తయోర్వికృతిః 
కేవలతయానుసర్చ త్యుభే చ యేయం యథా తథా భాషా. 


కాకునూరి అప్పకవి 113 


అప్పకవీయము 


వ. 


తజ్ఞ్జా సమా చ దేశ్యా గ్రామ్యా చేయం చతుర్విధా భవతి 

ప్రకృతి దయజా తజ్జా తుల్యా తు సమా ప్రవాహినీ దేశ్యా. 4 
సిద్ధి ర్లోకాద్దుశ్యా లోకోల_ నన్యాదృశ శ్చ నిత్యశ్చ 

సంస్కారార్భో నియమో౭_ నియమా ద్లామ్యం హి యత్వప్రభంశః 5 
విరళాన్‌ పేచోషాదిక శబ్బాన్‌ ప్రవ్యాహరంతు శబ్దజ్ఞాః 

ఇహ తు ప్రవ్యాహార్యం సజ్మేతిత సుప్రసిద్ధ మేవ పదమ్‌. 6 


ఇతి శ్రీ సకల భాషావాగనుశాసన నన్నయ భట్టవిరచితాం ధ్రశబ్ద 


చిన్నామణౌ భాషాపరిచ్చేదః ప్రథమః. 


ఈ శ్లోకంబు లాజునుం బం(డైెండు సూత్రంబు అయ్యె నవి 
యెల్లనిందు వివరించెద. 


పూర్వ గ్రంథనామసంగ్రహము. 


సంసతమునకు నాంధ్ర భాషకును దొల్లి 

లక్షణములు శాకల్లె మల్లన సుధీంద్ర 

విన్నకోట పెద్దన సుకవిప్రముఖులు 

క్షితి నొనర్చిరి లోకోపకృతిగం బెక్కు 4 


అవి యెయ్యెవి యనినం బ్రతాపరుద్రీయంబును, గువలయా 
నందంబును, జంద్రా లోకంబును, రసమంజరియును, సాహిత్య 
చంద్రోదయంబును, సాహిత్యరత్నాకరంబును, వృత్తరత్నాకరంబును, 
జవుత్మార చం(ద్రికయు, షడ్చాషాచం(దికయును, 
షడ్భాషావివరణంబును, ద్రివిక్రమవృత్తియు, హేమచంద్ర ఫక్మికయును, 
గవిభల్లట ఫక్మికయును, నధోక్షజఫక్మికయును, శబ్దానుశాసనీయంబును, 
గవిరాళ్షసీయుంబును, గవికంఠపాశంబును, 
గవిమూషికమార్ణాలంబును, గవిగజాంకుశంబును, గవిసర్బ్ప 
గారుడంబును, గవిజనాశయంబును, గవిలోకసంజీవనియును, 


114 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


గవికంఠాభరణంబును, గావ్యాలంకార చూడామణి యను, 
గావ్యచింతామణియును, నథర్వణచ్చందంబును, గోకర్ణచ్చందంబును, 
శ్రీథరచ్చందంబును, ననంతామాత్యచ్చందంబును, 
'భోందోదర్పణంబును, నలంకారనం(గవాంబును, 
నలంకారరత్నావళియు, నాంగ(గ్ల బాషాభూషణంబును, 
రేఫజకారనిర్ణయంబును. లక్షణ విలాసంబును, సులక్షణసారంబును, 
న ర్వలక్షణసారన ం(గవాంబును, లక్షణదీవి క రంనర, 
శారదాదీపికయును, శారదామకుటంబును, శారదా తిలకంబును, 
*వాగీంద్ర చూడామణియును, నరసభూపాలీయంబును మొదలుగా 
వీక్షింప లక్షణ గ్రంథంబులు లక్షోపలక్షలు గల వందు. ర్‌ 


క. ఒకదానికంటె మతి వే 
టొకటి విశేషంబుం జెప్పుచుండు కతమునన్‌ 
సకల [గ్రంథములును జదు 
వక తెలియునె లక్షణ ప్రపంచం బెల్లన్‌. 6 


(ప్రబంధ మహిమ 


క. ఇది చదివినపిమ్మట మత్‌ 
యెది యేనియుం జదువుబుద్ధి యేలా వొడమున్‌ 
బదపడి గ్రంథము లన్నియు 
వెదకి వెదకి సారమెల్ల వివరింపంగన్‌. 7 


తే. పర్వతము లెల్ల నొక్క దర్బణమునందుం 
జూపడు తెజంగునను గవిత్వోపయోగ 
లక్షణములన్నియును సరళంబుగాంగ 
నెజఖంగంబడు నిందుం దెలియ నూహించి రేని. 8 


తే. సౌరభాషకు శబ్దశాస్త్రంబు పగిది 
"తెనుగు(న)కావశ్యకం బిది దీనిం జదివి 


కాకునూరి అప్పకవి 115 


అప్పకవీయము 


చెప్పిన ప్రబంధము జగ।[త్ర సిద్ధి నొందు 
నుజక రచియించినది య(ప్రయోజకమగు. 9 


క. రత్నములకు నిల సతతి 
రత్నములకు మటి తురంగ రత్నములకు ప్రీ 
రత్నములకు లక్షణములె 
యత్నంబునం జూడవలయు నండ్రు మనీషుల్‌. 10 


క. ఈక్షితిని రాజరాజును 
భిక్షునిగాం దిట్టం, గూటిపేదను యక్షా 
ధ్యక్షునిగా దీవింపను, 
లాక్షణికుడె యెన్ని భంగుల సమర్భుం డగున్‌. 11 


తే. ఉత్తముడు లక్ష్యలక్షణ వృత్తవేది 
పరగు మధ్యముం డన లక్ష్యపద్యవేది 
సొరిది నధముండు లక్షణశ్లోకవేది 
లక్షణజ్ఞుల కివియ పో లక్షణములు. 12 


క. తొలుతను లక్షణసూత్రం 
బులెటీంగి పిజుంద లక్ష్యములు దెలియంగా 
వలయును గావున లక్షణ 
ములు లక్ష్యంబులును బాఠముగం జేయం దగున్‌. 18 


శబ్దానుశాసన మూలసూత్రము :- 
విశ్వశ్రేయః కావ్యమ్‌ 1. 


ఆ. ధర్మములోన నుత్తమ 
ధర్మము కావ్యము నిజంబు ధర నెవ్వని కా 
ధర్మము చేకుజు నతండు సు 
ధర్మను వసియించుం బెక్కుదైవత యుగముల్‌. 14 


116 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


క. తనయుండు చెటువును గావ్యం 
బు నిధానము గుడి వనంబు భూదేవస్థా 
పనమును నను నియ్యేడును 
జను శాస్త్రములందు సప్తసంతతు లనంగన్‌. 15 


తే. దుష్బృతము లెన్ని చేసిన దుదిని సప్త 
సంతతులలోన నొక్కటి సలుపు నతండు 
కుతుకమునం దన నూటొక్కకులమువారి 
నరకములం బాపి ముక్తికి నడపు నిజము. 16 


క. ఇల సప్తసంతతులలో 
పల గావ్యము దక్క దేవభవన వనాదుల్‌ 
ఖీలము లగుం గొన్ని వర్షం 
బుల కని చంపువు రచించె భోజుం డెజుకన్‌. 17 


తే. నిలిపి రెక్కడ నచటనె నిలిచియుండు 
నగ్రహారాది సంతతు లరసి చూడ 
నవియుం గృతి ముఖరచనచే నఖిలదిశల 
నెగడుం గావునం గావ్య మన్నిటికిం దొడవు. 18 


క. పురివజదనీరు గోదా 
వరిం గలసిన యోగ్యమైనవడువునం గడుదు 
శ్చరితుం డైనను గావ్యాం 
తరమునంజెప్పగబడి పావనచరిత్రుం డగున్‌. 19 


క. క్రితి నెవ్వని నామము స 
తతి నెన్ని దినంబు లుండు దివి నాపుణ్య 
వ్రతుండంతకాల ముండును 
ధృతి నింద్రద్యుమ్నునునికి దృష్టాంతముగాన్‌. 20 


కాకునూరి అప్పకవి 117 


అప్పకవీయము 


క. తనకు హితార్థము లెటింగిం 
చు నఘంబు లడంచు ధనము శోభనము యశం 
బును గూర్చు నఖిల “సురులన్‌ 
గనం బడం గాం జేయు నెపుడు గావ్యము కవికిన్‌. 21 


తే నేటి (బ్రహ్మర్షి యయ్యె వల్మీకభవుండు 
గాంచె రవిని మయూరుండు గడియలోన 
"హరిణరోగము వాసె శ్రీహర్షణునకు 
గావ్యమునం జెందరాని సద్గతులు గలవె. 22 


చ. అలరం బురాణకావ్యములు నార్యులు చెప్పినవారు దక్కంగాం 
దెలియ జతుర్యుగంబులను దీవుల నేడిట నెంద జెందబో 
యిల జననంబు నొంది మని యేంగిరి పుణ్యచరి(త్రు అందులో 
పల నిపు డొక్కందేనియును బ్రస్తుతి కెక్కు టెటుంగ మెక్కడన్‌. 23 


తే. రామకథలోనం గపులు వారాశిం గట్టి 
రనుచు వాల్మీకి చెప్పంగ నఖీలజనులు 
సేతు వనుచు నెటింగిరి చెప్పుకున్న 
నదియు నొక సోగదీవి యటండ్రు గాదె. 24 


క. వివరించె యజుర్వేదము 
కవి యగు విప్రండు శుచి జగంబుల నేత 
త్రవిమలకావ్యము మిక్కిలి 
పవిత్ర మగు గపిలగోవుపాల తెజింగునన్‌. 25 


లే. ఉపమ గలిగిన శయ్యల నొప్పియున్న 
నంఘిభవునికావ్యంబు గ్రాహ్యంబు గాదు 
పాయసం బైన సంస్మారపక్వ మైనం 
గాకీ జుష్టంబు హవ్యంబు గానియట్లు. 26 


118 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


కావ్య భేదములు 


బ్‌ 


ఉచ్చారణ క్రియ నొప్పారు వర్ణంబు 
వర్ణసంచయమున వఅలుం బదము 
పదవితానముచేత భాసిల్లు వాక్యంబు 
వాక్యభేదమున నివ్వటిలు నర్ధ 
మర్థవశంబున నమరును భావంబు 
భావసంగతిం గనుపట్టు రసము 
రససుప్రశస్తి చేం బొసంగును బద్యంబు 
పద్యరాశిని గూర్చంబడును గావ్య 


తే. మట్టికావ్యంబు ద్వివిధమై యతిశయిల్లుం 
బరువడిం బ్రబంధచాటు ప్రబంధము లన 
సర్షముల సంస్కృతమున నాశ్వాసములను 
దెనుంగునం బ్రబంధ మనునది తనరు గృష్టు 27 


2 


పురమును బుతుషట్మమును బ్రయాణంబును 
శైలంబు వేంటయు సాగరంబు 
మౌనీంద్ర పుణ్యాశ్రమంబును మంత్రంబు 
ద్యూతంబు పిదప సద్భుతరణంబు 
విజయంబు మద్యపానజ నవికారంబును 
వనవిహారంబులు వారికేలి 
కన్యాంగ సౌందర్య కథనంబు హిమకరా 
భ్యుదయంబు విప్రలంబోదితంబు 


తే. పద్మమిత్రోదయంబును బరిణయంబు, 
సురతమును దౌహృదంబును సుతజననము 
ననంగ నిరువదిరెండు వర్ణనలు గూర్చి, 
చెప్పవలయుం బ్రబంథంబు శ్రీనివాస. 28 


కాకునూరి అప్పకవి 119 


అప్పకవయము 


క 


బై 


కనుంగొన సంఖ్యాబద్ధం 

బు నసంఖ్యా కంబు నాంగ భువి నిరుదెరంగై 

తనరారుం బూర్వకవిమత 

మున నాచాటుప్రబంధములు జలజాక్షా. 29 


నాల్గుదెగల యుదాహరణములు ముక్త 

కాది పంచదశమును సంఖ్యాన్వితములు 

గద్య రగడ ద్విపద దండకములు మంజ 

రులును సంఖ్యారహిత చాటువులు నృసింహ. 80 


ముక్తకాది *పంచదశం బెద్దియనిన 


ఒనరు ముక్తక మన నొక్క పద్యము ద్వికం 

బగు రెండు (త్రికము మూండైనం బంచ 
రత్నంబు లైదు వారణమాల యెనిమిది 

నవరత్నములు పద్యనవక మైన 
భాస్మరమాలిక పండ్రెండు శశికళ 

పదియాటు నక్షత్ర పంక్తి యిరువ 
దియు నేడు త్రింశదాహ్వయము ముప్ప 

ది రాగసంఖ్య వెండియును రెండు సాగెనేని. 


వరుసం బంచాశదాఖ్య మవ్వల శతకము, 

నష్టసమధిక శతకంబు ననంగ వెలయు 

నేంబదియు నూటు నూటిపై నెనిమిదియును, 

సప్తశతి సప్తశతమైన శార్‌జపాణి. 31 


శబ్బానుశాసన మూలసూత్రము : 


తే. 


త దదోషా పరికృతౌ చ వాగర్డౌ. 


కృతికి “నెప్టు శబ్బార్ధముల్‌ రెండు వలయు, 
నవి యలంకారయుతములు నఖిలదోష 


120 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


రహితములు గాంగం జూచి కూర్చంగ వలయుం, 
గామెపలి బాలగోపాల గానలోల. 82 


శబ్దార్థలక్షణాలంకార సీసమాలిక 


బ్‌ 


సర్వలక్షణ “*సార శబ్దార్థ యుగళంబు 

మహితశుద్ధ సువర్ణమణుల భంగి 
బదపద్యభూషణ ప్రచయ రూపంబు లై 

లలిం గావ్యలక్ష్మి నలంకరించు 
కారణంబున నలంకారాఖ్యలను జెంది 

బహుభేదములను జూపట్టుం గృతుల 
నఖిల కావ్యములకు నాత్మలు రీతులు 

ప్రాణముల్‌ వానికి బ్రాణదశక 
మోలి వైదర్భికా గౌళికా పాంచాలి 

కా లాటికాఖ్యాన కలిత లైన 
నాల్గునురీతు లెన్నంగ నర్ధవ్యక్తి 

సౌకుమార్యౌజ ప్రసాద “కాంతి 


+మధురతౌదార్య సమాధిసామ్య 
శ్లేషములు పదియును బ్రాణములు దలంప 
శయ్యాచమత్మార శబ్దస్సురణ 
పదావృత్తిరీతి ప్రాణవితతు లెల్ల 
శబ్దలక్షణములై జగతి పైం బొగడొందు 
నుభయవిస్ఫురణంబు నొప్పునట్ల 
వదలక మును గొన్న వర్ణంబు కృతులను 
బలుమాటు నుదివినం బ్రాస మయ్యె 
నది సుఖకర దుష్క రావసాన ద్వి త్రి 
చతురను సంజ్ఞల సప్తవిధము 


కాకునూరి అప్పకవి 121 


అప్పకవయము 


లయ్యె ననుప్రాస మందులోపల ఛేక 

వృత్తిలాటము లన ముత్తెజంగు 
లేకార్థశబ్దంబు లేకపద్యంబులం 

బునరు క్తి దోషంబు పొందకుండ 
నుడుగక వేమారు *ేనుడువంగ లాటాఖ్య 

జను ననుప్రాసమై జరగుచుండు 
లాటంబులో శృంఖళ న్యాయబంధంబు 

ప్రతిషేధ శృంఖళ బంధనంబు 
మాలికాదీప సమాఖ్యయు సారంబు 

నేకావళియు నన నెసంగు నైదు 
పలుమాటు నొక భంగిపలుకులు పలుకుచో 

నర్థంబు వేజిన యమక మదియు 
నాదిగతంబు మధ్యగతంబు నంతగ 

తాఖ్యంబు నాది మధ్యమగతంబు 
నాద్యంతగతము మధ్యాంతగతంబును 

జరణత్రయగతంబు సర్వగతము 
నుపమానపద గోపనోక్తియునన నవ 

విధములై యమకముల్‌ విస్తరిల్లు 
సరిగమపధను లోస్థ్రనిరోష్థ్రములు 

తలకట్లును గుడులు శృంగములు నేక 
వర్ణంబులు నభీష్టవచన సంఘట్టనం 

బులు నాదిగా నిట్లు వొదలు టెల్లం 
జిత్ర కవిత్వ ప్రసిద్ధ నామంబులై 

పెంపొంది వీనుల కింపొనర్చు 
సరవి గూఢచతుర్ధ చరణవర్ణముం జతు 

ర్విధకందమును బంచవిధ సువృత్త 


122 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


పద్యంబు సీసరూప ద్విపదాఖ్యయుం 

గందగర్భిత మణిగణనికరము 
మొదలుగా నొకపద్యమునం బెక్కు 

పద్యంబు లిమిడి ఛందోర్థ దోషములు లేక 
కనుపట్టునవి యెల్ల గర్భకవిత్వ 

విఖ్యాతిచే శ్రవణ సుఖం బొనర్చు 
గోమూత్రికా ఛత్ర గుచ్చ కుండలి 

నాగ కంకణ మర్ధల ఖడ్గ చక్ర 
పంకజ సర్వతోభద్రమాలాక్షుర 

ప్రభృతిబంధంబు లేర్చడంగం జెప్పు 
వృత్తము ల్బంధకవిత్వ విశ్రుతము 

లై కవులకుం జెవుల పండువుల సేయు 
బ్రాసాదిగాం జెప్పబడిన వన్నియు శబ్ద 

వితతి కలంకార వితతులయ్యె 
ధర నలంకార ప్రధానతాసురస ప్ర 

ధానతావస్తు ప్రధానతలును 
భాసిల్లు నారభటీసాత్వతీభార 

తీ కైశికీ నామ ధేయవృత్తు 
లర్ధస్ఫురణ సమాఖ్యయు లాంగలీఫ 

ల పాకమృద్వీఫల పాకములును 
గడు ముఖ్య గౌణలక్ష్య ధ్వనివ్యంగ్యముల్‌ 

గణుతింప నర్ధలక్షణము లయ్యెం 
జర్చింపం గృతులకు జాతిగుణంబులు 

ద్రవ్య క్రియలు జీవితంబు లగుట 
నవి యే తెజంగున నమరు నట్లన చెప్ప 

వజలు జాతియు స్వభావంబు ననంగ 


కాకునూరి అప్పకవి 123 


అప్పకవీయము 


నది మొదల్గొని మూండు పదులపై నెనిమిది 
యిసంగు తద్భేదంబు లెబుంగవలయు 
జాతియు నుపమయు సద్రూూపకంబును 
(భ్రాంతిమంతంబు నపహ్నుతియును 
దీపకత్రయము నాక్షేపంబు శ్లేషంబు నుక్రేక్ష 
యును దుల్యయోగితయును 
వ్యతిరేకమును నుదారతయుం బ్రేయస్మంబు 
నెసంగ విరోధ మావృత్తివిధము 
భావికాఖ్యానంబుం బరివృత్తియును సమా 
హితము నప్రస్తుత స్తుతిపరంబు 
వ్యాజస్తుతియును బర్యాయో క్తియును విశే 
షోక్తి వక్రోక్తి సహోక్తి సంజ్ఞ 
లూర్జస్వియును సమాసోక్తి సమాఖ్యయు 
జగతి విభావనా సంకరములు 
రసవంతమును నిదర్శనమును సూక్ష్మంబు 
లవనామకంబు హేతువుం గ్రమంబు 
నాశీర్వచనము నర్ధాంతర న్యాసంబు 
నతిశయోక్తియు నుదాత్తాఖీధంబు 
నన నొప్పు నిన్నియు నర్ధంబులకు నలం 
కారభేదంబులై కానంబడును 
దొలుతటి రూపకాదులు తమలోం దాము 
కలసి సంసృష్టి సంకరము లనంగ 
ద్వివిధంబులగు నందుం దిలతండుల న్యాయ 
సంసృష్షిం గృతులం బ్రశస్త మయ్యె 
సంకరంబులు రెండు జరగు దుగ్గోదక 
న్యాయనృకేసరి న్యాయములను 


124 కాకునూరి అప్పకవి 


బ్‌ 


ప్రథమాశ్వాసము 


క్రితిని శబ్బార్థ సంసృష్టిం జెందునట్టి, 
సంకరంబులు మజియును జాలం గలవు 
వరుస నవి యొల్లం దెలియంగ వలయు బూర్వ 
శాస్త్రలక్షణ లక్ష్యోక్త సరణివలన. 


శబ్దార్థదోష సీసమాలిక 


కనుంగొన దుష్ప్రయోగము వైరి వర్గంబు 

ధర దత్సమాస శబ్దక్రమంబు 
నపసంస్కృతాఖ్యంబు న ప్రయుక్తంబు వి 

సంధి దుస్సంధి కుసంధిపదము 
అవల నకారశూన్యంబు హీనోక్తియుం 

గొఅలుదీర్హ పుకాకుం గుజుచకాకు 
సమసన భంగంబు ఛందోయతిప్రాస 

భంగంబులు ననంగం బదియు నాటు 
శబ్దగత ప్రదోషంబులై యొప్పారుం 

గృతులు సాగవు వీని నెజఖుంగకున్న 
న్యూనపదోపమయును నధిక పదోప 

మయు నప్రసిద్దోపమావిధంబు 
నసద్భశోపమయు మహాధికోపమయును 

నీచోపమయు వ్యర్థవాచకంబు 
దేశసమయలోక దిక్కాలమైత్రీ వి 

రోధాగమ కళావిరోధములును 
వ్యాకీర్ణకమునసమర్థ మపార్థంబు 

విరసంబు నతి మాత్ర విశుతంబు 
నశుభ లజ్ఞాజుగుప్పాశ్లీలములు 

సంశయంబు సందిగ్ధ నేయార్థములును 


కాకునూరి అప్పకవి 125 


అప్పకవీయము 


బక్రమభంగం బపక్రమంబును (గమ 
భంగంబు (శ్రుతి కటుపరుసములును 
క్రిష్టగూఢార్థం బపుష్టార్థకము నసంగత 
దోషము “ప త్స కర్షణ మధి 
కపదంబు మణి సమాప్తపునరాత్తంబును 
హీనపదంబు నిర్దెతుకంబు 
నవిమృష్టక విధేయకాంశ మన్యార్థంబు 
నప్రతీతికము ననర్థకంబు 
భిన్న సంబంధంబు భిన్నలింగము భిన్న 
వచన మలంకార వర్జ్ణితంబు 
క్షితి నప్రయోజన శ్లిష్టంబు నేకార్థ 
కంబును బునరుక్తకంబు ననంగం 
దొడరు నేంబది యర్థదోషంబు లివి ముందు 
దెలియక కృతి సేయ నలవి గాదు 
పదపడి మును పల్కు ప్రాసాదులను గూర్చి 
చెవులకు" నింపుగాం జెప్పిరేని 
ధీరులు సద్దుణాధికతచే నవియ చే 
పట్టుదు రొక్కొక్క పట్టునందు 
లనం జతుర్విధములం దనరారు ననుభావ 
మంగచేష్టోద్భూత మగుచు వెలయు 
ధర మనోవృత్తి సత్వం బనంబడు నందు 
సంభవించినయది సాత్త్వికంబు 
గణుతింప నాసాత్తికము కంప ఘర్మ 
సంస్తంభ వైవర్ట్ర వై స్వర్య బాష్ప 
విలయరోమాంచ సంజ్ఞల నష్టవిధముల 
జరగు నవ్వల వ్యభిచారికంబు 


126 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


స్థాయిభావమున నిత్యత్వంబు నొందక 

వ్యభిచరించుచు సాగరాంతరమునం 
బొదలు భంగము భంగిం బొడముచు నదగుచు 

సంచారి భావసంజ్ఞయును దాల్చి 
వ్యాధ్యసూయావేగ హర్ష లజ్ఞామర్ష 

దైన్యావహిత్ట నిద్రావిషాద 
శంకామదగ్గాని చపలతాపస్మార 

సుప్తిచింతాశ్రమౌత్సుక్యమరణ 
గర్వమోహాలస్య నిర్వేద సంత్రాస 

ధృతిజడతో గ్రతాస్ఫృతి వితర్మ 
మతిసుసంబోధనోన్మాదనామంబులం 

బేర్చు ముప్పదిమూండు భేదములను 
బ్రకటంబులై స్థాయి భావంబు లన రోష 

శమ జుగుప్పాభయోత్సాహశోక 
హాసవిస్మయరతు లనంగం దొమ్మిది యొప్పు 

నవర సోదయ కారణంబు లగుచు 
బంచవిధంబులై పరంగు భావంబులు 

స్థాయిభావ సమన్వితమ్ములగుచు 


తే. వీని నన్నింటి నెజింగిన * వెనుకంగాని, 
నవరసంబులు పుట్టుచందములు వాని 
భేదములు లక్షణంబులు నాది గాంగం, 
దెలియం బోలదు తంగెడదేశవాస. 34 


శృంగారరస సీసమాలిక 


బ్‌ 


వెన్నముద్దకుం బాకవిధిచే ఘృతత్వంబు 
దనరుభంగిని నవస్థాయిభావ 


కాకునూరి అప్పకవి 127 


అప్పకవీయము 


ములకు విభావ (ప్రముఖ్య భావంబుల 

వలన రసత్వంబు గలుగుచుండుం 
దద్రసం బంతయుం దనరుం గావ్యములందు 

నాట్యంబులందు ననారతంబు 
విను నార్యులకుC గావ్యవృత్తంబులను గనుం 

గొను రసజ్జులకు నర్తనములందు 
గలుగుం గాని రసంబు గలుగ దారోప్యంబు 

గావున నటియించుకాంతలందు 
గరిమ నారసము శృంగారంబు హాస్యంబు 

రౌద్రంబు కరుణ వీరంబు నద్భు 
తంబు బీభత్సంబు దారుణంబును శాంత 

మును నాంగ నవవిధంబుల మెలంగు 
వర నవస్థాయి భావములలోం జెప్పిన 

రతియి విభావాదిరంజనముల 
నయ్యెను శృంగార మది నీలవర్ణంబు 

వెన్నుని మొన సామవేదవంశ 
శ్రుతిసంసృతియు మధురతయు న 

స్పష్టార్థమునకు నర్ధవ్యక్తియును బతత్ర్ర 
కర్షంబునకు ధాత్రి హర్షవాక్యము సూక్తి 

తంత్ర మళ్లీలాభిధానమునకు 
గ్రామ్యంబునకు నెల్లం గాంతియు ననుచితా 

ర్థంబుల కెల్ల నుదాత్త యును 
సంధిదోషంముల కూర్ణస్వియు (శుతి పరు 

షంబుల కెల్లను సౌకుమార్య 
మ(ప్రతీతికమున కాప్రసాదంబుంబే 

యస్మంబు బరుష సమాఖ్యమునకుం 


128 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


(గ్రమభంగమునకు సంక్రమతయున్యూ 

నాధిక పదంబులకు సామ్య కల్పనంబు 
వెండియు నిబ్బంగి వెదకి గుణాధిక్య 

ములు గూర్చి దోషముల్‌ దొలంగం జేసి 


తే... రచన గావించుకృతి బుధరచనలందుం 
దనరు నాచంద్ర భాస్మరతార మగుచుం 
గావున నలంక్రియాశాస్త్ర కథితఫణితి 
నరయం దగు వీని నెల్ల భూసురపురీశ. 35 


వాక్య లక్షణము 
మూ.సూ.- సావా గ్యా రసవృత్తిః 8. 


క. రసమునకు “*నాశయంబై 
యసద్భశ మగు నెద్ది యది గదా శబ్దము రా 
క్షసదమన రసికు లనంగా 
వసుమతిం దద్విధ మెజుంగువారలు సుమ్మీ. 36 


రసవివేకము 
మూ.సూ. - సాధ్యో హి రసో యథాతథం కవిభిః 4. 


తే. తగ రసాశ్రయ వాక్యసంతతులు గూర్చి 
కావ్యము లొనర్చువార పో కవు లనంగ 
నట్లు గావున నేభాష నైన గవిత 
పలుకువారికి సాధింపవలయు రసము. 37 


పంచవిధ భావసీసమాలిక. 


తే. తగ రసాశ్రయ వాక్యసంతతులు గూర్చి 
కావ్యము లొనర్చువార పో కవు లనంగ 


కాకునూరి అప్పకవి 129 


అప్పకవయము 


బ్‌ 


నట్లు గావున నేభాష నైన గవిత 
పలుకువారికి సాధింపవలయు రసము. 38 


పంచవిధ భావసీసమాలిక. 


రమణ మనోవికారము బహిర్వ్యాప్తమై 

భాసిల్లు నది సుమీ భావ మనంగ 
నదియ విజ్ఞాన సమాఖ్యచేం జెన్నాంది 

యాత్మకు మనసుచే నబ్బుచుండు 
నామనంబున కింద్రియములచే నగువాని 

కైదింటికిని విషయముల వలనం 
గలుగునా విజ్ఞాన కలిత మాభావంబు 

తరుణులయందును బురుషులందు 
నాత్మ సముద్భూతమై నవరసముల 

?నమరం జేయుచు విభావానుభావ 
సాత్విక వ్యభిచార సంజ్ఞలచే నాల్లు 

చందంబు లగు నందుం జను విభావ 
మాలంబనోద్దీపనాహ్వయంబుల రెండు 

తెజంగుల ధాత్రి నుద్దీపనాఖ్య 
మాలంబనోక్త గుణాలంబన వి చేష్టి 

తాలం క్రియాత్మ విహారలీల 
వర్యంబు గడు సౌకుమార్యంబు కైశికీ 

వృత్తిని మధురతావిధమునందు 
సుప్రసాదాభిధాన ప్రాణిఫణితిని 

విరచింప నొప్పుకవిత్వమునను 
బెనుదాయ భీభత్సమున కది సంభోగ 

భవమును విప్రలంభజము ననంగ 


130 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


ద్వివిధ మయ్యెను బంచవిధ భావకథిత 

ప్రపంచకపోష్యమై పరంగునట్టి 
సందర్శనాలాపసంస్పర్శనాశ్లేష 

నఖ రద క్షత చుంబన క్రియాద్య 
మవనిపై సంభోగభవము తద్విప్రలం 

భజ మనునది మూడు భంగు లయ్యె 
నంగప్రభూతం బయత్న సంభవమును 

నైసర్గికంబు ననంగ నందు 
*“వింశతీంగితములై వెలందుల కొప్పారు 

యౌవనగుణచేష్ట లందులోనం 
దనరారు సంగజాతము మూండు భే 

దంబులై హావభావ హేలాహ్వయములు 
న ప్రయత్నజ మనునది సుశోభాకాంతి 

దీప్తి ప్రగల్భతాధీరతలును 
మధురతోదారతాభిధములు నన నేడు 

చందంబు లయ్యె నైసర్గికమ్ము 
కిలికించిత విలాస లలితలీలాఖ్యలు 

విచ్చిత్తిబిబ్బోక విభ్రమములు 
కుట్టమితంబును మోట్టాయితంబును 

విహృతంబు నన దశవిధము లయ్యె 
భావంబు మొదలుగా భావోదయ క్రియా 

వింశతి యన నవి వినుతి కెక్కు 
కుంభీనిపై విప్రలంభ శృంగారోప 

కరణంబులై రసాకరము లగుచు 
శ్రవణ సందర్శన ప్రణయ విరోధ ప్రవా 

సాదికలనలవలనం బొడమ 


కాకునూరి అప్పకవి 131 


అప్పకవయము 


వెలందులకును బురుషులకును వరుసతో 

నొదవునవస్థలు పదియు రెండు 
నయన సంప్రీతి మసస్సంగ సతత 

సంకల్ప ప్రతాపజాగర కృశత్వ 
విషయానుభవ పరిద్వేష లజ్ఞాత్యాగ 

సంజ్వరోన్మాద మూర్చామృతాహ్వ 
యంబుల రతిరహస్య కళాప్రవీణులు 

జగతిం బ్రతాపంబు సంజ్వరంబు 
నను రెండుదశలును గొనక యవస్థలు 

పదియ కా నెంతు రేపట్టునందుం 
సో బకత కథాసమా ప్తికరంబు సహితంబు 

నశుభ ప్రసంగంబు నగుటంజేసి 
ద్వాదశదశ పురాతన కథాక్రమమునం 

గాని వర్ణింపరు కావ్యములను 
రౌద్ర రసాది వీరరస ప్రసూతంబు 

స్వల్పమృదుత్వ యోజః ప్రసాద 
విధముల భారతీవృత్తిం గావ్యంబుల 

యందుం జెప్పం గ నొప్పుం బొందుగాను 
నవభావభేద మధ్యవిభాషిత జుగుప్స 

బీభత్స మనంగ నొప్పిదముం గాంచు 
నారభటీ (ప్రసాదౌ జసవిధములు 

నొప్పు పద్యముల నత్యుద్ధతంబు 
సన్నుతాపస్తంబసంతతి శృంగార 

శత్రువు నందికేశ్వరునిబంటు 
కాలవర్ణము ద్విప్రకారమై యది చెప్పం 

బడు జుగుష్పాఖ్య బీభత్సరసము 
పెనుపొంద వైరాగ్య భీభత్సరసమును 

ననంగ నీ భేదంబు లరయవలయు 


132 కాకునూరి అప్పకవి 


బ్‌ 


ప్రథమాశ్వాసము 


మునుపు తొమ్మిది భేదములలోన నెన్నిన 
భయము భయానకాహ్వయము చేతం 
బరంగు యాజుషము బీభత్సంబుపట్టి ధూ 
(మాభంబు వీర రసాహితంబు 
ధర మహాకాళుని దళవాయి సాత్వతి 
నోజః ప్రసాద సంయుక్తి నమరుం 
గవితల నీషత్ర్రగల్భంబు సర్వాంగ 
కంపనవై స్వర్యకారణంబు 
శమము శాంతం బయ్యెం జంద్ర సన్నిభము ని 
ర్వైర మొందును బరబ్రహ్మ లెంక 
క్రమమున ధర్మార్థ కామ మోక్షములను 
పూరుషార్థములను బొందం జేయు 
నల్పమారవము కావ్యములం బ్రసాద మా 
ధుర్య భాషాఖ్యవృత్తులం బొసంగు 


నీ రసాంతర భేదంబు లెల్ల వరుస 

నెటింగి సమయోచితములుగా హృదయములకు 

నింపు పుట్టంగం గృతుల వర్ణింపవలయు 

శ్రీగిరీశాన్యభాగ ధాత్రీనివేశ. 39 


నాయకనిర్ణయ సీసమాలిక 


నవరసంబులకు జన్మస్థానములు నలు 

గురు ముఖ్యులగు నాయకులు దనర్హు 
రొగి ధీరలలిత ధీరోద్ధత ధీర ప్ర 

శాంత ధీరోదాత్త సంజ్ఞకు లనం 
గలరు వెండియు నొక నలుగురు శృంగార 

రససంభవాస్పద ప్రథితగుణులు 


కాకునూరి అప్పకవి 133 


అప్పకవీయము 


ధారుణి ననుకూల దక్షిణ శఠధృష్టు 
అనంగ వీరలకు సహాయపరులు 
మహి నలువురు పీఠమర్ద విదూష క 
విటచేటకు లనంగ వెలయువారు 
మదన కళాశాస్త్ర విదులచేం బూరుష 
జాతులు నాలు గెంచంగం బడియెం 
బాంచాల దత్తక భద్రక కూచిమా 
రాభిధానంబుల నవియుం గాక 
నుపజాతు లన వెండియును మూండు శశవృష 
హయనామకములం జెన్నారుచుండు 
వసుధ నాయకుం డెంత రసికుం డైనను గాంత 
వెలి గాంగ రసము సంధిలదు గాన 
నాయికా భేద మంతయు విస్తరంబు గా 
దెలిపెద నవరసాధీన లైన 
యంగనలకు స్వకీయయుం బరకీయ యు 
సాధారణియుననం జనుం ద్రివిధము 
లందులోన స్వకీయ యనుభామినికి గుణ 
భేదములను మూండు భేదము లగు 
నుర్వి ముగ్ధయు మధ్యయును బ్రగల్భయు నన 
నొక్క చందంబున నుండు ముగ్ధ 
మధ్యాఖ్యం జను తనుమధ్య ధీరయును 
ధీరాధీరయును నధీరాభిధయును 
నను మూండు దెఅంగుల వినుతి గాంచు (బ్రగల్భ 
యనునదియును నట్ల నతిశయిల్లు 
ధృతివిశేషములచే ధీరాది కామినీ 
మణులు జ్యేష్టా మధ్యమా కనిష్ట 


134 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


లగుదురు వరుసతో నవని నాపరకీయ 

ద్విప్రకారంబులై తేజరిల్లుం 
గరపరిణీతయుం గన్యకయును నన 

బరిణీత వర్ణింపంబడదు కృతులం 
గన్యక పురుషాభికాంక్షిత గాన నం 

గ రసంబులను బరికల్పిత యగు 
శృంగార రస నిధానంగన లెనమండ్రు 

చర్చింప వాసక సజ్జికయును 
నభిసారికయు ఖండితాఖ్యయు స్వాధీన 

పతికయుం బ్రోషిత భర్భకయును 
విగ్రహాంతరితయు విగ్రహోత్మలితయు 

విప్రలబద్ధయు నన వీరలకును 
దూతిక *లార్లురు ప్రాతివేశినియు శిల్పినియు 

గారువును లింగినియు సఖీయు 
ధాత్రీతను ప్రజాతయు వీరు లేకున్న 

తలి నేర్చుమైం బ్రీయతంత్రములకుC 
దమకుం దామైనను దగ దూతిభావంబు 

గైకొని నడపుట కార్యసరణి 
గామశాస్త్రమునందుం గామినీమణులకు 

వెలయు జాతులు నాల్జువిధము లఅగుచుం 
జింతింపం బద్నినీ శంఖినీ చిత్తినీ 

హస్తిమ లన వీరి కందజకును 
నలువొంద ముత్తెజింగుల నుపజాతులు 

హరిణియుం దురగియుం గరిణియు నన 
లలి భావరస నాయకులయందుం గలిగిన 

భేదంబు లెల్లం దెల్పితి వరుసను 


కాకునూరి అప్పకవి 135 


అప్పకవీయము 


(గంథవిస్తారశంకను వాని లక్షణం 
బులు లక్ష్యములు నిందు బలుకనైతి 


లే. న ట్లనుట భావరస నాయకాది భేద 
సంచయమున కలంకార శాస్త్రవితతి 
వలన లక్షణలక్ష్యముల్‌ దెలిసి పిదప 
రసము వర్ణింపం దగుం గవిరాజులకును. 40 


సుకవి మాహాత్యము 


లే. మణివలనం గంకణమును, గంకణమువలన 
మణియును, బ్రకాశ మగునట్లు మది దలంప 
సుకవివలన నాయకుడు, నాయకునివలన 
సుకవియుం, బ్రసిద్ధిం గాంతురు సకల దిశల. 41 


తే. నా కుజాతునిచే రఘునాయకుండు 
వ్యాసుచేం బాండవులు, కాళిదాసుచేత 
భోజుండు, ప్రసిద్ధినొందిరి భువిని దమదు 
నడక లెల్లను గథలుగా నుడువుకతన. 42 


క్ర ఇమ్మహిని మునులచే వెల 
సెమ్మును గావ్యములు “నానృషిః కురుతే కా 
వ్య” మ్మను వచనార్థంబే 
సమ్మతి గలివేళ సుకవిజనులే మౌనుల్‌. 43 
సత్మవి లక్షణము 
క. ధరణీసురుండు ప్రశాంతుండు 
గురుభక్తుండు శుచియుం గల్పకుండు పూర్వకవీ 
శ్వర వాక్ర్రయోగదక్షుండు 
గరుణామతి యెవ్వో డతండు కవి యనం బరంగున్‌. 44 


136 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


క. ్రుతిశాస్తాంగపురాణ 
ప్రతతియు నితిహాస కావ్యభరతాగమముల్‌ 
స్ఫృతి సంగీత రతికళా 
గతుల నలంకృతుల నెజఖుంగంగాం దగుం గవికిన్‌. 45 


సప్తవిధ కవులు 
ఆ. వినుతిం గాంతు రిల వివేకి వాచక రౌచి 
కార్థశిల్పభూషణార్డు లనంగ 
మార్దవానుగత సమాహ్వయుండు ననంగం 
గవులు సప్తనామకములతోడ. 46 


బ్‌ 


గణవర్ణ శబ్బార్థ గుణదోష నికరంబుం 
బరికించి కూర్చుం గబ్బము వివేకి 
బహుతరానువ్రాస పదబంధ నియమంబు 
వదలక కృతిసేయు వాచకుండు 
మృదుమధురోక్తులు వెదకి కావ్యం బెల్ల 
రచియించు. బదపడి రౌచికుండు 
మితశబ్దములలోన నతివిపులార్థంబు 
నిమిడించు నర్జాఖ్య నెసంగు నతండు 


తే. సెప్పు యమకంబు లెప్పట్ల శిల్పకుండు 
పొందుపజుచు నలంకృతుల్‌ భూషణార్థి 
సరళపద విరళార్థవిస్ఫురణముగను 
జూపు రస మెందు మార్దవ స్ఫుటకరుండు. 47 


కుకవి నిరసనము 


లే. _జల్లిపదములు నాలుగు సంతరించి 
గురువు లిడుచోట లఘువులు గొన్ని గూర్చి 


కాకునూరి అప్పకవి 137 


అప్పకవీయము 


విరతి గూడిక మీందులు వెదకికొనుచు 
నచ్చు పొల్లులపై నుంచునతండు కవియె. 48 


తే. వ్రణము గని నిర్మలాంగంబు వదలునీంగ 
యనం గుకవి తప్పుం గని యొప్పు నడంచి పుచ్చు 
జల ముడిగి పాలు ద్రావు హంసంబు కరణి 
దప్పు విడనాడి యొప్పు సత్మవి గ్రహించు. 49 


తే. తనకుం దెలియని వన్నియుం దప్పు లనుచుం 
గుకవి హాస్యంబు గావించు, సుకవివరుండు 
దదవు యోజించి తెలియు నంతటను దెలియ 
కున్నం దద్దయుం బెద్దలయొద్దం దెలియు. 50 


క. ధరం దమరు సత్మవుల మని 
పరులు కుకవులనుచుం గృతులం బరిహాస మొన 
ర్తురు గర్వమతు “లయోగ్యః 
పురుషోనాస్తి యనుమాట బుద్ధిం దెలిసియున్‌. 51 


క. ధ్రష్టులు తామే సర్వో 
కృష్ట కవుల మనుచు సభం జరింతురు బాణో 
చ్చిష్టం జగత్రయ”మ్మను 
నష్టాక్షర మునను గాదె యడంకువ మదికిన్‌. 52 


కవితా ప్రశంస 


తే. _విబుధలోకంబు “కవితైవ విద్య” యనుచు 
జదువు వచనార్థమునను సంశయము గలదె 
విద్యలకు నెల్ల నుత్తమవిద్య కవిత 
దాని దెలియుట విశ్వమంతయును గనుట. 53 


138 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


క. ధారుణి నాకుజమారుతి 
పారాశర్యులు చరించు భావుకళిష్టా 
చార *'మవశ్యక మని కవి 
తా రతమతులైరి కాళిదాస (ప్రముఖుల్‌. 54 


మ. జననాథా(గణి యాత్మరాజ్యమున నిచ్చల్‌ పూజ్యం డాసీమం బా 
సినం దా గవ్వయుం జేయం డన్నికడలన్‌ శ్రేష్టుండు విద్వాంసుం డా 
యనకన్నం గవి మేటి యౌ “సుకవితా యద్యస్తి రాజ్యేన కి” 
మ్మను వాక్యంబు నిజంబు దీనిం గని కావ్యంబుల్‌ రచింపం దగున్‌. 


క. వనితయుం గవితయుం దానై 
చనుదెంచుట గలుగునేని సరసం బగు ధా 
(తిని బల్మికోలు గావిం 
చిన విరసం బగు నటంచుం జెప్పిరి విబుధుల్‌. 56 


క. ఛందోలంకారాదుల 
యందలిపాట్లెల్లం దుదిని వ్యర్థము గావే 
సుందర మగు వాక్యంబుల 
పొందెతింగి రచించుబుద్ది పుట్టక యున్నన్‌. 57 


క.  విరచించుశక్తి పుట్టని 
పురుషుని చదువులు ప్రకాశములు గావు వసుం 
ధర దీపరహిత సదనాం 
తరమున రేయి బడియున్న ద్రవ్యముల క్రియన్‌. ర్‌రి 


తే. _ఆశుధారాకవిత్వంబులందు శయ్య 
లుపమ లుత్రేక్షలును లేక యుండు గాన 
నెంత యోజించినను పద్య మంతసార 
వంత మగుం గాన నిలుకడ వలయుం గృతికి. 59 


కాకునూరి అప్పకవి 139 


అప్పకవీయము 
దేశ భాషావిశేషంబులు 


మూ.సూ :- స్వస్థానవేషభాషాభిమతాస్సంతో రస ప్రలుబ్ధధియః, 
లోకే బహుమన్యంతే వైకృతకావ్యాని చాన్య దపహాయ. 
మ. నిజదేశంబుల వేషభాషలపయి న్నిత్యాభఖిమానస్థులై 
ప్రజ మెచ్చ న్రసలుబ్ధబుద్దు లగుచుం బ్రాజ్ఞుల్‌ స్వదేశ్యంబులే 
నిజ మంచుం గొని యన్యదేశములవాని న్మెచ్చ రేపట్టునన్‌ 
గజరాజావన ప్రస్సుటార్థ రసముల్‌ గా వంచు నెల్లప్పుడున్‌. 60 


క. తమతమ బాసల కవితలు 

దమతమ దేశముల కొప్పిదము లగుం బరదే 

శములకుం గూడ వొకింతయు 

నమరోక్తులు సకలభూములందును వెలయున్‌. 61 
క. తలంపంగ సంస్కృతకావ్యం 

బులు దమయర్థములు సకలభూజనములకున్‌ 

దెలిసినను దెలియకున్నను 

బొలు పొందంగ నిచ్చు నాల్లు పురుషార్థంబుల్‌. 62 


క. హరికథ యైనను దమక 
ర్ధ రసానుభవంబు లేనిరసవద్దేశాం 
తరభాషా కావ్యంబులు 
దొరంకొని పఠియింప ముక్తి దొరకునె దానన్‌. 63 


క. ఆయాదేశమువారికి 
నాయా దేశంబు భాష నమరిన కావ్యం 
బాయత పురుషార్థంబుల 
బాయక సమకూర్చు దేవభాషయ పోలెన్‌. 64 


క. _సురభాషార్థము దెలియని 
తరుణులకును శూద్రులకును దమతమ సీమం 


140 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


బరంగినమాటలం జెప్పిన 
వర కావ్యము పఠనము “కవశ్యక మయ్యెన్‌. 65 


క. క్షితి మ్లేచ్చభాష (శ్రుతిగ 
ర్హిత మగు నట్లెన నాధరిత్రిని దానిన్‌ 
మతి రోసి విడువ గూడదు 
సతతము వ్యవహారహాని సంథిలుకతనన్‌. 66 


క. నీతం బని దేశీయము 
జాతీయంబును వచించు సమయమున నిజ 
క్షాతల భాషాకృతులను 
ఖ్యాతిగ మ్లేచ్చోక్తు లాదిగా గూర్తు రజా. 67 


ఆంధ్రకవితాపితామహుని చాటుధార. 


మ. సమరక్షోణిని గృష్టరాయలభుజాశాతాసి చెం బడ్డ దు 
రమదోరండ బెడందకోట యవననవ్రాతంబు సప్తాశ్వమా 
రమునం గాంచి “శబా సహో హరిహరంగా ఖూబు ఖోడాకితే 
తుముకీభాయిలభాయిదేములికి” యందు ర్మింటికిం బోవుచున్‌. 68 


నందితిమ్మన చాటుధార :- 
శా. రాయగ్రామణి కృష్ణరాయ భవదుగ్ర క్రూరఖడ్దాహిచేం 
గాయం బూడ్చి కళింగదేశ నృపతుల్‌ “కానిర్యురీఫోషణీ 


మాయాభీకుముటూకులోటుకుహుటామాయాసడాజాహరే 
మాయా గ్లేయమడే” యటండ్రు దివి రంభాజారునిన్‌ యక్షనిన్‌. 69 


కాళహస్తి మాహాత్యమునందు :- 


సీ బిజ మాడు దేవర నిజకృపామహిమం జె 
న్నారు నాయిల్లు బిడారు నీకు 


కాకునూరి అప్పకవి 141 


అప్పకవయము 


నాకు నీ పాదార్చనము సేయ నడలింగ 
మూ ర్తి సేకుజి వచ్చి మూర్త మాడి 
యొడయ చిత్తేశ నాయునికి నీమజ్జన 
మాడుశివార్చన మాడు బేకు 
విచ్చేయుం డిది బూది వీడియం బందుకో 
జంగమస్వామి నాసదనమునకు 


తే. నోగిరంబులు మంచి మే లోగిరములు 
నావటించెదం బదుండు మీ *ీరారగింపం 
(బ్రతిదినంబును జంగమార్చనము లేక 
తనువు వడ నొల్ల రూపకందర్ప యనంగ. 70 


భాషాష్టకోత్పత్తి వివరణము 


తే. భాష రెండు దెజంగులం బరంగుచుండు 
సంస్కృతము ప్రాకృతము నన సంస్కృతంబు 
ప్రకృతి యన నొప్పు దానికి బ్రాకృతంబు 
వికృతి యగుం దంగెడాహ్వయ విషయవాస. (గ 


లే. భారతీదేవి శెశవభాషితంబు 
ప్రాకృతము పంచవిధ మయ్యెం బ్రాకృతంబు 
శౌరసేనియు మాగధీసంజ్ఞికయును 
గ్రమతం బైశాచికయు నపభ్రంశ మనంగ. 72 


క. నామ మపభ్రంశం బని 
సామాన్యముగా దలంపం జన దది భాషా 
భామాశిశుత్వభాషిత 
మై మెలంగుటచే సుశబ్ద మగు నెల్లెడలన్‌. 783 


142 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


ఆ. పద్మపత్రనేత్ర పైశాచికాభాష 
యందు భేద మించుకంత గలిగి 
సొంపు మీజుచుండుం జూళిక పైశాచి 
లెక్కలోనం దాను నొక్క టగుచు. 74 


తే. (ప్రాకృతాదులు చెడి తజ్జపదము లగుచుం 
బలు తెజంగులం దనలోనం గలసియుండు 
కతన నీయంధ్రభాషయుం గవిమతంబు 
నందు. బ్రాకృత భేదంబె యనంగ నొప్పు. 75 


క. క్రితి భాష సంస్కృతప్రా 
కృత సంజ్ఞల ద్వివిధ మయ్యె నెంచంగం దత్రా 
కృతము వెస నేడు తెజంగుల 
వితత మగుట నెల్ల నష్టవిధభాష లగున్‌. 76 


తే. సంస్కృతము ప్రాకృతంబును, శౌరసేని 
జగతిపై మాగధియును బైశాచికయును 
జూళికయు నపభ్రంశంబు సొరిది నాంధ్ర 
భాషయును నివి చనునష్టభాష లనంగ. 77 


ఆ. వరరుచి ప్రణీతవాక్యంబులను బతం 

జలి కృతోరుభాష్యములను వెలయు 

పాణినీయ సూత్రఫక్కిని జనియించు 

శబ్దజాల మెల్ల సంస్కృతంబు. 78 
తే. ఇలం ద్రివిక్రమ రచితవృత్తులను హేమ 

చంద్ర సూరి ప్రణీత భాష్యంబుచేతం 

దనరు వాల్మీకి మూలసూత్రములవలనం 

బ్రాకృతాది షడ్భాషలుద్భవముC జెందె. 79 


కాకునూరి అప్పకవి 143 


అప్పకవీయము 


క. తెలుంగునకుం బొడము లక్షణ 
ములు బాలసరస్వతి ప్రముఖ బుధకృత టీ 
కలవలనను దెల్లం బై 
చెలువగు నీయాంధ్రశబ్దచింతామణిచేన్‌. 80 


సీ. స్వర్ణలోక ప్రశస్తము సంస్కృతము మ 

హారాష్ట్ర దేశీయంబు ప్రాకృతంబు 
శూరసేనాఖ్యం బ్రస్తుతి కెక్కు నాటను 

జను లాడునదియె పో శౌరసేని 
మగధ దేశోక్తులు మాగధీభాష పి 

శాచ సంజ్ఞికములై జగతి బొదలుం 
*ోబాంద్య కేకయ సాల్వ బాహ్లికానూప గాం 

ధార నేపాళ కుంతల సుదేష్ట 


తే, భోజకన్నోజకంబులం బొసంగుమాట 
అరయం బైశాచికా చూళికాహ్వయములు 
వెస నపభ్రంశ మాభీరవిషయజాత 
మాంధ్రభూమిభవం బాంధ్రమయ్యి శౌరి. 81 


తే. దేవ భూసుర ముని ధరి(త్రీతలేం[ద్ర 
సచివ కంచుకి విట విదూషక విర క్త 
వారయోషిన్నృపామాత్య వనితలకును 
జెప్పందగు సంస్కృతము సుధాసింధుశయన. 82 


బ్‌ 


క్షపణక జైనాదికర్మ హీనులకును 
భామాజనులకును బ్రాకృతంబు 
క్షితి వైశ్యశూద్రప్రభృతిమధ్య 
మాధమజాతుల కెల్లను శౌరసేని 


144 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


ధీవరలుబ్ధికాదివినీచ జాతుల 
మానవులకు నెల్ల మగధభాష 

మొగిం బిశాచాసురముఖ్యుల కెల్లంబై 
శాచికానామభాషాద్వయంబు 


తే. పతితచండాలయవనాదిపరమనీచ 
జాతినరుల కపభ్రంశ మీ తెలుంగు 
సీమవారికి నాంధ్రంబుం జెప్పవలయుం 
గావ్య నాటకముల గోపికాభుజంగ. 83 


ప్రకృతి - వికృతి భేదంబులు. 
మూ.సూ. - ఆద్యప్రకృతిః ప్రకృతిశ్చాద్యే *త్వేషాత యోర్భవే ద్వికృతి. 


తే.  క్రమమునను సంస్కృత పాకృతములు రెండు 
బరంగు నాద్య ప్రకృతియును బ్రకృతి యనంగ 
వెలయు నీరెంటికిని దెల్లు వికృతి యనంగ 
నందగోపాంగనాపుత్ర నలిన నేత్ర. 84 


తద్భవ స్వరూపము 
మూ.సూ. - కేవలతయాను సర్పత్యుభే చ యేయం యథాతథా భాషా. 


తే. ప్రకృతులను రెంట రెండు రూపముల నమరు 
తద్భవములు ప్రత్యేక మాంధ్రంబు లగుచుం 
జంద్రునకుం జందురుం డని సంస్కృతమునం 
జందుం డని ప్రాకృతమున నీచందమునను. రిల 


ఇందునకు తెలివిడి శబ్ద సూత్రము :- ప్రయోగమూలం వ్యాకరణమ్‌. 


దీని అర్థము ఫా శబ్ద శాస్త్రము లోకమునందు ప్రవర్తించు ప్రయోగములే 
మూలముగా కలది. ఇటన్నందుచేతను వ్యాకరణశాస్త్రము లోకవ్యవహారము 


కాకునూరి అప్పకవి 145 


అప్పకవీయము 


ననుసరించి చెప్పుచున్నది అనుట. అటుగాన లోకవ్యవహారసిద్ధములైనను 
తద్భవములకు లక్షణము తెలియవలెను. అది యెట్లంటేను - తెలుంగునకుం 
(బ్రాకృత భాష ప్రకృతి అనిపించుకొనును. ఆప్రాకృతమునకు సంస్కృతభాష 
ప్రకృతి అనిపించుకొనును. అటు గనక ప్రకృతు లంటేను సంస్కృృతముల 
రెంటికిన్ని పేరు. ఆ రెంటియందున్ను కొన్ని తద్భవములు, ప్రత్యేకమున్ను 
ఒక్సొక్షదానను ఒక్కొక్క విధమున పుట్టి రెండురూపములనున్ను దెనుంగులలోనూ 
గలసియున్నవి. కనుక వాటి కన్నింటికిన్ని దెలిసేటట్టుగాను అందులోపల 
నొక చంద్ర శబ్దమునకు చెప్పుచున్నాము. సంస్కృతము నందుంగల 
ద్విత్వాక్షరమునందు క్రిందను జడ్డయై యుందేటి రేఫము ప్రాకృతభాషగాను 
బలికేటప్పుడు లోపముగాను అవును గనుక ఆ రేఫము లోపముగాక 
ప్రత్యేకమున్ను ముందర ఒక యక్షరమై నిలుచుటచేతనున్ను దకారమునకుం 
బ్రాకృతమందు రాని కొమ్ము వచ్చుటచేతనున్ను జందురు శబ్దము శుద్ద సంస్కృత 
శబ్బముననే అయిన తద్భవముగాని సంస్కృతము చెడి అయిన 
ప్రాకృతమువలనను అయినది గాను. 
చజౌ తజ్జే ప్రాకృతే చ దంత్యా వేవ న సంశయః. 

టీ. తజ్జే = తద్భవమునందున్ను ప్రాకృతే చ = ప్రాకృతమునందున్ను, 
చజౌ = చకార జకారములు రెండున్ను, దంత్యావేవ = దంత్యవర్ణములే 
అవును. తాలవ్యములుగావనుట. సంశయః = సందేహము, న = లేదు. 
ఇటనే అధోక్షజఫక్కికావచనము చేతను ఇవన్నీ సంస్కృతజాతమైన తద్భవము 
గనుక మొదల నున్న చకారము దంత్యమయి తెలుంగు తత్సమము చేస్తేను 
చందురుండు అని అయినది. ప్రాకృతమునే అయినట్లాయెనా 
చకారముక్రిందటిరేఫము లోపమౌనుగాని, ప్రత్వేకాక్షరమై యుండదు. 
దకారమునకుం ోబొల్లున్ను రాదు. అది యెట్లంటేను. 

ప్రాకృతవ్యాకరణ సూత్రంబులు. 
కగచజటడతదపబమః పశో రుపర్యద్రే. 
వృ. ఉపరి స్థితానాం స్పర్శవర్గాద్య తృతీయానాం మవర్ణ జిహ్వా మూలీయో 


146 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


పధ్మానీయానాం శషసానా మే తేషాం సంయుకోపరివర్డే లోపః స్యాత్‌ నతు 
ద్రశట్దే. 
టీ. ఉపరిస్థితానాం = ోద్విత్వాక్షరములందు మీదనున్నటువంటి, స్పర్శవర్గాద్య 
తృతీయానాం = కచటతపగజడదబలకు, మవర్ణజిహ్వామూలీయోపధ్మా 
నీయానాం 6క-$ప అని కపలకు ముందర్ధవిసర్ల సద్భశములయిన వర్ణములు 
జిహ్వామూలీయోపధ్మానీయంబు లనంబడు). మకారః కః పవర్ణములకు, 
శషసానాంచ = శషసలకును, లోపః = ఆదర్శనము, స్యాత్‌ = అగును. 
ఇందుచేతను జంద్ర శబ్దమునందు రేఫమునకు మీదను ఉండెడి దవర్ణమునకు 
లోపమువస్తేను నతు ద్రశబ్దే 'ద్రకారము గల శబ్దమునందైతేను లోపములేదు. 
ఇటన్నందువలన దవర్ణము లోపము కాదయెను. 
సూ :- రవలా మధశ్శ్చ. 
వృ. అధస్థితానాం రవలానాం లోప సాక్‌. 
టీ అధస్థితానాం = జడ్డల గల యక్షరములయందుం గ్రింద నున్నటువంటి, 
రవలానాం = రేఫవకారలకారములకు మూటికిన్నీ లోపః స్యాత్‌ = లోపమౌను, 
ఈ సూత్రముచేతను దకారము క్రిందన్ను రేఫము లోపమైతేను చంద అని 
యుండెను. 
సూ :- శేషాదేశస్యాహోచోఖోః. 
వృ. హకార రేఫవర్ణిత స్యానాదేః శేషస్యా చాచః పరస్య ద్విత్వం స్యాత్‌. 
టీ. హకారరేఫవర్దితస్య = హకారమున్ను రేఫమున్నుగాక తక్కినటువంటి, 
అనాదేః = మొదలిదిగానటువంటి, శేషస్య = లోపముకాయాగా చిక్కినదానికిన్ని 
ద్వికత్వం = జడ్డ, స్యాత్‌ = అవును. ఇందువలనను హవర్ణము రవర్ణముగాదు 
గనకనున్ను శబ్దాద్యక్షర దకారమున్ను రేఫమునున సంయుక్తమైనటువంటి 
ద్రవర్ణమునం దధస్థిత మైన రేఫము లోపముకాంగాను చిక్కినవి గనకనున్ను 
జకారముమీదం నున్న అకారమచ్చు గనక దానిమీంద నున్నది గనకనున్ను 
దకారమునకు జడ్డ వచ్చెనుగనక చంద్ద ఆయెను. ఇది ప్రాకృతభాష గనక 
మునుపుచెప్పిన యరధోక్షజవచనమునను అది నున్న చకారము 


కాకునూరి అప్పకవి 147 


అప్పకవీయము 


దంత్యవర్ణమాయెను. అది తత్సమము చేస్తేను చంద్దు డని నిలిచెను. కాంబట్టి 
యీమాట సంస్కృతమునం బుట్టిన ప్రాకృత ముననే అయినతద్భవముగాని 
శుద్ధసంస్కృతమున నైనది గాదు. ఈరెండు శబ్దములున్ను ఆదిమ కవిప్రయోగ 
ప్రసిద్ధములె గనక ఇటువంటివన్నిన్నీ ప్రకృతులను రెంటనున్ను రెండు 
విధములనూ పుట్టినవని తెలుసుకొనేది. ఇందుకు ప్రయోగము. 


నరసింహపురాణమునందు :- 


చ. సురచిర పానపాత్రమున సుందరి యొక్కతె కేల నిండుచం 
దురుండు ప్రకంపితాంగములతోం దిలకించెం దదాననాంబుజ 
స్ఫురిత వికాసవైభవము సొంపు లడంకువ (ముచ్చిలింపం జె 
చ్చెరం జనుదెంచి కట్టువడి చేడ్చడి భీతి వడంకు చాడ్చునన్‌. 86 

(6.3 ప.97) 
నైషధమునందు :- 

చ.  కెరలి మహాసివేమ సహకృత్వరి తద్భటకోటి చాతురీ 
తురి సమరాంగణంబులం జతుర్హ రిదావరణంబులన్‌ యశోం 
బరముల ోనేయుచుండు బహుభంగులం బున్నమనాంటి నిండుచం 
దురునును సోగవెన్నెలలతోం దులం దూంగెడు తద్దుణంబులన్‌. 87 

(ఆ.2 ప.50) 


ఆ. తెలుంగు లొక్కకొన్ని దేవతాభాషనె 
తద్భవంబు లగుచుం దనరుచుండు. 
ధరణిం గొన్ని ప్రాకృతముననె యగుచుండుం 
దెలియవలయు “వాని తెజంగులెల్ల. 


తే. ప్రాకృతము నంటక నిలింప భాషనయ్యెం 
దజ్జము సముద్రమునకు సంద్రం బటంచు 
నాకసద్భాష నంటక ప్రాకృతమున 
నైనచో దానిని సముద్ద మనంగ వలదె. 89 


148 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


ఇందునకు తెలివిడి. కొన్ని తద్భవములు లోకమునం దాద్య ప్రకృతివలననే 
యయినవి గాని ద్వితీయ ప్రకృతి నయినవి గావు. అవి యెటువంటివంటేను: 
అందులోపల సముద్రశబ్దమున కొక్కటికిం జెప్పుచున్నాము. మొదలి 
ప్రకృతియందు లోపమయ్యేటి దకారముక్రిందటి రేఫము లోపముగాక 
నిలిచినందు చేతనున్ను, సంద్ర శబ్దము ప్రథమ ట్రకృతినైన తద్భవముగాని 
ద్వితీయ ప్రకృతినైనదిగాదు. అది తత్సమము చేస్తేను సంద్ర మయినది. రెండవ 
ప్రకృతినే అయితే “కగచజటడతపబమఃకఃపవశోరుపర్య[ద్రే” అన్నందునం 
జంద్రశబ్బమునకువలెనే సముద్రశబ్దమునందలి కారమునకు లోపముగా 
వస్తేను “నతు ద్రశబ్దే” అనుటవలన లోపము రాదాయెను. “రవలానా మధశ్చ” 
అని మునుపు చెప్పిన సూత్రముచేత దకారముక్రింది రేఫము లోపమైతేను 
సముద అని నిలిస్తేను “శేషాదేశస్యా హోచోఖోఃి అనుదానివలనను 
మునుపటివలెనే దకారమునకు జడ్డ వచ్చె గనక సముద్దయాయెను. అది 
తత్సమము చేస్తేను సముద్దమ అని యుండవలెను. ఈ మాట ఆదిమకవులు 
ప్రబంధములను వాడినవారుకారు, సంద్రమనే చెప్పుకొన్నారు. అటుగనక 
నిటువంటివెల్లా శుద్ధసంస్కృతమున నైన తద్భవము లని తెలుసుకొనేది. 


లక్ష్మీ శబ్దమునకు :- 


క. నాకులభాషను ముట్టక 
ప్రాకృతమున లచ్చి దాంబరంగు లచ్చి యనన్‌ 
నాకోక్తియైన లక్ష్మికి 
బ్రాకటముగ లక్మిమి యని పలుకంగ వలదే. 90 


దీనికిం దెలివిడి. లోకమునందు తద్భవములు కొన్ని ప్రాకృతభాషవలన 
నైనవేకాని దేవతాభాషనైనవిగావు. అవి యెట్లంటేను లక్ష్మీశబ్బమునకు 


సూ. మనయానామ్‌. 
వృ. అధస్థితానాం మనయానాం లోపస్వాత్‌. 


కాకునూరి అప్పకవి 149 


అప్పకవయము 


టీ. అధస్థితానాం = ద్విత్వాక్ష్షములయందుం గ్రిందనున్న, మనయానాం 
= మకార నకార యకారములకు, లోపః = లోపము, స్యాత్‌ = అగును. 
ఇందువలన క్షకారము క్రిందనున్న మకారమునకు లోపమయితేను లక్ష్మి 
యని యుండెను. 


సూ. క్షు. 
వృ. క్షస్యఛ స్యాత్‌. 
టీ. క్షస్య = క్షకారమునకు, ఛః = ఛకారము, స్యాత్‌ = అగును. దీనిచేత 
క్షకారమునకు ఛకారము వస్తే లభి యనురూపము సిద్ధించెను. తెలుంగు 
నందు స్పర్శ వర్గద్వితీయ వర్ణములు లేవు గనక లచ్చి యని నిలిచెను. ఇది 
ప్రాకృతంబున నైన తద్భవముగాని, దేవభాషనైన తద్భవము గాదు. 
సంస్కృతమున అయితేను (క్రిందనున్న మకారము ప్రత్యేకము స్పర్శవర్లద్వితీయము 
ముంగల నొకయక్షరమై నిలిస్తేను లక్షిమి యవును. ఆంధ్రమునందు షకారము 
లేదు గనుక అది లోపమై కకారమునకు ద్విత్వము వస్తేను లక్కిమి, 
వికల్పమయిన జడ్డలోపమైతేను లకిమి యాయెను. ఈ రెండు విధముల 
తద్భవములలోనున్న బూర్వకవులు ప్రబంధములయందు లచ్చి యని 
ప్రయోగించినారు గాని లకిమి యని ప్రయోగించిన వారుకాదు. గనుక 
నిట్టిశబ్బము లెల్లను ద్వితీయ ప్రకృతి నైననని తెలిసేది. దీనికి బ్రయోగము :- 
విరాటపర్వమునందు - 
ఉ. వచ్చినవాండు ఫల్బునుం డవశ్యము గెల్తుమనంగ రాదు రా 
లచ్చికి నై పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే 
హెచ్చగుం గుం దగున్‌ దొడరు టెల్లవిధంబుల కోర్చునట్లు గా 
కిచ్చందలంచి యొక్క మెయి నిత్తతింబొందగు సేంతయుం దగున్‌. 91 
(ఆ. 4. ప.234) 


రామాభ్యుదయమునందు - 
*త్తే రాచపాజుని జన్నంబుం గాచినాండు 
లచ్చిపుట్టిల్లు కోలకుం దెచ్చినాండు 


150 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


చాలు పేరింటితొయ్యలి నేలినాండు 
పుడమి నునుమించు ప్రొద్దువంగడమునందు. ) 


తే. శౌరసేన్యాది పంచభాషలును బ్రాకృ 
తంబులో భేదములు గానం దద్భవములు 
వాసియందును బుట్టును వర్ణభేద 
ములును బంచవిధంబులై తెలుంగునందు. 93 


లే. శౌరసేని జూదంబు పైశాచియందు 
సాన చూళిక యనియెడుదాన రాచ 
కొల మపభ్రంశభాషోక్తివలన మూంగ 
దనరు మాగధి జక్కులు తద్భవములు. 94 
ఇందునకుం దెలివిడి. ద్యూత శబ్దమునకు - 
సూ. ద్యర్యోర్థః. 
వృ. ద్యకారస్య ర్యకారస్య చానయో రకారాదేశ స్వాత్‌. 
టీ. ద్యకారస్య = ద్య అనే అక్షరమునకు, ర్యకారస్య చ = ర్య అనే 
అక్షరమునకున్ను అనయోః = ఈ రెండికిన్నీ జకారాదేశ స్వాత్‌ = వర్ణ 
మాదేశ మవును. ఇందున ద్యకారమునకు జకారము వస్తేను జూత మని 
యుండెను. 
సూ. దస్తస్య శౌరసేన్యా మఖావచో స్తాః. 
వృ. అనాదే రచః పరస్యాసంయుక్త తకారస్య దః స్యా చ్చౌరసేన్యామ్‌. 
టీ. అనాదేః = ముందటి యక్షరము కానటువంటి, అచః పరస్య = 
అచ్చుకంటెంబరమైయున్న అసంయుక్త = సంయుక్తము కానటువంటి, తకారస్య 
. తవర్ణమునకు, దస్సాత్‌ = దవర్ణమౌను, శౌరసేన్యాం = శౌరసేనియందు. 
దీనిచేత తకారమునకు దవర్ణము వస్తేను జూద మాయెను. ఇది శౌరసేని 
భాష నైనతద్భవము. 


కాకునూరి అప్పకవి 151 


అప్పకవయము 


ఇందునకుం బ్రయోగము సభాపర్వమునందు - 
క. జూద మిది యేల యుడుగుము 


భేదము దమలోనం బుట్టుం బొలుచన యుష్మ 
ద్భేదమునం జేసి యెగ్గు 


త్సాదిల్లు ధరిత్రి బ్రజకు *భయజననంబై. (౪.2. 135) 95 
నెషధమునందు - 


"మహ 
క. కాదంబరిం ద్రావింతును 
జూదం బాడింతుం గతల జొక్కులం బెట్టన్‌ 
బైదలుల నియోగింతును 
వైదర్భతనూజమీంది వలపుడిగింతున్‌. (ఆ.7.120) 96 


శాణశబ్ధమునకు - 


సూ. శషసాః శుః 
వృ. శషసాః శసంజ్ఞా స్యుః. 
టీ. శషసాః = శకార షకారములు, శుసంజ్ఞాః = శు అనుసంజ్ఞ గలవి, 
స్యుః = అగును. 
సూ. శో స్సత్‌. 
వృ. శషసానాం సకారస్వ న్నిత్యమ్‌. 
టీ. శషసానాం = శకార షకారసకారములకు, సకార స్వాత్‌ = సవర్ణ 


మవును, నిత్యం = నిత్యముగాను. ఈ సూత్రమువలన శకారమునకు సకారము 
వస్తేను సాణ అని యుండెను. 


సూ. నో ణనోః పైశాచ్యామ్‌. 
వృ. ణకార నకరాయోః నకార స్వాత్‌ పైశాచ్యామ్‌. 
టీ. అకార నకారయోః = ణవర్ణ నవర్ణములకు రెంటికిన్నీ నకారః స్యాత్‌ = 


152 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


నవర్ణ మవును, పైశాచ్యామ్‌ = పైశాచియందు. ఇప్పుడు చెప్పినదానను 
ణకారమునకు నవర్ణము వస్తేను సాన ఆయెను. ఇది పైశాశికభాషనైన 
తద్భవము. 
రాజకులశబ్దమునకు - 
సూ. గజడదబఘరుఢధభాం కచటతపాః ఖఛరథఫాః. 
వృ. సర్శవర్ణ తృతీయ చతుర్థానాం తత్తత్రథమ ద్వితీయాః క్రమేణ స్యుః. 
టీ. స్పర్శవర్గతృతీయచతుర్భానామ్‌ = స్పర్శవర్గములయందు మూండవ 
యక్షరములకున్ను నాలవవానికిన్నీ, తత్సతథమ ద్వితీయాః = 
ఆయావర్గములయొక్క మొదలివర్ణములున్ను రెండవవర్ణములన్ను క్రమేణ = 
వెంబడిగాను, స్యుః = అవును. ఈసూత్రమున జకారమునకు చకారము 
వస్తేను రాచ యాయెను. కులమునకు కొలము ఆయెను. అది సమము 
చేస్తేను రాచకొలము. ఇది చూళికాపైశాచికాభాష నైన తద్భవము. 
మూకశబ్దమునకు - 
సూ. అచోసావభౌ కఖతథపఫాం గఘదధబభాః. 
వృ. అచః పరేషా మసంయుక్తానా మనాదీనాం - కతపవర్గ ప్రథమ 
ద్వితీయానాం తృతీయ చతుర్ధాః క్రమేణ స్యుః. 
టీ. అచః పరేషాం = అచ్చుకంటె పరము లైనటువంటి, అసంయుక్తానాం= 
సంయుక్తాక్షరములుగానటువంటి, అనాదీనాం = మొదలివిగానటువంటి, 
కతపవర్ష ప్రథమ ద్వితీయానాం = కతపవర్గములయొక్క మొదలి 
యక్షరములకున్ను, రెండవవానికిన్ని, తృతీయచతుర్జాః = తమవర్గములయందలి 
మూండవనాలవయవి, క్రమేణ = వెంబడిగాను, స్యుః = అవును. ఇది 
అపభ్రంశభాష నైన తద్భవము. ఇందువలనను కకారమునకు గకారము 
వస్తేను మూగ ఆయెను. 


కాకునూరి అప్పకవి 153 


అప్పకవయము 


ఇందునకుం బ్రయోగము. 
సారంగధర చరిత్రమునందు - 

చ. తలవరు లేంగ లేంగబులితండము నెత్తుటిజొత్తుకై హలా 
హలిమెయి రాంగ జాంగలయినట్టి వృకంబులు క్రొంబొదల్‌ రొదల్‌ 
చిలుకుచు నీంగ నీంగలును జీమలు దొంతరలై పయిం బయిం 
బిలబిల మూగ మూంగవలె బెగ్గిలి పల్మంగలేక వేదనన్‌. 

(ఆ.౩. 117) 97 


యక్షశబ్దమునకు - 
సూ. అదే ర్యోజః. 
వృ. ఆదే ర్యస్య జ స్వాత్‌. 
టీ. ఆదేః = శబ్బాది నుండేటటువంటి, యః = యకారమునకు, జః = 


జకారము, స్యాత్‌ = అవును. దీనను మొదలి యకారమునకు జకారము 
వస్తేను జక్షః అనియుండెను. 


సూ. క్షు. 
వృ. క్ష ఇత్యస్య జిహ్వామూలీయః స్యాత్‌. 
టీ. క్ష ఇత్యస్య = క్ష అనేటటువంటి అక్షరమునకు, జిహ్వామూలీయః = 
జిహ్వామూలీయము, స్యాత్‌ = అగును. పాణినీయ వ్యాకరణమునందు “క 
ఇతి జిహ్వామూలీయః అన్నందుచేతను, జిహ్వామూలీయ మనంగాను దాపలి 
విసర్గము గల “క కారమునకుం బేరుగానక అనునది రాంగా జఃక యని 
నిలిచెను, మునుపు చెప్పిన అధోక్షజ ఫక్మిక్రావచనమువలన జాక్షరము దంత్యాక్షర 
మాయెను. ఆంధ్రమునందు విసర్ణనీయము లేదు గనక అది లోపమైతేను 
జక్క అని యుండె అది తత్సమమును చేస్తేను జక్కులు ఆయెను. ఇది 
మాగధీభాష నైన తద్భవము. 
స్ప కుక్క గోలెం బోలి కూళ గుండము కంతి 
గుజ్జు కరాటంబు గజ్జి కట్టె 


154 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


సిక చేంత చిక్కంబు చిన్నా సింగము సెజ్జ 
లక్క లచ్చన సుద్ది లయ్య లాగు 

ప్రోడ పొత్తము పోంక పుడమి బన్నము బూది 
బీరంబు బికిరంబు పిట్టు పుటము 

వదినె వెన్నుడు వంక వడుగు వీడెము వన్నె 
రక్కసి రవణంబు రిక్క పగ్గె 


తే. పీంట దయ్యము తోరంబు పెట్టె మట్టి 
బత్తి జతనంబు జాతర ముత్తియంబు 
దాది కుప్పస మిటికె నిద్దంబు పెరిమె 
యివము దెస డిగ్గి యనంగం దద్భవము లయ్యె. 98 


దీనికి వివరము - కుర్ముర శబ్దమునకు కుక్క గోళ శబ్దమునకు గోలెము, 
ఆలిశబ్దమునకు ఓలి, క్రూరశబ్దముకు కూళ, కుండశబ్దమునకు గుండము, 
(గంధథిశబ్దమునకు కంతి, కుబ్దశబ్బమునకు గుజ్జు, కరండశబ్దమునకు కరాటము, 
ఖర్జూశబ్దమునకు గజ్జి, కాష్ట్రశబ్దమునకు కట్టె, శిఖాశబ్దమునకు సిక, 
చేష్టాశబ్దమునకు చేత, శిక్యశబ్దమునకు చిక్మము, చిహ్నశబ్దమునకు చిన్నా 
సింహశబ్దమునకు సింగము, శయ్యకు సెజ్జ, లాక్షకు లక్క లాంఛనకు లచ్చన, 
సూక్తికి సుద్ది, లంజకు లయ్య, లంఘకు లాగు, ప్రొఢకు ప్రోడ, పుస్తకమునకు 
పొత్తము, పూగకు పోంక, పృథివికి పుడమి, భగ్నమునకు బన్నము, భూతికి 
బూది, వీరశబ్దమునకు బీరము, భిక్షకు బికిరము, పిష్టమునకు పిట్టు, స్ఫుటకు 
పుటము, వధూనికి వదినె, విష్ణునకు వెన్నుడు, వక్రమునకు వంక, వటునకు 
వడుగు, వీటికి విడ్జెము - వీడెము, వర్ణమునకు వన్నె రక్షశ్ళబ్దమునకు 
రక్కసి, రమ్యకు రవణము, బుక్షమునకు రిక్క ప్రజ్ఞకు పగ్గె, విష్టరమునకు 
పీంట, దైవమునకు దయ్యము, స్టూలమునకు తోరము - దూలము, పేటికి 
పెట్టె, మృత్తికమునకు మట్టి, భక్తికి బత్తి యత్నశబ్దమునకు జతనము, యాత్రకు 
జాతర, మౌక్తికమునకు ముత్తియము, ధాత్రికి దాది, కూర్ప్చాసమునకు 
కుప్పసము, ఇష్టికకు ఇటిక, స్నిగ్గకు సిద్ధము, (ప్రేమకు పెరిమె, హిమమునకు 
ఇగము. 


కాకునూరి అప్పకవి 155 


అప్పకవయము 


సూ. వాస్యాత్వచి ద్వకారో నాదిగత స్యాద్యవర్గ సరళస్య, 


అనియెడు నీయాంధ్రశబ్దచింతామణీ సూత్రమువలనం గకారమునకు 
వకారము వస్తేను ఇవ మని యనవచ్చు. దిశకు దెస, దీర్ణికకు డిగ్గి, ఇట్టివి 
లోకంబున ననేకములు గలిగి యుండునని యెల్లం (బాకృత 
వ్యాకరణమువలనను సంస్కృతాది భాషా స ప్రకంబున నుద్భవించి తద్భవముల 
వెలయు తెలుంగు పలుకులని తెలియవలయు. 


త్రిలింగశబ్ద తద్భవము 
శ్రీక్షితిధరకాలేశ 
ద్రాక్షారామంబు లనంగం దనరారెడు నీ 
త్రిక్షేతంబుల లింగము 
లోక్షింపం ద్రిలింగ సంజ్ఞ నెన్నిక కెక్కున్‌. 99 


తక్రిలింగ నివాసమై తనరుకతన 

నాంధ్రదేశంబు దాం ద్రిలింగాఖ్య మయ్యెం 

దెలుం గగుచు6 దద్భవము దానివలనం బొడమె 

*వెనుకం గొందటు దానినే తెనుంగు నండ్రు. 100 


ఆంధ్ర భాషాభేద చతుష్టయము 


మూ.సూ. తజ్ఞా సమా చదేశ్యా గ్రామ్యా చేయం చతుర్విధా భవతి. 


తే. 


దైత్యదమన తత్సమ మనం దద్భవ మన 
దేశ్య మన గ్రామ్యభాష నాం దెనుంగు నాల్లు 
విధము లందుం దత్సమమును విడిచి మూడు 
నాంధ్రములె యెందు నందు గ్రామ్యంబు శోదిరుగు, 101 
తజ్జి లక్షణము 
మూ.సూ. - ప్రకృతి ద్వయజా తజ్జా. 9 
“వజలుసిద్ధాక్షరములలో వర్ణసమితి, 
దూలం బోం బల్మ నర్థంబు *దాడ్రరుకొనుచు 


156 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


సంస్కృత ప్రాకృతాఖ్య భాషాద్వయమున, 
నుదృవించిన తెలుంగులు తద్భవములు. 102 


తత్సమ లక్షణము 
మూ.సూ. - తుల్యాతు సమా. 10 


క. తెనుంగు విభక్తుల కడపల 
దనరారంగ నిలుప సంస్కృత ప్రాకృతముల్‌ 
గనుపట్టుం దత్సమములన 
వనజాక్షుండు జముండు దనుజవరులకు ననంగన్‌. 103 


దేశ్య లక్షణములు 
మూ.సూ. - ప్రవాహినీ దేశ్యా. 11 


క. _ఏదేశము మానవులకు 
నాదేశముభాష దేశ్య మయ్యె గరుత్మ 
త్సాది జనవ్యవహారము 
చే దాని నెటింగి కృతులం జెప్పంగ నొప్పున్‌. 104 


ఆంధ్ర దేశ్య భేదంబులు 


క. జలశయన యాంధ్రదేశ్యం 
బులు రెండు దెజంగు అయ్యె భువి శుద్దాంధ్రం 
బులు నన్యదేశజాంధ్రం 
బులు నాం గామెపలినామ పురవరధామా. 105 


తే. ఆంధ్రదేశ పురస్థాయులైన సకల 
జనములకును మటుంగుదేశంబు లేక 
తేటతెల్లమిగాం బల్ముమాట లెల్ల 
నవని శుద్దాంధ్రదేశ్యంబు లనంగంబడును. 106 


కాకునూరి అప్పకవి 157 


అప్పకవీయము 


క్ర 


బ్‌ 


పాలును బెరుంగును నెయ్యిని 

వాలాయం బుట్టి బట్టి వంచుక త్రాగెన్‌ 

జో లెక్కుక నీ బీడ్డండు 

జోలి యింకేమున్నదన్న శుద్ధాం ధ్రంబుల్‌. 107 


కేశవ యాంధ్రులు నానా 

దేశంబుల యందు నిలిచి తెలుంగులె తత్త 

ద్దేశోక్తు లంటం బలికిన 

నాశబ్దము లన్యదేశ జాంధ్రము లయ్యెన్‌. 108 


ఆలంబు చివ్వ కయ్యము పోరు బవరంబు 

దుర మని యొంటరి దొమ్మి కలను 
వెలంది యింతి పడంతి యెలనాగ చెలి బోటి 

పొలంతి తొయ్యలి నాలిమెలంత నెలంత 
మేను వేసవి మోవి గౌను దెందం బక్కు 

వీను లుల్లము కేలు వెన్ను నొసలు 
వావిరి యేడ్తెఐ వజలుట కొజిలుట 

నలినొగి మొగి బర్వి నలుపు పొలుపు 


నెల తునుక వాంక వలవంత నెమ్మి నెజక 

లారజము సోయగము గొనయంబు చిలువ 

“పాల్ల చెచ్చెర మక్కువ తెల్లమి యనం 

దనరు నిటు లన్య దేశజాంధ్రములు పెక్కు 109 


నెలకొను సంస్కృత తత్సమ 
ములు దొరలక తజ్జదేశ్యముల మూటను సం 


ధిలి కేవలాంధ్రములు నా 
నలరుం గృతుల నచ్చ తెనుంగు లండు తెలుంగునన్‌. 110 


158 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


క. తెలుంగు మటుంగులు ప్రాందెనుం 
గులు తద్భవ దేశ్యములును గూర్చి మృదుపదం 
బులు గాంగ నచ్చ తెనుంగులు 
మెలంకువతోం జెప్పం దగు శమీప్రాంత గృహా. 111 


తే. అబ్ధిమేఖల కుదయించినట్టి సీతం 
జేకొనియె రాఘవుం డని చెప్పుచోటం 
గడలి మొలనూలి చేడియ గనిన పడుచుం 
దెచ్చుకొనె రాముం డనంగను దెనుంగు *మజుంగు. 112 


క. తొల్లింటి జనుల వాక్యము 
లెల్లను బ్రాందెనుంగు లయ్యె నిప్పటివారల్‌ 
చెల్లుబడి నాడునవియే 
దెల్లమిగా నింకం బ్రాంత తెలుంగులు నృహరీ. 113 


క. పుడమియు సిరియును బడంతులు 
వెడవిలుతుండు పసిండి కడుపు వేల్పును గొడుకుల్‌ 
గడలి విడిమట్టు పాపల 
నడుచు” గుఅముసామి కనంగ నచ్చ తెనుంగుల్‌. 114 


పూర్వకవి సమయ సిద్ధపదంబులు 
మూ.సూ. - సిద్ధిర్లోకాద్దుశ్యా లోకో. నన్యాదృశశ్చ నిత్యశ్చ. 21 
క. కవులకు దేశ్యము లోక 
వ్యవహారము వలనం దెలియ నగు నాలోక 
వ్యవహారము నిత్యంబును 
భువి నిజదేశమున యోగ్యమును నగుం గృష్ణా. 116 


తే. అవనియందు లోకవ్యవహార మనంగ 
నాత్మదేశంబులను బెద్ద లైనవార 


కాకునూరి అప్పకవి 159 


అప్పకవయము 


లాడు భాషావిశేష వాక్యములలోన 
"వాడుకకు వచ్చునవి దుగ్గవార్థిశయన. 116 


వ. అవియెయ్యవి యనిన. 117 


బ్‌ 


మదిరాక్షి చెవులు తొమ్మది లెక్క లనరాదు 
ముద్దియ కనులు తమ్ములనరాదు 
శుకవాణి బుగ్గలు ముకురంబు లనరాదు 
చెలిపండ్లు మల్లెమొగ్గ లనరాదు 
గజయానచండ్లు బంగరుకుండ లనరాదు 
సతిబొడ్డు సుడిని మెచ్చ దనరాదు 
నరసిజాననముడ్డి సైకతం బనరాదు 
హరిమధ్యకాళ్ళిగు శ్లనంగ రాదు 


తే. క్రమత వీనికి వీనులు కన్నుదోయి 
చెక్కులును బలువరుసలు నిక్కుంజన్నుం 
గవయుం బొక్కిలి పిజఖుందు చొక్కంపు టడుగు 
లనుచు మును వాడి రవియ చేకొనంగ వలయు. 118 


తే. రణము వర్ణించుచో వీరరసమునందు 
యుద్ధపంచకమునం దిక్క యొజ్జ సారెం 
గా ళ్లటంచు రచించుట గాంచి కవులు 
చెప్పుకొనిరి మీంగాళ్లని చెలంగి కృతులు. 119 


సారంగధర చరిత్రమునందు సీసపాదము - 


సీ. _ ఉమ్మెత్తెపువ్వు నోనొరపైన కుచ్చిళ్లు" 
చెలంగి మీగాళ్ళపైం జిందులాడ (3-143) 


160 కాకునూరి అప్పకవి 


గ్రామ్యపద లక్షణము 


ప్రథమాశ్వాసము 


మూ.సూ. -సంస్కారార్డో నియమో౭_ నియమాదామ్యం హి యత్వపభ్రంశః. 


తే. 


ఉక్తలక్షణవంతమై యుండునట్టి 

కావ్యముల *నెర్గవలయు సంస్మారమనుచు 
హీనలక్షణ కావ్యంబు నెఖుంగ వలయు 
గ్రామ్య మనుచు నపభ్రంశకంబు ననుచు. 


లక్షణ విరహిత కావ్యము 

పక్షిగమన గ్రామ్య మనంగంబడు నది పెద్దల్‌ 
వీక్షింపరు లక్షణయుత 

మీక్షితి నగ్రామ్య మని (గహింతురు ప్రీతిన్‌. 


క్షితి నపభ్రంశ పదములు కృతులయందుం 
గమలలోచన చెప్ప నర్షములు గావు. 

గాన నాంధ్రకవీంద్రులు వానిం దెలియ 
వలయు నీశాస్తమునం దమతలంపు నిలిపి. 


చులుకంగా గ్రామ్య జనములు పలుకునట్టి 


తెనుంగుమాటలు (గామ్యంబు లనంగం బడియె 


వర్ణలోపంబు నొంది కావ్యములం జొరవు 
పరులం దెగ దెడుచోనొప్పు బాలదొంగ. 


అక్షర విలోపమై యుండునట్టి పలుకు 
గామ్యమున నొప్పు నదె యపభ్రంశకంబు 
ననంగబండు ధాత్రి నాకడ కాడ యనుచు 
నడుమనున్న కారంబు నుడువకున్న. 


వస్తాండా హరి సొమ్ములు 
దెస్తాండా గొల్లోడంట దిట్టక కరుణన్‌ 


కాకునూరి అప్పకవి 161 


120 


121 


122 


128 


124 


అప్పకవీయము 
జూస్తాండా కౌంగిలి నేం 
డిస్తాండా చెప్పమన్న నివి[గ్రామ్యోక్తుల్‌. 125 
అగ్రామ్యపద లక్షణము 
మూ.సూ. -విరళాన్‌ పేచోషాదిక శబ్బాన్‌ ప్రవ్యాహరన్తు శబ్దజ్ఞాః, 
ఇహ తు ప్రవ్యాహార్యం సజ్మేతిత సుప్రసిద్ధ మేవ పదమ్‌. 


ల్‌ 


ధరణిపైం బుట్టి మధ్యమపురుషంబున 
బహువచనంబునం బరంగుచుండు 
నట్టిపేచోష శబ్దాదులు కడు న ప్ర 
సిద్ధంబులగు నైన శేషశయన 
వేదంబునందు వావిరిం బ్రయోగంబులు 
5్‌కర్రవ్రు నవార్తికంబులను “వోల ధ 
నాస్య ప్రయుక్త” యటంచు మహాభాష్యమునం 
బతంజలి యుక్తములె యటంచు 


తే. బలుకుటను సంస్కృతమున శబ్దజ్ఞు లప్ర 

సిద్దశబ్దంబులను గూర్చి చెప్పుచుందు 

రాంధ్రమున సుప్రసిద్ధంబులైన పూర్వ 

కవిసమయ సిద్ధపదములుగాని చొరవ. 126 
వ. పేచయన్నండుకు ధాతువు 'డుపచష్టాకే యనునది. 'ఊషు యన్నందుకు 

ధాతువు 'వసనివాసే' యనునది. 127 
ఆ. గ్రామ్యమైన నాంధ్రకవులు సంకేతిత 

సుప్రసిద్ధ మనుచు సూత్రమునను 

గలిమిం బూర్వసుకవికావ్యోక్తములు ప్రసి 

ద్ధంబు లైనం గూర్చందలంతు కొర్రప్పుడు. 128 


162 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


ఆ. గ్రామ్యమైన నాంధ్రకవులు సంకేతిత 
సుప్రసిద్ధ మనుచు సూత్రమునను 
గలిమిం బూర్వసుకవికావ్యోక్తములు (ప్రసి 
ద్ధంబు లైనం గూర్చందలంతు “రెపుడు. 128 


వ. అది యెట్లనినం గనియె ననవలసిన భూతార్థక్రియాపదైకవచనంబు 
నందు వర్ణ లోపముచేసి కనెనంట యని (గ్రామ్యపదముగా 
వాగనుశాసనులు ప్రయోగించినారు గనుక నది సాధనము చేసికొని 
యాంధ్రకవితా పితామహుండు కొనియె ననుటకుం గొనెనని చెప్పెనని 
యెవ్వియనిన. 129 


ఆదిపర్వమునందు :- 


క. *వనకన్యక యంట నే నంట 
వనమున గాంధర్వమున వివాహం బంట నం 
దనుం గనె నంట మటిచితి నంట 
వినం గూడునె యిట్టిభంగి విపరీతోక్తుల్‌. 180 


“విష్ణుచిత్రీయమునందు :- 
ఉ. పూని ముకుందునాజ్ఞం గనుబొమ్మనె కొకాంచి యజాండభాండముల్‌ 
వాననుమీదం బోవ ోనడువం గొనెం దన్నన న(గనిశ్చల 
త్వాన చలత్వనిష్టలె సమస్త జగంబుల జాడ్య చేతనల్‌ 
గా సుతి కెక్కు సైన్యపతి కాంచన వేత్రము నాశ్రయించెదన్‌. 131 


కందగీతి గర్భచంపకమాల 


చ. నరహరి కేశవా వనజనాభ రమాధవ వంశహస్త బం 
ధుర సుగుణాకరా దురితదూర జనార్దన దోర్బలాఢ్య గీ 
ర్వర గిరిశస్తుతా మురహరా సురపూజిత ముఖ్యపాద సుం 
దర పురుషాగ్రణీ భుజగతల్ప శచీపతి పుత్ర రక్షణా. 132 


కాకునూరి అప్పకవి 163 


అప్పకవీయము 
గర్భ కందము 


క. నరహరి కేశవా వనజనాభ రమాధవ వంశహస్త బం 
ధుర సుగుణాకరా దురితదూర జనార్దన దోర్బలాఢ్య గీ 
ర్వర గిరిశస్తుతా మురహరా సురపూజిత ముఖ్యపాద సుం 
దర పురుషాగ్రణీ భుజగతల్ప శచీపతి పుత్ర రక్షణా. 133 


గర్భ గీతము 


లే.  వనజనాభ రమాధవ వంశహస్త 
దురితదూర జనార్దన దోర్చలాధ్య 
మురహరా సురపూజిత ముఖ్యపాద 
భుజగతల్ప శచీపతి పుత్రరక్ష్మ 134 


ఆశ్వాసాంత గద్యము 


ఇది శ్రీమదాపస్తంబసూత్ర, భారద్వాజసగోత్ర, కామెపల్లీపురమందిర, 
నందనందన చరణారవింద వందనాభిలాష మనీషా ప్రాభవ, వెంగనార్య 
తనూభవ, విద్యావిశేష సూరాచార్య, కాకునూర్యప్పకవివర్య విరచితంబైన 
యాంధ్ర శబ్దచింతామణి యను నంధ్రవ్యాకరణ శాస్త్రంబునందు గోవింద, 
కౌస్తుభ, వైజయంతీ, శ్రీవత్స, మురళీ, పంచాయుధ, పీతాంబర, బర్జిబర్హ్య 
లక్ష్మీ, క్షమా, నంత, గరుడ, విష్వక్సేన, మారుతి, పరమభాగవత, విధాతృ, 
శారదా, శివ, భవానీ, గణేశ, గుహ, లోకపాల, (గహ, పురాతన వర్తమాన 
భావికవి గురునమస్మారంబును, స్వప్న ప్రకారంబును, భగవద్వాక్యంబును, 
(గంథప్రభావంబును, గర్భవంశావతారంబును గవివిచారంబును, 
షస్ట్రంతములును, మూలసూత్రంబులును, బూర్వగ్రంథనామ సంగ్రహంబును, 
(బబంధ మహిమయుం, గావ్య భేదంబులును, శబ్దార్థ లక్షణాలంకార 
దోషంబులును, వాక్యలక్షణంబును, రసవివేకంబును, పంచవిధ భావంబులును, 
శృంగార రస స్వరూపంబును, అష్టరస ప్రపంచంబును, నాయక నిర్ణయంబును, 


164 కాకునూరి అప్పకవి 


ప్రథమాశ్వాసము 


సుకవి మావాత్యంబును, దల్లక్షణంబును, సప్తవిధ కవులును, గుకవి 
నిరసనంబును, గవితాప్రశంసయు, దేశభాషా విశేషంబులును, భాషాష్టకోత్పత్తి 
వివరణంబులును, బ్రకృతి వికృతి భేదంబులును, దద్భవంబులును, 
ఆంధ్రభాషాభేద చతుష్టయంబును, బూర్వకవి సమయసిద్ధ పదంబులును, 
గామ్యాగామ్యంబులును గల భాషాపరిచ్చేదంబను ప్రథమాశ్వాసము. 


కాకునూరి అప్పకవి 165 


అప్పకవయము 


న 


13. 
14. 


15. 
16. 
17% 
18. 
19. 
20. 


పాద సూచికలు 
శబ్బ్దార్జా. 
ఏషా తయోర్భవే ద్వికృతిః - అనుపాఠము గ్రాహ్యము. చూ.పుట 
30. బాలసరస్వతీయాదులం దిట్టిపాఠమే యున్నది (రా). 
ఈ ఛందోదర్పణము అనంతుని కృతిగాదు; తాతంభట్టు ప్రణీతమని 
శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు అనంతునిఛందము పీఠికలో 
దెల్పియున్నారు. 
వాదీంధ్ర, వాదాంగ - అని యితర లక్షణ గ్రంథములు. (రా). 
ఇందు నగాగమములేమి లక్షణ విరుద్ధము - 'తెనుగున కవశ్యమియ్యది 
దీని జదివి అని సవరింపనగు. (రా). 
సురలన్‌ (గి). 
హరిణ = శ్వేత. హరిణరోగము = శ్వేతరోగము. 
మృష్టంబు (&). 
పంచాశతెట్టి దనిన (గి). 
నెందు (వా.పె.), మొదల (ప). 
యుక్తాసర్వార్థ (పె.) యుక్తశబ్దార్థ (ఓ). 
ఫణితి. 
ఈ శబ్దము కావ్యగుణవాచకమైనయప్పుడు “మాధుర్య” అని 
యుండదగు. అట్లున్నచో ఛందోభంగము. “ధర్మధర్మిణోరభేదఃి” 
అనున్యాయము రసవాచకమైన యప్పుడే చెల్లును. ఇచ్చట చెల్లదు 
(గి). మధుర సౌకర్య (సూ.). 
నదడుగంగ 
పతత్ర్రకర్షణంబు నధికపదంబు సమాప్త పునరాత్తంబు (గి). ఇందు 
గణభంగము. 
జెప్ప (పె). 
విందు (పె). 
వెనక. (ప.వా. పె). ఇట్లే ఈ మాట వ్రాతపుస్తకములోనున్నది. 
నాస్పదంబై (పె). 
నడర (వా పె). 
భణితి. 


166 కాకునూరి అప్పకవి 


21. 
22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 


29, 
30. 
31. 
32. 


38. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 


48. 
44. 


ప్రథమాశ్వాసము 


వింశతి గీతముల్‌ (అచ్చు ప్రతి). 

ప్రకృతి (పాఠాంతరము). 

యూడిగ (వా. పె. 

వెనక (ప.వా. పె). 

బడవాలు (పె), పడి హారి (వా), దళవాయి (ఏ), బడివారి (ఓ). 
లాజ్లురు (పూ.ము, గి). 

వ్యాసో - ప్రాచీన ముద్రణము. 

అవశ్యకము - అనురూపము అసాధువు. చారమవశ్యంబని - అని 
సవరింపంజను (రా). 

డతని గవి. 

కవశ్యంబయ్యెన్‌ - అని సవరింపవలె (రా). 

ఖాజు ఖోదాకేతె (ప); ఖూబు ఖోడాకెతే (వా); ఖూబుఖోడాకెతే (పె). 
కానీరురీపోషణీ, మాయాభీకుముటూకులోటుకుహూటూమాయా 
సటాజాహారే, మాయాగేయమటా (వా); కానీర్సురీపోషణా, 
మాయాభీకుముమీకులోమికువుమీ మాయానటాజావారే, 
మాయాగ్గేయమదే (ప); కానీజరీఫోవణీ, మాయాభీకుముటూ 
కుటోటికుహుటీ మాయాసటాజోహరే, మాయాగ్గేయమటా (పె). 
రారగించ (పె). 

బాంద్య కేకయ హైవబాహ్లిక సుహాగాంధార. 

18వ పేజీలో ఈ శ్లోక క్రమము మాజియున్నది. 

ముంగల (వా) 

బొల్లును (గి). 

మీదనున్న ద్విత్వాక్షరములందు (గి). 

కైవడిన్‌ (పె). 

నేచు (ప.పె). 

దాని (వా.పె) 

ఈ పద్యము పూర్వము[ద్రణలలో నెల్ల గుండలీకృతమైయున్నది. 
అందులకు గారణము తెలియరాదు. 

నన. 

భయజనకంబై (పెం). 


కాకునూరి అప్పకవి 16/ 


అప్పకవయము 


45. 


46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 


54. 
ర్‌ర్‌. 
56. 
57. 
ర్‌రి. 
59. 


60. 
61. 
62. 


63. 
64. 


65. 
66. 
67. 


కకారమునకు దాపలనున్న యర్ధ్థవిసర్గమునకు జిహ్వామూలీయమని 
సంజ్ఞ కాని అట్టి కకారమునకుంగాదు. (పూ.ము). 

క్షితిని (ప), క్షమము (పెం.వా.). 

వెనక (పెం.వా). 

దిగును (ప). దిగుడు (పెం.వా..). 

వరస. 

దోంపు (ప. పెం). 

యెల్లి (ప). యెల్ల (వా) 

లమరు (మె) 

దెల్లమిగా నెంతం బ్రాంతతెనుంగులు నృహరీ (వా), దెల్లమిగా వింకం 
బ్రాంత తెనుంగులకు హరీ (ఏ). 

గుతురు (పెం.) 

వాడికకు (ప.వా. పెం). 

వర్ణింపుచో (వా). 

నొకటై (ప), నొరవైన (పెం.) 

చెలికి (ప.వా. పెం). 

'నెజుయగవలయు” పూ.వ్రాంత అచ్చుప్రతుల నటులున్నను పైరీతి 
స్వల్పమైన సవరణతో గణభంగదోషమును సవరింపనగును. “చూచి 
కాకెట్లవచ్చునే సుద్దబాతి నన్ని-కుమా. ప్ర. 

దండు (ప), దంట (వా. పెం.) 

ప్రత్యాహరస్తు - ప్రత్యాహార్యం (ప). 

గలవు గావున వార్తికంబునొద్ద “నాస్య్యప్రయుక్త” (ప), గలవు. 
నవార్తికంబులును “నో౭_ థ, నస్తుప్రయుక్తొ (వా). 

రెదను (వా), రెలమి (పెం). 

ఈ పద్యము పినవీరభద్రుని శృంగార శాకుంతలము నందుం 
గనంబడునుగాని ఆదిపర్వమునందు గనంబడదు. చూ.పు. 95. 
శృం.శా. 

ఇది ఆముక్తమాల్యదకు నామాంతరము (రా). 

దాల్చి (పెం). 


నడవం (ప.వా. పెం). 


168 కాకునూరి అప్పకవి 


వర్ణ పరిచ్చేదము 
ద్వితీయాశ్వాసము 


క. శ్రీమహిత కొండవీటీ 
నామక రమ్యగిరిదుర్గ నగరాభిమత 
ల్లీ మకరవాహన హరి 
ద్భూమిస్థిత కామెపల్లిపురవర శరణా. 
క. అవధారు శబ్దశాసనుం, 
డవనిం గలియుగమున కాది నా రాజమహేం 
ద్రవరంబునం జెప్పిన యాం 
ధ్ర వచోవ్యాకరణ సూత్రతతిం దెనుంగింతున్‌. 


క. శిష్టార్యావింశతి వి 

స్పష్టముగా నక్షర ప్రపంచము లోకో 

తృష్టుండు నన్నయ సుకవుల 

కిష్టాపత్తిగ వచించె నెంతయుం ట్రీతిన్‌. 

వర్ణపరిచ్చేద మూల సూత్రంబులు, ఆర్యావృత్త శ్లోకంబులు :- 

ప్రాణా స్సమాసతో౭_ చో బిందు రనుస్వార ఏ జథో వక్ర, 
వక్రతమ ఐజ్జల స్స్యు స్సమాసతః ప్రాణినో ద్రుతాఖ్యో నః, 
కచటతపాః పరుషాఖ్యా గజడదబాస్తు సరళాః స్థిరా ఇతరే, 
ఏతా స్సంజ్ఞా స్సర్వా జ్ఞాత్వా పశ్చాత్రవర్తయే దత్ర. 
బాలేందుపరిధి శృంగావర్త కుశగ్రంథిదాత్ర బరశుసమాః, 
ఆద్యా ఇభకరతుల్యా స్తద్దీర్ణా శ్చూలసన్నిభా వన్యౌ, 


కాకునూరి అప్పకవి 169 


= 


అప్పకవీయము 
సిద్ధ స్పాధ్య శ్చానుస్వారః పూర్చార్ధభేదతో ద్వివిధః, 
హస్వా త్ఫూర్గోల_ పి భవే ద్దీర్జాచ్చె త్థండ ఏవ సజ్జేయః. 4 
దరశార్‌జ్ఞపిప్పల దళాంకుశ పన్నగసన్నిభాః క్రమా త్పరుషాః. 
స్తంభ విరేఖాధిక్యై స్త ఏవ వర్గద్వితీయ వర్గాద్యాః. ర్‌ 
'కీరతరి హ స్తిమస్తకశు క్రితులాసన వితర్దిీసీరసమాః 
అంత స్మా శ్చోష్మాణో దంత్య చజౌ గురురలౌ చ బిందుయుతౌ. 6 
ఆద్యాయాః పజ్బాశ ద్వర్ణాః ప్రకృతేస్తు తే దశోనా స్ఫ్యుః 
సప్తత్రింశ దివా న్యే చాను ప్రవిశంతి శబ్ద యోగవశాత్‌. 7 


ద్వివిధా దిదుదేదో తో చో వక్రతమా వనుస్వారౌ, 
కగచజయుగటడణతదన పబమయరయుగలయుగవసహాశ్చ హలః. 8 


వికృతిపదాదౌ ప్రథమాన్తస్థ తృతీయానునాసికౌ న సః, 

అయిగవుగా దేశౌస్తః క్రమేణ సర్వత్ర వక్రతమయో ర్వా. 9 
వాసాయ త్వచి ద్వకారో నాదిగత స్యాద్య వర్గసరకళస్య, 

అద్దన్యస్తాలవ్య శ్చు ర్వక్రః స్యా న్మిథ స్పవర్ణ శ్చ. 10 
లఘవోల_ లఘవశ్చేతి ద్వేధా నస్థా న్విదన్తి శాస్తారః, 

అన్యే న్య వ్యాకరణ స్పష్టా రస్వత్ర గృహ్యతే ద్వివిధః. 11 
అద్యః క్రియాసు “భూతాద్యర్థ సముద్యోతితం వినా సర్వః, 

యతశ్రుతి మార్యా లఘుయం ప్రవదన్తి ప్రాణతః పరం ప్రాణమ్‌. 12 
క్వచి దపినస్త ఉదోతౌ దంతోష్ట భవస్య వికృతి శబ్దాదౌ, 

నా న్యేషాం వైధర్యం లఘ్వలఘూనాం రయోస్తు నిత్యం స్యాత్‌. 18 
శుభవర్ణా శ్చుభశబ్దా యేచ శుభగణాస్త ఏవ కావ్యాదౌ, 

గ్రాహ్యాః పురాస్త్రరసగిరి రుద్రేష్వకచటహ మాతృకా నింద్యాః. 14 
“ఆద్యోవళి ర్వితీయో వర్ణః ప్రాసో త్రపాద పాదేషు, 

స్వస్వ చరణేషు పూర్వః ప్రాస సర్వేషు చైక ఏవ స్యాత్‌. 15 


170 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


వృత్తం జాతి శ్చేతి ద్వివిధం పద్యం గణై ర్నిసర్గాఖ్యైః, 

సంబద్ధం, వృత్తంస్యా దుపగణ మాత్రాఖి రన్వితా జాతిః. 16 
శాస్తార ఏకమాత్రాం లఘోర్వ్విమాత్రే గురో రితి వదన్తి, 

గౌ లౌ గగలలసంజ్ఞా గో హగణో లఘు గురూ లగో వగణఃణ 17 


గత్రితయం లత్రితయం మనసంజ్ఞా వాద్య మధ్యమాంత్యార్దాః 
గురవ శ్చేదృజ సగణా లఘవో యది యరత సంజ్ఞికాః క్రమతః. 18 


మిత్రౌ నగలా వింద్రా నలనగసల భరతా శ్చంద్రా మలఘుః, 

రలరగతలతగనవనహ భలభగసలలనలలనగగ సవసహాః 19 

దీర్గస్సంయుక్తాద్యః పూర్ణానుస్వార పూర్వవర్ణ శ్చ, 

ఏతే గురవ శేషా స్సర్వే లఘ్వక్షరా ఇతి జ్లేయాః. 20 
ఇతి శ్రీ సకలభాషావాగనుశాసన నన్నయ భట్ట విరచితానస్థశబ్దచిన్తామణా 

వర్ణపరిచ్చేదో ద్వితీయః. 
వ. ఈ శ్లోకము లిరువదియును నలువదిరెండు సూత్రంబు లయ్యెనవి 
యెల్ల నిందు వివరించెద. 4 


తే. కాంచనాంబర కవితా ప్రపంచ మెల్ల 
వర్ణరూపంబు గాన నావర్ణములకుం 
గలుగు భేదంబు లెజుంగక కవిత పలుక 
వలను గామి వచించెద వాని నెల్ల. ర్‌ 


వర సంజలు 
ణ్‌ క్‌ 
జ మాతృకలు వర్ణములు మతి 
భూతలమున వర్ణములు “లిపులు వ్రాలు ననన్‌ 


దైతేయ విభంజన వి 
ఖ్యాతములగు నక్షరాహ్వయము లివి యెదున్‌. 6 


కాకునూరి అప్పకవి 171 


అప్పకవీయము 


సీ _ఆదులు పదియాటు నచ్చులు స్వరములు 
ముప్పదిమూండు, కా మొదలు గాంగ 
నవనిపై హల్లులు వ్యంజనమ్ములు నయ్యె 
నీవ్యంజనములలో నిరువదేను 
స్పర్శము ల్మొదలి యక్షరములు పయినాల్లు 
నంతస్థములు యకారాదికములు 
పిదప శవర్ణంబు మొదలుగా నూష్మంబు 
అయ్యె నాస్పర్శంబు లైదునైదు 


తే. వర్ణములు గూడ నొక్కొక్క వర్గ మగును 
వర్షవర్దంబు తుద లేనువర్ణములును 
ధరణి ననునాసికము లనం బరంగుచుండు 
జమ్మికడం గామెపలి నున్న చక్రపాణి. 7 


బ్‌ 


అత్వం బకారంబు ననం దలకట్టు ని 
క్మము దాని దీర్హ మాకార మయ్యె 
యే 
నిత్వం బికారంబు నిది పిల్లగుడుసు పే 
రీకార మన గుడి నెసంగుదీర్హ 
మమరు నుత్వము నుకారము ననం గుజుచ కొ 
మ్మూకార మన దీర యుక శృంగ 
యు ణల 
మొనరు వట్రువ బుత్వమును బుకారము 
నను దీనిం జాంపిన బుత్వ దీర్భ మనంగ 


తే. నేత్వ మేకార మైకార మైత్వమయ్యె 

నోత్వ మోకార మౌకార మౌత్వ మయ్యె 

వసుధం బ్రత్యేక లిపులైన వ్యంజనముల 

'పైనిం గూడిన నిమ్మాడ్మిం బలుకంబడును. 8 
లే. అతు నాత్తును మతి యిత్తు నీత్తు నుత్తు 

నూత్తు నేత్తును వెస నైత్తు నోత్తు నౌత్తు 


172 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


వరుసతో నివి పదియును స్వరములయ్యె 
ముంగలం బ్రయోగములం దెలియంగవలయు. 9 


క. నిడుదలు నెజ యక్కరములు 
పొడవులు చాంపులును దీర్ధములు నన నొకకై 
వడి(వాలు కుజుచ లలరును 
గిడుసులు గుజ్జులు ననంగ క్షితి హస్వలిపుల్‌. 10 


క. సున్న యన బొ ట్టనంగా 
నెన్న ననుస్వార సంజ్ఞ లిలవలపల రెం 
డున్నవి విసర్గ మనం జనుం 
బన్నగపతిశయన ధవళ పంకజ నయనా. 11 


ఆ. గజదడదబలు మొదలుగా వర్గవర్గంబు 
నందు మూడు మూడు హా యొకండు 
యాదిలిపులు నాల్లు నన్యవర్ణయుతంబు 
లైనశసలు ఘోష లనంగం దనరు. 12 


లే. ఒత్తు జడ్డయు ద్విత్వ సంయుక్తములును 
మహిని సంయోగవర్ణ నామంబు లయ్యెం 
బైస్వరము లేక కడుం దేలం బలుకంబడిన 
వ్యంజనంబులు పొల్లులనం జెలంగు. 13 


మూ.సూ. ప్రాణా స్సమాతో9. చోబిన్లు రనుస్వార ఏ జథో వక్రః 
వక్ర తమ ఐజ్జల స్ఫ్యు స్సమాసతః ప్రాణినో ద్రుతాఖ్యో నః, 
కచటతపాః పరుషాఖ్యా గజడదబాస్తు సరళా స్థిరా ఇతరే 
ఏతా స్సంజ్ఞా స్సర్వా జ్ఞాత్వా పశ్చాత్రవర్తయే దత్ర. 
స్ప అచ్చులు ప్రాణంబు లని చెప్పంబడు నను 
స్వారంబు బిందు ప్రశస్తిం గాంచు 
నేత్వంబు నోత్వంబు నెసంగు వక్రము లన 
వానిమీందివి రెండు వక్రతమము 


కాకునూరి అప్పకవి 173 


అప్పకవీయము 


లిలం (బ్రాణులను పేర నేపారు హల్లులు 
ద్రుత మనంగ న కార మతిశయిల్లు 
పర్గాదులను గలవర్ణంబు లైదును 
బరుషనామంబులై (ప్రణుతి ౩క్కుం 


తే. బంచవర్గ తృతీయముల్‌ పరమపురుష 
సరళముల్‌ శేషహల్లులు స్థిరము లయ్యె 
శబ్దశాస్త్రంబు గాన నీసంజ్ఞ లెల్లం 


దెలిసి యీ (గంథమునం (బ్రవర్తించు టొప్పు. 14 
వర్గోత్పత్తి సానంబులు 
అ ఎ "ధి 


క. ఇమ్మహి ద్విస్థానోద్భూ 
తమ్ములు వక్రయమ వక్రతమయుగ్మ వకా 
రమ్ములు మతటియేక స్థల 
జమ్ము లితర వర్ణములు భుజంగశయానా. 15 


బ్‌ 


ఉదయించు నత్వంబు మొదలుగా రెండు రెం 
డచ్చులు వరుసతో నటుతం దాలు 

వుల నోష్టముల నవుదల దంతములం 
గంఠతాలువుల గళోష్ట తలములందు 

బొట్టు నాసను గళబున విసర్గంబును 
గాదివర్ణము లైదు నైదు గూడి 

తగం గంఠతాలుమస్తక రదోష్టములు నం 
తస్థము లాలు మస్తకరదముల 


తే. నూర్జ్వదంతాధరంబుల నూష్మలిపులు 
క్రమతం దాలు శిరోదంత కంఠములను 
బలువు వ్రాయి శిరంబున బండిరాకు 
స్థానభేదంబు లేదు దంతములం జజలు. 16 


174 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
బలువు వ్రాయి యనం గా దొడ్డ ళకార మనుట. 17 


తే. అలఘుజళదంత్యచజలకు హ్రస్వ వక్ర 
ములకు నిందు బ్రత్యేకించి పలుకనియెడం 
(గమతః దత్తత్రధాన వర్ణముల కెవ్వి 
యనియె వానికి నని తెలియంగ వలయు. 18 


తే. అచ్చు లొకవర్గ మయ్యె స్పర్శాక్షరంబు 
లయిదు వర్గంబు లయ్యె యాద్యష్టకంబు 
దలంప నొకవర్గ మింకంగొందణ మతంబు 
నూష్మములు నొకవర్షమైయొప్పుచుండు. 19 


శుద్దాంధ్రలిపి లేఖన క్రమము 


క. మొదల నకారాద్యచ్చులు 
పదియాటును వాని పిజఖుంద బాణాసురదు 
ర్మృదహర కాదిలిపులు ము 
ప్పదిమూండును బుట్టి వాక్ష్రపంచం బయ్యెన్‌. 20 


మూ.సూ. బాలేందుపరిధి శృంగావ ర్తకుశ (గంధిదాత్ర పరశుసమాః 
ఆద్యా ఇభకరతుల్యా స్త ద్దీర్ణా శ్చూలసన్నిభా వన్వ్యా. 


బ్‌ 


విదియచంద్రునిమాడ్మి వెలయు సత్వము దాని 

కుడివంక శృంగంబుకొన గుణింపం 
బ్రభవించుం దక్కినప్రాణంబు లెల్లను 

నడిమికి గుడిం జుట్టి విడువ నిత్తు 
కుడి నావుకొమ్ముకైవది వ్రాయ నుత్వంబు 

క్రిందను సుడి నిల్చ్బ్ప బుత్వమయ్యె 
వలపల మీందికి మెలి గొన్న% స్వర 

మెడమ నెత్వం బొప్పుం గొడవలి క్రియ 


కాకునూరి అప్పకవి 1/5 


అప్పకవయము 


తే. యామ్యమున గండ్రగొడ్డలియట్లొనర్చం 
(గాలు నోత్వ మిన్నింటి దీరములు కుడిని 
గరికరాకృతిం దనరుడాకడ వలపల 
నమరు నైత్వౌాత్వములు (త్రికూలముల కరణి. 21 


“వీనికి రూపములు 


అది అకారము,ా ఇది ఆకారము, ? ఇది ఇకారము, ఇది ఈకారము, 
౦ ఉకారము, ౮ ఇది ఊకారమ్ముు - ఇది బుకారము, గ్రా - ఇది బూకారము, 
= ఇది ఎకారము, *ే ఇది ఏ కారము, _ ఇది ఐకారము, ”ొ - ఇది 
ఒకారము, ో - ఇది ఓకారము,ౌ ఇది జె కారము, “ఆనుక్త మన్యవత్‌” 
అను న్యాయము చేత నీశబ్బానుశాన ననూ త్రమునందుం జెప్పిన 
యనుస్వారమును, విసర్దనీయమును, సకలదేశ ప్రశస్తమైన నాగరలిపియందు 
నెటువలెనో యటులం దెలిసికొనునది. తత్స్వరూపంబులు - ౦ - అం ఇది 
పూర్ణానుస్వారము, 8 - ఇది విసర్జనీయము, ఇవి యచ్చు లనంబడు. 22 


అనుస్వార నిర్ణయము 


మూ.సూ. సిద్ధ స్సాధ్య శ్చానుస్వారః పూర్ణార్థభేదతో ద్వివిధః, 
హ్రస్వాత్స్పూర్జో౭_పి భవే ద్దీర్ణా చ్చే త్థండ ఏవ స జేయః. 


బై 


పొసం గదీర్జాఖండపూర్ణంబు లనుపదం 
బులు సంజ్ఞ లౌ గట్టిబొట్టులకును 
(హ్రస్వఖండార్థంబు లను శబ్దములు మూండు 
నరసున్న లకుం బేరు లగుచు నుండు 
శబ్దంబుతోడనె జనియించు బిందువు 
సిద్ధంబు నాంగం బ్రసిద్ధ మగును 
బుడమి నకారంబు చెడి యమైనయాయను 
స్వారంబు సాధ్యసంజ్ఞమున వెలయు 


176 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


తే. నిక్కమీ సిద్ధసాధ్యంబు లొక్కటొకటి 
ఖండపూర్ణంబు లన ద్విప్రకార మయ్యె 
నవియె క్రమ్మటి ప్రాస్వదీర్ణాక్షరములు 
మీంద రెండు తెజంగులై మెజియుం గృష్ణ. 23 


ఆ. వెలంది చెలంగి నిన్నుం దలంచిన నన సిద్ధ 
ఖండబిందు వయ్యెం గమలనాభ 
పొంక మైనయింతిపొందు సొం పగు నన 
సిద్దపూర్ణ బిందు విద్ధచరిత. 24 


క. భువిం గొలిచెదం గాళిందీ 
ధవు నను చును వికృతులను (దుతంబులు చెడి బిం 
దువు లైన వెల్ల సాధ్యో 
దృవఖండము లయ్యెం గామెపల్లినివేశా. 25 


క. _కెందమ్ములు చెంగలువలు 
ముందర చెంగావిచీర ముంగొంగన నీ 
చందము లెల్లను నందిత 
బృందారక సాధ్యపూర్ణబిందువు లయ్యెన్‌. 26 
మూ.సూ. హ్రస్వాత్పూర్జో9 పి భవేద్దీర్ణా చ్చేష్థండ ఏవ వి(స)జ్జేయః. 
లే. జగతిపై సిద్ధసాధ్యసంజ్ఞలం బొసంగు 
ఖందములు ప్రస్వలిపుల పై నుండెనేని 
వాని బూర్జంబులను జేయ వచ్చుం గృతులం 
బూర్ణ్జములు ఖండములు సేయం బొసంగ వెందు. 27 


క. కొాలంకులకుం గొలంకులు నాం 
దలంపులకుం దలంపు లిట్లు తగ సిద్ధము లై 
చెలు వందుం జిజుతసున్నలు 
వెలయును బూర్జంబు లగుచు విషధరతల్పా. 28 


కాకునూరి అప్పకవి 177 


అప్పకవీయము 


క. జలజాక్షుం గొలుతు ననుచో 
జలజాక్షుం గొలుతు ననుచు సాధ్యార్థము భూ 
తలమున నెరసున్నయు నై 
చెలు వగుం గామెపలివాస సిద్దోల్లాసా. 29 


తే. నిడుద లగు నక్కరములపై నిలిచినట్టి 

యర్ధబిందువు "లన్నియు నరసి చూడ 

ధరణి సిద్ధంబు లైన సాధ్యంబు లైన 

ఖండములె కాని పూర్ణముల్‌ గావు సుమ్ము. 30 
ఆ. లోంగ వించుకైన జాంగతనంబున 


దోంచి వలువ లెల్ల దాంచినావు 
గీింజు బూరకొమ్ము నేం జనవలె నన్న 


నిడుదమీంద సున్న నిలుచు సగము. 31 
లే. హల్లులను బంచవర్లంబులందు మొదలి 

వర్ణములకును మూండవవర్ణములకుం 

దక్కనితరాక్షరములకు దాపలికడ 

నాంధ్రపదమధ్యమునం బుట్టదయ్యి బొట్టు. 32 


బ్‌ 


కొంకక వీంకమై కొమ్మతోం జనుదెంచి 
ముంగల నాంగిన మురు వధించె 
మించి చెయ్యాంచక మేదినీసుతుం ద్రుంచి 
నెంజిలి రోంజుకన్నియలం గొనియె 
మింటితోంటను గల మేటి వృక్షము దెచ్చి 
మెందుగా వేండిన మెలంత కిచ్చె 
వింత సేంతల గోపకాంతల వలపించి 


"పొం దూంది బహువిధంబుల రమించె 


178 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


తే. కంపుతూంపులు గల వన్నె కానిం గాంచెం 
గంబమునం బుట్టెం దాం బేటికరణి నొప్పె 
నౌర హరి యనం బూర్జంబు లర్ధములును 
బరుష సరళాదులను గనుపట్టు నిట్లు. 33 


తే. సగము జాబీల్లివలె వ్రాయ సగము సున్న 
నిండుజాబిల్లివలె వ్రాయ నిండుసున్న 
యయ్యు నీ భేదము లెలీంగి యాంధ్రకృతుల 
వ్రాయందగు బిందువులు పొండవేయపక్ష్మ 34 


వ. 6౪ఇది యర్ధబిందువు. ౦ ఇది పూర్ణ బిందువు. (ఇంకను అచ్చులన్ని 
వరుసకు వ్రాయుచున్నాము.) 
మూ.సూ. కరక ట్‌ దళాంకుశ పన్నగ సన్ని భాః క్రమాత త్పరుషాః, 
స్తంభ విరేభాధిక్రై స్త ఏవ వర్గ ద్వితీయ వర్ణాద్యాః. 


బ్‌ 


శంఖశార్హ ద్విపాశన దళాంకుశపన్న 
" గాకృతులను మీంద నడ్డ రేఖ 
వలపల నొక్కటి నిలుపంగం బరుషంబు 
లైదును వరుసం జెన్నారుచుండుం 
(గ్రిందం గంబము పోల్మి గీంటొక్క టిడిన నా 
ద్యములు రెండవలిపులై పొసంగుం 
బైనున్న గీంటు లిబ్బడి సేయం బ్రథమాక్ష 
రంబులు సరళవర్ణంబు లగును 
తే. గంబ మొకటి రేఖాయుగంబు క్రింద 
వ్రాసినం దృతీయమును జతుర్ధంబు నగును 


నిలువు గీంటులు రెండునుం గలసి తమ్ముం 
గదియం దొల్లింటి వనునాసికంబు లగును. 35 


కాకునూరి అప్పకవి 179 


అప్పకవీయము 
'హల్లులకు రూపంబులు 


9 - ఇది క్‌ కారము, 9 - ఇది భ్‌ ఇకారము, క్‌ - ఇది గ్‌ కారము, 
క్‌ - ఇది ఘ్‌ కారము 8 - ఇది జ్‌ కారము, బా - ఇది చ్‌ కారము, చా- 
ఇది చే కారము, ఛా - ఇది ఛ్‌ కారము, చ్‌ - ఇది జ్‌ కారము, చ్‌ - ఇది 
జ్‌ కారము - EE రుకారము, (చా - ఇది జ ్కారము, టా - ఇది ట్‌ 
కారము, టా - ఇది ర్‌ కారము, ట్‌ - ఇది ఢ్‌ కారము, టా - ఇది థ్‌ 
కారము, ట్రా - ఇది ణ్‌ కారము,!్‌ - ఇది త్‌ కారము," - ఇది థ్‌కారము 
-౯ ఇది ద్‌ కారము;్‌ - ఇది ధ్‌ కారము," - ఇది న్‌ కారము, బా - ఇది 
ప్‌ కారము, భా - ఇది ఫ్‌ కారము, బ్‌ - ఇది కారము, భ్యా ఇది భ్‌ 
కారము, బ్రా - ఇది మ్‌ కారము. ఇవి స్పర్శము లనంబడును. 86 


మూ.సూ. కీరేతరిహ స్తిమస్తకశు క్రీతులాసనవితర్జి సీరసమాః, 
అంతస్థాశ్చోష్మాణో దంత్యచజౌ గురురలౌ చ బిందుయుతా. 


“తరి అంటేను నావకు పేరు. 


లే.  శుకతరిమతంగ భవకుంభశు క్తి సన్ని 
భంబు లంతస్థములు తులాభద్ర పీఠ 
వేదికాహలనిభములు శాదిలిపులు, 
దంత్యచ జగురురలలకుం దనరు బొట్లు. 37 


న ర 
వ -ఇదియ్‌ కారము, - ఇది ర్‌కారము, - ఇది ట్‌ కారము, ఇ - ఇది 
ల్‌ కారము, - ఇది వ్‌ కారము. ఇవి యంతస్థము లనంబడు. 
శ్రీ - ఇది శ్‌ వర్ణము. నో - ఇది ష్‌కారము, నా - ఇది స్‌ కారము, క్‌ 
- ఇది హ్‌ కారము, ల్ల - ఇది దొడ్డ ళ్‌ కారము. ఇవి యూష్మము లనంబడు. 38 
క. పొల్లు లయి తాము పుట్టియు 
హల్లులు ప్రాణములతోడ నంబుధి తనయా 
వల్లభ కూడి కదా తల 
ముళ్లు గుడులు శృంగములును మొదలుగం దాల్చ్బున్‌. 39 


180 కాకునూరి అప్పకవి 


వ. 


ద్వితీయాశ్వాసము 


అది యెట్లనిన. 40 
క్‌ కారముతోడ నచ్చులుగూర్చి గుణించెడి విధము. 


,ఆది క్‌. క్‌ కారమునకు తలకట్టు ఇచ్చితే క. తలకట్టున దీర్ధమిచ్చితే కా. 
క్‌ కారమునకు గుడియిచ్చితే కి. గుడిలో దీర్టమిచ్చితే కీ. క్‌ కారమునకు 
కొమ్ము ఇచ్చితే కు. కొమ్మునకు దీర్భమిచ్చేతే కూ. క్‌ కారమునకు 
వట్రువసుడియిచ్చితే కృ. వట్రువసుడికి దీరమిచ్చితే క్యూ. క్‌ కారమునకు 
ఇత్వమిచ్చితే క. ఇక్వమునకు దీరమిచ్చితే కా, క్‌ కారమునకు ఎత్వమిచ్చితె 
కె. ఎత్వమునకు దీర్షమిచ్చితే కే. క్‌ కారమునకు ఒత్తమిచ్చితే కొ. ఒత్వమునకు 
దీర్హమిచ్చితే కో. క్‌ కారమునకు ఐత్వమిచ్చితే కై. క్‌ కారమునకు బెత్వమిచ్చితే 
కౌ. క్‌ కారమునకు అరసున్న పెట్టితే కం నెరసున్న పెట్టితే కం. క్‌ కారమునకు 
విసర్గములు పెట్టితే కః. ఇటువలెనే హల్లుల కెల్లా వ్రాయ వలెనని 
తెలుసుకొనేది. 41 


వ. 


ఇది స్వర గుణితము. 


ఎన్ని హల్లులు జడ్డలై యున్న నేమి 

"ిపాల్లులకు మీంద నుండెడు హల్లు లెల్లం 

గడపటను వ్రాయుద్విత్వ మొక్కటియె తాల్పు, 

దానితలకట్లు మొదలైన వానినెల్ల. 42 


ప్రద్యుమ్నుండు - బ్రాక్‌ క్య్‌ (బ్రా శ్‌ ఉగ టా ఇటు లెం గ్రిందకు 


వ్రాసిన యొత్తులకే తలకట్టు మొదలైనవి వ్రాసేది. ఈ లిపియందు రేఫమునకు 
నొత్తులు వ్రాసేదిగాని, వలపలగిలక లేదు. అది యట్లంటేను. 43 


తే. 


వ. 


మొదల రేఫాక్షరంబు నాపిదప దాని 

జడ్డయును గూర్చి యొకటిగాం జదువుకొనుచు 

ముందు జడ్డయు వెస రేఫమునకు బదులు 

గిలుక "లిభియించియు వచింతు రిల గమతులు. 44 


స్వర్ణమనుటకు - నాక కక్‌ ౮బ్రా యిటులాగే వ్రాసేది. 45 


కాకునూరి అప్పకవి 181 


అప్పకవీయము 


క. పద్యాది ప్రాణంబుల, 
నాద్యంతాంతస్టములుగ నజ్లులు కృతులం 
థి (= 
జైద్యహర వ్రాయుదురు తము, 
విద్యాధికు లెల్లం జూచి వికవిక నవ్వన్‌. 
క. ఇరు లీంగ లుజుత లూళ్లె 


వ్వరు నేమిటి కొక్కం డోపు వానికి ననునీ 
కరణి పదంబుల మొదలివి 


46 


స్వరము లనుచుం దెలిసి వ్రాయం జనుం బద్యాదిన్‌. 47 


క. బలుబొట్లులపెవరం 
ల ఆటా 2 


బుల క్రిందట నవియె మరల మూఢమతులు జ 


డ్డలు చేసి వ్రాయుచుందురు 


విలిఖింపరు వాని నెందు ద్విత్వము లార్యుల్‌. ల 


ఆ. ప*ేహల్లుమీంద నున్న హల్లు దానికి ద్విత్వ 
మొందుం గాని వేటి యొకటి గాదు 
సంధివేళ నది విచారించి వ్రాయుచోం 


బాప రెండు దాని బ్రాజ్ఞు లెల్ల. 


48 


49 


మూ.సూ. ఆద్యాయాః పంచాశద్వర్డాః ప్రకృతేస్తు తే దశోనాస్స్యుః, 
సప్తత్రింశ దిహాన్యే చాను ప్రవిశంతి శబ్బ్దయోగవశాత్‌. 


తే. అయిదుపదు లగు సురభాష కక్షరమ్ము 
లందుం బది ప్రాకృతమునకు నడంగిపోవు 


సోదొలంగి చనుం బదియును మూండు దెలుంగు బాస 


కఆసంగుం దత్సమ పదముల నేంబదియును. 
వరరుచి వచనము :- 
శ్లో ద్విధాక వచో నుస్వారో విసర్గ షోడశ స్వరాః 


స్పర్శా అంతస్థలోష్మాణ శృతు స్రింశ ద్ధల స్మృతాః, 


182 


50 


కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


టీ. ద్విధా = రెండు విధములైనటువంటి, అకః = అక్రత్యాహారమున్ను, 
అక్కులనంగాను - అ ఇ ఉ బు అనేది ఈ యయిదక్షరములకుం బేరు. 
అది యెట్లంటేను. 51 


పాణినీయ సూత్రములు :- 
హలన్యమ్‌. 
వృ. ఉపదేశే౭_ న్యం హ లిత్వాత్‌. 
టీ. ఉపదేశస్త్ర = *సూత్రమునందు, అంత్యం తుదిది అయినటువంటి, 
హల్‌ = వ్యంజనాక్షరము (తుదపొల్ల), ఇత్‌ = ఇత్తనే సంజ్ఞ గలది, స్యాత్‌ = 
అగును. ఇందుచేత ఇత్తు అంటేను సూత్రముకొన నున్న పొల్ల అనుట. 52 
ఆది రంత్యేన స హేతా. 
వృ. అంత్యేన ఇతా సహితః ఆదిః మధ్యగానాం స్వస్య చ సంజ్ఞా స్యాత్‌. 
టీ. అంత్యేన = కడపటనున్న, ఇతా = ఇత్తుతోడ, సహితః = 
కూడుకొన్నటువంటి, ఆదిః = మొదటి అక్షరము, మధ్యగానాం = నడుమనుండేటి 
అక్షరములకున్ను, స్వస్యచ = తనకున్ను, సంజ్ఞాస్యాత్‌ = పేరగును. కడపట 
నున్న యిత్తుతో కూడుకొన్నటువంటి మొదటి అక్షరము నడుమనుండే 
అక్షరములకున్ను దనకున్ను పేరగును. ఇటన్నందుచేత తుదనున్న కకారమునకు 
పొల్లు పనిలేదాయెను గనుక. 53 
సూ:- తస్య లోపః. 
వృ. తస్య = ఇతో లోప స్వాత్‌, 
టీ. దానికొన నున్న యిత్తునకు లోప మవును. ఇందున్న కవర్ణము 
పొల్లలోపము కాగాను జిక్కిన యయిదక్షరములున్ను హ్రస్వములుగానున్ను 
దీర్హములుగానున్ను నుచ్చరించితేను అ,ఆ,ఇ, ఈ,ఉ,ఊ,బు,బూ, ౭ యని 
పదియాయెను. ఏచః, ఏ, ఓ, ఐ, బె, చ్‌ అనేటి ఏచ్‌ శ్రాహారమునందు 
మునుపటివలెనే కొననున్న చకారము పొల్ల గనక మిగిలినవి నాలు గాయెను. 54 


కాకునూరి అప్పకవి 183 


అప్పకవీయము 


సూ:- “ఏజ్‌ హ్రస్వో నాస్తి”. 


అనే సూత్రముచేతను ఈ యేచ్చునను హ్రస్వము లేదుగనుక, ఏ, ఓ కారములు 
గీర్వాణభాషయందు, కుజుచలు లేవు. అనుస్వారః = పూర్ణబిందు వొకటి 
(సంసృృతమునందు పూర్ణమేకాని ఖండములేదు. ) విసర్ణః = విసర్ణనీయ మొకటి. 
ఇవన్నిన్నీ కూడంగాను, స్వరాః = అచ్చులు, షోడశ = పదహాజు, స్పర్మాః = 
స్పర్శములు ఇరువై అయిదు, అంతస్థకోష్మాణః = అంతస్థములు నాలుగున్ను 
దొడ్డ ళకారమున్ను, ఊపష్మములు నాలుగున్నుు హలః = వ్యంజనములు, 
చతు(స్రింశత్‌ = ముప్పదినాలుగు, అచ్చులు వదహారు, హల్లులు 
ముప్పదినాలుగున్నుు ఉభయములున్ను గూడంగా నేంబది వర్ణము లాయెను. 55 


తే. 


బ్‌ 


అచ్చు లొకపదియాటును వ్యంజనములు 
పాండుపుత్ర సహాయ ముప్పదియు మూండు 
దొడ్డళా యందులోపల దొరల నయ్యె 
నమర భాషకు నేంబది యక్షరములు. 


ఏకనీళము దేవ హేళనంబు నటంచు 
యాజుషామ్నాయంబునందు లేదొ 
కాళనాళ వ్యాళగోళ హింతాళంబు 
లనుచు సంస్కృతభాషయందు లేదొ 
గయ్యాళి త్రుళ్లు నంగళ్లు వజ్రపుతళ్కు 
తాళి యటంచు నాంధ్రమున లేదొ 
పాళం బెజుంగని కూళ విరాళిపి సాలించు 
ననుచు దేశ్యమున లేదొ 


యాగమజ్ఞులు దొద్దుబీజాక్షరంబు 

లందు లేకున్మి సన్నంబు నదియుం గూడ 
నొకటిగాం జేసి బీజోపయోగి గాన 
క్షాను జేకొని రది శబ్బసరణి గాదు. 


184 


56 


57 


కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


మ ఆగమజ్ఞులు వ ంచాశద్వర్థంబులలోనున్న క్షకారమును 
గూడుకొన్నందునకు మహావిద్యలోని శ్లోకంబులు. ర్‌రి 


శో. మూలాధారం గుదస్థానం స్వాధిష్టానం తు మేహనమ్‌ 

నాభి స్తు మణిపూరాఖ్యం హృదయాబ్ద మనాహతమ్‌ 
తాలుమూలం విశుద్దాఖ్య మాజ్ఞాఖ్యం నిటలాంబుజమ్‌ 
సహస్రారం బ్రహ్మరంధ్ర మిత్యాగమవిదో విదుః. 59 


శా. ఆధారస్తు చతుర్దళో౨_ రుణ రుచి ర్వాసాంతవర్గాశ్రయః 

స్వాధిష్టాన మనేకవైద్యుత నిభం బాలాంతషట్పత్రకమ్‌ 

రత్నాభం మణిపూరకం దశదళం డాద్యం ఫకారాంతకం 

పత్రైర్దాదశభి స్వనాహతపురీ హైమీ కఠాంతాన్వితా. 60 
శా. ద్వషహ్టారం స్వరషోడశైశ్చ సహితం జ్యోతిర్విశుద్ధాంబుజం 

హం క్షేత్యక్షర పద్మపత్ర యుగళం రత్నోపమాజ్ఞాపురీ 

తస్మా దూర్ద్వ మధోముఖం వికసితం పద్మం సహగస్రచ్చదం 

నిత్యానందమయీ సదాశివపురీ శక్యనమ శ్శాశ్వతమ్‌. 61 
తే. కాకు షా జడ్డ యైన క్షకార మగుట 

దలంప కేంబది లిపులలో దానింగూర్చి 

తొలుత భిన్నాక్షరంబైన దొడ్డళాను 

విడిచిపెట్టె ననంతుండు వెట్టిగాండె. 62 


వ. ఛందమునందు ననంతుండు చెప్పిన విధము. 63 


క. యరలవ లంతస్థలు, నాం 
బరంగును శషసహలు దేంటపడు సూష్మ లనన్‌ 
సొరిది క్షకారము గూడుక 
సరి నేంబది యయ్యె వర్ణసంఖ్య ధరి(త్రిన్‌. 64 


క. లళలకు భేదము లేదను 
పలుకున ళా దొలంగి యైదుపదు లగు వర్ణం 


కాకునూరి అప్పకవి 185 


అప్పకవీయము 

బులు సంస్కృతభాషకు మలి 

తెలుగున అళ లనంగ రెండధిక మగు గృష్టా. 65 
ప్రాకృతోనాక్షర పరిగణన, హేమచంద్రాచార్య వచనము 


శ్లో బుగావర్గౌ ప్రస్వదీర్ణావైజాద్యా వనునాసికౌ, 
శషాచ దశ తే న్యూనాః ప్రాకృతోక్తిషు సర్వతః. 


టీ. స్వ దీర్జా = హ్రస్వమున్నూ దీక్షమున్నూ ఐనటువంటి, బ్య వర్గా= 
బుకార ఇ 
రెండున్నూ, ఐచ్‌ = ఐజెలును, అద్వ్యౌ = మొదటి వైనటువంటి రెండున్నూ 
అనునాసికౌ = అనునాసికములున్నూ అనంగా మొదటి రెడనునాసికములైన 
జకార ఇకారములనేవి, శషాచ = శవర్ణషకారములున్నూ తేదశ = ఆ 
పదివర్ణములున్నూ ప్రాకృతోక్తిషు = ప్రాకృత వచనములయందు, న్యూనాః 
= తక్కువ. అనగా సంస్కృతభాషకు చెప్పిన యేబదింటిలో బు, బూ, లం 
జె జ, ఇ, శ, ష అను నీ పదివర్ణములు ప్రాకృతభాషకుం దక్కువ 
యగుచున్నవనుట. 66 


కారములున్నూ అనంగా బు బూ గాగ అనేవి ఈ 


రు, 


తే. సప్తమస్వరముఖ చతుష్టయము ద్వాద 
శస్వరంబును లోక సంఖ్యాస్వరంబు 
నుర్వి నాద్యనునాసిక యుగము శషలు 
ప్రాకృతంబున నిక్క మీపదియు లేవు. 67 


వ. లోకసంఖ్యాస్వర మనంగా గణితశాస్రోక్త సంఖ్యను జతుర్దశలోకములు 
గనుక పదునాలవ స్వర మనుట. బెకారమునకు పేరు. 68 


ఆంధ్రాభాషావర్ణ సంఖ్య 


మూ.సూ. ద్వివిధాదిదుదేదోతోచో వక్రతమా వనుస్వారౌ, కచగజయుగ 
టడణతదనపబ మయరయుగలయుగ వసహాశ్చ హలః. 8 


సీ. అచ్చులలో సప్తమాక్షరం బాదిగా 
వరుస నాల్లును దుదివర్ణ మొకండు 


186 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


స్పర్శాక్షరములందు6 బంచవర్గములకు 
సమములై యుండు నక్షరములు పది 
మొదలి వ్యంజన వర్గములను రెంటను 
దుది గనుపట్టుననునాసిక ద్వయంబు 
నూష్మ వర్ణము లన నొప్పు నాల్గిటిలోనం 
(బథమ ద్వితీయాక్షరములు రెండు 
తే. నెన్ననీయొండు కడమగా నిరువదియును 
జగతి శుద్దాంధ్ర దేశ్య భాషాపదముల 
వెదకినను లేవు తత్సమ పదములందుం 
దనరు నిన్నియు నది సంస్కృతంబు గాన. 69 


క. తుదలను వికృతిభవిక్తులు 
గదియుటచేం దెలుం గులందుం గలసెను గాకో 
యదువర తత్సమ పదముల 
మొద లాద్య ప్రకృతి శబ్దములు దెలుం గగునే. 70 


బ్‌ 


దేవతాభాషను దీర్హంబులే కాని 
కల నైనం గుజుచలు గాక యుండు 
హరవిశ్వదివస సంఖ్యాచ్చులు దెలుంగులం 
గడు హ్రస్వములును దీర్ధములు నగును 
సంస్కృతంబునం దాలుజనన మాత్రమె కాని 
జగతి నన్యస్థాన సంభవంబు 
చర్చింప నెజుంగని చజ లాంధ్రమునం దాలు 
జాతంబులును దంతజములు నగును 


తే. దలంప నేక ప్రకారమై దైవతోక్తు 
లందు భేదంబు లేని రేఫాక్షరంబు 
రేఫము అకారమును నన రెండు దెజంగు 
లగుచు, వికృతులం దనరు దుగ్గాబ్దీశయన. 71 


కాకునూరి అప్పకవి 187 


అప్పకవీయము 


వ. హరవిశ్వదివససంఖ్యాచ్చు లనంగాను గణితశా(స్రోక్త సంజ్ఞను, 
హరలఅంటేను బద నొకొండవ యచ్చు ఎకారము, విశ్వ మనంగా 
బదమూ౭డవయచ్చు ఒకారము, దివస మనంగా బదిహేనవయచ్చు అం 
అనునది. యీ మూండచ్చులకును దెలుంగున హ్రస్వమును దీరమున్ను గల 
వనుట. అం అనుదానికి దీర్మము వచ్చితేను ఆం ఆయెను. ఇంతమాత్రమున 
కచ్చుల మొదలను అకారంబును ఆకారంబును రెండును ఉన్నవి. దానికిం 
జెప్పరాదా దీనికి జెప్పవలెనా అంటేను, ఇవి యాకారమునకు చెప్పుట గాదు. 
అనుస్వారము ప్రత్యేక ముచ్చరింప శక్యము కాదు గనుక బాణిన్యాచార్యుల 
వ్యాకరణమునందు అం ఇత్యనుస్వారః అని అకారముతోం గూర్చి చెప్పినాండు 
గనుక అం అనంగా బిందువునకు సంజ్ఞ. ఆ బిందువునకు పహ్రస్వదీర్షము 
లెటువలెకలుగు ననంగా ముంగలిపద్యము చేతను దెలిసికొనునది. 72 


ఆ. బిందువునకు రెండు భేదంబు లగు హ్రస్వ 
దీర్గరూపములను దెలుంగులందు 
హ్రస్వ మనంగ నొప్పు నర్ధబిందువు దీర్భ 
మనంగం బూర్జబిందు వయ్యెం గృష్ట. 73 
క్త తక్కువపదియును దొమ్మిది 
యొక్కువలిపు లాజు నయ్యె నేంబదిలో నీ 
లెక్కను ముప్పదియును నే 
డక్కరములు నిలిచె శుద్ధ మగు నాంధ్రమునన్‌. 74 
వ. త త్తద్వర్ణ ఖేదాభేదంబు లెటింగించెద. 
మూ.సూ. వికృతిపదాదౌ ప్రథమాంతస్థ తృతీయానునాసికౌ నస్తః. 
క. తెలుగున యణకారంబులు 
గలుగవు శబ్దాదులను యకారము పగిదిన్‌ 


బలుకంబడు నవి స్వరము లగు 
ఖలపూర్వామర వినాశ కామెపలీశా. 75 


188 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
క్రార కొమ్ములు 


క్రుజ్‌ క్రుధ క్రూర శిగ్రు శ్రుతి “విశ్రుత 
శుశ్రూష నిః స్తుతి స్రుక్సువములు 
(భ్రూణ భ్రుకుంశ బభ్రు (బ్రువాణంబులు 
భుకుటిత భ్రూలతా ప్రకటితములు 
కద్రువ ద్రుపద ద్రుమ ద్రుహిణ (ద్రుమి 
సౌరద్రు విద్రుమ శత్రువులును 
ధువమును ద్రుతమును భువిం గ్రారకొమ్ములై 
తనరారుం గాని బుత్వములు గావు 


బ్‌ 


తే. వట్రువులు లేవు తెనుంగున వానిపగిదిం 
బలుకు లిపు లెల్లం గ్రారకొమ్ములు నిజంబు 
దునుము నిందాంక జైద్యుండు దద్రుళ్లైననంగ 


రోహిణీభ ర్త చరమాద్రిం గ్రుంకె ననంగ. 76 
నృసింహపురాణమునందు వా 
సీపా. క్రూరకిల్చిష శైలకులిశనిపాతంబు 
ఘనకలుషోరగ గరుడమూర్తి.  (ఆ.2.35.) 77 
వ. మతియు. 78 


చ. (శ్రుతి మత ధర్మ యోగములు చోద్యపు మూల్యము లప్పురంబునన్‌ 
జతురతం బుణ్యవస్తువులు సారవిముక్తిపదంబు లమ్మువా 
రతులిత విష్ణుశాసన సమాహితులైన మహాత్ము లంచితో 
ద్ధతిం గొనువారు భూరివిహిత వ్రతపారగులైన బోధనుల్‌. (ఆ. 1.46.) 


కావ్యాలంకారచూడామణియందు వా 


క. భావమె యించుక వదనా 
వ్యావ ళిత వికాసమైన హావము శృంగా 


కాకునూరి అప్పకవి 189 


అప్పకవీయము 


రావిర్భావనిదానము 
(భూవల్లీ మందచలనమున నెజబుంగంబడున్‌. (ఆ.2.22) 80 


ప్రభావతీ ప్రద్యుమ్నమునందు :- 
పీ పా. సురటి చేకొని భద్ర శుశూష గావింప (ఆ.3.15) 81 


ఆ. అద్రువ విద్రువ నను క్రియాపదంబుల 
యందుం, దగిలి వట్రసుడులపగిది నుండు 
(వాలు తేలం బల్మం గ్రారకొమ్ములు గాని 
వటసుడులు గావు వనజనాభ. 82 


బుత్వాక్షరంబులు 


eos 


బుష్యమూకా[ద్రియు బుపష్యశ్చంగుండును 
బుక్షమృగేం ద్రుండు బుక్షపదము 
బుతము బుిత్విక్కు నైర్భతి బుతుషట్మమ్ము 
బుతుపర్గభూపతి బుతుమతియును 
బుషభవాహనుండును బుషియు బుగ్వేదంబు 
బుభురాజుబుణమును బుద్ధిబుజువు 
ననునీపదంబుల కాదివర్ణంబులు 
సప్తమస్వరములై జగతి వెలయు 


తే. గృష్ట వృత్రాంతకా హృషీకేశ మదన 
జనక పృధ్వీకుమారభంజన యటంచు 
హల్లులందును వ(ట్రవ లమరి యుండు 
సంసృతంబున యదువంశ సార్వభౌమ. 83 
వక్ర భేదంబులు 


ఆ. ఏక మోక మిట్టు లేత్వంబు నోత్వంబు 
నమరభాష నిడుద లగును గాని 


190 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


హ్రస్వ లిపులు గావు హల్లుపై నట్లన 

యగును గేకి కోకిలాలి యనంగ. 84 
పెక్కురేల కృష్ణుం డొక్క డోపండె పసి 

నెలవు నేల యరసి పొలము వోవ 

ననంగ నిట్టు దెనుంగులందు వక్రయుగంబు 

హస్వములును నిడువ వాలు నగును. రిర్‌ 


వ్యంజన లోపము 


పూనె నెగసెం బొదవెం బొనరె బొందె నటన్న 

పలుకులందు మొదలం గలుగునట్టి 

వ్యంజనంబు లడంగి వానిపై స్వరములు 

నిలుచు వలసినపుడు నీరజాక్ష 86 


పూని యనేటందుకు విష్ణుచిత్తీయమునందు ఏ 


ఉ. 


పూని ముకుందు నాజ్ఞం గనుబొమ్మనె కాంచి యజాండ భాండముల్‌ 
వానను మీందం బ్రోవ నడవం గొనెం దన్నన నగ్రనిశ్చల 
త్వానచలత్వ నిష్టలె సమస్త జగంబులజాడ్య చేతనల్‌ 

గానుతి కెక్కు సైన్యపతి కాంచన వేత్రము నాశ్రయించెదన్‌. (ఆ. 1.4) 87 


హల్లు లోపమై ఊనె అనేటందుకుం బారిజాతాపహరణమునందు : 


క. మానవతి యిట్లు మానని 
మాన కోధములచేత మరలిచి చింతా 
ధీనగతి నుండ మదిలో 
నూనిన ప్రమమున నంబుజోదరుం దనియెన్‌. (అ.1. 114) 88 
నెగసె అనేటందుకు నాదిపర్వమునందు :- 


ఆ. 


కర్మబంధములను (గ్రక్మునం బాయుడుం 
బుణ్యగతికి నెగయు పురుషునట్ల 


కాకునూరి అప్పకవి 191 


అప్పకవీయము 

బంధనంబు లెల్ల బాయుడు భీముడు 

నీరిలోననుండి నెగయుదెంచె. (ఆ.5.177.) 89 
విరాటపర్వమునందు :- 


శీ పా. నెగసిన కొనలతో నింగి యంతంతకు 
నవలంబోవంగం దనరారుదాని. (ఆ.1.162) 90 


ఉద్యోగపర్వమునందు వా 
క. ఎజకలు విచ్చుచుం తుండము 
దెజచుచు వేం గడరి సొగసి త్రెళ్లి వివశుం డై 


యజచిన నోడకు మని హరి 
నెటి చక్కంగం ద్రోచి యెత్తె ననయంగంగృపతోన్‌. (ఆ. 3.301) 91 


వ్యంజనలోపమైనందుకు శృంగారనైషధమునందు వా 


పా. ఒంటికాలను నిల్చి యూర్మి మారుతములం 
జిగురు టెక్కల రేకు లెగయుచుండ. (ఆ.1-100) 92 


పొదవె నన్నందుకు నృసింహపురాణమున :- 
తే. అదరిపాటున *వెస విచ్చి పొదవికొనినం 
*0దాలంగి పోవంగం గూడక మలయపవనుం 
డిందుందలందూర్చు కానియె”" నోయిప్పుడనంగ 
నమరుం దాళవృంతముల మందానిలంబు. (6-369) 93 


అందే :- 


తే. పొదవి యొండొంద దివియును భువియు దెసలుం 
బొదవికొని యుండు చీకటి ప్రోవువలన 
మిక్కుటంబుగం గాటుక గ్రుక్కినట్లు 
కరవటం బన జగదండ ఖండ మమరె. (ఆ. 3.80) 94 


192 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


అందే :- 


కః 


అది యట్ల కాదె నిప్పునం 

జెదలంటునె దేవదేవు శ్రీరమణీశున్‌ 

మదినుంచుకొన్న వానిని 

బొదవునె యాపదలు రవినిబొందు నె తమముల్‌ (ఆ. 4.32) 95 


అచ్చునకుం జిత్ర భారతమునందు :- 


క. తదనంతరంబ గ్రమ్మజ 
యదువిభుండు, కృపావిధేయుండై వాణీశ 
త్రిదశేశుల కాశ్చర్యం 
బొదవ మనిచె నుభయ సైన్యయోధుల నెల్లన్‌. (1.16) 96 
ఉద్యోగపర్వమునందు ర 
క. పదపడి దు స్తర మగునీ 


పదుమూండగు నేడు గడవంబడుట యరిది ద 
మ్మెదు రెజఖుంగ కుండ నాపద 
లొదవంగ సైరించి రిట్టి యునికియుం గలదే. (ఆ.1.9 97 


పొనరె నన్నందుకు నుద్యోగపర్వమునందు వా 


క. 


ధనమును విద్యయు వంశం 

బును దుర్మదులకు మదంబుం బొనరించుచు స 

జ్ఞనులైన వారి కడంకువ 

యును వినయము నివియ తెచ్చు నుర్వీనాథా. (ఆ.2.35) 98 


అందే :- 


మ. 


అని నిన్మెచ్చి వృకోదరుం డతండు కార్యం బింత తెల్లంబుగాం 
బొనరం బల్మునె యంచుం బేరేలుంగు సొంపుం జెంద వక్రంబు పొ 


కాకునూరి అప్పకవి 193 


అప్పకవీయము 


ల్పున దర్పం బొలయంగ నంగములకుం బొంగారు తద్భృంహిత 
ధ్వనియై మించు మహో(గసింధురముచందంబొంది పొల్చిందగన్‌. 
(ఆ. 3.143) 99 


పకారములోనిస్వరమే నిల్చినందుకుC బ్రబంధపరమేశ్వరుండు చెప్పిన 
“అహోబల మాహాత్యమునందు :- 


క. నిను నాశయించియును నే 
ననఘా కడ లేనివనటయను వన నిధిలో 
మునుంగుదునె ప్రతీకారం 
బొనరింపం గదయ్య దీని కూహించి కృపన్‌. 100 


హరిశ్చంద్రోపాఖ్యానమునందు :- 


చ. ధనదుని పుష్పకంబునకుం దా నెన వచ్చు నటంచు లోకముల్‌ 
వినుతి యొనర్పం బొల్ప్బెసంగి విద్రుమ మౌక్తిక నీలవజ కాం 
చనయుతము న్ఫువేగహయసంఘటితంబును నైన తేరు సొం 
పొనరంగ నెక్కి మిక్కిలి సముత్సుకతం బురబాహ్యవీథులన్‌. 101 


పొందె ననేటందుకు శంభుదాసుని లక్షీ శ్రనృసింహావతార కథయందు 


ఉ. పొందవు దుఃఖము లయము పొందదు పొందదు దైన్య మెమ్మెయిం 
బొందవు తీవ్రదుర్దశలు పొందుం బ్రియంబులు పొందు సంపదల్‌ 
వొందు సమగ్రసౌఖ్యములుం బొందు సమున్నతకీర్తు లెందు గో 
వింద పదారవింద పదవీపరిణద్ధగరిష్ట చిత్తులన్‌. (ఆ.2.31) 102 


*వాదాదేశ హ్రస్వంబులు 


తే. కాంచు హ్రస్వ ద్వితీయ వక్రంబు నంద 
టొ కృ డను వీని రెండవ యక్కరంబు 
హ్రస్వ మగుం జోటను పదంబునందు మొదలి 
వర్ణమును గబ్బములను గావలసినపుడు. 103 


194 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
“అందొజు అనుట కాదిపర్వమున వా 


క.  *గిజపునెడ నేయునెడ వడిం 
26ర్టర్టప్రనెడం బెడంగునెడ నపార బలంబుల్‌ 
మెరయునెడ భీమునకు నం 
దొజు గీద్పడం దొడంగిరుద్ధతులు రాజసుతుల్‌. (ఆ.5. 168) 104 


అరణ్యపర్వమునందు వా 


సీ.పా. శూరులు ధృతరాష్టసుతులు దుర్యోధనా 
దులు దురాధర్ను లందొజును మనకు (ఆ. 1. 269) 105 


ఒత్వము రానందుకు విరాటపర్వమునందు :- 


క. ఎజుక గలవారికైనను 
గబిపక దక్క రుచిత ప్రకారము శుభమున్‌ 
గొజలుహితు లట్లగుటనం 
దఅకును జెప్పంగ వలయు దగియెడు బుద్దుల్‌. (ఆ. 1.116) 106 


ఒక్కొ అనేటందుకుం గర్జ్హపర్వమునందు వా 


మ. సమదాటోపత వాయునందనుండు ధృష్టద్యుమ్న శైనేయు లే 
కమనోవృత్తిం గడంగి తో నడువ దోరర్వంబు శోభిల్ల శౌ 
ర్యము సొం పార నిలింపకోటి వొగడన్‌ రారాజు సైన్యంబు లొ 
కృొమొగిం బెల్లగిలంగ బెట్టదిమె సక్రోధాంతరంగంబునన్‌. 
(ఆ. 2.352) 107 


మనుచరిత్రమునందు :- 


క. ఇట నవ్వరూధినియు నొ 
క్కొాటం గతిపయసఖులు దన్నుం గొలిచి నడువంగాం 
గటక రుళంరుుళరవపద 
కటక సమాకృష్ణ కేళికల హంసికయె. (ఆ.3.72.) 108 


కాకునూరి అప్పకవి 195 


అప్పకవీయము 


రాఘవపాండవీయమునందు :- 


ప్రగ్ధర. ఆరాజన్యోత్తముం డిట్లనుదిత రభసుండై భవత్సత్వర వ్యా 


హారం బిట్లోర్చియుం టన్యముగం గొనకు మాత్మాంగ నాశుల్మ తాద్భ 

క్సారోగ్రే ష్వాస మట్ల శ్రమజిత మగు టెంచంగ నా చేతికాంటం 

గ్రూరేష్వాసంబు లే దొక్కొండు గలుగునె మద్దోరయుద్ధంబుసైపన్‌. 
(6.2. 108) 109 


ఒకారము రానందులకుం గాశీఖండమున :- 
ఉ. కంటికి నిద్రవచ్చునె, సుఖం బగునే రతికేళి, జిహ్వకున్‌ 
వంటక *'మిందునే, యితర వైభవముల్‌ పదివేలు మానసం 
బంటునె మానుషంబు గలయట్టి మనుష్యున కెంతవానికిన్‌ 
గంటకుం డైన శాత్రవుం డొకండు తనంతటివాండు గల్లినన్‌. 
(ఆ. 1.108) 110 
విరాటపర్వమునందు :- 
సీ పా. శక్రాదిసురలతో సంగ్రామమొనరించి 
ఖాండవం బేర్చె నొక్కరుండు గాయ. (ఆ. 4.210) 111 
చొటు అనేటందుకు ద్రోణపర్వమునందు క 
క. కటకట పేరిన పెన్నె 
త్తుట జొత్తిలి యున్న మోముతోడను గొడు కె 
చ్చటం బడి యున్నాండో య 
చ్చాటుం జూపెడువారు లేరె చూచెద వానిన్‌. _(ఆ.2.251) 112 
విష్ణుచిత్తీయమునందు :- 


మ. స్ఫుటభూయోహృతిశంక వార్ది రవిరశ్ము ల్మిన్నుం జేర్చం దటి 


చ్చట గార్యంబుగం గాజుకొంచు ఘన మైక్షాధీర వర్షింపన 


196 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


చ్చాటునుం ద్రోచి గ్రసింపం బోలుం గలశీసూనుండు గాకున్న నొ 
క్కొటం దారాగ్రహ భాస్మరేందుమణిశుక్తుల్‌ వ్యక్తమై తోంచునే. 118 
(ఆ. 4.145) 


హ్రస్వము గానందులకు మనుచరిత్రము :- 


ఉ. పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక నీవు ద్రోయ ని 
చోట భవన్నఖాంకురము సోంకెం గనుంగొను మంచు జూపి య 
ప్పాటలగంధి వేదన *నెపం బిడి యేద్చెం *ిగలస్వనంబునన్‌ 
మీటిన విచ్చు గబ్బిచనుమిట్టల నులు చిందు వందంగాన్‌. 114 
(ఆ.2.70.) 


వక్ర భేదంబులు, పాణినీయ సూత్రము 
సూ. తద్ధితే ప్వచా మాదేః. 
వృ. జితిణితి చ తద్ధితే పరే అచా మాదే రచో వృద్ధిస్సాత్‌. 


క.  హైయంగవీనమునకున్‌ 
నైయంకవ శబ్దమునకు నైయగ్రోధ 
30_సైయజితాదుల కాదిని 


వ్రాయంగా వలయు బ్రథమ వక్రతమంబుల్‌. 115 
క. వై యర్లత్రైయంబక 

అథ 

వైయాకరణాగ్రగణ్యవైయాఘ్రపదీ 

వైయాత్యంబుల మొదలను 

వ్రాయం దగు బుధులు ప్రథమ వక్రతమంబుల్‌. 116 


క. యౌవన యౌవత కౌస్తుభ 
సౌ వర్ణక యౌవరాజ్య సౌవీరమహీ 
దౌవారిక శబ్దంబులC 
దావుకొను ద్వితీయ వక్రతమములు మొదలన్‌. 117 


కాకునూరి అప్పకవి 197 


అప్పకవీయము 


క. 


సౌవగ్రామిక శౌవన 

"'సౌవర్చస సౌవిదల్ల సౌవస్యలస 

తౌవర శబ్దముల మొదల 

వావిరి నిలుచున్‌ ద్వితీయ వక్రతమంబుల్‌. 118 


కౌస్తుభము అనుటకు నృసింహపురాణమునందు :- 


ఉ. 


శ్రీస్తనకుంకుమ ద్రవ నిషి క్త భుజాంతరభాగ విస్ఫుర 

త్మౌాస్తుభనూతనార్మ రుచిగర్విత నాభిసరోజ సౌరభ 

ప్రస్తుత మత్తభృంగరవరాగ రసోల్బణభోగి భోగత 

ల్పాస్తరణుం దలంచు సుకృతాత్ము లపాస్త సమస్తకల్మషుల్‌. 119 
(ఆ.2.37) 

మెచ్చులగుకబ్బములలో 

నచ్చ తెనుంగు పల్ములందు నైత్వౌత్వంబుల్‌ 

వచ్చిన నొండగు రెండగు 

విచ్చలవిడి వలసెనేని విబుధస్తుత్యా. 120 


మూ.సూ. అయిగవుగాదేశౌస్తః, క్రమేణ సర్వత్ర వక్రత మయోర్వా. 


క. 


క్రమమున వక్రతమములకు, నమరు 

నయిక్కును నవుక్కు ననియెడు నాదే 

శములు వికల్పంబున దై 

త్యమదాపహ యాంధ్రభాషయం దెల్లెడలన్‌. 121 
లోకహితముకొణకుం బైకొని దుష్టుల 

లయ మొనర్చి శిష్టు లయిన నృపుల 

నేల యేల నిలిపెం గౌలిచ్చి నలుదెసం 

దవిలి కృష్ణరాయం దవుర యనంగ. 122 


కవర్గాక్షర భేదంబులు 


మూ.సూ. వా స్యా త్వచిద్వకారో నాదిగతస్యాద్యవర్గ సరళస్య, 


198 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


సీ. పరుగులు పరువులు పగడంబు పవడంబు 
పగలుట పవలుట పగలు నవలు 
నగుబాటు నవుంబాటు నలుగురు నలువురు 
తగులాట తవులాట తొగలు తొవలు 
త్రాగుట త్రావుట ప్రేగులు ప్రేవులు 
పోగులు ప్రోవులు సోంగ సోవ 
యిగ మివ మగు నవు నిగురాకు లీగు లీ 
వులు మాని చేగలు చేపలనగ 


తే.  తీగియలు తీవియలు పయిం దిగిచెం దివిచె 
ననుచు నిబ్బంగి నొకవేళ నాదివర్ణ 
ములకు దక్కంగం గొన్ని మాటలను గృతులం 
బ్రథమ సరళంబులకు వకారములు వచ్చు. 128 


మ. పవిసంగంబునం దాప మొందిన శచీప్రాణేశు కెంగేలికిం 
జివురుం గైదువజోదు వైద్య ముపదేశించెన్‌ రహస్యంబుగా 
నవనీహార పయోమిళన్మలయజస్నానార్థ పర్యంత మై 
యివతాళించు విదర్భరాజతనయా హృద్యస్తన ద్వంద్వమున్‌. 124 

(ఆ.కికిశ్స 


శాంతిపర్వమునందు వా 


చ. వినుము నరేంద్ర విప్రడలివెన్‌ జమదగ్ని సుతుండు శాప మి 
చ్చె నమరభర్త వంచనము చేసె వరం బని కోరి గొంతి మా 
న్చె నలుక భీష్ముం డర్భరథుం జేసి యలంచెం గలంచె మద్రరా 
జనుచిత మాడి శౌరి విధియయ్యె *నరుం డని జంపెం గర్లునిన్‌. 
(ఆ. 1.35) 125 


కాకునూరి అప్పకవి 199 


అప్పకవీయము 


మార్మండేయ పురాణమునందు :- 


చ. 


ఘననివిడాంధకార రిపోొఖండనచండమయూఖరాజిచే 
ననుదినముం బ్రభాతములయం దమృతాంశు మరీచు లేంగంగా 
వనజము లుల్లసిల్లంగం ోదొవల్ముడుంగం బ్రథమాద్రిం బొల్బున 
ద్దినమణికి న్నభోమణికి దేవశిరోమణి కేను మొక్కెదన్‌. 126 
(ఆ.7.123) 


ఆయె లోంగెను వీంగెను డాంగె నేంగె 

వాంగె ననునివి మొదలగు వాక్యములను 

బొదలు నక్షరములు చిన్న బొట్లపై గ 

కారములు గాని యనునాసికములు గావు. 127 


చవర్గాక్షర భేదంబులు 


మూ.సూ. అద్దంత్య స్తాలవ్యశ్చు ర్వక్రః స్యాన్మిథ స్పవర్ణశ్ళ్చ. 


ఆ. 


ఆ. 


ధరణి దంత్యములును దాలవ్యములు నన 

వికృతి చజలు రెండు విధము లయ్యె 

స్‌ దెలియకున్న విశ్రమ భంగంబు 

దొడరి కావ్యములను దోష మొదవు. 128 


దంతజంబు లెల్ల దలకట్టులును వాని 

యందు దీర్ధములును బొంది యుండుం 

దాలుజాక్షరములు దనరారు హ్రస్వాది 

వక్రయుతము లగుచు వనజనాభ. 129 


చల మాని కుడువు చట్ట కేశవ ప్రొద్దు 

చాల నయ్యం బసివ్రజంబు వెడలె 

జతలుగూడి వచ్చి సఖులు చీరెద రేల 

జా గనంగ దంతజంబు లయ్యె. 180 


200 కాకునూరి అప్పకవి 


వ. 


ద్వితీయాశ్వాసము 


చెప్పరాని క్రొవ్వుచేం గంసుపంపునం 

జెలంగికొనుచుం దన్నుం జేరి పెనంగ 

జెట్టి మట్టుం బెట్టెం జిజబుతయే నందుని 

పట్టి యనంగం దాలుభవము అయ్యె. 131 


చేతం జీర లైదు చేంరెడు వరహాలు 

జేనెండంత జిత్తు చేక టొకటి 

చేందుకొనియెం గృష్టు జేర్చుక యన నిట్లు 

వజలుం గొన్ని దీర్ణవక్రలిపులు. 132 


దంత్యముల నరవంకలు దైవభాషం 

గనము తాలవ్యములం దలకట్లు లేవు 

ప్రాకృతమునందుం దద్భవ పదమునందు 

దంత్యములె కాని తాలుజాతములు లేవు. 133 


వక్రమునకుం దద్భవము వంకలు, అరవంక లనంగాను గుజుచ 


యెొత్వములు అనుట, దీర్హమునకుం దద్భవములు తీంగలు. 184 


ఆ. 


వ. 


చందమామ గాయం జక్కెరవిలుకాండు 

జాజిపువ్వుటంప జల్లు గురియం 

జామ గాక కోర్వం జాలక హరి వచ్చు 

దనుక బడలె ననంగ దంత్యచజలు. 185 


చంద్రమశ్శబ్దమునకుం దజ్జంబు చంద 
మామ జాతికి జాజి శ్యామకునుజామ 
శర్మరకుంజక్కెరయునగు జలము జల్లు 
(జమ్మికడం గామెపలి నున్న చక్రపాణి) 136 


చంద్రమ శ్యృబ్దతద్భవంబు చందమామ, జౌజికి జౌజి, శ్యామకు 


చామ, శర్మరకు చక్కెర, జలమునకు “లళయో ర భేదః” అను సూత్రముచేత 
జళము, దానికి “లడయో రభేదః అనుదానిచేత జడ మాయెను. అది 


కాకునూరి అప్పకవి 201 


అప్పకవయము 


ప్రాకృతముచేసినాది వర్ణము దంత్యమాయెను. అది తద్భవముచేసి 
బహువచనము చేసిన జల్లు. 137 


క. తొడరు జటాశబ్దమునకు 
జేడ యనునది తద్భవంబు చదలును జౌనుం 
గడు నచ్చ తెనుంగు లివి పద 
పడి మూండును దంత్యములగం బలుకం దగు హరీ. 138 


వ. జటాశబ్దతద్భవము జడ. 139 


ఆ. జడలు మెజయ వచ్చి సంయమిశ్రేష్ణుండు 
చదలు మ్రనిపువ్వు శౌరి కిచ్చె 
సరస నున్న దనుజుజా నొప్ప భీష్మక 
తనయ కిచ్చి నతండు దగ వెటింగి. 140 
పారిజాతాపహరణమునందు :- 
బీగీ. దేహకాంతుోలు బాలచంద్రికల నీన 
జడలు మోక్ష ద్రుపల్లవశంకం జేయ. (1-44) 141 
నైషధమునందు :- 
సీ.పా. చదలేటి బంగారు జలరుహంబులు”తూండ్లు 
భోజనంబులు మాకు బువ్వంబోండి. (౪.1.49) 142 


అనంతుని ఛందమునందు :- 


ఉపజాతి. పినాకికోదండము బిట్టు ద్రుంచెన్‌ 
శోతా నొప్ప గెల్చె నమదగ్నిసూనున్‌ 
ఘనం డితం డుర్వి ననంగ రెంటన్‌ 
జనైన వృత్తం బుపజాతి యయ్యెన్‌. (2-35) 143 


క. భూమినిఘంటునం 'జంచః, 
పామర జాతీయి యనుట పరికించి బుధ 


202 కాకునూరి అప్పకవి 


గామణులు చంచు లని వెసం 
దామేత్వం బిడరు వడికి తలకట్టగుటన్‌. 


ప్రాసములు రెండు నొకటిగాం బలుకవచ్చు 
వడికి స్వరమైత్రి లేకున్న నుడుగ రాదు 
పొట్టి యెత్వములకు దంత్యములకుం దక్క 
భేదములు లేవు చజలకు వేదవేద్య. 


రాచనెలంతలందు నేచెలియకు భోజ 
రాజతనయవంటి యోజ గలదె 

చక్కం దనము గాక సద్దుణంబును గాంచెం 
జెజకుంగోల ఫలముం జెందినట్లు. 


దంత్యతాలవ్య చజలకు ధరణి వ్రాయు 
తటిని శుద్దాంధ్ర లిపిని భేదంబు కలిమి 
“ఏ ద్యర్థకృతులను దలకట్టు లనుచునాకట 


నిదియు నొకదాన నదియును నిడంగరాదు. 


రాఘవపాండవీయమునందు :- 


ఆ. 


వ. 


ఎందు వేంట రారె యితరు లేమన సుతో 
దారసంగ సుఖము తప్పం దోచి 

తకట పాండురాజయశ మెన్నవై తతి 
కూర దశరథేశకులము రోయ. 


ద్వితీయాశ్వాసము 


144 


145 


146 


147 


(ఆ. 1.29.) 148 


ఈ పద్యములోను రామాయణార్థమునందు అజయశ మని సమాసము 
చేసి పలుక జకారము తాలవ్యమాయెను. భారతార్థమునందు పాండురాజ 
యని సంబుద్ధిగాను బలికితేను ఆ వర్ణమే మరల దంత్యమున్ను ఆయెను. 
ఇటువలెనే యాదిమహాకవి ప్రయోగంబులు చూడగాను, దాలవ్యము 
అర్థాంతరమందు దంత్యముగా చెప్పరాదని యెట్లాగంటివోయి అంటేను ఆద్య 
ప్రకృతియందు దంత్యచజలులేవు గనక శుద్ధసంస్కృతమైన పాండురాజ 


కాకునూరి అప్పకవి 203 


అప్పకవీయము 


శబ్దమునందుం గల జకారము తాలవ్యమే కాని దంత్యము కానేరదు. ఇది 
తెలియక కేవలాంధ్రులు దంత్యాక్షరముగా నుచ్చరింతురది లాక్షణికమతము 
కాదు. అట్లు గనకనే సకల కవితాప్రవర్తకులైన సూరపరాజుగారు ఇంతపట్టును 
విచారించే ప్రయోగించినారు. 149 
పాణినీయ సూత్రము 

సూ:-ఛేచ. 

వృ. ప్రస్వస్య, ఛే పరే తుగాగమ స్య్యాతృ్సంహితాయాం విషయే. 'హ 
లంత్య, మితిసూత్రేణ కకారస్య ఇత్సంజ్ఞా. “తస్య లోప” ఇతి లోపః తు, 
“ఉప దేశే. జనునాసికణ” దితి (ఉకారస్యే త్సంజ్ఞాయాం తస్యలోపఇతి) 
ఉల్లోపః 
సూ :- స్తోశ్చునా శ్చుః. 

వృ. స్తో = సకార తవర్ల యోః (శ్చునా=) శకారచవర్గాభ్యాం యోగే (శ్చుః=) 
శకారచవర్లౌ స్త. *శివచ్చాయా. 
సూ :- ఆజ్మాజోశ్ళ. 

వృ. ఏతయోశ్ళేపరే తుగాగమ స్వాత్‌. ఆచ్చాదయతి, మాచ్చినత్‌. 'పదాంతా” 
ద్వేతి వికల్పాపవాదః. 
సూ :- దీరాత్‌. 

ఖు 

వృ. దీర్జాచ్చే పరే తుక్యాత్‌. హ్రీచ్చతి, మ్లేచ్చతి. 
సూ :- పదాన్తాద్వా 

వృ. దీర్దాత్పదాన్నాచ్చే పరేతు గ్వా స్యాత్‌, లక్ష్మీచ్చాయా, లక్ష్మీఛాయా. 

స్ప ఛాగపుచ్చచ్చటా చృందో యదృచ్చాసి 

తచ్చత్ర పద్మచ్చదచ్చలాచ్చ 
విచ్చిత్తికచ్చాపకచ్చపరిచ్చేద 
పృచ్చాచ్చవిచ్చిరతుచ్చగుచ్చ 


204 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


పదములు మొదలైన త్రిదశభాషాశబ్దముల 
నాదిమధ్యాంతములను గలుగు 
సప్తమ వ్యంజనాక్షరము హస్వము మీందం 
దన క్రిందం దాన ద్విత్వ మగుచుండు 


నిడుద లగు నక్కరంబులకుదిన నిలుచు 

నప్పుడవికల్పకంబున నట్లన యగు 

బంధురవిలాస చంద్రికాభ దరహాస 

భర్మ మయవాస శ్రీకామెపలి నివాస. 150 


టవర్గాక్షర భేదంబులు 


ఠవర రీవి రేవ ఠావును ఢాకయు 

మొదలుగా ద్వితీయములు చతుర్ధ 

వర్ణములును గలుగు వాక్యంబులును స్వదే 

శ్యములు గాని వైకృతములు గావు. 151 


విజయవిలాసమునందు :- 


క. 


కొమ్మపయి నీవు పక్షము 

లిమ్మెయి నెరపుదు వి దేల యేచెద వకటా 

కమ్మంగ నవాతుచక్కెర 

(గమ్మంగ మాటాడు రవర కలకంఠవరా. (౪.3.56) 152 


మనుచరిత్రమునందు :- 


క 


దివి బిసరుహ బాంధవ సైం 

ధవ సంఘం బెంతదవ్వు దగ లే కరుగున్‌ 

భువి నంతదవ్వు మేమును 

రఠవఠవ లే కరుగుదుము హుటాహుటి నడలన్‌. (ఆ. 1.76) 158 


కాకునూరి అప్పకవి 205 


అప్పకవీయము 


పాండురంగమాహాత్యమునందు వా 
సీ గీ, సఖులు పరిహాసకులు వెంటం జనంగ యువతి 
భుక్త నిర్ముక్త పరిధానయుక్తుండగుచు 
నగర ఘంటాపథంబున నగుచుం దిరుగు 
నొజపుగలరీవి జాతిమాత్రోపజీవి. (ఆ. 3. 10) 154 
రామాభ్యుదయమునందు :- 
సీ.పా. *ఠ్రేవ మీట దటిన్నటీపం క్తి బ్రేరించి 
కోపుగా మెటుములు గొనంగం జేసి. (౪.6. 18) 155 
“మభ ద్రాపరిణయమునందు :- 


శా. దేవబ్రాహ్మణ భక్తి ప్రోవు ప్రియవకృృత్వంబుకాణాచి వి 
ద్యావైదుష్యము దిక్కు ధర్మమునకుం దార్మాణ మర్యాదకున్‌ 
ఠా వౌచిత్యము జీవగజ్ఞ హితశిష్ట వ్రాత సంతోషణ 
శ్రీ వజ్రాంగి యజాత శత్రుండు మహీభృన్మాత్రుండే చూడంగన్‌. 
(ఆ. 1.85) 156 


శశిబిందు చరిత్రమునందు :- 


క. నా కౌకసు లైనను నీ 
ఢాకకు నిల్చెదరె కటకటా మముబోట్లం 
జేకాని సంరక్షింపక 
నీ కిటు లుచితంబె యురవణింప నరేంద్రా. 157 


2 


క్షేళంబు క్షేడంబు చోళుండు చోడుండు 
తాళంబు తాదంబు దళము దడము 
(కోళంబు క్రోడంబు నాళంబు నాడంబు 
నీళంబు నీడంబు గౌళి గౌడి 
వ్యాళంబు వ్యాడంబు చూళిక చూడిక 
వళి వడి హేళి సర్వజ్ఞ హేడి 


206 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


జలకేళి జడకేడి వెలలండు వెడలండు 
కేళంబు కేడంబు పాళి పాడి 


లే. నేవళము నేవడం బిట్లు నిర్ణరాంధ్ర 
భాషలను రెండు గొన్ని శబ్దంబులందు 
నరయ “లడయో రభేద” యటన్న సూత్ర 
మున ళకారంబునకు డత్వములు ఘటించు. 158 


బ్‌ 


డిండీరదీ ప్తి పోండిమి మీటు నీకీర్తి 
దిండీరపాండిమం దెగడు నవ్వు 
డంభ మిచ్చటను గూడదు కృష్ణ నీ వేంగి 
దంభంబు మిత్రవింద కడం జేయు 
డాడిమీఫల మియ్యెడకు నేల కొనిపొమ్ము 
దాడిమీఫలము సుదంత కిమ్ము 
డోలిక నూంగు వేడుక నీకు గల్లిన 
దోళిక లక్షణతోడ నెక్కు 


తే. మనుచునీ పద్యమునం జరణాదులందు 
నిలుపు పదములు మొదటను గలుగువ్రాలు 
డత్వదత్వంబులందు రెంటను బొసంగు 
శాబ్దిక మతంబునను వనజాత నయన. 159 


తే.  డంభడిండీర డోలికాడాడిమాది 
శబ్దముల కాదివర్ణంబు సంస్కృతమున 
నుపరివర్గ తృతీయమై యొప్పునట్ల 
తెనుంగున డకారము “దవర్ణ మొనరుచుండు. 160 


తే. దాక దగ్గబ దిగియ దాయ దోయ 
దాపలను దిగ్గు మను వైకృతముల మొదల 


కాకునూరి అప్పకవి 207 


అప్పకవీయము 


దాక డగ్గ డిగ్గియ డాయ డోయ 
డాపలను డిగ్గు మని డా కడంగి నిలుచు. 161 


రాజశేఖర చరిత్రమునందు :- 


శా. డాకేల న్నిజకన్యకామణులు కంఠశ్రేణి గీలించి వీ 
క్షాకంజాతము లాత్మ పాదనఖరేఖం దార్చి సంగీత వి 
ద్యాకౌశల్యము గాన రా మదికి నాహ్లోదంబు సంధిల్ల గౌ 
*రీకల్యాణముం బాడి రప్పుడు పురంధ్రీరత్నముల్‌ వేడుకన్‌. 162 
(ఆ.౩.1677 


ద్రోణపర్వమునందు వ్‌ 


చ. డిగకుండు వాహనంబులు గడిందిమగంటిమి గోలుపోవ మీ 
రు గడంకే దక్కి పెట్టకుండు రూపజ నాయుధము ల్మహాస్త్రశ 
క్తి గెలుతుో నేను మత్ములిశ తీవ్రశరంబుల వైభవంబు భూ 
రిగదవిహార భంగియు నరిప్రకరంబులు పిచ్చలింపంగన్‌. 163 
(ఆ. 5. 381) 


ఉద్యోగపర్వమునందు వ్‌ 
ఉ. దక్కను రాజ్య మంచు నకటా యిటు తమ్మునిభాగ మీక నీ 
వెక్కటి మింగం జూచెద వ దెట్లరుగున్‌ విను మీను లోలతన్‌ 
గ్రక్కున నామిషంబు చవి గాలము (మింగినమాడ్డి నువ్వె యి 
ట్లుక్కివుండైన నీకొడుకు నుల్లము ని న్నిటు లాడం చీగూడునే. 164 


(ఆ. 2. 52) 
వైజయంతీవిలాసమునందు వా 
తే. డొంగవలె వచ్చి యిక్కడ సీడాంగినా వ - 
దేమయా బావగారు పెద్దామె కోప 
గించినందులకా బళా మంచివాంద 
వేమనందును ముసలాపె యేవివేకి. (ఆ. 4.36) 165 


208 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


వ. డంభడిండీరాది శబ్బములవలెనే యన్నందుచేతను రెండునుగలవు గనుక 
దకారమునకు. 166 
అరణ్య పర్వమునందు :- 

క. జగముల నెల్లను నిండిన 

పొగడ్తకును వెలితి చేసి పొలయొడలికి నై 

తగునే జన్మవ్రతములు 

దిగ విడువంగ నిపుడు నాకుం ద్రిభువనదీపా (ఆ. 7.290) 167 
ఉద్యోగ పర్వమునందు :- 

క. తగ నీలో నూహింపుము 
దిగ విడువక ధర్మతనయు దృఢమతి వై పొం 
దగు చందము కొడుకులను 
బెగడలకును జెప్పి గోతేర్చు పెంపేర్పడంగన్‌. (ఆ. 2. 95) 168 

పారిజాతాపహరణమునందు :- 

ఉ. తామర *డోయలోం దవిలి దాంటిడు తేంటులువోలెం బెన్నెటుల్‌ 
వేమటుం జేతులం బిడిచి విప్పి విదిర్చి నఖాంకురంబులన్‌ 
గోమలలీల దువ్వి తెలిగొజ్జంగినీరటు చల్లి చల్లి గం 
ధామలకంబు వెట్టె నొక యంగన కాళియ నాగభేదికిన్‌. 169 

(ఆ. 2. 10) 

తే. పడంతుక వడంకు గుబ్బలి పడుక చెంతం 
గడము [మాంకులకడ నుందుం గడంక తోడ 
వేండుకొనం దగు నాపువ్వుంబోండి ననంగం 
గడలిపులు గావు సరళముల్లాని కృష్ణ. 170 

నృసింహపురాణమునందు వా 

పీపా. వడిగాలి సుడిసిన మిడుంగురు లందందం 

బొదవినం దాలిమిివదలనీక. (ఆ. 2. 14) 171 


కాకునూరి అప్పకవి 209 


అప్పకవీయము 


చ. కడిందివరంబు వారిరుహగర్భునిచేం గొనినాండు వాండు మీ 
యెడ ననిశంబుో* పెన్సగయు నీసును రోషము నెమ్మనంబులో 
జడిగొని యుండుం గావున నసాధ్యుం డవధ్యుడు దైత్యనాథుందే 
వడువునం బౌరుషంబు గొని వాని జయించుట వ్రేంగు చూడంగన్‌. 
(ఆ.2. 185) 172 


రాఘవపాండవీయమునందు :- 


సీ, పా. పుడమిటేం డీరీతి గడంగిడెందము మృగ 
వ్యాపారఖేలన మభిలషింప. (ఆ. 1. 19) 178 


తే. పోండిమియు నురవడియును నాందెమునను 
బలుకులం దృతీయ సరళముల్‌ వలసినపుడు 
భువి స్వకీయాను నాసికంబులును గాంగం 
బలుకంబడు నాదికవుల కబ్బముల కలిమి. 174 


రంగనాథుని రామాయణమునందు ద్విపదము :- 


రాణివాసద్రోహి రావణు బట్టి, 
పోణిమి చెటుపవా బుధులు నుతింప. 175 


రాఘవపాండవీయమునందు ద్విరదగతి రగడము: - 


పోణిమిగ వకుళ కుజపూగములం బూగముల, 
రాణ దనరారిన పరాగముల రాగముల. (౪.2.6) 176 
కర్ణపర్వమునందు వా 
తే. సారవంతమైన కర్లుని సైన్య మురవ 
ణించుం గా కేమిటికి నిల్చు నృపవరేణ్య 


పూని చేయంగోం దగినవిగాన కార్య 
మతని సమయించుటయి నాకు నదిభరంబె. (ఆ.2. 1486) 177 


210 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
శాంతిపర్వమునందు :- 


5వ యజనము దానకర్మములు నధ్యయనంబు తప స్సహింసయున్‌ 
(బ్రజ కనురాగమైన పరిపాలన శాంతియు సంగరంబున 
న్విజిత విభీతమై యురవణించుటయు నృపధర్మముల్‌ కురు 
వ్రజతిలకాయమాన సమరంబు సుధర్మము వీనిలోపలన్‌. 178 
(ఆ.2. 224) 


చంద్రికాపరిణయమునందు :- 


ఉ. నాణము సూడ నున్న దితినందను లందబు నొక్క రాశి దు 
మ్రైాణుండు వీం డొకండు నొక *'రాశియుంజుండు జగంబు గాల్బం గ 
ల్యాణ విదూరులౌ కడమయందటు పుణ్యజనాఖ్యులు నగ 
త్రాణసమాఖ్యుం డీఖలుండు వెరి సుండీ శోివిపరీత లక్షణుల్‌. 179 


తవర్గాక్షర భేదంబులు 


ఆ. వెతకి వాని కతికె జతికిలం బడి యావుం 
బితుక చీర లుతికెం గొతికె ననుచు 
బలుకుచోందకారముల దకారములును 
వలసెనేని నిలుప వచ్చు గృతుల 180 


కవిగజాంకుశమునందు :- 


క. ఒదుగుచు లక్షణ మెరుంగక 
కొదుకుచుం బ్రాసంబు వడియుం గూడక మీందుల్‌ 
వెదకుచుం బదసంధులు చెడ 
నదుకుచు వెడకవిత చెప్పు నతండుం గవియే. 181 


ఆముక్తమాల్యదయందు :- 
చ. _ కదలళిగభీర పుష్పపుటికాచ్చటం జేతుల నిప్పపిండి పైం 
గుదురుగ నిల్పి యోపుగతి గూనల నూనియనించి త్రాట ము 


కాకునూరి అప్పకవి 211 


అప్పకవీయము 


న్నుదికిన శాటి (బేల నది నొక్కటం గ్రుంకిడి వత్తు రెంద టే 
వదలక యాతనింట శనివారమునం "బరదేశివైష్టవుల్‌. 182 
(ఆ. 1. 83) 


చిత్రభారతమునందు :- 
చ. చదవినవారికి న్వినినసభ్యుల కున్నతి వాంఛ సేయుబ 
ల్రిదులకుC గల్లు విప్రులకు లేంగలతోం గనుపట్టులక్ష పె 
న్మొదవుల నిచ్చునట్టి ఫలము న్హయమేధము సేయు పుణ్యమున్‌ 
గొదకక ధాత్రి యంతయు నకుంఠిత దాన మొనర్చు శ్రేయమున్‌. 188 
కళాపూర్ణోదయమునందు వా 


చ. అది శతతాళదఘ్న మనుసార్థకనామముతోడ నుత్తమ 
హ్రదములలోం బొగడ్తం గనినట్టిది యందునం బడ్డవానికిన్‌ 
(బ్రదుకులె యంచు (6. 4.56) 184 


వశిష్టరామాయణమునందు :- 
చ. కదిసిన “నోరువోయి మణి కబ్బపు దొంతుల సత్పదార్థముల్‌ 
గదుకుచు నెట్టివారిం బొడగన్నను గుట్ట్జని స్నేహసౌఖ్యముల్‌ 
మదికి "నసహ్యమౌ శునక మార్గమునం *జరియించుచున్న త 


త్పదకవు లెల్ల మత్మవిత తప్పులు పట్టక యూర కుండుండీ. 185 
(ఆ.1.7) 


అంతస్థ భేదంబులు :- 
శబ్దానుశాసన మూలసూత్రము. 
మూ.సూ. లఘవో9£. లఘవ శ్చేతి ద్వేధా న్తస్థా న్వదన్తిశాస్తారః 
అన్వేం_న్య వ్యాకరణస్పష్టా రస్వత్ర గృహ్యతే ద్వివిధః. 


క. అలఘులఘు నామకంబుల, 
నలరు నిరుదెజంగు లగుచు నంతస్థము ల్రీ 


212 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
తెలుంగున నయ్యెను రేఫము 
యలవలు సెప్పంబడి యుండు వ్యాకరణములన్‌ 186 


క. ఆద్యంతాంతస్థంబులు 
చోద్యంబగు పాణినీయసూత్రమువలనన్‌ 
హృద్యములై యాగమసం 
వేద్యా లఘ్వలఘువు లన ద్వివిధము లయ్యెన్‌. 187 
వ. యవలు రెండువిధము లయినందు (న) కు. 
సూ. హలిసర్వేషామ్‌. 
వృ. భోభగో అఘోఅపూర్వస్య లభ్వులభఘూచ్చారణస్య యకారస్య 
లోపస్సాద్ధలి సర్వేషాం మతేన, భోదేవాః, భోలక్ష్మీః, భోవిద్వద్భృంద, భగో 
నమస్తే, అఘోయాహి, దేవా నమ్యాః, 
క. పలుకుల బ్రాకృత సూత్రము 
వలనను ద్వివిధంబు లగుచు వసుమతిలోన 
న్వెలయుం దృతీయాంతస్థము 
వలమును గొంచెంబు ననంగ వనజదళాక్షా. 188 
వల మనంగా - దొడ్డు అనుట, కొంచె మనంగా - సన్న మనుట. 190 
లకారము రెండువిధము లైనందులకు వాల్మీకి సూత్రము :- 
సూ. లోళః పైశాచ్యామ్‌. 
వృ. లకారస్య ళ స్వాత్‌, ముకులస్య - ముకుళ, గలస్య - గళ, ప్రలయస్య- 
ప్రళయః. 


క అంతస్థంబుల లోపల 
వంతున కనంగా ద్వితీయవర్ణం బీగ్రం 


కాకునూరి అప్పకవి 213 


అప్పకవీయము 


థాంతరమున నిరుదెజం గగుం 
గంతుజనక రేఫ మన అకారం బనంగాన్‌. 191 


రేఫము ద్వివిధ మైనందుకు 
మూ.సూ. రస్త్వత్ర గృహ్యతే ద్వివిధః. 


రస్తు = రేఫమయితేను, అత్ర = ఈ యాంధ్రశబ్దచింతామణియందు, 
ద్వివిధః = రెండు విధములుగా, గృహ్యతే = (గహింపంబడును. 


యకార భేదంబులకు 
మూ.సూ. అద్యః క్రియాసుభూతాద్యర్థ సముద్యోతితం వినా సర్వః. 


సీ. ఆంధ్రో క్తిమొదల నాద్యంతస్థ ముండదు 
ప్రాణమై యది గనుపట్టుం గాని 
నుడుగుల నడుమను గదను యా కెందును 
దలకట్టు దక్క నైత్వంబు లేదు 
యాకు భూతాది క్రియాద్యోతితములం 
జూపట్టు నెత్వము దలకట్టుగాదు 
తలకట్టు వక్రము ల్లాల్బ్చునీరెండును 
నలఘు యకారంబు లనంగం బరంగు 


తే. నిప్పు డీవంకం గనుం గొంటి నింతలోన 
నెచ్చటికి నేలా ననంగ నాద్యచ్చు లయ్యెం 
గయ్య మైనను గానిమ్ము గాయకమునం 
గాయ వలె శౌరి ననం దలకట్టు లయ్యె. 192 


బ్‌ 


ఎక్కడం గనబడియెడుం జక్రి చెలులార 
యింక నెవ్వరు చనియెదరు వెదుక 
నీ వేళ నెటకుం బోయెద వన్న మిన్నక 
యేంగె న న్నేమనియెదరు మీరు 


214 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


హేమాంగదము లిడియెదం జెప్పరే 

వాని నేరీతిం బొడంగని యెదము మనము 
హితము దలంపం డాయెను నన్నుం నగి 

యెడు సవతుల కిది హేతువయ్యె 


ననుచు నిట్లు భూతాది క్రియాపదాంత 

ముల విశేష భావిక్రియలను దక్క 

మొదలి యంతస్థమున కేత్వములు త్రిలింగ 

దేశభాషను బుట్టవు దితిజభేది. 193 


ఆది యకారంబునకు నుద్యోగపర్వమునందు కై 


తే. 


కొంచెమైనను దగం బంచికుడువ మేలు 

పనులయెడదుఃఖ మోర్చి యల్పంబు సుఖము 

ననుభవించుట హితము శత్రునకునైన 

నిచ్చుటయె లెస్స యడిగినయెడ నృపాల. (ఆ. 2. 47) 194 


మధ్యయకారమునకు రుక్మాంగద చరిత్రమునందు :- 


మ. ధననాథ ప్రియకంఠ కాళిమము మోదం బొప్ప వీక్షించి చ 


య్యన జంబూఫల మంచు డాసి నిజహస్తాగ్రంబు వేసాంచి యే 

పునం బల్మాజును బట్టి రాం దిగుచు వేల్పుం (బోడ విఘ్నేశ్వరుం 

డను మోదంబునం జేయు మత్కతికి నత్యంతంబు నిర్విఘ్నమున్‌. 
(ఆ.1.8) 195 


విజయవిలాసమునందు :- 


మ. అనిన న్మీ మదిలో దలంచునది మే లౌ సిద్ధసంకల్పు ల్రీ 


రని యావేళనె చిత్రవాహనుండు కొల్వై యుండంగాం బోయి యా 

యన రా రమ్మని గారవించి సుముఖండై రాజుగా రిప్పుడే 

మనినా రెయ్యవి వార్తలంచుం బయిపై నాసక్తితోం బల్మంగన్‌. 196 
(ఆ. 2.4) 


కాకునూరి అప్పకవి 215 


అప్పకవీయము 


వ. భూతాది (కియార్థంబులు దెలుపని కడపటి యకారమునకు. 197 

విరాటపర్వమునందు :- 

ఉ. స్వాంతము బాహుగర్వఘన సంతమసాంధము గాంగ శంక యా 
వంతయు లేక కీచకుం దహంకృతి ముంగలి నాగమంటపా 
భ్యంతరసీమం జొచ్చి *డ్రద్రియం బని యారసి సెజ్జం గాంచి య 
త్యంత ముదావహం బగుడు నందు రయంబునం గేలు సాంపంగాన్‌. 

(ఆ. 2. ౩81) 198 
చమత్మారమంజరియందు వా 

మ. ధరలోనన్‌ ద్విజరాజనామమున సత్సంగంబునన్‌ సత్మళా 


నిరతి న్మించియు సుత్పల ప్రియుండన న్నిత్యంబు రాజీవ సం 
హరణం బే కరజాలముల్‌ సొనిపి *చేయంబూను నీ చంద్రుండో 
తరుణీ వీనికి నెంత చేసిన దయాదాక్షిణ్యముల్‌ గల్గునే. 199 


క్రియాపదాంత యకారమునకు శృంగార నైషధమున :- 


చ. 


అడిగితి నొక్కనాండు కమలాసను తేరికి వారువంబ నై 

నడచుచు నుర్విలో నిషధనాథున కెవ్వతె యొక్కొ భార్య య 

య్యెడుో నని చక్రఘోషమున నించుక యించుక గాని యంత యే 

ర్పడ విననైతి నీ వనుచుం బల్మినచందము దోంచె మానినీ. 200 
(ఆ.2.58) 


ధరణి నుయ్యెల పయ్యెద తాయెతులను 

గలయకారంబులకు వక్రములు నిజంబు 

ముద్దరాజురామన వాని మూంటిని బద 

మధ్యయాలని చెప్పె నిమ్మాట మిథ్య. 201 


ఊంచు నెలకా కగుటచేత నుయ్యె లయ్యెం 
బయిని యెద కున్మి వక్రోక్తిం బయ్యె దయ్యెం 


216 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


దల్లి కాపునకై కట్టం “*దగినయెత్తు 
తేలం బల్మంగం దాయితు ల్దేశ్యమునను. 202 


వ. హేలాశబ్దమునకు దద్భవము ఏల. అది కుజుచ కాకుచేస్తేను 
ప్రస్వముగాను బలికి తేను ఎల అయినది. ఊచేటి ఎల కనక ఉయ్యల. 
హృదయ శబ్దమునకు తద్భవము ఎద ఆయెను. “దానికి పై నుండేది గనక 
వక్రసమాసముచేస్తే పయ్యెద యాయెను. ఎత్తులనగా దక్షిణదేశీయమున 
దండలకు పేరు. దాని జడ్డను తేలను బలికిన ఎతులాయెను. తాయి యనంగా 
తల్లి, ఆ తాయి శిశువులకు శరీరరక్షగాను కట్టునది యెతులు గనుక తాయెతులు. 
అటుగనక శబ్బాదినున్న అచ్చులుగాని హల్లులుగావు. సంధి చేతను లఘు 
యకారము లైనవి. ఇవి మూడును ప్రత్యేక పదములు గాని యేకపదములు 
గావు. వీనిని తెలియక ముద్దరాజు రామన కవిలోకసంజీవనిలోను చెప్పికొనిన 
పద్యము. 203 


తే. “తాయెతులు నుయ్యెలయు6 బయ్యెదయును దక్కం 
గలుగ దెత్వంబు మధ్యయ కారమునకుం 
దుదిని గ్రియం దక్క నెత్వంబు గదియ దాది 
నత్వ మొందదు దెనుంగున నబ్దనాభ. 204 


*ఉయ్యెలకు నరణ్యపర్వమునందు వా 


చ. కలి దమయంతిం బాప సమకట్టి పొరింబొరిం బాయ నోపం డా 
లలనను దీర్గసౌహృదబలంబున నిట్టులు రెంటియందు న 
న్నలుండు విమోహరజ్ఞాలు పెనంగ గతాగతకాయుం డయ్యెను 
య్యెలయును బోలె నూజిడక యెంతయుం బ్రొద్దు వినిశ్చితాత్ము(డై. 


(ఆ. 2. 78) 205 
“పయ్యెదకు యయాతిచరిత్రముందు :- 
స్‌ ప్రా, వలంబడ్డ జక్కవల్‌ వలెనున్న జిలుగు ప 
య్యెదలోనిగుబ్బ పాలిండ్లు మెజియ. 206 


కాకునూరి అప్పకవి 217 


అప్పకవీయము 


“తాయెతులకుం జంద్రభానుచరిత్రమునందు :- 


సీ. పా. ఒకయింతి యొరంగిన సికమీంద ముడిపువ్వు 


టెత్తులు *దొరయు తాయెతులు చుట్టి”. 207 
లఘు యకారమునకు 


మూ.సూ. య (శ్రుతి మార్యా లఘుయం ప్రవదన్తి ప్రాణతః పరం ప్రాణమ్‌. 


తే. 


వ. 


తొలిపదము తుదవర్ణంబుతోడం దమకు 

సంధిలేని పదాదిగ స్వరము లెల్ల 

లఘుయకారంబులై భూతలమున వెలయు 

దేవకీపుత్ర జాంబవతీకళత్ర. 208 


సురనది యాత్మజ కాకో 

దరపతి యాసనము మరుండు తనయుండు రతి సుం 

దరి యన్న ననుంగుం గోడలు 

సిరి “యంగన యబ్ధియిరవు శ్రీహరి కెపుడున్‌. 209 


రేఫ భేదంబులు 


రేఫము అకారమును నన రెండు దెజగు 

లగుచు వికృతి పదంబుల నమరియుండు 

వాని సంస్కార పూర్వకావ్య ప్రయోగ 

సరణుల నెణుంగవలయు సజ్జన విధేయ. 210 


సంస్కార మనంగా లక్షణవంత మనుట. ఇందులోపలనే 


భాషాపరిచ్చేదము నందుం జెప్పంబడియున్నది. 211 


తే. 


ప్రకృతి శబ్దానుశాసనోభయ కవిసఖ 

శంభుసేవక సోమ భాస్మరుల చేత 

భారతాదుల విభజింపంబడియె దొల్లి 

కరివరద రేఫములును జికారములును. 212 


218 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
రేఫాక్షరసీస మాలిక 


శ్రీ కామెపల్లిపురీ గోపికాజార 

యసుర సంహార నీ కంకితముగ 
నాదికవీంద్రకావ్యము లెల్ల శోధించి 

క్రమత హస్వములు దీర్హములు నైన 
యచ్చులమీందను హల్లులమీందను 

గలుగు రేఫ అకారములు వచింతుం 
గదాళ్లపాకాన్వయోదధి పూర్ణధవళ దీ 

ధితి పెద్ద తిరుమల దేశికుండు 
మొదలైనవారలు మునుపు రచించిన 

యవియెల్లం జాలవా యనంగ వలదు 
వెండియు నొక కొన్ని వెదకి కూర్చితిం గవి 

రాజులు మేలని ప్రస్తుతింప 
నిల్డ్‌ వెళ్టియు నని యిట్లు క్రిందను జడ్డ 

లుండెడు లిపు లెల్ల బండిజాలు 
వీని ద్విత్వము లొకవేళం బోయినం బోవు 

జెజిపోంతు కఠిమేంక గొతియ యనంగం 
జనిరి కాంచితిరి చేకొనియెద రనియెడు 

నవి మొదలైన క్రియాపదముల 
తుదలను సంసృృతపదములందును 

దదృవములయందును జకారములు లేవు 
క్రచ్చట బ్రతుకుట గ్రాలుట మొదలగు 

కారము (ల్రేఫవర్ణములె యగును 
జేకూటజి ననుటకుం జెకుటె నని యిట్లు 

పొడుగు లెల్లను హ్రస్వములుగం జేసి 
పలికెడువేళ రేఫములును జాలును 

మునుపటియట్లనే తనరుచుండు 


కాకునూరి అప్పకవి 219 


అప్పకవీయము 


రా దక్క సకలాక్షరములమీందను 

"గార కదియ నకార క్షకారముల లన 
నట రవర్ణమున కొక్కటికిని బై నిఫ 

యని నిల్చుటను రేఫ మనంగ బరంగె 
నరదంబు సేనాంగ మరుగుట పోవుట 

యరి కప్ప మర సగ మరుదు వింత 
యరయుట వెదకుట యిరవొందు టమరుట 

యిరుపదంబు యుగార్థ మిరవు నెళవు 
కలనం బెట్టురుముట గద్దిక సేయుట 

యురణించు టురు గేలొడ్డు టురులం ద్రోయు 
టురువడించుట గవీంక నొత్తుట యురువడి 

యురియాడుటయు డెంద మురియంజేయు 
టెరగలి చిచ్చు మేం3రు వెరమానుట 

యెర గాంగ భోజనం బిడి యెరియుట 
యొరు లొండొరుల సొమ్ము లొరయుట గయొరిమె, కే 

కరివాండి దూంయపులు కరిసెము కృషి 
కరువలి పుత్తడి కరంగి యీ కరణిని 

గరుగునం బోసి యొక్కరుండు చేసెం 
గరవాలు ముక్కర కరకరల్‌ కరకరి 

కరిగోరుటలు కనికరము వాన 
గురియుట తొలుకరికర కొరం బాణములు 

కరం గ్రాలి కరమొప్పం గెరలి పడుట 
గరిత బంగరు మేను గరు దాల్చం గరిచేడి 

గరిగె చేంబట్టుట గరువతనము 
గిరగిర వ్రాయ వేగిరపడి జేగురు 

కొండపై గురుపోతు గురుసు పట్టి 


220 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


గురువులు వాజుచు గురువుగా గురుగాకు 

గురుగులం బెట్టి ముగ్గురును వండి 
చెరుచుటయును మరి చెచ్చెర చేటను 

జెరుగుట చెరువులోం జొరువం జేసి 
చొరక యచ్చెరువుగా చిరుగని కోకల 

చెరంగులు చించుట చెరగు మనుట 
తరచి యాడుటయుం జిత్తరుబొమ్మ తరంగలు 

తరిచిన మజ్జిగ సరము బడిత 
తరము శక్యము మూండు తరముల చుట్టంబు 

తరలం బారుట తరతర దిరుగుట 
తిరిసినకూడు మార్తురమేని నెత్తురు 

తెరలం గాంగిన నెయ్యి తెరవు తోడు 
తెరతెర వచ్చుట తెరలు గట్టుట రెండు 

"తైరంగులవారిలో దొరలుకొనుట 
తారితొరి చెమ్మట దొరగుట బెదరుట 

దరిద్రొక్కి జూదరి దరికొలుపుట 
దురము నేయుట దురదురం బోయి కుదురుట 

దొరయుట సరియాట దొరకొనుటయు 
దొర రాజు దొరకోలు దొరుసుట బొసంగుట 

నర్‌” వెండ్రుకలు పెద్దనరము నురుగు 
నెరయంగాం జల్లుట నెరసులు పరుసంబు 

పరువులు వెట్టుట పరపు నిడుపు 
పరిచనుదెంచుట పరిగొని పరిపరి 

పరపుట నించుట పరువడి యనం 
బరిమారుచుట పెనుపరి నేరుపరి దొడ్డ 

పరి చప్పరంబు దెప్పరము పరగం 


కాకునూరి అప్పకవి 221 


అప్పకవీయము 


బరికింప పరసు పొంపిరి వోవం బిరిగొని 
పురపురం బొక్కుట పురింటి తగవు 
పురుడీడు పురికొలుపుట తుట్టెపురుగులు 
పెరుగుట నిక్కుట పెరుగు పెరడు 
పెర తేనె పొరిపొరి పొరుగునం బొరిగొని 
పొరిగడుగుట పొరపొచ్చెము పొర 
పొరలుట చీపురు పొరకలు బరికట్టె 
బురుజులు గజ్జెలు బరవసంబు 
బరు లుబ్బంగా నానవాలు ద్రావుట బరి 
మేను గంధపుచెక్కమీంది బరుడు 
బిరుదు లబ్బురము గొబ్బెరకాయ పెరయుట 
బురబురం బొగుట ోబురద నేల 
మరులు మోహము బుద్ధి మరుపుట తామర 
మరియాద క్రమ్మర మరలి చనుట 
మిరియంబు మురిపెంబు మురియలు తునియలు 
మురముర లాడుట మెరమెరయును 
మొరప నేలయుం దేంట్లు మొరయుట మొరడును 
రమ్మని పిలుచుట రచ్చ రంగు 
రంకెలు రజ్ఞాలు రమణ రక్కసి రహి 
రిచ్చలు రిత్తయు రెట్ట రెండు 
దేవర వివరంబు తెరువరి తలవరి 
యొవ్వరు నివ్వరు నవ్వ రనంగ 
వరిచేను వరుజులు వరు (ర) సయు వరుపును 
నోవరి విరవిరం బోవు టనంగ 


222 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


విరిసిన విరు లెల్ల విరియం జల్లుట కాలు 
వురు పలువురు నలువురు పదువురు 


వెరువరి గోవెరువాక వెరుసు దూసరివడ్లు 
సరకు లమ్ముట సరిసరకు కొన మి 
సిరికినై సురియల సురుగుట సిరిబడి 
కోసారిది మోహరములు హరువు గనుట 
మొదలుగా నొక కొన్నిపదముల ప్రస్వాక్ష 
రములపై రేఫంబు లమరియుండు 
*నారెకు ల్లలవరు లారాట మారటం 
బారం గూరిన శోక మారం గాంగి 
నట్టిపాలారని యనల మారంగ ధర్మ 
మారసెం దనకన్నులారం జూచె 
శ్రమ మారం బొంగారెం జల్లారెం దనరారె 
నీరికె లెత్తుట యిగురు వెట్టు 
టీరేడు జగము లీరెలుంగు హీనస్వర 
మీ రన నిమ్ము పేరూరు పల్లె 
యూరార్చు టూరట యూర కుండుట దొంప, 
లేరీ యనుట యిది యేరి కనుట 
యోరోరి యనుమాట కోరుచుకొనుటయు 
నోర వోయినగోనె లోరసిలుట 
కారులు కల్లలు కారుమెఖుంగులు 
పటుకారు ముక్కారుపంట రిపులు 
కారు కారించుట కడు నొప్పి పెట్టుట 


కారాకు కారాట కారియంబు 


కాకునూరి అప్పకవి 223 


అప్పకవీయము 


కూరుట పొరలుట కూరుకు నిద్ర చే 
కూరుట కూరిమి కూర దినుట 
యెమ్ములు గూరగా నేయుట గాతంబు 
గూరుట దానికి గూరుతు ననం 
గోరికె గోరుట కోరప్పనము పంది 
కోరాడె కోరడి కోర గిన్నె 
గారెలు భక్ష్యముల్‌ గారాము బంగారు 
గోరు గారాబంబు గారవంబు 
చీరికిం గొన కైదుచీరలు చేరుట 
చేరువ చెంతలం జేరం దనంగం 
జీరుట పిలుచుట చూరనంగాం బొడి 
చేరు ద్రావుట మారి చిన్ని కత్తి 
తా రెల్ల నేగిరి తీరని కినుకతోం 
దూరుపునాటికిం దేరు లెక్కి 
తేరెద మనుచు నేతేర తేరకు తేర 
తేరోరి సొమ్ములు తోరముగను 
దూరులు వలుకుట నారచీరలు వింటి 
నారి విన్నారు కన్నార మనంగ 
నీరు ద్రావుట పోర నీ రయి పోవుట 
నేరపునేరేడు నోరు వడుట 
పూరేడు జగడంబు పేరుట పే 
రాఖ్యపేరిననేతులు పేరురంబు 
పోరామి పోరచి పోరోరి యనుటయు 
పోరుట పోరాట పోరితంబు 
బారు గట్టుట దైత్య బారికిం దప్పుట 
బారెడు బీరంబు బూరిటిలుట 


224 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


బూరుగుచెట్లలో బూరగ యూందుట 

బూరెలు బేరంబు బేరజంబు 
బోరని మోయుట బోరుంగొండ లనంగ 

బోరలు క్రిందుగా బోరగిలుట 
మారట మూర్తియై మారిమసంగుట 

మారేడు వేమారు మారుతు రన 
మీరలు మేరలు ఘోరతోపు లనంగ 

రాయంచ రాచూలి రాయడి పడి 
రాణ రాణించుట రాయల రాణువ 

రాపొడి రాముల్మ రాను రావి 
రాచుట రాంజుట రాయుట రాలుట 

రాగిల్లుటయును రారా యనుటయు 
రాము పొమ్మనుటయు రారాపు వలదు పో 

రా వినురా యేలరా చలంబు 
రీతిగా దనక నీరీతి రూపించుట 

రూపుట రూపరి రూపు రూక 
రేయి గేదంగి పూరేకులు రేయెండ 

రోజు రోంకలి రోలు రోవెలంది 
ఘనులార బాలురు కాలారి జాలారి 

లేరు కోలారి తలారి గోకాండ్లు 
వారువ మశ్వంబు వారని కోపంబు 

వరించుకొనుటయు వారకులును 
వారక వార లెవ్వారును దెలియని 

వారు గారిది యెల్ల వారకంబు 


కాకునూరి అప్పకవి 225 


అప్పకవీయము 


వీరలసాటి లే రీరాజ్యమున నన 
సారెల జూదంబు సారె సారె 
సైరణ లేక వేసారుట సూరెలు 
సోరణగండ్లును సేరుపసపు 
తే. సౌరు సౌరంబు నోడ బేహారి వింత, 
హోర యనునిట నాదిగా నొక్కకొన్ని 
తెలుంగు పలుకులలోపల దీర్ధలిపుల, 





పైనిం దనరారుచుండు రేఫములు కృతుల. 213 

హ్రస్వాక్షరములమీందిరేఫములకు రూపములు 
అరదము = సేనాంగము ఇరువాయి = రెండు నోరులు. 
అరుగుట = పోవుట ఇరుగేలు రెండు చేతులు. 
అరియనంగాం దనకం౮టె దొడ్డ ఇరుమేను, ఇవి మొదలయినవి. 
రాజనకుం బెట్టెడు పన్ను. ఇరవు = నెళవు. 
అర = అనగా సగము. దీనికి (ోఉరుముట = జగడమునగద్దిం 
లక్ష్యము :- చుట ఉరణించుట) 


అరగంట జూచుట = సగము 
కంటం జూచుట, అరవాయి = సగము 
నోరు, అరగొజంత = సగము తక్కువ 
- ఇవి మొదలైనవి. 

అరుదు = వింత 

అరయుట = వెదకుట 
ఇరవొందుట = అమరుట 

ఇరు = అనంగా రెండు. దీనికి 
ఇరువాగు, (లక్ష్యములు - ఇరువంక, 
ఇరువురు = ఇద్దటు, 


226 





ఉరులొడ్డుట = వేంటకాని పని 
ఉరులం దోయుట = కోటలు 
మొదలయినవి పడంగొట్టుట 
ఉరవడించుట = వీంకనొత్తుట 
ఉరువడి = బిగ్గర 

ఉరియూడుట = డెందమురియం 
చేయుట 

ఎరగలి = చిచ్చు 

మేంకెరువు = మేంక పెంట్రికలు 
ఎరమానుట = ోఎరవరికరము 


కాకునూరి అప్పకవి 


విడుచుట, ఎరగానాహారముంబెట్టు, 
ఎరియుట 

ఒరులు = అన్యులు 

ఒండొరులు = ఒకరొకరు 
సొమ్ములొరయుట = ఒరగంటను 
వ్రాయుట 

ఒకరిమె = కలిపికోలుతనము, ఒరిమి 
యనియుం గలదు 

కేకరి = వాండితూంపులు 

కరిసెము = కృషి 

కరువలి = గాలి 

పుత్తడి కరంగుట = కంసాలవానిపని 
ఈకరణిని = ఈరీతిని 

కరుంగునం బోయుట = పోంతం 
ఒక్కరుండు (బోయుట) 

కరవాలు = ఖడ్గము 

ముక్కర = ముత్తెము 

కరకరలు 

కరకరి 

కరిగోరుట 

కనికరము = పాడి 

వాన గురియుట 

తొలకరి వానలు 

కొరంబ్రాణము 

కరకరం[గ్రాలుట (యొప్పుట) 
కరమొప్పుటు = మిక్కిలి కెరలుట 
గరిత = పతివ్రత 


కాకునూరి అప్పకవి 





ద్వితీయాశ్వాసము 


బంగరు = పైండి 

మేను గరు దాల్చుట = గగురు 
పొడుచుట 

గరిచేడిగరిగ = పెండ్లివేళ చేతం 
బట్టుకొనియుం డెడి ముంత (పోవుట) 
గరువతనము = సరుకుసేయక 
గిరగిర వ్రాయుట 
వేగిరపడుట 

జేగురుకొండ 

గురుపోతు 

గురుసుపట్టి 

గురువులు వాజుట = 
విశేషము 

గురువుగాను = దొడ్డగాననుట 
గురుగాకు = గురుగుకూర 
గురుగులు = పిడతలు 

ముగ్గురు 

కోచెరుచుట చెచ్చెర, చేటను చెరుగుట 
చెరువు = తటాకము 

చొర(రు)వం జేసికొనుట 

చొరక = చొరకపోవుట 

అచ్చెరువు 

చిరుగనికోక 

చెరగులు = అంచులు 
చెరగుమనుట తరచియాడుట, 
చిత్తరువు = బొమ్మ 

తరంగలు = కరళ్లు 


గమన 


227 


అప్పకవీయము 


తరచినమజ్జిగ 

తరము = బడిత 

తరుము గాదు అనంగా - శక్యము 
గాదనుట 

మూండుతరముల చుట్టము 
దేహము తరలం బారుట 

తరతర 

తిరుగుట = సంచరించుట 
తిరిసినకూడు 

మూర్తురు = పగవాండు, 
మేనినెత్తురు 

తెరలం గాంగిన నేయి 

తెరువు తోడు 

తెర తెర వచ్చుట 

తెరలు గట్టుట 

రెండు తెరంగులు = రెండు తెగలు 
తొరలుట = కలయుట 
తొరి తొరి 

చెమట దొరగుట 
బెదరుట, చింత్యము 
దరి ద్రొక్కుట 

జూదరి 

దరికొలుపుట 
దురము సేయుట = 
సేయుట 

దురదురం బోవుట 
కుదురుట 


జగదము 


228 





దొరయుట = సరివచ్చుట,దొరకొనుట 
దొర = రాజు 

దొరకోలు 

దొరసుట = పొసంగుట 
నర వెండ్రుకలు 
పెద్దనరము = జీవనరము 
నీటి నురుగులు 

నెరయం జల్లుట 
నెరసులు 

పరుసము 

పరువులు వెట్టుట 

పరువు నిడుపు 


పరపుట = నించుట 
పరవడి 
పరిమారుచుట 
'పెనుపరి 
నేరుపరి 
దొడ్డపరి 
చప్పరము 
చెప్పరము 
పరగ 
పరికింపుట 
పరసు 


పొంపిరి వోవుట 


కాకునూరి అప్పకవి 


పిరిగొనుట 
పురపురం బొక్కుట 
పురిటితగవు 
పురుడు... ఈడు 
పురికొల్పుట 

తుట్టె పురుగులు 
పెరుగుట = నిక్కుట 
పెరుగు 

పెరడు = ఇంటివెనుక 
పెర = తేనెతెట్టి 
పొరిపొరి 

పొరుగు 
పొరిగొనుట 
పొరిగడుగుట 
పొరపొచ్చెము 

పొర 

పొరలుట 

చీపురు 

పొరకలు 

బరిగట్టె 

బరుజులు = గజ్జెలు 
బరవసము 

బరులు = వళులు 


బరిమేను = దిసమొల గంధపుచెక్క 


మీంది బరడు తాంట 
బిరుదులు 
అబ్బురము 


కాకునూరి అప్పకవి 





ద్వితీయాశ్వాసము 


కొబ్బెరకాయ 

బెరయుట 

బురబురం బొంగుట 
బురుదనేల 

మరులు = మోహము 
బుద్ధిమరుపుట 

తామర = పువ్వు 
మరియాద 

క్రమ్మర 

మరలి చనుట 
మిరియము 

మురిపెము 

మురియలు = తునియలు 
మురములాడుట = కోపము 
మదిలో మెరమెర 
మొరపనేల 

తేంట్లు మొరయుట = కూయుట 
మొరడు = మోటు 

రమ్మని పిలుచుట 

రచ్చ 

రంగు 


అప్పకవయము 


రిచ్చబడుట 
రిక్తకు రిత్త 
రెట్టవడుట 

రెండు చేతులు 
దేవర 

వివరము 
తెరువరి 

తలవరి = తలారి 
ఎవ్వరు 
దానమివ్వరు 
నవ్వరు 

వరిచేను 
వరుజులు గట్టుట 
వరుస 

వరుపు = వాన లేకుంట (వరపు) 
ఓవరి 


విరవిరం బోవుట 
విరియుట = విప్పుట 
విరులు = పువ్వులు 
విరియం జల్లుట 
కాలువురు = కాల్పలము 
పలువురు 

నలువురు 

పదువురు 

వెరవరి 

వెరవాక 

వెరుసులు వేయుట 





దూసరివడ్లు = ధాన్యవిశేషము 
కేసరులు, దినసరులు మొదలయిన 
వన్నియు 

సరకు అమ్ముట 

సరి 

సరకు గొనమి = పరవసేయకపోవుట 
సిరి = లక్ష్మి 

సురియలు = చూరుకత్తులు 
సురుంగుట = చచ్చుట 

సిరిబడి సొరిది = చాలు 
మోహరము = దండునకుంబెద్దమొన, 
హరువు = ఉపాయము 
ఇవిప్రాస్వాక్షరముల మీంది రేఫములు. 


దీర్జాక్షరముల మీంది 
రేఫములకు రూపములు 


ఆరెకులు = తలవరులు 

ఆరాటము 

ఆరటము 

ఆరం గూరినశోకము = తీరనాడిన 
దుఃఖము 

ఆరం గాంగిన పాలు 
ఆరనియనలము = శమింపని యగ్ని 
ఆరగ ధర్మము 

అరయుట = పరామర్శించుట 
తనకన్నులార జూచుట = కన్నుల 
నిండుగం జూచుట 


230 కాకునూరి అప్పకవి 


(శ్రమమారుట = బడలిక దీరుట 
పొంగారుట = పొంగుదీరుట 
చల్లారుట = చల్లదనము నిండుట 
తనరారుట 

ఈరిక లెత్తుట = ఇగురుపెట్టుట 
ఈరేడు జగములు 

ఈరెలుంగు = హీనస్వరము 
ఈరు = ఇమ్ము 

ఊరు = గ్రామము 

ఊరార్చుట = దుఖముడుపుట 
ఊరకుండుట = చాలించుట దొంగ 
లేరని యుడుగుట 

ఇది యేరికి = ఎవ్వరికి కనుట 
ఓరి యని పిలుచుట 
ఓరుచుకొనుట 

ఓర వోయిన గోనెలు 
ఓరసిలిపోవుట 

కారులు = కల్లలు 

కారు మెజుంగులు 

పటుకారు 

ముక్కారుపంట 

రిపులు కారు 

కారించుట = నొప్పి చేయుట 
కారాకులు 

కారాటము = వ్యాపనము 
కారియము = కర్ణము. 

కూరుట = పొరలుట 


కాకునూరి అప్పకవి 





ద్వితీయాశ్వాసము 


కూరుకు = నిద్ర 
చేకూరుట 
కూరిమి 
కూరదినుట 
ఎమ్ములు గూరంగా నేయుట = 
యెముకలు నాటనేయుట 
గాతము కూరుట = నాటుట దానికిం 
గూరుతు ననుట 
కోరికె 
కోరుట 
కోరు = అప్పనము 
పంది కోరాడుట 
కోరడి = ఆవరణముగా వేసిన 
పొడిమట్టిగోడ 
కోర = గిన్నె 
గారెలు = భక్ష్యములు 
గారాము 
బంగారు 
గోరు = నఖము 
గారాబము 
గారవము 
చీరికిం గొనక 
అయిదు చీరలు = కోకలు 
చేరుట 
చేరువ = సమీపము 
చేరండు 
చీరుట = పిలుచుట 


231 


అప్పకవీయము 


చూరు = పొడి 
చేరుద్రావుట 
చూరి = కొంచెపాటికత్తి 
తారెల్లరు = తమరందటు 
తీరని కినుక = శమింపని కోపము 
తూరుపు నాడు 
తేరులు = రథములు 
తేరెదము అనుట 
ఏతేరిన = వచ్చి తేని అనుట 
తేరకు, తేర, తేతేతర యనియుంగలదు 
తేరోరి = సొమ్ములు తేరోరి యనుట 
తోరము 
దూరులువలుకుట 
నారచీరలు 
వింటినారి 
విన్నారు 
కన్నారము 
నీరు ద్రావుట 
పోర నీరయిపోవుట = చచ్చుట 
నెరుపు 
నేరేడు చెట్టు 
నోరువడుట 
పూరేడు పిట్ట 
జగడము పేరుట 
పేరు = నామము 
పేరిన నేతులు 


సేరురము = పెద జమ్ము, 
(a) 


232 





పేరాముదపు 

గింజలు మొదలయినవి 
పోరామి 

పోరచి = కూర 

పోరోరి = పోరాయోరి యనుట 
పోరు 

పోరాటము 

పోరితము 

బారు కట్టుట 

దైత్యు బారికిం దప్పుట 
బారెడు 

వీరము 

బూరటిలుట 

బూరుగు చెట్టు 
పెద్దబూరుగ యూందుట 
బూరెలు = పిండివంటలు 
ఓడ బేరము 

బేరజము 

బోరని మోయుట 
బోరుగొండలు 

బోరలు = క్రిందుగాను బోరగిలుట 
మారటమూర్తి 

మారి మసంగుట 
మారేడు 

వేమారు 

మారుట (?) 
మారుతురు = పగవారు 


కాకునూరి అప్పకవి 


రాణువ 

రాపొడి = రాచినపొడి 
రాముల్మప్రండు 

రాను = యధథార్థము 
రావిచెట్టు 

రాచుట 

రాంజుట 

రాయుట 

రాలుట 

రాగిల్లుట 

రారా యని పిలుచుట 
రాము పొమ్మనుట 
రారాపు 

వలదుపోరా 

వినురా 

ఏలరా చలము 


రీతి గాదు = నడితి గాదు 


ఈరీతి 


కాకునూరి అప్పకవి 





ద్వితీయాశ్వాసము 


రూపించుట 

రూపుట = ఒకరిని తెలుపుట 
రూపరి 

రూపు చెడుట 

బంగారు రూక 

రేయి = రాత్రి 

గేదంగి పూరేకులు 

రేయెండ = వెన్నెల 

రోజు పుట్టుట 

రోకలి 

రోలు 

రోవెలంది = లంజ 
ఘనులారా - సంబోధనము 
బాలురు - ప్రథమాబహువచనము 
కాలారి 

జాలాది 

లేరు 

కోలారివాండు 

తలారి కాండు 

వారువము = గుట్టము 
వారనికోపము = శమింపని కోపము 
వారించుకొనుట 


వారకలు 


తెలియనివారుగాను 


233 


అప్పకవీయము 


వారకము సోరణగండ్లు 

వీరలసాటిలేరు సేరుపసుపు 

సారెల జూదము సౌరు 

సారెసారె సౌరంబు 

సైరణ లేక ఓడ బేహారి 

వేసారుట వింతహోరలు 214 
సూరెలు 





ఇవి దీర్జాక్షరములమీంది రేఫములు 
అకార సీసమాలిక - 


అఅవజ లనం దునియలు నోట నజచుట 
యటిముజి యజగొజ లజము టబ్బు 
5" టఅకటం బెట్టుట యజచేత నజకాల 
నబవలు ద్రావిడు లజవు డణిసె 
లతిగిపోవుట కొంచె మగు టజమజ సేయు 
టబ లేక చనుటజు గజపుకొనుట 
అఅవది కోట్లజంపాజండుగు 
జుక్కరి రూపటి పొలుపతియేపజచుట 
పెంపతీ సిగ్గటి బిట్టతి పెల్లటి 
యటఅయిల్లు క్రచ్చజ యక్కజపడి 
కీ యఅకమ్మట మజంటు లజ టబకం 
బిజియుట కదియుట యిజియుటయును నన 
రిన్సి్చులు చీంకటి బండియిజుసు క్రిక్కిజియుట 
యిజుకటం వీజుకన్న మిటిసిచెడుట 
యుండు గైకొనం దేరి నుజుకుట వేచను 
టుజపదం బెల్లెడ నురతరార్థ 
ముఖు పన్నలా వను టటథిది బెట్టిద మయ్యె 
నుజిక మానక మొగు లొడ్డి యుటిమె 


234 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


నుఖుకట్టి బలముటి యుటియ నిల్లుజియుట 

యుఅనిరోషంబున నుజఖుతపట్టి 
యెబపటికంబున నెజగుట (మొక్కుట 

యెటుపు కెం పెజుకువాం డెజుకం జెప్పు. 
టెజకలు నా టిక్క లెజబుంగుట తెలియుట 

యెజవు సొమ్మొకరిది యొజచి మాంస 
మొఅలుట విలపించు టొజవ దేహం బొజ 

గాల నుండుట యొట కత్తిమూంత 
యొజకటంబునం బోవు టొజపులు నాం డెక్కు 

*లాఅగుబిళ్ళ తలాడ యొజగువంక 
కఅపుట నేర్పుట కజతలు పోకిళ్లు 

కజదలు బుద్దులు కజటి మంకు 
కఅకు కారిన్యంబు కజవు దుర్భిక్షంబు 

కబి కప్పు మెకములం గఅచుం గుక్క 
కిఅపుట కెజియునుక్కె అజయుం బక్కజయును 

గురుమాపు కుజుగండ్ల కుజఖుచ కుజులు 
కుజువలి గొనుటయుం గుటుకుట కుజుకలు 

కుబుగొని కుజుంగడ కుజుపు వ్రణము 
కొణకొజలాడుట కొజంత తక్కువ పండ్లు 

గొబికుట కోపంబు కొబుడు వడుట 
కొట యనంగాం బని కొజిలుట నిండుట 

కొజవిం జూండుట సొమ్ముకొబికు ననుట 
గటికె నట్టులు గజిగతీకెలు గబుగులు 

గతినె డగ్గజి సంపగతి పగజిలు 
గితీగొనుటయు మోటగిజబుకయు గిజు మెట్లు 

గిజులు వ్రాయుటయును గీబుటయును 


కాకునూరి అప్పకవి 235 


అప్పకవయము 


గుజుక వెట్టుట గుజుగుబి గుఅ వెట్టుట 
గుఅకొని గుటి గుజుకొండి గుజుతు 
గుజుములు గింజలు గొజుగుట వపనంబు 
౨గారవంక పిట్టలు గొజక కట్టె 
వా చజచుట గొడవలి కాంచి చజచుట 
కరమునం జజచుట గట్టుచజులు 
చిచ్చజపిడుగులు చిబుతయుం జిజునవ్వు 
చిటికొట్టి చిజిమి ముచ్చిరితనమునం 
జుటుకు పుట్టంగ మేను చుఖచుజం గాల్బుట 
చెటువున భుజియించి చెజికం బట్టు 
చెబలాట చెజబుచుట చెజబుముట చెబుగుట 
చెబసాల చెజుకులు చెతిసగంబు 
జలిజటి'పూజతి జాజి జతిగొని 
2 అపుట జఅజఅ జటిగె ననుట 
చేతులు వెజజుట జిటిజిజి ద్రిప్పుట 
జుంజుఖు వెండ్రుకల్‌ జొబిజొజ యనం 
దజుగుట వెలితియుం దక్కువయును గోసి 
వైచుటయును నగు వలసినపుడు 
తుజుగఅ బేహారి తజుగని సంపద 
తటీగొలుపుటలు ముత్తజులు తజుచు 
తతివేళ పయనంబు దజలుట పుచ్చిన 
తబికలు శత్రుల దజియుం జొచ్చెం 
దబుముక వచ్చుట తలిగొని నడచుట 
*తిటుగ రెండవసారి తిటింబెనుచుట 
తబింగలి తుటుము వాతెట మోవి యేడ్తెజ 
తెజలిన వాసన తెజకొలుపుట 


236 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


దెజపి సేయుట కన్ను దెజచుట పాపుట, 

తెఐవలు తెజకువ తెజంగు విధము 
తొఅలుట కలయుట తొగుట ముందట 

నందటు నెందటు కొంద అింద 
టిద్దబు పదజుచుం బెద్దటికంబున 

గద్ధజి యద్దిజా *కట్టెదుజిను 
నజఖుజు కొంచెము (మాను నజుకుట నిజు పేద 

నుటుముగా నుజుపుట నెజవు పొడవు 
నెటి యనంగా బాగు నెజిదొడ్డు గొప్పయు 

నగు నెజి యనంగను మిగుల ననుట 
3నీట్రల నెజిపుట నెథి లేనిమిత్రుండు 

నెజసుట నిండుట నెలిక కాసె 
నెజఖంకు లాయంబులు నెటులు కేశంబులు 

పజపఅం జించుట *'పజుసందనము 
పజుచుట సేయుట ప్రవహించుటయు వేగ 

నుజుకుటయును నగు నుచితభంగిం 
బణికెలు పజియలు పలివోవు టంపజ 

పఅతెంచి పతిగొని పతిపతియలు 
పటు వైన పువ్వు చూపజం బటిమార్చుట 

తెంపజ పెంపజం దెప్పితిలుట 
పిజుందను వెనుకను విబుందు నితంబంబు 

పిబుసనుటయు దొడ్డపిటికితనము 
పుజియ కపాలంబు పెటికెలు గోనెలు 

పెజిగినమీసముల్‌ పెజుకుకొనుట 
'పెఅ యితరార్థంబు పెజుసనిపోవుట 


బబిబటబ నీడ్సి దబ్బటి పలుకుట 


కాకునూరి అప్పకవి 237 


అప్పకవీయము 


బీజబిజం ద్రిప్పుట బిజుసులు బుజుజులు 

మటవ మృద్భాండంబు మజుంగుచాటు 
మజచుట మటునా౭డు మజందలు మజందియు 

మటియు నేమజుట పల్మజు మఖుగుట 
మటుపడి క్రమ్మణ మటు లేక క్రమ్మతి 

పడమట మజంగాలు పెడమఅలుట 
మిటిచూపు “మిటిమిట్లు ముటిముథి చీంకటి 

ముణిమొండె మటతిములి మెజములిడుట 
సమెఅుపులు మెజుసుట మెజుంగు లీనుట కను 

మొజంగుట దాంగుట మొబకవెలితి 
మొజలు పెట్టుట మొజి మొజిలుగా మొజయుట 

మొటిగుడు కుక్కలు మొజకుతనము 
అట్టు అంపిల్లుట అవ జింకు అవికెలు 

అవజవల్‌ అంపము అంతు అవళి 
అక్కలు వైచుట జివ్వున బువ్వుట 

జక్క అప్పలు జిల్లు “ఖిమ్మ తొమ్ము 
ివఅతయు వజదయు వజడు గూయుట వంగ 

వజుగులు వరలుట విటిగిచనుట 
విజివోవు విటిగాలి విణివిడి కంబము 

విజుగుట వెజిబొమ్మ వెజబిచబుచుట 
వెజచుట వెజంగు నివ్వెజఖ సుజ స్రుక్కుట 

యసు టుసు అను టివియాది గాంగం 
గొన్ని తెనుంగుం బల్ముల హ్రస్వముల మీందం 

దప్పక బండిజా లొప్పుచుండు 
వెల్లంకి తాతన బొల్లెను బండిటా 

నిడుదపైం గలుగదు నిక్క మనుచు 


238 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


గావున నేను దీర్మములపైం గల పెద్ద 

జా లొకకొన్ని యేర్పజతు నింక 
నాజు సంఖ్యాపద మాజడి యాణ్‌కె 

పంట చిచ్చాజిం బాపంబు లాటి 
నాబినితేజ మూటాటణిన ముత్తెంబు 

తడియాటి శమమాజటిం దాప మాటి 
నాజపు లాడె నూ టాజె దేహం బెల్ల 

నూబడి చాలించు టూజుగాయ 
లుదకంబు లూజఖుట యోంక పండ్లేటుట 

యేజువసీమలో నేజు దాంటి 
కాటుపోతులు ోహెంతకాలి కాజడవులు 

కాతీయం బెట్టుట గాసిలుటయుం 
గాజుట జాటుట కోజలు పండ్లు గీ 

టుట నాఖుటయును దీణుటయు నయ్యం 
"శ్రశాడు మాడలు చీబుట రెండుగా 

జేయుట యుయ్యెల చేటు లనంగం 
జూఅ యొల్లరిని ధోంచుట చోజమీనులు 

చాఅలబెబ్బులి చాఅపప్పు 
జాటుపయ్యెదలు బజాటి కన్నియలు 

హజాజఅంబులోన దుజాజు లనగం 
దాటు మెకంబు లీతీజున దీఖీమ 

దీజుట పొదలలో దూతి చనుట 
దేలి చూచుట గడి దేబుట ధర్మంబు 

దేజుట యింతకు దేజుదు రన 
సొన్నాటి నాజు వై చుట నాటు విడుచుట 

నీటు నిప్పులమీంది నిండుబూంది 


కాకునూరి అప్పకవి 239 


పసపు నూజుట నూజుపదులు నన్నూజు ము 

న్నూజనవెస దొమ్మనూటును ననం 
బాటుండు బ్రాహ్మణుం డేటు పాజుట యింకం 

బాజుట వెన్నిచ్చి పాుటయును 
బడంతి దేహము గబుపాబుట 

నీటుట పీటుట పోజండు చిన్నంవాడు 
వీలు వోవక యినుమాఖు మాబిడుగుట 

మాటి మసంగుట మాజుపడుట 
మాటుమా టాడుట మాజుమొగంబు వే 

మాటు పెద్దలమాట మీటి చనుట 
జాచు నీలపుజాయి జాంగ వెన్నెలటేండు 

జేసి జేసున గంగ టేవు తెప్ప 
అేంచుకుక్కలు టేల టేంగు (ట్రేజీంచట 

16ట్టోయ్వట వెదకుట జోంత పడుట 


తే. వేజు వడుటయు వీథిండి వే తొకటియు 
నాదిగాం గొన్ని యాంధ్రవ్యాములయందుం 
బాదుకొను దీర్శములమీంద బండిటాలు 
వీని నెజుంగక కృతి సేయు వెట్టి గలండె. 


కుజబుచలమీంది అకారములకు రూపములు 





అఅవజలు = తునుకలు అటకాలు 

నోట నజిచుట = కూయుట అటివలు = [ద్రావిడులు 

అటిములతి = బడిబడి ననుట అటివుడు = కుప్పసము 
అఅగొజలు అతీసెలు = అప్పములు 

అఅముట = అబ్బుట అథిగిపోవుట = తక్కువయి పోవుట 
అజకటం బెట్టుకొనుట = పొదికిటం అఅమజఅసేయుట 

బెట్టుకొనుట అబిచేయి అటులేక చనుట = అపోహములేక 


240 కాకునూరి అప్పకవి 


పోవుట 
పెండియటుగు 
అఅపుకొనుట = 
అజవదికోట్లు 
అఅపొజండు = పొట్టివాండు, 
ఉక్నటణి 


దక్కించుకొనుట 


క్రచ్చబ 

అక్నబిపడి అజకమ్మట 
అజఅంటులు = అఅంటి కంబము 
అఅటులు = స్ర్తీలు మెడను గట్టుకొనెడు 
పూసలు 

అబికము = అన్నమటుగకుండుట 
ఇటియుట = కదియుట. 

దీనికి లక్ష్యములు - 

ఇతీచను = చిన్నచనుగవ 
ఇతీకినిపోవుట = కదియించుకొని 
పోవుట ఇవి మొదలైనవి 
ఇతియుట = నలిగిపోవుట 


ఇజులు = చీంకటులు బండియిబుసు 


కాకునూరి అప్పకవి 





ద్వితీయాశ్వాసము 


క్రిక్నితియుట = మిక్కిలి కదియుట 
ఇటుకటము కుసిలి 

ఇటుకు = కొంచెము 
అన్నమితిసిపోవుట = కదియంబడి 
ముద్ద కట్టుట 

ఉజండు = సురేంద్రు నైనను గైకొనండు 
ఉటుకుట = వేగమునంబోవుట 
ఉటు అనంగా మిక్మిలియనుట. దీనికి 
లక్ష్యములు - ఉజునట్టివరము, ఉ 
జఅుతనదుశక్తి వొలయంగ ఇవి 
మొదలైనవి. 

ఉటువు = లావు 

ఉటుది = బెట్టిదము 

ఉజక = మానక; మేఘముజుముట 
ఉటుకలి 

బలముథి 

ఉటియ = దిట్ట 

ఉటయుట, 

ఉటవి = తెగువ 

ఉటుతపట్ట, 

ఎజఅబతికము, 

అడుగుల కెఅంగుట = మొక్కుట 
ఎటుపు వన్న ఎజకువాండు 
ఎజికెచెప్పుట 

ఎటికలు = అక్కలు 

ఎటుంగు = తెలిసికొనుట 


241 


అప్పకవీయము 


ఎటువు సొమ్ము = మటొకరిసొమ్ము 
ఎటిచి = మాంసము 

ఒఅలుట = శోకించుట 

ఒఅవ = దేహము, 

ఓఅగాల నిలుచుట 

ఒటి = కత్తిమీందిమూంత 
ఒఅకటపుం ద్రోవనుబోవుట 
ఒఅపులు = ఎమ్మెలు, 

ఒఅగుబిళ్ల ఒజగు వంక 

కజపుట = నేర్పుట 

కణతలు = పోకిళ్లు 

కబిదలు = బుద్దులు 

కజటి = మంకువాండు 

కబికు = కారిన్యము 

దీనికి లక్ష్యములు :- 

కబకెక్కుట కబికులాడుట ఇవి 
మొదలైనవి. 

కజివు = దుర్భిక్షము 

కట = కప్పు. 

దీనికి లక్ష్యములు : కబికంఠుండు, 
పో(కకట, తమ్మకటి, నీలకఅణ ఇవి 
మొదలైనవి. 

కిఅపుట ఆజయుట 

ఉక్కెఅ = పిండివంట 

పక్కెజి 

కుజుమాపుచీర, కొంతమాత్రము 
మాసిన చీర 


242 





కుజు = కంటు 

కుజుచ = కొంచెము 

కురులు = వెంట్రుకలు 

కుజువలి గొనుట 

కుజుకుజ 

కుటుకులు 

కుటుగొని 

కుటుగడ 

కుజుపు - వ్రణము 
కొజకొజలాడుట 

కొజంత = తక్కువ 

పండ్లు గొజకుట 

గుజ్జపుకొణఖడ 

కొజడు = ఆకాశమునంబొడుచునది, 
కొటి = పని. 

దీనికి లక్ట్యములు * కొటిగామి, 
కొజగాదు, కొట మాలుట కొట 
అవుట, కొజగల వాడు. ఇవి 
మొదలైనవి. 

కొజలుట = పూర్ణమవుట 

కొణవిని గాల్బుట 

వానికొజకు = చతుర్ధి 

గటికెనట్టులు 

గబిగలికెలు 


కాకునూరి అప్పకవి 


అపంగలి 

పగటి = పగవాండు 

గిజికొనుట = కుప్ప వడుట 

మోట గిజుక 

గిటు మెట్లు = గిజుక చెప్పులు 
గిబులు వ్రాయుట 

గీలుట 

గుజుక పెట్టుట = నిద్రావికారము 
గుజగుఅ 

గుజ పెట్టుట 

గుబుకొని 

గుతిగడచుట = మేరదప్పుట 
గుబుకొండి 

గుజుతు 

గుటుములు = గింజలు 
తలగొటుగుట గొజివంకపిట్టలు. 
గొజణక = కట్టె 

వా చజచుట, 

కొడవలి కాంచి, చజచుట, ఆడచుట, 
దీనికిలక్ష్యములు - చేతం జజచుట, 
వీంపుంజజచుట, నేలం జజచుట, 
గోడసున్నము, చఅచుట యివి 
మొదలైనవి. 

గట్టుచజలు = కొండచరులు 
చిచ్చజ= ఇంగలము దీనికి లక్ష్యములు: 
చిచ్చజవిడుగు, చిచ్చఅకన్ను, 
చిచ్చజకోల = ఆగ్నేయాస్త్రము ఇవి 


కాకునూరి అప్పకవి 





ద్వితీయాశ్వాసము 


మొదలైనవి. 

చిజుత = కొంచెము, దీనికి లక్ష్యములు 
చిఖుత(ప్రాయము, చిజబుతనడుము 
చిజుతగండు ఇవి మొదలైనవి. 
చిజు = పిన్న ఇందుకు లక్ష్యములు 
మొక్కుట చిరునవ్వు, చిబుచెమట, 
చిజబుదొడ మొదలయినవి. 

చిటికొట్టి 

చిజిమి 

ముచ్చిజితనము 

చుజుకుపుట్టుట 

మేను చుజచుఅం గాల్బుట 

చెజుపు 

చెబికబట్టుట 

చెజిలాడుట 

చెజటుచుట 

చెజబుముట = రాచుట 

చెజుగుట 

చెబసాల 

చెబుకులు 

చెతిసగము 

జలిజలి 

పూజలతి 

జాజలటి 

జటిగొని 

జజఅపుట = ఆలస్యముచేయుట 


జజఅజటజ 


243 


అప్పకవయము 


జటుగుట = పోవుట 

వెజటుట, ద్రిప్పుట 

జుంజులు వెంట్రుకలు 

జొజ జొజ 

తటుగుట = వెలితిఅవుట. 

దీనికి లక్ష్యములు :- నెయ్యి తజుగుట, 
వముజియు తఅగుట అనంగా 
తక్కువగుట. 

దీనికి లక్ష్యములు: - 

ధారణ తఅగుట కొంత తఅచుట 
ఇవి మొదలయివి. కొన్నిచోట్ల 
తబిగుట, అనంగా కోసివైచుట. 
దీనికి లక్ష్యములు :- తలతజగుట 
కూర తబిగుట, ఇవి మొదలయినవి. 
తటుగతి = నిర్ణయించెదివాండు 
తటుగని సంపద 

తటి గొలుపుట 

ముత్తజులు = వళులు 

తటుచు = దట్టము 

తతి = వేళ 

పయనము తబలుట 

పుచ్చిన తజకలు 

శత్రువులను దజీియం జొచ్చుట 
తజుముకవచ్చుట 

తతిగొని నడచుట 

తిటుగ = రెండవసారి 

తితిపెనచుట 


244 





తుజఅంగలి = కాంతి 

తుజుము 

వాతెజ = మోవి 

ఏడ్తెజ 

తెజలిన వాసన 

తెజఅకొలుపుట 

తెజపిసేయుట 

కన్ను తెజచుట = పాపుట 

దీనికి లక్ష్యములు :- 

నోరు తెబుచుట, తలుపు తెబుచుట, 
ఇది మొదలైనవి. 

తెటువలు = స్ర్తీలు 

తెటుకువ 

తెజగు, విధము 

దీనికి లక్ష్యములు ఫా తెజంగెట్టిదకో, 
తెజంగొప్ప, తెజగు లేమి, ఇత్తెబింగున 
ఇవి మొదలయినవి. 

తొఅలుట = కలయుట 

తొగుట 

ముందటబను 

అందటు 

ఎందటు 

కొందటు 

ఇందటు 

ఇద్దటు 

పదజుట 


పెద్దజికము 


కాకునూరి అప్పకవి 


గద్భటికాండు 

అద్దిజ 

కట్టెదుజు 

నజుజు = కొంచెము. 

దీనికి లక్ష్యములు నజుజుపేలు 
నటుజు ముత్తెములు మొదలగునవి. 
(మ్రాను నజుకుట 

నిజుపేద 

నుఖుము = నుగ్గు 

ధాన్యము నుజుపుట 

కోక నెజఖవు = పొడవు 

నెలీ = బాగు. దీనికి లక్ష్యములు :- 
నెటిదప్పి వడుట నెటిచెడుట, నెటిం 
బడుట, నెతిమొగము, నెజికుజులు 
నెతినొచ్చుట, నెతిద్రోవ నెలిచక్కం 
ద్రోచుట ఇది మొదలైనవి. 

నెజి యనంగా దొడ్డ. 

దీనికి లక్ష్యములు: - 

నెఅతనము నెజగరాటుట = 
దొడ్డనాటుట నెజనారసము, నెజ 
సలి, నెజ వాదులు, నెజదాతలు, 
నెఅవిరందంలు, నౌెఅవంటలు, 
నెఖిచందురుండు, మొదలైనవి. 
మతియు నెజయనగాం గొప్ప దీనికి 
లక్ష్యములు : 

నౌెాఅముంట నెజదెవులు 
వెంట్రుకలు మొదలైనవి. 


నజ 


కాకునూరి అప్పకవి 





ద్వితీయాశ్వాసము 


నెతియను = మిగులను 

నీటులు నెజపుట 

నెలీలేని మిత్రుడు 

నెజసుట = అంతట విస్తరించుట 
నెతిక = కాసె 

నెజకులు = ఆయములు 

నెజులు తలవెంట్రుకలు, కోక పజపఅ 
చించుట పబుసదనము 

వజచుట = సేయుట. దీనికి 
లక్ష్యములు: - పజచిన పాట్లు, చిక్కు 
పఅచుట, సిగ్గుపజిచుట, భంగ 
పజచుట- ఇవి మొదలైనవి. 
కొన్నిచోట్ల వజచుట యనంగా 
ప్రవహించుట. దీనికి లక్ష్యము: నెత్తురు 
కాలువలై పజిచుట. 

ఒకచోట వజచుటయున వేగ 
నుజుకుట దీనికి లక్ట్యములు - 
వెనుకొని వజచుట, గంల్బి మం 
వజచుట, శ[తులం బటువుట, 
అమ్ములం బజిపుట. ఇవి మొదలైనవి. 
పటికెలు 

పతియలు సేయుట 

పటివోవుట = ముంచుకొనుట 
అంపటబిక = ఓపక 

పజతెంచుట = వచ్చుట 
పతిగొనుట = నిండికొనుట 


245 


అప్పకవీయము 


పతిపజియలు సేయుట, 

పటు వైనపువ్వు 

చూపట పొగడను; పతిమార్చుట 
తెంపి 

పెంపజ 

తెప్పితీలుట 

పిజఖుందను = వెనుకను. దీనికి 
అక్ష్యుములు:- వానివి జుందనె 
చొచ్చుట, విథిగి పిజిందికిం బాజుట, 
ఇవి మొదలైనవి. 

ఒకపట్టు పిజుదు = కటిస్టలము 
విజుననుట విటివోవుట = 
వెనుకదీసుట దొడ్డపిటికితనము 
తలపుతియ = కపాలము 

పెటికెలు = గోనెలు 

పొడవు పెజుగుట 

అమ్ములు పెజుకుట = పకుట. 
పెజయన మతియొకటి. దీనికి 
లక్యములు 
'పెజచేంతలు, పెజవారు, పెజచోట, 
ఇవి మొదలైనవి. 

పెబుసనిపోవుట 

బబిబబనీడ్బుట; దబ్బజమాటలు 
బీజబిఅం ద్రిప్పుట, 


;- పెజమూంకలు 


బిబుసు గాల్బుట, 
కోటబుటుజులు 
మటువ = మంటికుండ 


246 





మటుంయగు = చాటు. దీనికి లక్ష్యములు 
- మాట వముజుంగు పెట్టుట, 
కనుమటుంగుచోటు, బలవంతుని 
మటుంగు చొచ్చుట, మైమయింగు = 
కవచము, కొందజు 
అనియనిరి. ఇవి మొదలైనవి. 
మజఅచిపోవుట 

మటునాండు 

మజందలు 

మటంది 

మటతియు 

ఏమలిపాటు 

పలుమటు 

మటుగుట = మచ్చికయవుట 
మటుపడి 

క్రమ్మజి = తిరుగ 

మటులేక = మటుంగులేక 
క్రమ్మజుట = తిరుగుట 
పడమటి = దిక్కు 
మటబంగాలు 

పెడమటబలుట 

మితిచూపుట 
మిజిమిట్లుగొనుట 
ముటిముతి చీంకటి 

ముటి = మొండెము 
ముటిముతి = బడిబడిని 
పిల్లమెబుములు వైచుట 


మటు 


కాకునూరి అప్పకవి 


మెజుపులు మెజయుట 
మెజుంగు లీనుట 


కనుమొజంగుట = దాంగుట 


మొజక = వెలితి 
మొజ పెట్టుట 
మొజమొజఅ లాడుట 


మొబసుట = కోపవికారము 


కుక్కలు మొజగుట 
మొజఅకుతనము 
అిట్టువొందుట 
అంపిల్లుట 

వ(జపు అవలు 
అంకువోవుట 
పట్టుబవికె 
అవజవలు = కోపము 
అంపము 

అంతు 

తివిలి 
ఉక్కలువైచుట 
జివ్వున నెగయుట 
జాళ్ళను జువ్వుట 
చిలుక జిక్కలు 
కనుటిప్పలు 
టెల్లుగడ్డి 
పూటిమ్మలు 
బలుటొమ్ము 
వజత = వెల్లి 


కాకునూరి అప్పకవి 





ద్వితీయాశ్వాసము 


ఏజివజద 

వజఅడుగూయుట 

వంగవటుగు 

వజలుట 

దండు విటిగి చనుట 

వితిపోవుట 

విణిగాలి 

విణివిడి 

కంబము విజుగుట 

వెజబొమ్మలు 

వెజచజచుట 

వెజచుట 

వెజగొందుట 

నివ్వాజపడుట 

సుబిసుజ స్రుక్కుట 

అసు జఖుసు అనుట 

ఇవి కుజుచులమీంది అ కారములు 
నిడుదలమీంది అకారములకు 
రూపములు 

ఆటు = లెక్క దీనికి లక్ష్యములు 
ఆజుచవులు- ఆజమ్ములు ఆజుమాట 
లివి మొదలైనవి. 

ఆజడిపోవుట 

అతికెపంట 

చిచ్చాఖుట 

పాపము లాజుట 


247 


అప్పకవయము 


ఆటని తేజము 

ఊటాటిన ముత్యములు 
కోకతడియాజుట 

(శమ మాజుట 

అఖఅపులు 

దేహమంతయు నూటాజుట 
ఊటడి = విశ్రమించి 
ఊజగాయలు 

నోరూటుట 

ఓంకపండ్లేబుట 

ఏఖువసీమ 

ఏజుదాంటుట 

కాజుపోతులు 

హెొంతకాలి 

కాజదవులు 

కాజీయం బెట్టుట = గాసిపెట్టుట 
కాటుట = జాటు 

కోటలు = నోటిపండ్లు 

గీఖుట = నాటుట 

పండ్లను గీరుట = తీపుట 
చేజెడుమాడలు 

చీజఖుట = నడిమికిరెండుగాంచేయుట, 
ఉయ్యాలస చేజులు 

చూ = అందతిని దోంచుకొనుట 
చోజమీను = చేంప 


248 





పయ్యెద జాజుట 

బజాటి(వాండ్లు) కన్నియలు 
హజాజిము = పెద్దకొలువు సావడి 
తుజాలి = ధనముగలవాండు 
తాటుట = పటువెత్తుట 

ఈతీజున తీఖుట = సేయవలసిన 
పని తీఖుట 

తీతినమిట్టగుడ్లు 

పొదలలో దూజుట 

తేతీచూచుట = తేతీకొనచూచుట 
గడిదేటుట 

ధర్మముం దేబుట 

ఇంతకు దేజుదురు 

సొన్నాటి = అగసాలవాండు 
పంగనాటు వైచుట = నాటు వైచుట 
నీజు అనంగా నిప్పుపైం గప్పియుండెడు 
బూడిద 

పసపు నూజుట 

నూజుపదులు 

నన్నూటు, మున్నూటు, తొమ్మన్నూటు. 
పాజుండు = బ్రాహ్మణుడు 

ఏజు పాజుట 

ఇంకం బాజుట 

వెన్నిచ్చి పాఖుట 

దేహము గుజుపాజుట 

వీఖుట = చినుంగుట 

పోజండు = చిన్నవాండు 


కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 





బీటు వోవుట అరుగుట = పోవుట 

ఇనుమాటు చెబుచుట 

మాబడుగుట తెజంగులు 

మాటి మసంగుట = గావు పట్టుట | తొజఖలుట 

మారుపడుట తొజంగుట 

మాటుమాట తొజలుట 

we నెరయుట = విస్తరించుట 

వేమాబు పరిగొనుట 

“so పరిచను దెంచుట 

పరిమెయి = పరయొకటి 
పరిమార్చుట 

జాంగ క్రమ్మర 

వెన్నెలటేండు = చంద్రుండు nr 

a ఇవి కుటుచల మీంది నేవ 
గంగజేవున అకారములు రెండు నగును. 

ఖేవు ఆరుట = శమించుట 
అేంచుకుక్కలు తీరని కినుక 

తేల తీరుట 

టేంగు పోర నీరయి పోవుట 

ప్రేజేచుట మారిమసంగుట 

జోయుట = వెదకుట వేమారు 

టబోయతవడుట ఇవి దీకములు మీంది రేఫ అకారములు 
వేరు వడుట 216 
_ కుజుచలమీంది రేఫ జికారములు 
we బండిటాలు ers cs 
ఉభయ రేఫలు అటుగుట, పోవుటకు 


కాకునూరి అప్పకవి 249 


అప్పకవీయము 


మౌసలపర్వమునందు :- 


క. 


మటునా౭డ యగుట లెస్సగ 

సోకనట్రిగా నినుం డపుడు వేండి యడరిన దీప్తుల్‌ 

తుజంగలి గొని పశ్చిమగిరి 

చటికి ననతిదూరుండై విశదుం డై తోంచెన్‌. (ఆ.1-169) 217 


చెబుచుటకు సభాపర్వమునందు :- 


క. 


వెజిచజువ నింతకంటెను, 

దరుచుగ బాణంబు లేసి తడయక పగఅం 

జెజుతు నని యిసుముం జల్లుచు, 

నుజక ధనంజయుండు రణజయోన్నతి నరిగెన్‌. (ఆ.2. 305) 218 


తెజంగునకుం గవిజనాశయమునందు :- 


క. 


నెజయంగా నీఛందము 

తె గెజుంగక కవితం జెప్పం దివురునతండు ద 

బృజచీకు చీకుగుజ్జముం 

బఅపినగతి నిఖిలహాస్యపదనిరతుం దగున్‌. (e.1.4.) 219 


తొరంగుటకు నృసింహపురాణమునందు వా 


సీ. పా. పరమాత్ముపదములం దొరంగి పాటిడు నేటి, 


తరంగలపై లీల దాంటి దాంటి (ఆ. 1.54) 220 


అందే :- 


తే. 


పొగడమ్రాంకుల మొదలను బుష్పరసము 
*%”తాఅంగి నెత్తావి యందున నెజయ నొప్పెం 


బూచుకొజకును మున్ను నింపులు దలిర్పం 
గడంగి వనలక్ష్మి యుమిసినకళ్ల యనంగ. (ఆ. 2. 69) 221 


250 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
పరిగొనుటకు*ో 


kk > ౫౬ > ౫ kkk kk 


పరిచను దెంచుటకు విరాటపర్వమునందు :- 


చ. 


పరిచనుదెంచె గోగణముం బట్టె నని న్విని పిన్న గాన మీ 
దరయక రాజనందనుం డహంకృతితోం బటితెంచి సైన్య వి 
స్ఫురణముం జూచి భీతిం దనబుద్ధి గలంగినం బాజం జొచ్చి నీ 
పురుషుని శౌర్యసంపదయు భూరిబలంబు నెజుంగం డేమియున్‌ 
(౪.4.78) 222 


పరిమెయి యన్నందునకు శాంతిపర్వమునందు వా 


చ. 


పరిమెయిం బాటి పాం గని పట్టి వెసం బెదకేలు గట్టి తె 

చ్చి రసురభర్త సూచి యిటు 'సేరంగం దేవలదీకృతఘ్నునిం 

బొరిగొని వే తినుం డనినం బోకడ మాలినవార మయ్య యి 

ద్దురితశరీరముం దినంగ *ోదోసము మా కని వార లొల్లమిన్‌. 
(ఆ. 3.505) 228 


పెరుగుటకు ప్రీ పర్వమునందు :- 


క. 


'పెరుంగుట స్రగ్గుట చపలం 

బొరయుట యరుచంబు గాంగం బుట్టుట సావం 

బెరయుట పాయం బదార్డో 

తృరముల నైజంబు లెట్లు దప్పింప నగున్‌. (ఆ.1.24) 224 


క్రమ్మజకు అరణ్య పర్వమునందు :- 


మ. 


పజచుం దవ్వుగం జేయలంతి నిలుచుం బట్టీక యాసాసలం 
బిజువోవుం బొదలందు డిందుం బొదముం బిట్టుల్మి వేదాంటుం గ్ర 
మృటి చూచుం జెవి దార్చి నిల్చు మలయ న్మట్టాడుం గోడాడు నే 
మటిన ట్లుండుం దృణంబు లాను నలయున్‌ మాయామృగం బిమ్ములన్‌ 
(ఆ. 6. ౩2) 225 


కాకునూరి అప్పకవి 251 


అప్పకవీయము 
మటింయద లనుటకు భాస్మర రామాయణమునందు :- 


చ. ఎటీింగి యెతీంగి మున్నతండె యొగ్గానరింపండె దానికై కదా 
చెజం గొని వచ్చితిం బిదప సీత వృథాకథ లింక నేల పెం 
పజ (బ్రతుకింత తీయనె ఖరాదులచావున కేమి చింత నీ 
మటందలిబన్న మేపగిది మానిని యీంగుదు సంధి చేసినన్‌. 
(యుద్ద. 784) 226 


నెరసె ననుటకు నృసింహపురాణమునందు వా 


మ. ధరణీమండలి దిర్దిరం దిరిగెం బాతాళంబు ఘూర్జిల్లె ని 
ర్దరనాథ ప్రముఖాఖిలామరనివాసశ్రేణులం దోలిమై 
నెరయం బంకజ సంభవాలయమున న్నిండారె నవ్వేళ శ్రీ 
కరదై తేయతనూభవోద్భవ కథాకల్యాణ ముద్దోష మై 
(ఆ. 3.141) 227 


నిడుదలమీంది రేఫ జికారములు రెండును అయినవానికి లక్ష్యములు. 
ఆరుటకు శాంతిపర్వమునందు :- 


క. కౌరవులు సేయునవమతి 
కారణముగంగోప **'మెత్తుం గర్జుని వదనాం 
భోరుహము గనుంగొనంగ శమ 
మారు న్నావశము గాక యంతన బుద్ధిన్‌. (ఆ.1.13.) 228 


ఆదిపర్వమునందు :- 


క. కాజడవిం బబిచు మృగములు 
**నూజడకం దిగిచి డస్సి యున్నతనిశ్రమం 
బాజంగా నెదం దాపము 
దీజంగం బైవీచెనన్న దీపవనంబుల్‌. (ఆ. 4.18) 229 


252 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
కాటులకు నుద్యోగపర్వమునందు వా 


ఉ. ఆఅడిపోకయు నృలము నందుటయుం గని పల్క నేరమి 
న్మాజిటనోటిదాన నయి మాటలు చిత్తమునందు నిల్ప కేం 
గాజులు “ప్రే లెద న్వినుండు కర్ణము నెగ్గును గాన నల్మ మై 
"ోవీట్రిండి యైనమానిసికి వెండి వివేకము గల్ల నేర్చునే. 

(ఆ. 3.107) 230 


తీటుటకు రామాయణమునందు : 


ఉ. మీటిన కోరలు న్మిగిలి మింటికి బర్వినపల్ల “వెండ్రుకల్‌ 
తీతినమిట్ట (గ్రుడ్లు నతితిగ్మతరం బగునట్టి సాహసం 
బాఅనితేజము న్టిశల నంటిన చేతులు లోకరాజిలో 
నేతిన మేటిరూపముల నెంతయు నేర్చిరి రాక్షసు ల్వడిన్‌. 

(యుద్ద. 2032) 231 
+తేటుటకు యుద్ధ కాండమునందు : 


క. తేజుదురు రిపుల నక్కజ 
మీటుదురును నిపుడు మూర్చ మెయి నిట్లున్నా 
రాజని తేజంబులతో 
నీటు పయిం గవిసి యున్న నిప్పులువోలెన్‌. 2832 


*నీఅినుటకు త్రిపురాంతకదేవుని యుదాహరణమునందు :- 


ఉ. ఆరడియాస నీరస ధనాధిపలోకము నిండ్ల వాకిళుల్‌ 
దూజుట మాని శ్రీనగము తూరుపువాకిట దూతి పాపముల్‌ 
నీజుగం జేసి గంధపతి నీళ్లను (గుంకి మనంబులోనిచి 
చ్చాజింగం జేయు టొప్పుం ద్రిపురాంతక దేవునకై నమస్ఫృతుల్‌. 28383 


“మాటి యనుటకుం గర్లపర్వమునందు :- 


ఉ. పాతిన జూచి కౌరవనృపాలుండు సూత తనూజుతోడ నీ 
కాథియ మదృ్చలంబునకుం గాం దగునే వివిధాస్త్ర సంపద 


కాకునూరి అప్పకవి 253 


అప్పకవయము 


ల్మీజిననీవు గల్దంగ నమేయపరాక్రమ నీకుం బాండవు 
“ల్మాజి తలంప నీదగుబలంబును జేవయుం జూపు మిత్తటిన్‌. 
(ఆ.3. 10) 234 


వేమాజనుటకు నృసింహపురాణమునందు వా 


క. మీటిన మౌనుల కినుకకు 
మా అలుగక యున్న మీసమ(గక్షమ వే 
మాటు గొనియాడంగాం దగు 
గీజు నె సాత్వికులబుద్ధిం గిల్బిషచయముల్‌. (ఆ.1.95) 235 


క.  తెలిపితి నన్నయభట్టా 
దుల కావ్యములందు నాకు దొరకిన రేఫం 
బులు జాలు మజియు నెందులం 
గలిగినం దగ వనక యవియుం గైకొనుటొప్పున్‌. 236 


క. తొలుతటివారలు వాడని 
తెలు గుల పలుకులను గలద్వితీయాంతస్థం 
బులు గూర్చరు తద్భేదం 
బులుదెలియమి బుధులు ప్రాసములకు యతులకున్‌. 2837 


లకార భేదంబులు :- 


తే. దురితసంహార నిర్దరోక్తులనె కాదు 
వెలయుదొడ్డ ళకారంబు వికృతియందు 
నెళవు దళవాయి మేళంబు నీళ్లనంగం 
బళ్ళెరం బనం గక్కులకళ్ళి మనంగ. 238 


ఆ. ప్రథమమీంద నుండు పంచమవర్దాది 
వర్ణమునకు బదులు వచ్చి నిలుచు 
లాంతి యగు వకార మూంతమై తెలుంగునం 
బరువు వెట్టి చిక్కువదియె ననంగ. 2839 


254 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


మూ.సూ. క్వచి దపిన స్త ఉదోతౌ దంతోష్టభవస్య వికృతి శబ్దాదౌ. 


ల్త్‌ 


౧. 


జాతివా గలవోధృశబ్ద మొక్కటి దక్క 
సంస్కృతాంధ్రముల ముజ్జగములందు 
శబ్దంబు మొదల నిశ్చయముగా గొమ్ములు 
నోత్వంబులును గల్ల వొకటి కైన 
వాకు శృంగములకైవడి నోత్వములభంగి 
శబ్బాదిం గలయవి స్వరము లగును 
రెండును లాంతుల నుండుం గృష్టుండు గిన్మ 
పుట్ట మోందినం జెట్టు వొలిసె ననంగ 


నడుముం గొమ్ములు సంస్కృతాంధ్రముల రెంట 

బలసి జాత్యక్షరములకే గలిగియుండు 

భావుకము నీవు భవుకంబు భవుం డదనంగం 

బొడవు దీవులు సవురంబు పువ్వులనంగ. 240 


లఘ్వలఘు భేదంబులకు : 


మూ.సూ. నాన్యేషాం వైధర్యం లఘ్వలఘూనాం రయోస్తు నిత్యం స్యాత్‌:- 


క. 


వైకృత కావ్యంబులలోం 

గాకోదరశయన లఘుయకారము హల్లె 

కైకొనంద గు బ్రాసములకు _ 

జోకయె స్వరహయలు వడికిం జొప్పడు టరుదే. 241 


(ప్రియుడు రాండాయె సత్యభామయెడం గాంగ 

నెన్ని మాయలు పన్నెనో యొజుంగరాదు 

గాయంగాం జొచ్చి శశి మింట నాయనంగుం 

దేయంగాం జొచ్చె నఖి చక్రి యేండి యనంగ. 242 


రెండర్థంబుల పద్యము 
లుండెడిచో నొకటి యచ్చు నొక యర్థమునన్‌ 


కాకునూరి అప్పకవి 255 


అప్పకవీయము 


నిండారు హల్లునగు ముర 
ఖండన వలసినను లఘుయకారము కృతులన్‌. 2483 


రాఘవపాండవీయమునందు :- 


క. వినియతనిం దలపై నిడు 
కొని యేంగి నియమికిం దగని ఘోరార్తి యొన 
ర్పినవాండ మీకు దంద్యుండ 
నని తనుం దెలుపుచును వారి కప్పనం జేసెన్‌. (ఆ.1.25) 244 


బ్‌ 


తై యక్ష పానీయ పీయూష వైయాత్య 
హైయంగవీన వైయాసిక త్వ 
దీయ స్వకీయా స్మదీయ మదీయ 
ప్రభృతులను ోగియ్యలు పెట్టరాదు 
క్షయ్యజయ్యన్యాయ్యసాహాయ్య సాన్నాయ్య 
ధాయ్య హేయ్యములనికాయ్యములను 
(గయ్యశబ్దమునకు గియ్యలు గల వని 
తెలిసి ప్రాసములకు నిలుప వలయు 


లే. పై యెద సయాటయు నొయారి బలుగయాళి 
యను పదంబులం గొన్నిటి నరసిచూడం 
దొలగు నిలుచును గియ్యలు దెలుంగులందు 
సత్యభామాముఖాంభోజ చంచరీక. 245 


శశివిందు చరిత్రమునందు :- 


ఉ. పయ్యెదం బాసి గుబ్బలను బాహులం బట్టంగ నిచ్చి మోవిపైం 
దియ్యని మోవియు న్మనసు దీరంగం (డగోలయగ నిచ్చి యిప్పుడో 
తొయ్యలి నీవి ముట్టినను ద్రోచెద వేనుంగు నిచ్చి యంకుశం 
బియ్యక కయ్య మాడం దగునే నను నీ గతి నేంచం బాడియే. 246 


256 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


చిత్రభారతమునందు :- 


ఉ. 


ఆయమరాచలంబు ధనువై విలసిల్లంగ విష్ణుం డమ్ముగా 
వేయువిధంబులం బరిఢవిల్లెడుశింజిని గూర్చి నట్టి శూ 
లాయుధు "నాక మాత్రమున నంగము వ్రయ్యంగ మోది మించి తౌం 
దీయని వింటనే వెనుకం దీయని బీరమున న్మనోభవా. (2-80)247 


రేఫమునకు :- 


తే. 


జ్ఞాతి వైరంబు నొంది ప్రాసంబులందు 

విశమములందు6 దమలోన వేటు గలిగి 

దేవదానవు లట్టన తెనుంగులందు 

మించి రేఫజికారముల్‌ మెలంగు గృష్ట. 248 


20 కమయక రేఫములకు రే 

ఫములను టాలకును జూలుం బ్రాసములను వి 

శ్రమములను జిప్పం దగు నీ 

క్రమ మెజుంగక రెండునుం గుకవి గూర్చుంగృతిన్‌. 249 


“సొరిది భోజకన్య నరదంబుపై నిడి 

రేయి దెచ్చె ననంగ రేఫ మయ్యె 

మజది యనక సిగ్గు పతిచి రుక్మిణి జాల 

అట్టు చేసె ననంగ జా ముకుంద. 250 


చెల్లు నని ముందు భీమన చెప్పెననుచుం 

గలుపుదురు రేఫములును జకారములును 

దుష్టకవు లవియొక టైనం దొంటిపెద్ద 

లందరును నేలవిభజింతురని తెలియరు. 251 


వలసిన రేఫజకారము 
లలవడుందా మొకటి కొక్క టని భీమనయే 


కాకునూరి అప్పకవి 257 


అప్పకవయము 


పలుకుట గలిగిన నాతండు 
గలిపిన లక్ష్య మొక టైనం గనంబడ కున్నే. 252 


బమ్మెరపోతరాజకృతభాగవతంబు సలక్షణంబుగా 

కిమ్మహి నేమిటం గొదువ యెంతయు నారసి చూడంగాను రే 
ఫమ్ములు జాలునుం గలసి ప్రాసములైన కతంబునం గదా 
యిమ్ముల నాదిలాక్షణికులెల్లరు మాని రుదాహరింపంగన్‌. 253 


శారదాదర్పణమునందు వా 


తే. 


చఛజర్వులకు మొదలియూష్మములు మూండు 

సరసవడి నిల్పంగా నేకజాతి యైన 

బండిజాకు రేఫము వడి కుండరాదె 

ప్రాసవర్ణంబులకుం గూర్చ రాదు గాని. 254 


*కవిజనాశ్రయమునందు :- 


క. 


ిధరజ్ఞజలను నీ రెండ 

క్షరములు విన్నయదిలేదు శబ్దము మొదలన్‌ 
12ద్పురయలవములను నేన 

క్షరములు తమతమ కె వళ్లు కమలాధీశా. (1-72) 255 


అనంతుని ఛందమునందు :- 


క. 


ధరనెక్కటివళులై తగు 

లరమజవలు దానితోం దొలంగక లాకు 

న్సరి ళా యని విశ్రమవే 

ళ రమాధవ రెండునుం గలిపి వర్తించున్‌. (1-118) 256 


మరునితండ్రి లోకమహితుండు యాదవ 

రాజసింహమూర్తి రక్షకుండు 

జంగ వేలు పనంగ అంపిల్లు నెక్కటి 

వళ్లు నాంగ నిట్లు వనజనాభ (1-119) 257 


258 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
కావ్యాలంకారచూడామణియందు వా 


క. లరమజవ లేక తరవళు 
లరయ గం దమతమకె కవులయనుమతి వకు లై 
పరంగుం బదాంతముకారము 
పొరి నూందినం దూలి చనినిం బుఫుబు ోభులకగున్‌. 
(ఆ. 7.44) 258 


లక్ష్యము 
అ. అజ్జు లాడి యీగి జావడి సభలోన 
టేనిపోరిలోన తిచ్చం బొరసి 


టెన్న ముడుగు పుడమిటేండ్ల నేల నుతింప 
మనకు విశ్వనాధుం డొనరి యుండు. 259 


సోసర్వ్వలక్షణసార సంగ్రహమునందు- 


తే. మహిమ నెక్కటివళు లన మరవజలలు 
రహిని దమతమకే యగు రమ్య చరిత 
వనధిగంభీర సద్దుణవాస యనంగ 
భంజితాసురసముదాయ యాంజనేయ. 260 


రేఫలోపము 


క. నేరు చ(ప) నునట్టిలపితము 
లో రేఫం బచ్చుతోడ లోపం బగురా 
ధారమణ వలసినప్పుడు 
భారతమున సోమయాజి పలుకుటవలనన్‌. 261 


విరాటపర్వమునందు :- 
క. ద్యూతక్రీడకుం గొండొక 
నేతుం గపటమున నొప్పనిజనంబులు నా 


కాకునూరి అప్పకవి 259 


అప్పకవీయము 


చేతిధన మెల్లంగొని పరి 
భూతి యొనర్చిన విరక్తి *పొడమి వెడలితిన్‌. (ఆ.196) 262 


మౌసలపర్వమునందు :- 


క. కాచి కొని వచ్చి తగ నా 
నేచినయట్లచట నిచట నిలిపితి మునినా 
థా చేటును భంగంబును 
నై చిత్తముశోకమునకు నగ్గం బయ్యెన్‌. (ఆ. 1.215) 263 


లోపము రామికి రాజశేఖర చరిత్రమునందు :- 


క. ఏరికి బుద్ధిబలంబులు 
కారణములు గావు సువ్వె కలరె ధరిత్రిన్‌ 
నేరిచి బ్రతికిన వారలు 
నేరక చెడ్డట్టివారు నీరజనెత్రా. 264 


క్రారవడులకు 


తే. క్రిందు (గ్రద్దయుం ద్రోవయుం ద్రిమ్మణుటయు. 
(బోచుటయు టబ్రతికించుట మొక్కు టయును 
ప్రేలుటయు స్రుక్కుటయు నన వీని మొదలి 
వ్రాలిటులం గొన్నిటను గ్రారవడులు చెందు. 265 


లకారములకు 


క. విరమణములకును బ్రాసా 
క్షరములకు ళలలు దొడ్డసన్నములును మ 
చ్చరము లెజుంగక చెల్లును 
హరనుత “లళయో రభేదొ యనుసూత్రమునన్‌. 266 


అ. గంగకొడుకుమాట గాదని సభను బె 
ళ్లుపడ నెల్లన్భపులలోన హరిని 


260 కాకునూరి అప్పకవి 


గొల్ల డనుచుం జాలం ద్రుళ్ళీ చేదివిభుండు 
వాలిసెం బజచి బలము నెళవుం జేరె. 


వకారమునకు 


పాలుపడి నిల్చు లాంతివా ప్రాసమునకు 
జాతివాకు సవర్ణమై శంక లేక 

యతికిం బంచమవర్గాద్య మగుటం జేసి 
చెల్లదు వకారమునకు లక్ష్మీభుజంగ. 


అవని తనయుని చేత బట్టు వడి యున్న 
పడుచుకొమ్మల హరి చెట్ట వట్టి యే లెం 
దవిలి పదియాటు వేవురు దమకుం దాము 
మేలువాండని తను నిచ్చ మెచ్చుకొనంగ. 


లాంతి జాతికి వడిని నిల్చందగ దనుచు 
సూత్రమునం జెప్పలేదని చూడ వలదు 
నన్నయార్యుండు పంచమామ్నాయమునను 
నిలుపులక్ష్యంబులకు మాటు పలుకవశమె. 


ఆదిపర్వమునందు :- 


ఉ. 


ద్వితీయాశ్వాసము 


267 


268 


269 


270 


భూనుతకీర్తి బ్రాహ్మణుడు పుట్టంగం దోడనె పుట్టు నుత్తమ 
జ్ఞానము సర్వభూతహితసమ్మతబుద్ధియుం జిత్తశాంతియు 
న్మానమద ప్రహారము సమత్వము సంతత వేదవిధ్యను 
ష్టానము సత్యవాక్యము దృఢవ్రతముం గరుణాపరత్వమున్‌. 


నువు నువ్వు నూవు నూంబు 


“2/వ్వైవం డేవాం డెవ్వం 128డ్దేవం డీతం దనంగాం 


బువు పువ్వు పూవు పూమొ 


గ్గవురా వికసించె ననంగ నగు వలయునెదన్‌. 


కాకునూరి అప్పకవి 261 


(ఆ. 1.157) 271 


272 


అప్పకవయము 


నూ వన్నందుకు శశిబిందు చరిత్రమునందు :- 


క. 


నూవుంబువ్వును సంపెంగ 

పూవు గెలిచి బిరుదుముత్తెపుంజల్లి దగ 

న్లా వైచె ననంగ ముంగర 

తోవనరుహేోనేత్రవాసతుల లే కొప్పున్‌. 273 


ఏవాం డన్నందుకు విరాటపర్వమునందు :- 


క. 


నీ వొకతె యేల యిలం బది 

వేవురు వే వలచి పట్టి వెదకిన నడ్డం 

బైవచ్చి వలదు నా నిం 

దేవాండు మగండు లేమి నెజుంగవు కంటే. (ఆ.2.256) 274 


శాంతిపర్వమునందు వా 


క. 


ఏవానిబంధుమిత్రులు 

జీవధనంబులును నొప్పిం జెందుదురు గృశుం 

గా వాని నెన్నంగాం దగుం 

గేవలతను కార్నయుతుండు కృశుందె నరేంద్రా. (ఆ. 1.52) 275 


పూ వన్నందుకు ఆముక్తమాల్యదయందు :- 


ఉ. 


వేవిన మెడపై వలభి వేణికం జంట వహించి విప్పంగాం 

బూవులు గోళ్ళ మీటు తథిం బోయెడు తేంటుల (మోత కామిశం 

కావహ మౌం గృతాభ్యసన లౌటను దంతపు మెట్లవెంబడిం 

జేవడి వీణ మీటుటలుం జిక్కెడలించుటలున్‌ సిసమంబుగన్‌. 
(ఆ. 1.62) 276 


కడమవి ప్రసిద్ధములు గనుక లక్ష్యములు వ్రాయలేదు. 277 
సకార భేదంబులు 


శస లెఖుంగక చదువంగాం 
బొసంగ దదెట్టనిన శకలము సకృత్తనుచో 


262 కాకునూరి అప్పకవి 


బ్‌ 


బ్‌ 


ద్వితీయాశ్వాసము 


వసుధ సకలము శకృత్తన 
రసికులు నవ్వుదురు గాన రాక్షస వైరీ. 278 


వికృతిపదాదిని వెలయునాజివహల్లు 
మొదలివిభక్తిపైం గదిసె నేని 
యరయం దృతీయోష్మ మగు శౌరిసీరలు 
దాచి గోపప్రీల నేంచె ననంగం 
బ్రథమోష్మవర్ణంబుం బరికింపం దద్భవా 
ద్యంధ్ర దేశోక్తులయందు లేదు 
సింగంబు *ేసింగిణి సెవమును సెలగోల 
వీసెండు పసి గొనం జేసి రనంగ 
భీష్మ సన్నుత యివి తృతీయోష్మలిపులు 
గాని ప్రథమోష్మవర్ణముల్లావు వీనిం 
దెలియక రచించు కృతులు ధాత్రీతలమునం 
బ్రాసభంగంబులై నగుంబాటుం జెందు. 279 


తెలుంగు పదంబుల నెత్వము 

గల మూందడవయూష్మమును శకారముం గాంగం 

బలుకుదు రజ్ఞ జనంబులు 

సెలగోలలుసెనగ లాజు సేరులు ననుచోన్‌. 280 


హకారవివేకము 
బహ్వార్థ విహ్వల జిహ్వా హ్వ లాహ్వాన 
గహ్వ రోపహ్వర ప్రహ్వ కహ్వ 
శబ్దంబులు వకారసహితంబు లగుం గాని 
బిందుపూర్వములు దా మెందు గావు 
సంహతి సంహూతి సంహితా సంహార 


సంహన నాంహో నృసింహ రంహ 


కాకునూరి అప్పకవి 263 


అప్పకవయము 


బృంహణ పదములు బిందుపూర్వకములు 
గాని వకారయుక్తములు గావు 
మాముడులు నిల్చు (బ్రహ్మజిహ్మగ పదముల 
జిహ్న మనుచోట నాముడిం జెందియుండుం 
గియ్య లగు లేహ్య గృహ్య ప్రగృహ్యములను 
బాసముల వీని నెటింగి చెప్పంగ వలయు. 281 


కావ్యాదిగ్రాహ్యవర్లంబులు 


మూ.సూ. శుభవర్జాశ్ళుభశబ్దా యేచ శుభగణాస్తఏవ కావ్యాదౌ గ్రాహ్యాః. 18 


తే. 


ల్‌ 


లిపుల కధిదైవతంబులు లింగములును 

బ్రాణగతి ఫలబీజంబు లాసనములు 

నమృతములు విషములును దగ్జాదిభములు 

దెలిసి కావ్యముఖంబున నిలుప వలయు. 282 


జడ్డలు గలమాతృక 132జ్రాల్రి 

నిడ్డ నధోర్గములకెల్ల నేంటికి మీందన్‌ 

దొడ్డదొరబిడ్డకైవడి 

నొడ్జె కనుపడ్డ వాల కూహింపం దగున్‌. 283 


వర్ణాధిదైెవతంబులు 


హరిధరలు కంతురమ లంబికామరాంబ 
లలకుమారవరాహశక్తులు వసు క్రి 
దివభిషక్కులు మధుచిత్తభవులు కాళి 
కార్యలు హరాభవులు పతు లచ్చులకును. 284 
స్పర్శవర్గములకు జతురాస్యపవమాన 

కరిముఖగణపతి నరమృగేంద్రు 
లింద్రావరజగుహాద్రీంద్రజా భైరవ 

జిను లంతకాస్రప శివమహేశ 


264 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


వాణులు ఫణినాథ వాసుకినందికే 
శ్వరపద్మ మిత్ర శంకరులువీర 
భద్ర కేశవదస్రభద్ర కాళీశూల 
ధారులు నింక నంతస్థములకు 


ఆ. మారుతాగ్ని పూర్వమాతంగ వరుణులు 
శాదివర్ణములకు శ్రీదినేశ 
వాక్సినాకధరులు వల మాటిళాకు భూ 
తములు నాగమోక్తదైవతములు. 285 


తే. కృతిముఖాక్షర దేవత పతికి సుకవి 
వరునకును లేఖకునకును వాచకునకు 
(శోతృజనములకును శుభాశుభఫలంబు 
లెలమిం గల్పించుచుండు మహీస్థలమున. 286 


వర్ణలింగంబులు 
క. పుల్లింగంబులు ప్రాణము 
లెల్లను ప్రీ లింగములు మహిని స్వరములతో 


హల్లులు నపుంసకంబులు 


పొల్ల లగుం గకారముఖ్యములు నలినాక్షా 287 


తే. _చిరవిభూతి పతికి స్రీలింగలిపు లిచ్చు 
భంగపటబుచు షండలింగలిపులు 
భూరివైభవంబుం బొందించుం బుల్లింగ 
లిపులు తొలుత నిలిచి లేఖవినుత. 288 
వర్ణంబులకు (లో) నల్ప ప్రాణమహాప్రాణంబులు 
ఆ. స్పర్శవర్ష జాతసమలిపు ల్మూడవ 
వర్గమునను విషమవర్ణములును 


కాకునూరి అప్పకవి 265 


అప్పకవీయము 


నాలుగూష్మములను నలిమహాప్రాణంబు 

లల్పసంజ్ఞికంబు లన్యలిపులు. 289 
క. తొలుత మహాప్రాణంబులు 

నిలిచినం గృతినాయకుండు నీల్లును నెలలో 

పల నల్పప్రాణాక్షర 

ములు గూర్చినం బెక్కు వర్షములు జీవించున్‌. 290 


వర్ణంబులకు దేవమనుష్య తిర్యగ్రౌరవగతులు 


బ్‌ 


ప్రాణార్ణములు6 బదియాజును బంచమా 
క్షరములం బాసినస్పర్శములును 
హ్రస్వంబులగుతటి నాదిత్యగతు లగుం 
జాంపు లైనపుడు భూజనగతు లగుం 
జింతింప ననునాసికాంతస్థవర్ణంబు 
లరయనెప్పుడును దిర్యగ్గతులగు 
శషసహాక్షరచతుష్టయమును దొడ్డక్క 
రంబును గూడ రౌరవగతు లగు 
తే. గృతి మొదల నిల్చి సురగతు ల్మీర్తింజేయు 
మనుజగతులు విరోధినాశనము జేయు 
గినిసి తిర్యగ్గతులు చాలం గీడుం జేయుం 
బతికి రౌరవగతులు పాపంబుం జేయు. 291 


వర్ణంబులకుం బ్రత్యేకఫలంబులు 


అ. శుభకరంబులాటు విభవనాశదములు 
నాల్లు కీర్తిదములు నాల్గు హాని 
దములు రెండు వరుసదప్పక కావ్యంబు 
మొదల నిలుపుం బ్రాణములు ముకుంద. 292 


266 కాకునూరి అప్పకవి 


ల్‌ 


బ్‌ 


ద్వితీయాశ్వాసము 


ధనధాన్యసుతరాజ్యకనకంబులును యశో 
నాశనారోగ్యదైన్యప్రతాప 
మరణంబులును దుఃఖమానభంగ ద్రవ్య 
రోగభద్రములును భోగయుద్ధ 
ధైర్య తేజః పరితాపంబులును శౌర్య 
భీతినీరోగసంప్రీతివంశ 
నాశనంబులును మానక కాదివర్గంబు 
లైదు నొసంగు కళ్యాణదాహ 


భేద దీర్చాయువులు యకారాదు లిచ్చు 

జయభయ శ్రీసుఖంబు లూష్మము లొనర్చు 

నాయు వల్పంబుగా దొడ్డళా యొసంగుం 

గవికిం బతికిని బద్యాదిం గదియునపుడు. 293 


వర్ణంబులకు బీజచక్రము 


నిలువు గీటులు పది నిలిపి రేఖాషట్క 
మడ్డంబుగా గించి యాదిలిపులు 
తొలిదొంతి క్రిందుక్రిందుల రెండురెం 
డిడి రెండవదాన నొండొండు గూర్చి 
కడపలిప్రాణంబు కడగ మున్న లిఖించి 
'హెచ్చుళా దానిపైయింట నిలిపి 
తరువాతిదొంతులధామంబులను గాదు 
లొక్కటొక్కటి క్రమ మొప్ప వ్రాసి 
యడ్డముగం జూడ నయ్యె వాతాగ్నిభూమి 
జలఖబీజంబు లివి కావ్యములకు మొదల 
నిలుప ఖేదా ర్రిధనహర్ష నిర్ధనంబు 
లొసంగుం గర్తకు భర్తకు నుదధిశయన. 294 


కాకునూరి అప్పకవి 267 


అప్పకవయము 





















































బీజాక్షరచక్రోదారణము 
[గ 
వాయువీజాక్షరములు 
ఆఆ ఏ క చ టతప యష | ఇవింంయు |) పద్వాదిని నిలిపిన 
ఖేదమును జేయును. 
అగ్నివీజాక్షరములు 
ఇఈ ఐ 'ఖ 'ఛ ఠఈథఫ ర స |ఇవింంయు పద్యాదిని నిలిపిన 
ఆర్తిని జేయును. 
భూమి బీజాక్షరములు 
ఉఊ ఓ గ జ డదబ ల 'హ ఇవింంయు | పద్యాదిని నిలిపిన 
ధనమును జేయును. 
జలబీజాక్షరములు 
బుబూ జె ఘరుఢధభ వ |క | ఇవింంయు || పద్యాదిని నిలిపిన 
హర్షముజేయును. 
గగనవీజాక్షరములు 
శ్చ అంజ జ ణనమ శ అః ఇవింంయు పద్యాదిని నిలిపిన 
నిర్ధనమును జేయును. 
ఊర్థ్వముఖాధోముఖపార్య్వముఖంబులు 
తే. వటసుడు లూర్ద్వముఖములు వక్రములును 


గుడుసులు నధోముఖంబులు గడమపదియుం 
బార్వముఖములు వరుసతోం (బ్రాణహాని 
ఖేదసంపద లొసంగుం గావ్యాది నిలిచి. 295 


వర్ణంబులకు నమృతవిషంబులు 


పరువడి హ్రస్వము లమృతా 
క్షరములు కృతి మొదలం గూర్చ గదములడంచున్‌ 

*%దర నిడుపులు విషలిపు లవి 

గరళముగతి మింగుం బతిని గావ్యాది నిడన్‌. 296 


268 కాకునూరి అప్టకఏ 


ద్వితీయాశ్వాసము 
వర్ణంబులకు దుష్టనక్షత్రంబులు 


క. _ పలికెడుకబ్బమునకు మొన 
దల నెలకొనునక్కరంబు తారకదగ్గా 
దుల నైదింటను దొరలక 
వెలసిన నాయకునకింద్రవిభవం బబ్బున్‌. 297 


దగ్గజ్వలితధూమి తతారలు 


తే. క్రూరఖీటము విడిచిన తార దగ్ధ 
యపుడు వసియించునది జ్వలితాఖ్య దాని 
ముంగలివి ధూమితంబివి మూండుంగృతికి 
మొదలంేోగదిసినమృతిదుఃఖగదము ోలొదవు. 298 


మృతజీవరోగభంబులు 


తే. సైంహికేయగ్రహస్థితక్షంబుమీంది 
తార మొదలుగం బదుమూంటిదనుక జీవ 
యుతము లవతలి వన్నియు మృతము లిట్లు 
త్రివిధముగం జెప్పంబదియె విరించిజనక. 299 


ఆ. తమ్మిచుట్ట మున్న తారక మొదలుగ 
మృతము లేడు ప్రాణయుతము లర్మ 
పరిమితములు రోగభంబులు గూడంగ 
నిది వసిష్థమతము యదుకులేశ. 300 


క. కృతిమొదల నిలిచి చంపును 
మృతనక్ష్మత్రంబు చాల మే లొనరించున్‌ 
సతతంబు జీవతారక 
పతికిం దెవులు సేయు రోగభము నెలలోనన్‌. 301 


కాకునూరి అప్పకవి 269 


అప్పకవయము 


కక 


బ్‌ 


అవకాద్యర్ణస్వర నిర్ణయము 
వరరుచిసంహితో క్రవచనంబులు 

స్వరాః పంచవిధాః ప్రోక్తా ఆ, ఈ, ఊ, ఏ జితి క్రమాత్‌ 

తై ర్యుక్తా అవకాద్యర్ణా ఏకైకం పంచథా భవేత్‌. 

అవకహడా మటపరతా వయబజఘాశ్సాథ గసదచలాః 

వర్ణా ఏతే భానా మేకైకం పంచథా క్రమశః. 

ఐత్వ మౌత్వ మనుస్వారో విసర్లో వాోభవేద్యథా, 

సర్వస్వరాణాం మాతృత్వాదేతేషామస్వరో భవేత్‌. 

ోబుత్రైత్వయోర్విథో ప్రస్వదీర్ణ యోరైక్యముచ్యతే, 

యామళోక్తమిదం జ్ఞాత్వా వదేత్సర్వ బలాబలమ్‌. 


తలకట్టులు గుడుసులు కొ 

మ్ములు వెసనేత్వములు నోత్వములు ననం బ్రాణం 
బులు పంచ విధములై హ 

ల్లుల నెల్లను గూడుకొని నిలుచుం దారలకున్‌. 


అవకహడలును మటపరతాక్షరములు 
నయబజగసదలచవరములు వరుస 
నిరువదియు స్వరపంచకాన్వితము లగుచుం 
గృత్తికాదుల నాల్లేసి హత్తియుండు 


ప్రాణషోడశమునకు నాద్యస్వరంబు 

జనని యగుటను బిందువిసర్గ వక్ర 
తమములకుం దాన యగునిడుదలకు నెల్ల 
గుజుచలగు వట్రసుడులకు గుడుసు లగును. 


నక్షత్రాధిపతులు 


అశ్వినీ ప్రభృతుల కైదింటికిని దస్ర 
యమకీలిధాతృనీహారకిరణు 


802 


303 


304 


305 


270 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


లాగ్హాదులకు శంకరాదితిచిత్ర శి 
ఖండిసంభవభుజంగమే' పితలును 
నిజముపూర్వాఫల్లునీముఖ్యములకు భ 
గార్యమార్మ త్వష్ట హరిణహయులు 
మతి విశాఖకు శతమఖవహ్న లిద్దబు 
పిదప ననూరాధ మొదలుగాంగ. 
తే. నాలుగింటికి మిత్రేంద్రనైర్భృతాంబు 
లుత్తరాషాధనుండి యష్టోడువులకు 
విశ్వవిధివిష్ణువసుతోయ విభువిరించి 
పాదహిర్చుధ్యుపూషులు పతులు కృష్ణ. 306 
క. _ఏతారకు నెవ్వండు విభుం 
డాతనినామంబు లెల్ల నాతారకుం (బ్ర 
ఖ్యాతముగాం జెప్పంబడు 
జ్యోతిశ్శాస్రంబునందు సుమనఃస్తుత్యా. 307 
వర్ణంబులకు నక్షత్రంబులును రాసులును నెజుంగు తెజంగు వివరించెద. 
308 


కాలజ్ఞకల్పోక్తశ్లోకంబులు. 


308 


అకారః కృత్తికా మేష ఈ, ఈ, ఏ కృత్తికా వృషు, 

ఓ, వా, దీ, వూ, ధాతృవృషా వేవో మృగవృష స్తథా. 

కా, కీ, మృగశిరాయుగ్మం కూ, ఘం, జం, ఛ, శివాయుగం, 

కే, హా, కో, అదితిద్వంద్వం హీ, సురాంబా""కుళీరకాః. 

హూ, హే, హో, డా, పుష్యకర్కీ డీ, డూ, డే డో, హికర్మటః, 
మా, మీ, మూ, మే, మఘాసింహో మో, టా, టీ, టూ, భ గేభభుక్‌ 
టే, ఉత్తరాభహర్యక్షో, టో, పా, పీ, ఉత్తరావధూః, 

పూ, షు, ణా, ఢా, హస్తకన్యా వే, పో, చిత్రాకుమారికా. 

రా, రీ, చిత్రా తులారాశీ రూ, రే, రో, తా, మరుత్తులా, 


కాకునూరి అప్పకవి 271 


అప్పకవయము 


308 


తీ, తూ, తే, వైశాఖతౌలీ తో, విశాఖా సరీస్ఫపః. 

నా, నీ, నూ, నే, మైత్రికీటో నూ, యా, యీ, యూ, స్వరా డవిః, 
యే, యో, బా, వీ, దైత్య చాపో బూ, ధా, భా, డా, జలం ధనుః. 
జే, విశ్వే దేవకోదండో బో, జా, జీ, విశ్వవాశ్చరః, 

జూ, జే, జో, ఖాభిజిన్న క్రో ఖీ, ఖూ, ఖే, భో, హరిగ్రహః. 

గా, గీ, ధనిష్టామకరో గూ, గే వసుపయోధరః, 

గో, సా, సీ, సూ, శతభిష గ్లటరాశి రుదాహృతః. 

సే, సో, దో, “అజరాట్ముంభో ధి అజైకపదో రుషః, 

దూ, శా, రూ, దా అహిర్చుధ్య్యతారాక్షేత్రం తిమింగిలః. 

దే దో, చా, చీ, పౌష్టతారా రాశిః పాఠీనసంజ్ఞికః, 

చూ, చే, చో, లా అశ్వినీ భా లీ, లూ, లే, లో భరణ్యజః. 


వెండియు వీనికి నాదేశంబులగు నక్షరంబులు గల వవియునుం జెప్పెద. 
309 


సోఘోరార్ధ రద్వితీయేంఘ్రా వహిర్చుధ్వ్య తృతీయకే, 
డకారో జలభస్యాంతే తద్వితీయే£. థ కారకః, 
భవర్ణక స్తతృతీయే ఏతే వర్గ చతుర్ధకాః, 

ద్వితీయే£_ హిర్చుధ్వ్య భస్య ప్రథమోమహ్మాక్షరం విదుః. 
రౌద్రాహిర్చుధ్యుతో యార్మ నక్షత్రాణాం మనీషిఖిః, 
ద్వితీయాది త్రిపాదేషు యే వర్ణాః కీర్తితాః పురా. 
తేషామే కైకవర్ణస్సాాత్సర్వస్వరసమన్న్వితః. 
మాతృత్వాదస్వర స్తేషామేక ఏవ ప్రకీర్తితః 
ఆద్యద్వితీయవర్గానునాసికాక్షరయోర్శ్మిథః, 

భేదో నాస్తి మిథస్తద్వదంత్యవర్గసమార్దయోః. 

యత్ర తిష్టంతి నామాదౌ సంయోగవ్యంజనాక్షరాః, 
తత్రాదివ్యంజనం గ్రాహ్యమిత్యుక్తం బ్రహ్మయామళే. 
రేఫాన్వితాక్షరో యత్ర నామాదౌ నృపభృత్యయోః, 
ధనధాన్యాయ దంపత్యోగర్లాహ్యో రేఫస్తు నేతరః. 310 


272 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


తే. హరునిరిక్క రెండవకాల నవలిభాద్ర 
మూండవపదంబునను సలిలోడువునకు 
నబ్ధినేత్రకృశానుసంఖ్యాంఘ్రలందుం 
[గ్రమత వర్గ చతుర్ధాక్షరంబులమరు. 311 


క. _జలరవిశివోత్తరాభా 
ద్రలతొలి పాదములం దక్కం దక్కినమూంటన్‌ 
గలలిపుల కేస్వరంబులు 
తల నిలచిన నొకటి గాంగం దలంపంగ వలయున్‌. 312 


క. మించి ప్రథమానునాసిక 
మెంచం జవర్గాంత్యమునకు నెల్లెడం జెల్లున్‌ 
బంచమవర్గ చతుర్ధము 
వంచింపక స్వద్వితీయవర్గమున కగున్‌. 313 


క. పతినామాద్యర్దమునకుం 

గ్భతి ముఖమున నుండువ్రాయికిని గీర్వాణ 

స్తుత ద్విత్వములున్న నధో 

గతము లుడిగి మీందిమాతృకయ కొను టొప్పున్‌. 314 
క. నామాది నుండువర్ణము 

దామోదర రేఫసంయుతం బై యున్నన్‌ 

యామళమునందు రేఫం 

బే మిక్కిలి గ్రాహ్యమనుచు నెన్నంబడియిన్‌. 315 


నాయకాక్షరకూటంబులు 


తే. నేతృనామాది నుండెడిమాతృకకును 
గావ్యముఖవర్ణమునకును గాంతి జాతి 
చక్రగణ యోనిలింగనక్షత యోగ 
రాశిఖగమైత్రు లెటింగి కూర్చంగ వలయు. 316 


కాకునూరి అప్పకవి 273 


అప్పకవీయము 


క. కుతలమున వధూవరులకు 
జతురత దైవజ్ఞమణి విచారించుగతిన్‌ 
గృతికన్యానాయకులకు 
హితమతిందెలియం దగు సుకవులివి తొమ్మిదియున్‌. 317 


1. అక్షర కాంతికూటములు 
తే, (ప్రథమదశచతుర్ధస్వరంబు లెబుపు 
లసితరుచులు తృతీయషష్టాష్టమములు 
పంచమైకాదశంబులు పచ్చవన్నె 
లిందునిభములు తక్కిన యినిమిదియును 318 


బ్‌ 


శ్యామలశుభ్రశోణార్డునకృష్ణంబు 
లసితవినీలారుణాంజనాభ 
కాళిమ లరుణశుక్షచ్చవిపీతసి 
తేతరరక్తంబు లిందుకాంతి 
హరిణ మేచక హరిద్రాభపాండురములు 
సితకృష్ణధవళలోహితసుపర్వ 
వతిశిలాభంబులు స్పర్శవర్గలకుC 
గృష్టారుణాసితక్షీరరుచులు 


తే, నాల్దునంతస్థలములకుం గుందనపుందేట 
గెంపుజాచాయయును బవడంపుజిగియు 
మొల్లవిరిమిసిమియు నూష్మములకుం దెలుపు 
నెర ళకారంబునను వన్నియలువరుస. 319 


ఆ.  విభుశరీరకాంతి వీక్షించి తత్మాంతి 
గలుగునక్షరములు కావ్యములను 
మొదల నిలుపం దేజ మొదవు వేరొకచాయ 
వర్ణ మిడినం దెవులు వచ్చు నిజము. 320 


274 కాకునూరి అప్పకవి 


బ్‌ 


బ్‌ 


ద్వితీయాశ్వాసము 


శ్వేతము నీలము నేకము 

భూతలమునం బీతరక్తములకు న భేదం 

బై తనరు గృతులయందును 

నీ తెజంగునం దెలియ వలయు నిభపతివరదా. 321 


2. అక్షరకులకూటము 


ఆదిషోదశమును గాదిపంచాదశ 
వర్ణంబులును ద్విజాన్వయభవములు 
తపవర్ష మాతృకాదశకసమాంతస్థములు 
రాజగోత్ర సముద్భవములు 
తలపోయ నంతస్థములలోన బేసులు 
నూష్మంబులును విట్ములోద్భవములు 
రదన జాతచేజాక్షరములును గురుజళల్‌ 
జగతి నంఘిజవంశసంభవములు 


వీనిం దెలిసి కావ్యవిభుని దేజాతి త 

జ్ఞాతియక్షరంబు సత్మవీంద్రు 

లరసి కృతిముఖంబునందుం బొందించిన 

నెసంగు, సకలశుభము లిరువురకును. 822 


స్నిగ్ధరూక్షాక్షరంబులు 

అధిపుకులము వ్రాయి యల్పాసు వై నను 

స్నిగ్ధ మయ్యె నాదిసిరు లొసంగు 

నన్యజాతిలిపి మహాప్రాణమై రూక్ష 

మనంగ మొదల నిలిచి యునికిం బాపు. 823 
8. అక్షరచక్రకూటము 


అయి దూర్ధ్వ రేఖలయందు దిర్యగ్రేఖ 


లై దిడి యిండ్లు పదాజుం జేసి 


కాకునూరి అప్పకవి 275 


అప్పకవీయము 


బ్‌ 


యధిపనామాద్యక్షరాదిగా నచ్చులు 

హల్లులు గురుళకారాంతములుగ 
నాద్యగ్ని హరనిధిహస్తవేదాదిత్య 

దిగ్రసకరిన్భపతిమను బాణ 
శైలవాసరవిశ్వ సంఖ్యాలయంబుల 

లిఖియించి యామీందిలిపులు మరల 


వెనుకటట్టుల నిలిపి తక్కినవి రెండు 
పదియు మూందడవతావునం గుదురుపటిచి 
జగతి వరివర్ణశోధనచక్రమిట్లు 
బ్రాయంగాం దగు నేంబదివర్ణములను. 


4. స్పిగ్ధాదిచక్రకూటము 


కోనాల్లిండ్లు పైని గ్రిందను ప్రదక్తిణముగా 
జతగూడి యొక్చ్ళొక్క చవుకమయ్యె 
నట్టిచౌకములు నాల్లవి క్రమంబున 
సిద్ధసాధ సుసిద్దారిసంజ్ఞము లగు 
నవి గాక యొక్కొక్క చవుకంబునను గల్లు 
నిరవులు నాల్గును వరుసతోడ 
క్షితి సిద్ధసాధ్యసుసిద్ధారు లన నొప్పు 
గావున గదచవుకంబునందుం 
గలగ్భహంబులు నాల్గింటం గదమమూండు, 
చవుకములయందుం గడపలిసదనములను 
బద్యముఖవర్ణములు గనుపట్టెనెని, 
పతికి నెటువంటిహితుండైన *బగజ యగును. 


276 


324 


325 


కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 














అరివర చక్రోదారణము 
ణ ధ 
1 2 త్రి 4 
ఎటర అంణష ఐరల అతస 
ర్‌ 6 7 రి 
ఛబడ గధఅ జభటఊ ఘనఆ 
9 10 11 12 
బెధశ ఖదళ కడవ కథహ 
18 14 15 16 
ఇయబూ చఫఈ రుమబు జపఇ 
ఇ రా 




















ఎజ్టాప్రగడ తనకున్ను అరణ్యపర్వశేషము మొదలిపద్యమునకున్ను అక్షర 
చక్రము చూచుకొన్నందునకు తెలివిడి. 

తెనుంగునశబ్బాదిని యుకారము లేదు గనుక నెజ్టా 
ప్రగడనామాద్యక్షరమచ్చుగనక, ఎకారము అది మొదలుకొనిన్ని వ్రాసితేను 
పద్యాదివర్ణము, 'స్ఫుర దరుణాంశు” అన్నాండు గనక ద్విత్వాక్షరమునందు 
మీందటియక్షరమే కారణము గనక సకారము సాధ్యపుచౌకమునందు 
సాధ్యపుయింట నిలిచెను గనక సాధ్యసాధ్యము మంచిది, యెవరికి జూచినా 
యిటువలెనే. 326 


కోశ ఆద్యగ్నిరుగ్రగ్రహనేత్రవేద రవిర్దిశర్తు వసుషోడశశ్చ, 
మన్వంతరే బాణతురంగవాసర స్రయోదశాస్యుః పదవర్ణమాహ. 


ఉ. చేరక యిట్లు వ్రాసి తగ సిద్ధము సాధ్యము నా సుసిద్ధమున్‌ 
వైరియుం గావ్యనాయకుని వర్ణ గృహాది బ్రదక్షిణంబుగా 


కాకునూరి అప్పకవి 277 


అప్పకవీయము 
నారసి చూచి శత్రులిపులన్నియు వీడ్కొని భద్రమధ్య మౌ 
దారశివప్రదంబులని తక్కిన మూటి నెజుంగంగా నగున్‌. 327 
5. అక్షర దేవారిగణకూటము 


క. ఆరయ “నామ్రాద్యక్షర 
తారాగణమును దదీశతారాగణమున్‌ 
వైరము నొందిన భర్తకు 


ఘోరార్తిఘటించు మైత్రిం గూడిన నొప్పున్‌. 328 
తే. అధిపతికి నేండ్లు ముప్పది యైనదనుక 

నతండు పుట్టినరిక్కయు నంతనుండి 

నామ ధేయంబు మొదలివర్ణమున నైన 

చుక్నయును జేకొని బలంబుం జూడవలయు. 329 


క. జనియించినతార యెటుం 
గని జనులకు నామతారకయ చేకొనంగాం 
జనునని సంహితలోపల 
ననియె వసిష్టుండు గోచరాధ్యాయమునన్‌. 330 


గణనిర్ణయము 


బ్‌ 


నవతార లొక్కగణం బగు నట్టి గ 
ణంబులు మూండు విధంబు లయ్యె 
హయమృగాదితిపుష్యహస్తమారుతమైత్ర 
రేవతీశ్రవణముల్‌ దేవగణము 
లగ్నీంద్ర వరుణ చిత్రాహిమూలలు విశా 
ఖావసుమఖలు రాక్షసగణములు 
పూర్వత్రయవిరించిశర్యోత్తరత్రయ 
యామ్యముల్‌ నృగణంబు లనంగం జెలంగు 


278 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


లే. నుత్తమము రెండుగణములు నొకటియైన 
సోమధ్యమము సురనరగణాహ్వయములైన 
నధమమాదిత్యగణము దైత్యంబునైన 
నాశనము దానవంబు మానవమునైన. 331 


యోనినిర్ణయము 


ఆ. మురవిఖేది కావ్యముఖవర్ణతారకా 
యోని నాయకర్ణయోనితోడం 
బొందు గూడెనేని పూర్ణాయు వగు వైర 
మొందెనేని హాని చెందు బతికి. 3832 


బ్‌ 


వాజిశతోడులశ్వములు యామ్యాంత్య 

భంబులు కరులగ్నీజ్యములు గొతియలు 
బ్రహ్మేందులహులు సర్పపునర్వసులు 

పిల్లు లిల మఖాఫల్లును ** లెలికెకూన 
లుత్తరాహిర్చుధ్వ్య లూహింప గోవులు 

వాయుహస్తంబులు వాహరిపులు 
దలంప నింద్రాగ్నిచిత్రలు పులులింద్రా 

సురాధ లేణంబులు రాక్షసార్ధ 


తే. అదవికుక్కలు జలభంబు హరియుం గపులు 

విశ్వతారాభిజిత్తులు వేంటముంగు 

లజపదంబు ధనిష్టయు నరసి చూడ 

బాలకంరీరవంబులు పద్మనాభ. 883 
ఆ. ఏకయోనులైన నెంతయు మంచిది 

కొంతమేలు భిన్న జంతులైన 

వైరజాతులైన వర్ణనీయము వాని 

తెజిగు గౌతమోక్తిం దెలియ వలయు. 334 


కాకునూరి అప్పకవి 279 


అప్పకవీయము 


సః అశ్వంబునకు హరివ్యాఘ్ర సైరిభములు 


కరటికి శార్గూలతురగహరులు 
మేంకకుం గపిపుండరీకహర్యక్షంబు 
లురగంబునకుం బిల్లియును నకులము 
మార్జారమునకు సింహవ్యాఘ్రశునకంబు 
లాఖువునకు బిడాలాహిరబథభు 
లర్వగోకాసరైణాలికిం గేసరి 
ద్వీపులు పులికి హస్తిద్విషంబు 
తే. గుక్క లేడికి సింగంబు గోల్పులియును 
భభుకపులకు శునకడింభంబు నరులు 
గట్టితనమున మృగరాజుం బట్టునట్ట 
జంతువులు లేవు దానిచే సమయుం గాని. 885 


క.  ఇభరాజభయనివారణ 
ప్రభుతారాలింగమును బ్రబంధాదిమవ 
ర్లభలింగంబును గలుసుక 
శుభదంబులు గాంగ సుకవి చూడంగ వలయున్‌. 336 


లింగనిర్ణయము 


ఆ. ప్రథమయోని ిపురుషభం బొక్కటైనను 

యువతిభంబు మిథునయోగ మైన 

నుత్తమంబు ప్రీభయుగ మైనమధ్యంబు 

పురుషభద్వయమునం బోరు పుట్టు. 337 
క. నెలం తలకు బురుష తారలు 

తలంపంగంబురుషులకు యువతి తారలు నై సం 

ధిలునపుడు లింగదోషం 

బులు పనిలేదనిరి కశ్యపుండును భృగువున్‌. 338 


280 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
అక్షరనక్షత్రదూరము 


ఆ. కృతిముఖంబువ్రాయిరిక్కకు విభుతార 
పదియు మూంటిమీందం బొందలునేని 
భర్త వర్షశతము (బ్రతుకు లోపలనున్న 
నల్పకాలమునం గృతాంతుం గాంచు. 339 


అక్షరరాశికూటము 


క. అక్కజమగు కబ్బము తొలి 
యక్కర పుంజుక్క రాశి యారభ్యముగా 
లెక్కింప నధిపురాశికి 
నిక్కుశుభాశుభము లెటింగి నిలుపంగ వలయున్‌. 340 


రాశినిర్ణయము 


తే. క్రమతం గావ్యాది నుండునక్షత్రరాశి 
సకిర్థ్ర డ్రి లెక్కింప భూరామయుగశరా [ది 
కరితపనసంఖ్యలను గృతీశ్వరుని నామ 
రాశి దనరిన నతులసామ్రాజ్య మొదవు. 341 


తే. మేషమునకు వృశ్చికమున మిథునమునకు 
నక్రమును, సింహమునకు మీనంబున హితు 
లెనిమిదవయని శుభదంబులనుచు వీని 
గైకొనుటగూడదని చెప్పెంగశ్యపుండు. 342 


తే. _ విదితముగ రెండు నాటు తొమ్మిదియుం బదియుం 
బదునొకొండు నై పదిరాశి పరగునేని 
నిర్ధనంబుం గళత్రహానియు నపత్య 
నాశనంబు దుఃఖంబు దైన్యంబు గలుగు. 3483 


ఆ. కన్యకాకుళీరకౌర్చిజల (గహ 
వృషతిమింగిలంబు లెంచునపుడు 


కాకునూరి అప్పకవి 281 


అప్పకవీయము 


షష్టరాసులైనజాయకు దీర్చాయు 

వనుచు నక్షపాదుం డానతిచ్చె. 344 
తే. రాశియొక్కటి రెండు తారకలు నైన 

రాముగతిం గృతిపతి శత్రురాజి నడంచు 


రిక్క యొక్కటియు రాసులు రెండు నైన 
రిపులచేం గృతిపతి సంహరింపంబడును. 345 


క. మును దూషించినరాసులు 
గనుంగొన నేకాధిపత్యఖగమైత్రము లొం 
దినం దద్దోషము లెల్లను 
జను నని నారదుండు సెప్పె సంహితలోనన్‌. 346 


అక్షరగ్రహకూటము 


ఆ. కర్భరాశి పతికిం గావ్యాదివర్ణము 
రాశి కీశుం డైన గ్రహమునకును 
సూండు గలుగం జెప్పువాండు కాలయముండు 
గాని కవివరుండు గాండు పతికి. 347 


రాశ్యధిపతులు 


క. ధరణీసుతభ్భగుబుధశశి 
సరసిజ హిత సౌమ్యకవిరసాభవసుమనో 


గురుమందపంగుజీవులు 
తిరముగ మేషాదిరాశ్యధిపతులు వరుసన్‌. 348 
వ. మటియు నొక్క విధంబు 849 


చ. హరిపతి హేళి, కర్మివరుం దడంబుజశత్రుం, డజాలి ోభర్తగ 
హ్వరితనయుండు, యుగ్మ వనితాధిపుం డిందుసుతుండు, చాపమ 


282 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


త్యరమణుం డింద్రమంత్రి వృషతౌలివిభుం డుశనుండు, నక్ర పు 
షృ్మరధరరాశివల్లభుండు సారసబంధుకుమారుం డచ్యుతా. 350 


క. _ జ్యోతిశ్నాస్తము గాదని 
మాతృకలకు భైరవుండు మటియొక చందం 
బై తనరం జెప్పె గ్రహసం 
ఘాతము రాశిపతి దక్క గ్రహమొరుం డగునే. 351 


తే. అధిపతులకంటె గణముల కర్ణములకు 
(గహములే బలవంతు లామహిమం గాదె 
యడుగుదాంకినంగవిభానుం డలిగి మూడు 
గడియలకుం దొల్లి శిల పొడిగాంగందిట్టె. 852 


గ్రహమైత్రీ నిర్ణయము 


2 


భానునకాప్తులు భౌమీజ్యసోములు 
శత్రులు భృగుపుత్రశనులు, శశికి 
సఖులు బుధార్ములు శరుం డొక్కండును లేడు 
కుజునకుం జుట్టలు గురురవీందు 
లరి రౌహిణీయుండు, హరిణాంకసుతునకు 
హితులు భార్గవమందు లీసు తండ్రి 
గురునకుం జెలులు భాస్మరచంద్రకుజులు 
వైరులు కావ్యసౌమ్యులు, బలిగురునకు 


తే. బంధు లిన తనయజ్ఞులు పరులు మిహిర 
తుహినకిరణులు శనికి విందులు కవిజ్ఞు 
లహితు లారార్మ తారేశు లందబికును 
సములు చిక్కిన హరిపదచారు లెల్ల. 353 


క. సమమిత్రము లైనను భ 
దము సేకుజుంబతికి సుహృదరాతిగ్రహముల్‌ 


కాకునూరి అప్పకవి 283 


అప్పకవయము 


సమకూడిన భయమొదవును 
సమశాత్రవు లైనం గీడు చాల ఘటించున్‌. 354 


తే. ఈశుం డొకండైన నిద్దణి కిష్టమైన 
మంచిది సమత్వ మైనను మధ్యమంబు 
వైర మైనను వర్ణింప వలయుం గాని 
తగదు సేకొన ననియెం బితామహుండు. 8ిర్‌ర్‌ 


తే. రవియుతుండు నీచగతుండు పరాజితుండు 
నహితరాశిస్థితుండునై యప్పు డుండు 
గ్రహము వర్ణంబు గణమున గావ్యమునకు 
నాది నుండిన లేవు శుభాశుభములు. 356 


తే. శారదాదర్పణంబున జ్యాతిషంబుం 
బట్టి గ్రహమైత్రిమాత్రంబు పలుకంబడియె 
దానిం గని విస్తరించిరి తద్విధంబ 
భైరవాదులు తెనుంగునం బనికిమాలి. 357 


కృతాదివర్ణద్వయ యోగలక్షణములు 


ఆ. గరిమ యోనిలింగగణతారకాదూర 
రాశిఖేటతత్రకా శబీజ 
చక్రకూటములు విచారించి కావ్యాది 
వర్ణయుగము నిలుపవలయు సుకవి. 858 


తే. ఆదిలిపి కన్యయును ద్వితీయాక్షరంబు 
పతియుం గాం జేసి యీ రెండు వర్ణములకు 
నిపుడు చెప్పినకూటంబు లెల్ల నరసి 
కూర్చిన ప్రబంధము నిలింపకుజము పతికి. 359 


క. మొదలను సంయుక్తార్ణము 
గదిసిన నీరెంటికిని సకలకూటంబుల్‌ 


284 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


పదిలముగం జూడ వలయును 
బదరక యామీందిలిపికిం బని లేదు హరీ. 360 


క.  క్రిందను జడ్డకృరములు 
సెందనిలిపు లాది నున్న సిద్ధముగాం జూ 
డం దగుం గూటము లెల్లను 
బొందుగం బ్రథమద్వితీయములకు ముకుందా. 361 


తే. (త్రిదశనుత యోని లింగంబుమొదలు గాంగ 
నాటు మును జెప్పంబది యుండు నవలిఖేట 
కాంతికూటము మొదలుగా గ్రమత మూండు 
దెలియం బలికెద నింకం దేట తెల్ల గాంగ 362 


గ్రహకాంతికూటము 


క. మొన నున్న మాతృకాద్వయ 
మునకు న్ల్గణయుగ్మ మునకు మును చెప్పినచొ 
ప్పుననైన ఖేచరంబుల 
తనుకాంతులవలనం దెలియం దగుం దత్సలముల్‌. 363 


(గహవర్ణంబులు 


క. రవిభౌములు రక్తాంగులు 
కవిజై వాతృకులు ధవళకాయులు సోమో 
దృవగురులు పీతగాత్రులు 
దివాకర సుతుండు నీలదేహుం డరయన్‌. 364 


తే.  పాండుపీతాంగు లెల్ల శుభగ్రహములు 
రక్త మేచకతనులు క్రూరగ్రహములు 
పద్మహితుంగూడి శశియును బాపియగును 
గూరసంగతి బుధుండును (గూరుడగును. 365 


కాకునూరి అప్పకవి 285 


అప్పకవయము 


తే. 


రెండును ఖలగ్రహములైన మృత్యువగును 
సౌమ్యుండు నొకండు నైనను శర్మమగును 
బాపశుభఖేచరము లైన బవరమగును 
శోభనక్రూరులైనను శోకమగును. 


155్ట్టీనినామమునకుం (గిందివంకను మీంది 
వంకయందు నుండువర్ణములకు 
గణములకును బాపఖచరంబు లైయున్న 
జెడక యుండువాండు శివుండొ హరియొ. 


బీజాక్షరకూటము 


కమలా(ప్రమదా(పియ కా 
వ్యముఖంబున నుండు రెండు వ్రాలకు నగువీ 
జము లుక్తక్రమమున మి 


త్రములైనను బతికి శుభము దార్శొను టరుదే. 


బీజమైత్రీ నిర్ణయము 


చదలు గాడ్పులముంగల జగతి పుడమి 
సరస నేలయు నీరును జలము మీద 
క్షితియు నప్పును నిప్పును జిచ్చుచెంత 
నుదకమును గృతిముఖమున నున్నమైత్రి. 
కీలిమీందిగాలి కృతిముఖంబున నిల్చి 
యేటిలోనం బొత్త మెల్లం గాల్పు 
గాలిమీందికీలి కర్తమందిర మెల్ల 
నిర్వహించు నాజు నెలలలోన. 


అరివర్ణ శోధనచక్రూటము 


నిక్కము మొనలిపి రెందవ 
యక్కరమున కరిగ్భహంబునం దుండినయా 


286 


366 


367 


368 


369 


370 


కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


వెక్కురుకబ్బం బొదయనిం 
బిక్కు వడంగం జేయు బగబచే రణభూమిన్‌. 371 


ప్రశస్తకూటంబులు 


తే. క్రితిసురులకాటు ధారుణీపతుల కైదు 
వైశ్యులకు నాల్గు శూద్రాంత్యవర్ణజులకు 
మూండు రెండును శుభకరంబులయియున్నం 
జాలు ననియె సంహితలోన శౌనకుండు. 372 


తే. విప్రలకు గ్రహమైత్ర ముర్వీపతులకు 
గణవిధము వైశ్యులకు రాశిగణన శూ(ద్ర 
నీచులకు యోనితార లిన్నింటిలోనం 
గడుం బ్రశస్తంబు లిది వృద్ధగర్గమతము. 373 


క. కూటము లెజుంగవు మాతో 
సాటికిం బద్యములు చెప్పి చదివెద విది బల్‌ 
చేటు సుమీ యని పెద్దలు 
15సెట్రించినం గుకవి కడుం గినిసి జగడించున్‌. 374 


సంయుతాక్షరవి శేషము 


బ్‌ 


క్షారహరిద్రారజంబులు గూడంగం 
దమశుభ్ర పీతవర్ణములు విడిచి 
రక్తవర్ణంబులై రాణించుచాడ్పున 
నశుభప్రదంబులైనట్టి వ్రాలు 
జగతిపై సంయుతాక్షరములై కనుపట్టి 
నిజదుష్టఫలములిన్నియును బూని 
సకలసంపత్రదాయకము లై తనరారు 


పంచదారయు నానవాలు గలసి 


కాకునూరి అప్పకవి 287 


అప్పకవయము 


తే. తొంటికంటెను మిగుల మాధర్యరుచుల 
నొప్పుగతిశుద్ధలిపులుసంయుతము లగుచు 
నధికమంబళకరములై యమరు ననుచు 
(బ్రమథపతి మాతృకానిధానమునం జెప్పె. 375 


శ్రీకారప్రభావము 


లే. వేదముల కెల్ల నోంకార మాదియైన 
కరణిం గృతులకు నెల్ల శ్రీకారమాది 
గానం గవివరు లెల్లను దానిం దక్క 
నితరవర్ణంబు లిడరు సతృతుల మొదల. 376 


క. ఎంతయు శ్రీకారము లా 
ద్యంతంబుల నుంచి లేఖ లంపిన నగు న 
(శాంతంబు గార్యసిద్ధి ము 
రాంతక కావ్యాదిం గూర్చ నరుదె శుభంబుల్‌. 377 


క. పదపడి శ్రీ కారము కృతి 
మొదల నిలిచి దోషపుంజము నడచి శుభం 
బొదవిందుం బరుస మినుమును 
"కదిసి సువర్ణంబు సేయుకరణిన్‌ ధరణిన్‌. 378 


క. _ శుభదేవతాత్రయంబును 
శుభఖచరత్రయము గలిగి శుభవాచక మై 
యభినుతి గాంచినకతమున 
శుభములు శ్రీ కారమునను జొప్పడు టరుదే. 379 
వ. దీనితాత్సర్యము - శ కారమున్ను రేఫమున్ను ఈస్వరమున్నూ ఈ 
మూండున్నూగూడంగా శ్రీకారమాయెను. అందులోను శకారమునకున్నూ 
ఈకారంబునకున్నూ అధిదేవత లక్ష్మీదేవి గనుక రేఫమున కగ్ని దేవుండు. 
అయితే నేమి. “శ్రియ మిచ్చేద్ధుతాశనాత్‌” అని పురాణవచనము గలుగుటం 


288 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


జేసి అతండున్నూ లక్ష్మీప్రదుండే. అటు గనుక మూండువర్ణములకున్ను 
శుభదేవతలే అయిరి. మొదలి శవర్గమునకు గ్రహము గురుండు రేఫమునకున్నూ 
ఈ యనుస్వరమునకున్నూ శుక్రుం డొక్కందే. అటు గనుక మూంటికిన్ని 
శుభగ్రహములే అయిరి. “కమలా శ్రీర్షగిప్రియా” అని లక్ష్మీనామ మగుటం 
జేసి శుభవాచకమును ఆయెను. అటుగనుక గృతిముఖమునందుం 
బ్రయోగించిన శ్రీకారమువలన శుభము గలుగుట యాశ్చర్యము గాదు 
నిశ్చయమే యనుట. 380 


సీ _మొదలితాలుభవోష్మములకు నభో బీజ 

రౌరవగతి మహాప్రాణములును 

దిగువ రేఫమునకుం దిర్యగ్గమనదాహ 
ఫలవీతి హోత్రాధిపత్యములును 

గనుంగొన నారెంటికిని మర్యదానవ 
గణబృ్బహస్పతిశుక్రఖచరములును 

బ్రథమాక్షరమునకుం బతికిని వైశ్యబా 
హుకులగోవ్యాఘ్రయోనిభములు 


లే. నగుకతంబున శ్రీయను నక్షరమున 
నిండి యుండు దోసంబులన్నియు నెలింగి 
సంయుతం బనియును శుభశబ్ద మనియు, 
నదియ నిలిపె నన్నయ భారతాదియందు. 381 


కృతిముఖప్రశస్తంబులు 
మూ.సూ. శుభవర్జాశ్ళుభశబ్దా యే చ శుభగణాస్త ఏవ కావ్యాదౌ గ్రాహ్యాః 19 


తే. అమరవాచకములు మంగళార్థవాచ 
కములు నైన శబ్దములు కావ్యములమొదల 
నిలిచి దుర్వర్ణదోషము ల్లొలంగం ద్రోంచి 
కర్తకును భర్తకును భావుకంబుం జేయు. 882 


కాకునూరి అప్పకవి 289 


అప్పకవయము 


క. శ్రీవాణీకీర్తిసతీ 
జై వాతృక హర్షమేఘసాగరధరణీ 
భావుకనీరోగాయు 
ర్లావాఖ్యానములు శుభకరము లాది నిదన్‌. 383 


క. మోదంబున సతృవి ప్రతి 
పాదింపంగ వలయు శుభముం బడయుటకై కా 
వ్యాదిని పరునకు నాళీ 
ర్వాదమయిన దేవతాభివాదనమైనన్‌. 384 


క. గాయకపుకవులు కొందటు 
నాయకకల్యాణ గుణగణము లొండె నభీ 
ష్టాయతవస్తువు లొండెను 
బాయక కీర్తింపుదురు ప్రబంధము మొదలన్‌. 385 


వ. అమరవాచకంబులకు నేకావళి యందు “ప్రాలేయాచల కన్యకా” 
యనియును, కల్పితకల్పవల్లియందు “హేరంబమవలంబే” అనియును, 
రామాయణమునందు “రాముని శుభచరితమ్ములు” అనియును, 
మంగళార్థవాచకంబులకు శ్యామలాదండకంబునందు “జయ మాతంగతనయే” 
యనియును, త్రిస్థలీదండకమునందు “విజయ నగరహేమకూటంబునన్నిల్చి” 
యనియును, ఆశీర్వాదంబునకుం గృష్టవిజయంబునందు “పాయాదపాయా” 
త్తనియును, సాహసాంకంబునందు “అవ్యాత్సవో” యనియును, 
దేవతాభివాదంబునకు ఛప్పన్నంబునందు “ప్రణమ్య లోకకరార” మనియును, 
నాయక గుణంబులకు నైషధమునందు “సువర్ణ దజ్జైకసితాతపత్రితజ్వలత్రృతా 
పావలికీర్తిమండల” యనియును అభీష్ట వస్తువులకు వృత్తరత్నాకరము నందు 
సుఖ సంతాన సిద్ధ్వర్థమనియు లక్ష్యంబులు గలిగియుండును. 386 


తే. క్షీబలింగశబ్దంబులు కృతికి మొదలం 
గూర్చు నాయకుధనమెల్లం గొల్ల వోవు 


290 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


సరవి స్రీ లింగపుల్లింగశబ్దము లిడ 


సంపదలు వైభవంబులు చాలంగలుగు. 387 


క. అతిశుభదపదయుగాంత 
ర్లతమై పతిపేరు కృతిని గనుపట్టిన నీ 
క్షితి వజపంజరాంత 
ర్లతుమాడ్మి నభేద్యుండగు నరాతులకెల్లన్‌. 388 


తత్తత్‌ న్థానప్రయోగనిషిద్ధాక్షరంబులు 
మూ.సూ. పురాస్త్రరసగిరిరుద్రే ష్వకచటహ మాతృకా నింద్యాః 
క. _ఆదిస్వరమును బ్రథమై 
కాదశ షష్టార్ణములు కకారాదులలో 


నాదట సనం త్రోష్మములిడ 
రాదు పురిశరర్తుగిరి హరస్థానములన్‌. 389 


క. మూండవతావున మొదలిటి 
మూండు సరళవర్ణములును మూండవస్వరమున్‌ 
మూండవయూష్మాక్షరమును 
గూడదు కదియింప నెట్టికూళకు నైనన్‌. 390 


తే. వ్యంజనాహ్వయమున నొప్పు వ్రాలలోన 
షోడశాక్షర మాబవచోట నిలిపి 
మచ్చరంబునం దనుం జంప వచ్చినట్టి 
చెడుగునకు నైనం బద్యంబు నుడుగ వలదు. 391 


బ్‌ 


గడియలోపల మూండు ోకండ్రిగ లై తాండి 
ధరం గూలం దిట్టె మేధావిభట్టు 

కినిసి యొక్కముహూర్తమున (బ్రహ్మ దండిముం 
గ్లెల్ల డుల్లంగం దిట్టై మల్లఘనుండు 


కాకునూరి అప్పకవి 291 


అప్పకవయము 


మూండు నాడికలకు ముట్టడి వైచిన 
మారని భీమన మడియం దిట్టె 

నరజామునకుం జెటు వంతయు నింకంగం 
దిట్టెను బడబాగ్ని భట్టసుకవి 


తే. వాసరత్రయమునకుం బావంగం దిట్టె 
శ్రీనగము దోంచుతుక్కని శేషమంత్రి 
తురగ చోరకుం బడం దిట్టెం దిరుమలయ్య 
పద్యగత దుష్టవర్ణప్రభావములను. 392 


వీరలు చెప్పిన లక్ష్యంబు లెవ్వి యనిన మేధావిభట్టు అటివచోట తకారము 
నిలిపి గడియకుం దాటిచెట్టు వియుగం దిట్టిన చాటు ధార - 


క. సాళువ పెదతిమ్మమహీ 
పాలవరుండు వీండె వచ్చిం బద్యము వ్రాయన్‌ 
గేలను లే దా కొకటియుం 
దాళమ ముత్తునియలగుచు ధరపైం బడుమా. 393 


ప్రొఢకవి మల్లన మూండవచోట అకారమును నిలిపి రెండుగడియలకు 
(బ్రహ్మదండిచెట్టు ముండ్లు రాల దిట్టిన చాటు ధార - 


క. గదడియన్ననృపతిం బొడంగన 
నడ వంగాం గొండపల్లి నగరిపడమటం 
గుడియడుగుమడమ గాండిన 
చెడుముండులు బ్రహ్మదండిచెట్టునడుల్లున్‌. 394 


వేములవాడ భీమకవి పదునొకండవచోట హకారంబు నిలిపి మూండు 
గడియలకు రామగిరిదుర్గమున ోముత్తిక దిగినమారని జావం దిట్టిన 
చాటుధార- 


ఉ. చక్కదనంబు దీవియగు సాహిణిమారండు మారుకైవడిన్‌ 
బొక్కి పడం గలండు చలమునలముంగల యీచకళుక్యపుం 


292 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


జొక్కన్ఫపాలుం డుగ్రం డయి చూడ్ములమంటలు రాలం జూచినన్‌ 
మిక్కిలి రాజశేఖరునిమీందికి వచ్చిన రిత్త వోవునే. 395 


బడబానలభట్టు ఏడవచోటను టకారంబు నిల్పి త్రిపురాంతకము నుండి 
శ్రీశెలమునకుం బోవునప్పుడు దెలుంగురాయండు గట్టించిన చెజబువునీళ్ళన్నియు 
నాలుగుగడియలకు నింకి పోనుదిట్టిన చాటుధార - 


క. 


బడబానలభట్టారకు 

కుడి చేయుంగరము రవికి గొబ్బున నర్ధ్యం 

బిడువేళ నూడి నీలోం 

బడియెం దటాకంబ నీటిం బాయుము వేగన్‌. 396 


ఏలూరి శేషమంటత్రి యెదవచోట కకారము నిలిపి శ్రీశైలముం దోంచిన 
తుక్కరుసును మూండుదినములకుం జావందిట్టిన చాటుధార - 


చ. 


మునుపొకకేల రావణుండు మోదమున న్రజతాద్రి యెత్తినం 

తనె హరుం డప్పుడే తనపదంబునం ద్రొక్కి మదం బడంచెం గా 
వనమయగోరితుక్క్మసచివా యల శ్రీగిరిగడ్డపాజలన్‌ 

గనలుచుం ద్రవ్వి సర్వమును గైకొన నీ కిపు డాతం డోయపునే. 397 


నెల్లూరి తిరుమలయ్య ఆజివచోటను తకారంబు నిలిపి తనగుజ్జమును 
దొంగిలించిన శ్రీపతిరాజు పోతనరాజును నేడుదినములకుం జావం దిట్టిన 
చాటుధార - 


చ. 


వ. 


హయమది సీత పోత వసుధాధిపుం డారయ రావణుండు ని 
శ్చయముగ నేను రాఘవుండ జాహ్నవి వారిధి మారుం డంజనా 
ప్రియతనయుండు లచ్చన విభీషణుం డాగుడిమెట్ట లంక నా 
జయమునుబోత రక్కసునిచావును నేడవనాండు సూడుండీ. 398 


మతియును గొన్ని యుదాహరణంబు లెడవల్లి పర్వతన్న పంచమ 


సానంబునను హకారము గూర్చి చెప్పిన పద్యము - 
థి 


కాకునూరి అప్పకవి 293 


అప్పకవయము 


క. అంగజసంహారుం డగు 
సంగరభీముండు ప్రకయసమయోగుం డై 
యింగలపుం గంటం జూచిన 
బంగరు కామయ్య మేను భస్మంబయ్యెన్‌. 399 


పింగళి రామరాజు పంచమస్థానంబున కకారంబును షష్టస్థానమున 
చకారంబును గూర్చి చెప్పిన పద్యము - 
ఉ. పింగళి యేక చక్రపురి పెంపుగనందు వసించి యున్నయా 
తంగెడకొండండే బకుండు తథ్యము మానవులార వానిబా 
ధం గడ ముట్టం జేసె మును ధర్మజుతమ్ముండు భీముండిప్పు డీ 
యొంగిలిముచ్చుం జంపుటకు నీశ్వరు వేండుండు భీము డయ్యెడిన్‌. 
400 


తెనాలి రామకృష్ణయ్య పంచమస్థానంబున కకారంబును సప్తమంబున 
టకారంబును గూర్చి చెప్పినపద్యము - 


“క బసవనకుం బుట్టినప్పుడె 
పసరము గోవిందరాజు పసరం బైతే 
గస వేటికి దినండంటేం 
గసవుం దిను శత్రు లాజిం గవిసిన వేళన్‌. 401 


రంగరాజులింగయ తృతీయస్థానమునందు కకారము గూర్చి 
గూధముగాం దిట్టిన చాటుధారాపద్యము - 
క. _రవికోటిధామమయమై 
నవకాంచనయుతము నగుచు నానాంటి కొగిన్‌ 


భువిని శివాన్విత మగు నీ 
భవనము జూపల్లిలింగ భవగుణసంగా. 402 


162, ఆదిపర్వంబు మొదలిపద్యంబునందు 
సప్తమస్థానమున శబ్దశాసనుండు 


294 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


జమిలియక్కరమును విశేషము దలంచి, 
పాదుకొలిపెం జవర్ణంబు భయము దక్కి, 403 


దోషప్రభావము 
క. ఇప్పటినియమము లన్నియు 
నొప్పుగం గావ్యంబు మొదల నొకపద్యము దాం 


జెప్పినను జాలు నవతలం 
దప్పిన దోషంబులేదు దర్పకజనకా. 404 


క... గట్టిగం దోషము లెజుంగక 
తిట్టిన నది దీవనయగు దీవించినచోం 
దిట్టగు నది దెలుసుక మతి 
తిట్టిన దీవించినను బతికి నిక్మమగున్‌. 405 


క. (గుడ్డియగు నెద్దు జొన్నను 
బడ్డపగిది లక్షణంబు పథమెజుంగని యా 
యెడ్డె కవిత్వము జెప్పిన 
నడ్డంబై బుధులదల్ప కది యే మగునో. 406 
గుణావగుణబాహుళ్య విశేషంబులు 


తే. ఇపుడు చెప్పినదోషంబు లెల్లమాని 

గుణములన్నియుం గలుగంగం గూర్చ నగునె 

స్రష్ట కైనను స్వల్పదోషంబు నధిక 

గుణములగు నెద్దిదానిం జేకొనంగ వలయు... 407 
క. ఇల సద్గుణనికరములో 

పల నొకదోషం బడంగుం బదియాబమృతాం 

శులలోన నొక కళంకము 

జలజారికి నెన్నంబడని చందమున హరీ. 408 


కాకునూరి అప్పకవి 295 


అప్పకవీయము 


తే. విఫలము సకంటకంబును విషధరాశ 
యంబు వక్రంబు పంకభవంబునైన 
మొగలి పరిమళమున యోగ్య మగు తెజింగున 
సద్దుణం బొక్కటియ దోషసమితిం జెజుచు. 409 


క. తెలియంగ నీశుభలక్షణ 
ములు ోకురుకురుకవులకావ్యముల లేవు సుమీ 
తొలుత మహాకవివర్యులు 
పలికిన సతృతులం దక్కం బన్నగశయనా. 410 


మాతృకార్చనావిధానము 
చమత్మారచంద్రికాయామ్‌ - 
శ్లో. అకారాది క్షకారాంతవర్దాః స్యు ర్మాతృకాహ్వయాః, 411 
సాహిత్యరత్సాకే - 
శో. ప్రభూ నుద్దిశ్య పద్యం వా ప్రబంధం వా కదాచన, 
న వక్తవ్యం న వక్తవ్యం మాతృకాపూజానం వినా. 412 
సక దీప్రికాయామ్‌ - 
శ్లో. నాయకేన ప్రయుక్తస్సన్‌ దంతధావనపూర్వకమ్‌ 
పుణ్యనిర్మలతో యేన మంగళస్నానమాచరేత్‌. 
శుచిర్గౌతాంబరధరో గంధమాల్ర్యై రలంకృతః, 
పూజాగ్భహం వ్రజే న్నానీ గీతవాద్యాదినిస్వనైః. 
శుభాసనే సుఖాసీనః ప్రాబ్ముఖో న్యాసపూర్వకమ్‌ 
విప్రాది మాతృకాస్తత్వద్వర్ణ ద్రవ్వైః ప్రపూజయేత్‌. 418 
ఆ. కవులు మొదల మాతృకాపూజ సలుపక 
కావ్యమొండెం జాటు కావ్యమొండెం 


జెప్పిరేని తమకు ద ప్పగుం బతికిని 
హాని వచ్చుం గృతియు నడంగి పోవు. 414 


296 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


బ్‌ 


ప్రక్షకాష్టంబునం బలుదోమి మంగళ 
స్నాతుం డై శుభ్రవస్ర్రములు కట్టి 
మలయజకర్దమం బలంది భూషణములు 
మైందాల్చి కుసుమదామములు చుట్టి 
కవిలాక్షణిక లేఖక గ్రంథవాచక 
శాబ్టిక తార్మికసహితముగను 
గానతతానద్ధఘనసుషిరస్వనం 
బులు సర్వదిక్కుల భోరుకలుగ 
తే, వచ్చి దక్షిణ పాదపూర్వకముగాంగ 
మౌని యై మాతృకార్చన మందిరంబుం 
జొచ్చి పూర్వాఖిముఖముగా సుకవివరుండు 
చిత్రకంబళమున సుఖాసీనుండగుచు 415 


38 


విఘ్నరాజనమస్తుభ్యం లమ్బోదర గజానన, 

నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యేషు సర్వదా. 416 
క. ఈమంత్రంబున మున్నుగ 

సామజముఖు నేకదంతుం జామరకర్షున్‌ 

ధూమధ్వజుం బ్రమథగణ 

స్వామిని బూజించి సుకవి సమధికభక్తిన్‌. 417 


బ్‌ 


జ్యోతిర్విదు క్రముహూర్తకాలంబునం 
బ్రస్టపంచకమాత్రపాండుశాలి 
తండులంబులను హస్తద్వయ విస్తార 
సమచతురశ్రికస్థండిలంబు 
గావించి నాల్లుచౌకపుటిండ్లు రచియించి 
వామదేవుని మూలగీమునందు 
విప్రమాతృకలను వీతిహోత్రునితావు 
మందిరంబున రాజమాతృకలను 


కాకునూరి అప్పకవి 297 


అప్పకవీయము 


ఆ. దనుజుచాయభవనమున వైశ్య మాతృక 
లను సమీరభాగమునను గలుగు 
సదనమునను శూద్ర జాతిమాతృకలను, 
వరుస దప్పకుండ వ్రాయ వలయు. 418 


మాతృకానిర్ణయము 
శారదాదర్పణే - 


శ్లో. స్వరాః కచటవర్గాశ్చ ధరణీసురమాత్భకాః, 
తపవర్గౌ సమాంతస్థా బాహుసంభవమాతృకాః 
యలౌ శాదిహకారాంతవర్దా శ్చోరవ్యమాతృకాః, 
దంత్యౌ చజౌ గురు రలౌ జఘన్య భవమాతృకాః, 419 


అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, బు, బూ, గగ ఐ, ఓ, బె, అం అః, 
ఈస్వరములు పదుహారున్నూ కఖ గఘ జ, చఛజరుఇ,టరఠరడఢ 
ణ, ఈ కచటవర్గాక్షరములు పదిహేనున్నూ కూడాను ముప్పదియొకటిన్నీ 
విప్రమాతృకలు, ఇవి యీశాన్యమూలయింట వ్రాసేది. తధదధన,పఫ 
బ భమ, యీ తపవర్గాక్షరములు పదిన్నీ అంతస్థములలోన సరియక్షరములైన 
రేఫవకారములు రెండున్నూ కూడాను పంద్రెండున్ను రాజమాతృకలు, ఇవి 
యాగ్నేయదిక్కున నుంచేది. యవర్ణ లవర్ణములు రెండు శషస హ లు నాల్లును 
కూడా నాజున్ను వైశ్య మాతృకలు, ఇవి నిర్భతిభాగమున నిలిపేది. దంత్య 
జచలు రెండున్ను అకారళకారములు రెండున్ను గూడా నాలుగున్ను శూద్ర 
మాతృకలు, ఇవి వాయువ్యకోణమున లిఖించునది. 


స్ప అస్వర మవుదల యా ఫాల మిద్వయి 
శ్రవణయుగ్యం బుకారములు రెండు 
గన్నులు బుత్వయుగంబు చెక్కులు వర్ణ 
ద్వంద్వ ముభయదంతచ్చదములు 
వక్రముల్‌ భుజములు వక్రతమాక్ష 
రంబులు కక్షములు సున్న లలితగళము 


298 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


పటువిసర్ణములురోభవసూచకంబులు 
కచవర్గములు పాణికరరుహములు 


తే టాదు లైదును గూడం బృష్టము చతుర్ధ 

వర్షముదరంబు పంచమవర్గ జములు 

జఘన మంతస్థలిపులు నూష్మములు నం(ఘు 

లేవధూమణి కట్టివాగ్దేవిం గొలుతు. 420 
క. అని వారిజాతసంభవు 

వనితకు బ్రణమిల్లి సుకవివరుం డీపద్యం 

బునం జెప్పినట్లు న్యాసము, 

తనకుడికడ మొదలుగాం బిదపం జేయ నగున్‌. 421 

న్వాసప్రకారము 


అం శిరసి, ఆం లలాటే, ఇం దక్షిణకర్ణే, ఈం నామకర్ణీ, ఉం దక్షిణనేత్రే, 
ఊంనామనేతే, బుం దక్షిణకపోలే, బూంనామకపోలే, గం ఊర్చోస్టే 


౧20 అధ రోషే, ఏం దక్షిణభుజే, ఓం వామభుజే, ఐం దక్షిణకక్షే 
బెం వామకక్షే అం గళే, అః దక్షిణోత్తరస్తనాగ్రయోః, కం ఖం గం ఘ జం 
దక్షిణహస్తాంగులళిషు, చం ఛం జం రుం ఇం వామహస్తాంగుళిషు, టం ఠం 
దంధంణం పృష్టే, తం థం దం ధం నం ఉదరే, పం ఫం బం భం మం 
జఘనే, యం రం లం వం దక్షిణపాదే, శం షం సం హం వామపాదే 
విన్యసేత్‌. 422 


విప్రమాతృకాపూజామంత్రః 
విధిప్రదీపికాయామ్‌ - 


శ్లో, శ్వేతమాల్యాంబరధరాం శ్వేతరత్నవిభూషితామ్‌, 
శ్వేతాబ్దవాసినీం విప్రమాతృకాం పూజయామ్యహమ్‌. 
అనేన వాగీశ్వరధ్యానముక్తమ్‌ తల్లక్షణం మంత్రరహస్యే ద్రష్టవ్యమ్‌. 428 


కాకునూరి అప్పకవి 299 


అప్పకవయము 


వ. 


అకారము మొదలు ముప్పదియొక్క మాతృకలనున్నూ ఈ మంత్రముచేత 


వేటే వేటే పూజించేది. 424 


నీ 


38 


వ. 


వెలిపట్టుపుట్టంబు మలయజ గంధంబు 
మౌక్తికామల వ(జమయములైన 
భూషణంబులు దెల్లపువ్వులు కర్పూర 
ధూళిధూపంబు మధూక తైల 
నీరాజనంబు ఖర్జూరపాత్రంబు క 
మన్వితశర్మ రామసృణ ధేను 
దుగ్గాన్నమును భక్తితో సమర్పణ చేసి 
శ్వేతాబ్దకర్ణికావిష్టరస్థం 
దారకాకుందమందారధ వళదేహం 
బుస్తకసువర్ణ వల్లకీహస్త విప్ర 
మాతృకను గవి శాప్రోక్తమార్గమునను 
గొలువ జతురవచోలద్ది గలుగుటరుదె. 425 


రాజమాతృ కార్చనమం[త్రః 


రక్తమాల్యాంబరధరాం రక్తరత్నవిభూషితామ్‌ 
రక్తాబ్దవాసినీం రాజమాతృకాం పూజయామ్యహమ్‌. 426 


అనేన వశ్యముఖీ ధ్యానముక్తమ్‌. తల్లక్షణం ప్రపంచసారే ద్రష్టవ్యమ్‌. 


ఈమంత్రముచేతను బంద్రెండుమాతృకలను పూజ చేసేది. 427 


కవిగజాంకుశే - 


స్ప 


జిలుగుచందురు కావిచీరయుంగుంకుమ 
గంధంబు పద్మరాగప్రవాళ 

ఖచితంబులగు పరిష్మారంబులును గెంపు 
వన్నియ గల పరువంపువిరులు 


300 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


ప్రస్తుతాలక్త ధూపంబులు తిల బీజ 
తైలదీపికయును దామచషక 
పూరిత గోఘృతాహారంబు భక్తితో 
నర్పించి రక్తతోయజనివిష్టం 
తే. గోకనదనిభలోహితం గోమలాంగిం 
బ్రసవబాణేక్షుకోదండపాణి రాజ 


మాతృకను గని శా|స్తోక్తమార్గమునకను 
గొలువ జతురవచోలద్ది గలుగుటరుదె. 428 


వైశ్య జాతిమాతృకారాధనమండ్రః 


38 


పీతమాల్యాంబరధరాం పీతరత్నవిభూషితామ్‌, 
పీతాబ్దవాసినీం వైశ్యమాతృకాం పూజయామ్యహమ్‌. 429 


అనేన సిద్ధలక్ష్మీ ధ్యానముక్తమ్‌. తల్లక్షణం మంత్రార్జవే ద్రష్టవ్యమ్‌. 
వ. ప్రతిమాతృకారాధానమున్ను నీమంత్రము చదువుచున్నే చేసేది. 480 


ఆతత బహురతృపీతకౌశేయంబు 
నవహరిద్రాలేపనంబు పుష్య 
రాగ గారుత్మత రత్న కీలతమండ 
నంబులు పచ్చ క్రొన్న నలసరులు 
సాంద్రసారభ హరిచందనధూపంబు 
బస్తాజ్వసహితదీపంబు రీతి 
ఘటనపరిపూరిత క్షౌద్రోపహారంబు 
గడు భక్తినర్పించి కనకనలిన 


ల్‌ 


తే. కర్ణికాపీరికాసీన గౌరగాత్రి 
వనజకుట్మలాన్వితకరద్వంద్వ వైశ్య 
మాతృకను గవి శాస్తోక్తమార్గమునను 
గొలువం జతురవచోలద్ది గలుగుటరుదె. 481 


కాకునూరి అప్పకవి 301 


అప్పకవయము 


శూద్రమాతృకారాధనమంత్రః 


శ్లో. నీలమాల్యాంబరధరాం నీలరత్నవిభూషితామ్‌. 


నీలాబ్దవాసినీం శూద్రమాతృకాం పూజయామ్యహమ్‌. 432 
అనేన త్వరితా ధ్యానముక్తమ్‌. తల్లక్షణం మంత్రదర్చణే ద్రష్టవ్యమ్‌. 


వ. శూద్రమాతృకలనన్నిటిని బూజ చేసేటప్పుడు ఈ మంత్రమే చెప్పేది. 


సీ 


బ్‌ 


నీలవర్ణదుకూలచేలంబును లవంగ 
మృగమదగంధంబు నగవిరోధి 
రత్నవిభూషణరాజియుం గృష్టపుష్ప 
ములు కాలాగురుసాలమూల 
రచితధూపంబు నేరండవీజ స్నేహ 
నీరాజనంబును జారు కాంస్య 
మయ చషకాన్విత మద్యనైవేద్యంబు 
నొసంగి సద్భక్తి పెంపొంది మదిని 
శ్యామపద్మ నివిష్ట మేచక శరీర 
శరధనుః కాండధృతపంచశాఖ శూద్ర 
మాతృకను గవి శాస్తోక్తమార్గమునను 
గొలువం జతురవచోలబ్ది గలుగుటరుదె. 433 


ఇది ప్రబంధోపక్రమం బింక నాశుధారాకవిత్వమున కెట్లనిన. 434 


సభలను సమస్యలొసంగిన సమయమునను 
మాతృకాపూజ కవుల కేరీతి నబ్బు 
నపుడు వాగ్దేవతాధ్యాన మాత్మం జేసి 
యాశువుగం జెప్ప నొప్పుం బద్యంబు లెల్ల. 435 
వాగ్దేవతాధ్యానముక్తమ్‌ 
సో తయివేణి మీమాంసతల వైద్యశాస్త్రంబు 
నుదురాగమంబు కన్సామలనడుము 


302 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


కడపలిప్రాం బల్ము కణతలు (శ్రౌతంబు 

తళుకుం జెక్కులు నిరుక్తంబు శ్రుతులు 
న్యాయంబు గ బుకంబు జ్యౌతిషంబక్షులు, 

శిక్ష గంధవహంబు స్కృతి రదములు 
కావ్యంబు జిహ్వ వ్యాకరణంబు పెదవులు 

గీతంబు గళ మలంకృతి కుచంబు 


తే. లలపురాణంబు నడు మితిహాస మక్కు 
కల్పము కరద్వయము రతికళ జఘనము 
ఛంద మూరులు నాట్యలక్షణము పదము 
లేవధూమణి కట్టివాగ్దేవిం గొలుతు. 436 


అ. అనుచు శారదాంబ నధరనిర్దితవీంబ 
'భ్రమరవేణిం బద్మభవుని రాణి 
సుకవిరాజకీరసురమహీరుహలతం 
గొలిచి యాశుకవితం గూర్చు వలయు. 437 


ప్రబంధోపక్రమశుభ కాలంబులు 
క. వెస నయన మాస పక్షది 
వసవారభ యోగ కరణ వర విలగ్నా 
(భ్రసరేక్షణము లరసి సదవసర 
మునను మొదలు సేయవలయుం గృతికిన్‌. 438 
తే. సింహమున గురుండున్న రాజీవబంధుం 
డాగ్ధ మొదలుగం బదితారలందు నడువ 


జీవ కవుల సమయమును జెంది యున్నం 
గావ్యసముషక్రమము సేయంగాదు పతికి. 439 


బ్‌ 


అబ్ద్బంబు మొదలిదినాష్టకం బయనర్తు 
మాసాదులను బంచవాసరములు 


కాకునూరి అప్పకవి 303 


అప్పకవయము 


ల్‌ 


కవిబృహస్పతులు [గ్రుంకకముందుం బొడిచిన 
వెనుకను మును ప్రొద్దుమనుయు గాదు 

లగుదినములు సంక్రమాది రెండుపగళ్లు 
గహణంబు తొలునాండు కామదహన 

మునకు మీందను మూండుదినములు తిథ్యాది 
ఘటికాత్రయంబు బుక్షంబు మొదల 


నాడికాయుగ్మమును విలగ్నమున కాది 
వెలసిన నవాంశమొకటియు విడిచి పెట్టి 
చిక్కినప్పుడు, శుభములు సేయవలయు 
ననుచు చ్యవనుడు సంహితయందుంజిెప్పె. 440 
షస్ట్రంతమున నొక్కసంవత్సరము హాయ 
నాంతరంబునను బక్ష మయనమునకుం 
గడపల దివసాష్టకము బుతుమాసా 
వసానంబునను దివసంబు లైదు 
రవిశశిగ్రహణాది వివిధమ హోత్పాత 
ములకెల్లం దరువాత మూండునాళ్లు 
సంక్రమాంతమున వాసరము తిథ్యంతంబు 
నందు నాడీత్రితయంబు రిక్క 


కొనను బదిగడియలు లగ్నమునకు దుదిని 

గదియు సార్ధనవాంశంబు వదలి కావ్య 

మునకుం దొలుతటి పద్యంబు మొగి రచింప 

వలయు సతృవి తక్కిన వానియందు. 441 


ఉదగయనంబునం జెప్పిన 

సదమల కావ్యంబు పతికి సంపద లిచ్చున్‌ 

బదపడి యామ్యాయనమున 

మొదలుకొనినం బ్రాణమునకు మోసముం దెచ్చున్‌. 442 


304 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


తే. శ్రావణజ్యేష్టకార్తికచైత్రమాఘ 
మార్గశీర్షక ఫాల్గునమాధవముల 
సకలశుభకర్మములు సల్పం జను నటంచుం 
జెప్పిరి పరాశరాత్రి వసిష్టిమునులు. 443 


తే. నింద్యములు భాద్రపదమను నెలయు శుచియు 
సరవిరుషచైత్రకర్మటశ్రావణములు 
నధికమాసంబుం బుష్యంబు నాశ్వయుజముం 
గా ర్తికాది నేకాదశఘ(స్రములును. 444 


క కావ్యమునకు నారంభము 
సోకావ్యుండు సితపక్షమునను గావించిన నా 
ధివ్యాధు లడంగు విభునకు 
ద్రవ్యక్షయ మగుసితేతరంబున నైనన్‌. 445 


క. దశమీద్వాదశ్యేకా 
దశులను బంచమిని విదియతదియల హిమధా 
మశశాంకసుతబ్బృహస్ప 
త్యుశనోవారములం గావ్య మొనరింపం దగున్‌. 446 


లే. ఉభయపక్షములందుం ద్రయోదశియును 
సప్తమియు దిననాథవాసరము నంత 
రాయ మొనరించుం గృతిసమారంభమునకు 
నితరతిధివారములు గూడ నెంచిచూడ. 447 


క. ోలిపులను బూర్వాహ్హంబున 
నుపక్రమించిన శుభంబు లొసంగును గావ్యం 
బపరాహ్హంబున సంధ్యల 
క్షపలను దొరకొనిన సాధ్వసం బొనరించున్‌. 448 


బ్‌ 


నందయు భద్రదినంబును జయయు 
రిక్తయును బూర్టయు ననం (గమత నైదు 


కాకునూరి అప్పకవి 305 


అప్పకవయము 


ల్‌ 


భంగుల దివసముల్‌ పదియేను నొప్పారు 

భూమిబీజాక్షరంబులకు నంద 
వనబీజలిపుల కెల్లను భద్ర శిఖి 

బీజరాజికి జయ వాయుబీజములకు 
రిక్త నభోబీజరేఖకుం బూరయు 

నాదిగాం బంచసంఖ్యాస్వరములు 


చెందు దిన మొక్కటొక్కటి శిశుకుమార 

రాజ్యవృద్ధమృతాఖ్యలం (బ్రమదవిత్త 

విజయభయలయదంబులై వీని నెజుంగ 

వలయుం గృతిపతి నామాదివర్ణమునను. 449 


బాలాది స్వరములకును 

గాలము నాటేసి నాడికలు చేసి కృతుల్‌ 

వాలాయము నందాదుల 

మేలగువేళల నుపక్రమింపం దగుం గృతుల్‌. 450 


వరుస భూజలవహ్నివాయునభస్తత్వ 

ములు దంతగతిశాస్త్రభూతశైల 
పరిమితఘటికలం బగలును రేయును 

దినమున కినుమాటు దిరుగుచుండు 
సూరేందుభౌమజ్ఞ వారంబులను ధరాం 

భోగ్ని వాతము లాది యగు గ్రమమున 
గురుశుక్రమందవాసరముల నాకాశ 

తత్వంబు మొదలుగాందనరు నైదు 


కావ్యములం దత్వమున నుపక్రమముసేయ 

ధనముదకతత్వమున సుఖమనలతత్త్వ 

మున భయంబు మరుత్తత్త్వమున గదార్తి 

గగనతత్తంబున మృతంబు గలుగుంబతికి. 451 


306 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


నాడికాత్రయము వినాడికావింశతి 
మాత్రకాలములం గ్రమంబుతోడ 
సత్వ్వరజస్తమస్సంజ్ఞల వేళలు 
త్రివిధంబులై పద్మరిపుసురేజ్య 
దినముల సత్వాఖ్యయును భౌమభృగు వార 
ముల రజోవేళయు జలజమిత్ర 
బుధమందవాసరంబులం దమోవేళయు 
నాదిగా సూర్యోదయమున నుండి 


బ్‌ 


తే. పదియు నెనిమిది మాజులు ప్రతిదినంబుం 
దిరుగుం గావున నివి యెల్లం దెలిసి కవులు 
భర్తరాశికి మైత్రి చొప్పడనివేళం 
జెప్పుదురు కబ్బములు వానిం జెజుచుకొఅకు. 452 


తే. _సత్త్వపరిపంథులు కుళీరచాప మీన 
కన్యలు రజోభియాతులు "కారి వృషభ 
మేషతులలు తమోరులు మిథునసింహ 
ఘటమృగంబులు చుట్టలు కడమలెల్ల. 453 


తే. వైష్టవత్రయమునను బూర్వత్రయమున 
మిత్రపూషాశ్వినుల భాస్మరత్రయమున 
ధాతృషట్మనిశాచరతారకలను 
గావ్యసముపక్రముం జేయుంగలుగు శుభము. 454 


తే, వజశూలవ్యతీపాతవైధృతులను 
గండపరిఘాతిగండవిషృంభములను 
బదియ మూందవదానను (బ్రతుకు నాస 
సేయువారు శుభంబులు సేయంబోరు. 455 


క. బవ మొదలగు నాతింటను 
గవి కబ్బ ముపక్రమింప ఘనతరవిభవం 


కాకునూరి అప్పకవి 307 


అప్పకవయము 


బవు భద్రాదుల నేనిటం 
దివిరి మొదలుసేయ దొడ్డ తెవులు జనించున్‌. 456 


తే. వ్యప్రలత్తలు క్రాంతయోగావయోగ 
దుర్ముహూర్తములును ద్యాజ్యదోషములును 
దుష్టచంద్రోడుబలములు దొరలునపుడు 
కృతికి దొరంకొనునట్టి దుర్మతియుం గలండె. 457 


లే. తనకు భర్తకు నష్టమద్వాదశారి 
జన్మములు గాని శుభఖేటసదనములను 
మొదలు సేయంగం దగు గబ్బమునకు గ్రహము 
లష్టమంబున లేకుండ నరసి సుకవి. 458 


తే. పాపు లాజింట మూటను బదునొకొంట 
సౌమ్యులు ధరాగ్ని గతి దిశా జలజగర్భ 
మునిగ్భహంబుల నుండంగ మొదలు కొనిన 
గబ్బములు గడతేటు విఘ్నములు లేక. 459 


క. బుధుం డినుం గూడనివేళను 
బుధదినమున బుధవిలగ్నమున బుధదృష్టిన్‌ 
బుధహోరను గావ్యములకు 
బుధవర్యు లుపక్రమింపం బూనుదు రెపుడున్‌. 460 


సారస్వతౌషధంబులు 


తే. బ్రాహ్మి బోడతరంబు పిప్పలియు వసయు 
శుంఠియు సమంబులుగందూంచి చూరుంజేసి 
ప్రతిదినము రేపకడ సగపాలు తేనె 


గలిపి రూకెత్తు దినిన సూక్తులు ఘటించు. 461 
వ. బ్రాహ్మ యన మండూక బ్రహ్మకి పేరు. 462 


308 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


బ్‌ 


కరకకాయలమీంద గలుగుబబ్బరయును 
బిప్పలిమూలంబు తిప్పతీగ 
బ్రాహ్మియు శుంఠియు బావంచి విత్తన 
మ్ములు నపామార్గమ్ము మొదలివేళ్లు 
వాయువిళంగంబు లాయష్టిమధుకంబు 
సన్న పిప్పలియు నచ్చపుసముద్ర 
పొడవిత్తనంబులు బోడతరంబును 
వలమాటితుంగముస్తలును వసయు 


తే. సమములుగం దూంచి పొడి చేసి సంతతంబు 
ప్రొద్దునను లేచి నేతితో ముద్దంజేసి 
కర్షమాత్రంబు భక్షింపం గలిగెనేని 
గడియకొక పద్యశతకంబు నుడువుటరుదె. 463 


బ్‌ 


చెంగల్వకోష్టును జిజబుతపిప్పలియును 
మంచి యోమపుంబొట్టు మానిపసపు 
మైపూంతపసపును మధుకంబు సైంధవ 
లవణంబు చిత్రమూలంబుబరడు 
జీలకజ్జయు శుద్ధి చేసిన శుంఠియు 
సమభాగములు గాంగ సంతరించి 
చూర్ణంబు గావించి శుభ్రపటంబుపై 
రాచి యాక్రిందను రాలినట్టి 


తే. పొడుము నూతనఘటములో నిడి ప్రభాత 
సమయమునం బ్రత్యహంబు నాజ్యమున మెదపి 
వేసరక చిన్న మెత్తు సేవించు నరుని 
నాలుకను గాపురం బుండు నలువ చెలువ. 464 


కాకునూరి అప్పకవి 309 


అప్పకవీయము 
కందద్వయరుగ్మవతీకమలవిలసిత గర్భక్రాంచపదవృత్తము 


ద్వారవతీనాథా సదుదారా, తరుణ ధవళకరధరనుతనామా 
మారమణీధామా సుకుమారా, మరుదధిపతిరిపు మదగిరిశంబా 
సారసనేత్రా సత్యవిచారా, శరరుహభవముఖ సకలసురేశా 
శూరకులా తేజోజితసూరా, సురవరమణినిధీ సురుచిరదేహా. 465 


గర్భప్రథమకందము 


ద్వారవతీనాథా, సదు 
దారా తరుణధవళ కరధరనుత నామా 
మారమణీధామా సుకు 


మారా మరుదధిపతిరిపు మదగిరిశంబా. 466 
ద్వితీయకందము 
సారసనేత్రా సత్యవి 
చారా శరరుహభ ముఖ సకలసురేశా 
శూరకులా తేజోజిత 
సూరా సురవరమణినిభ సురుచిరదేహా. 467 
గర్భరుగ్మవతీవృత్తము 


ద్వారవతీనాథా సదుదారా 

మారమణీధామా సుకుమారా 

సారసనేత్రా సత్యవిచారా 

శూరకులా తేజో జితసూరా. 468 


గర్భకమలవిలసితవృత్తము 


తరుణధవళకరధరనుత నామా 
మరుదధిపతిరిపుమదగిరిశంబా 
శరరుహభవముఖసకలసురేశా 
సురవరమణినిభసురుచిరదేహా. 469 


310 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 
గద్యము. 

ఇది శ్రీ మదాపస్తంబసూతభారద్వాజగోత్ర కామెవల్లివుర 
మందిరనందనందనచరణారవిందవందనాభిలాష మనీషాప్రాభవ వెంగ 
నార్యతనూభవ విద్యావిశేష సూరాచార్య కాకునూర్యప్పకవి విరచితంబైన యంధ్ర 
శబ్దచింతామణి యనువ్యాకరణ శాస్త్రంబునందు మూలసూత్రంబును 
వర్ణసంజ్ఞలును వర్ణోత్సత్తిస్థానంబులును శుద్దాంధ్ర లిపివిలేఖనక్రమంబులును 
బంచాశద్వర్ణ నిర్ణయంబును బ్రాకృతోనాక్షర పరిగణనయు నాం్రభాషావర్ణ 
సంఖ్యయుం దత్తద్వర్ణ భేదంబులును గావ్యాదిగ్రాహ్య వర్ణంబులును నాయకాక్షర 
కూటంబులును గృత్యాది వర్ణద్వయ యోగఫలంబులును సంయుతాక్షర 
విశేషంబును శ్రీకార ప్రభావంబును గృతిముఖప్రశస్తంబులును దత్తత్‌ 
స్థానప్రయోగ నిషిద్ధాక్షరంబులును దోష ప్రభావంబును గుణావగుణ 
బాహుళ్ళబలంబును మాతృకార్చనవిధానంబులు (బబంధోపక్రమ శుభ 
కాలంబులును సారస్వతౌషధంబులును గల వర్ణపరిచ్చేదం బను 
ద్వితీయాశ్వాసము. 470 


కాకునూరి అప్పకవి 311 


అప్పకవయము 


+ భర రై గా 


పాద సూచికలు 


కీరనౌహస్తి (ప.వా.) 

భూతార్ధద్యోతిన మాద్యగం వినా. 

15-20 శ్లోకముల వివరణము తృతీయాశ్వాసములో ఉన్నది. 
లిఫులు - అని ప్రాచీన ముద్రణము. 

వీ రూపములు సరియయినవి కావు. పూర్వకాలపు వ్రాత ఎట్లుండెనో 
తెలియగోరువారు బర్చెలు వ్రాసిన “సౌతిండియన్‌ పేలియాగ్రఫీ అనే 
పుస్తకమునుగాని, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమునుగాని చూడవలెను (గి). 
లెల్లను. 

పోరకిమ్ము (ఓ). 

పొం దూంచి (ప). 

చూ.పు. 48 - అధస్పూచిక. 

నౌ 

పొల్లు... (పూ.ము.) 

విభజించియు లిఖింతు రిలంగుమతులు. 

పూర్వులు నిట్లు జడ్డలు వ్రాసినట్లే కనంబడుచున్నది. అప్పకవి నాంటికి 
మార్చు కలిగినది కాంబోలును. (గి). 

పొల్ల. “హల్లు? అనుట తప్పు (గి). 

దొలంగి చనునవి పదమూండు. 

సూత్రమునందు (పూ.ము.). సూత్రములేకాక ధాత్వాదులు కూడ 
ఉపదేశము అనంబడును. 

“విశుతి” పాఠాంతరము. 

దాల్చి 

లంజేత మాటిచి (అచ్చు (ప్రతి). 

వేసవి. 

గలగి తలగి పోనేరక. 

నా నింపొనర్శె (అచ్చు ప్రతి). 

నృసింహపురాణమున కిది నామాంతరము 

యొసంగె. (ప). 


312 కాకునూరి అప్టకఏవ 


24. 
25. 
26. 
Ol 
28. 
29. 
30. 
31. 
32. 
38. 
34. 
85. 


36. 
37. 
38. 
39. 
40. 


41. 
42. 
48. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 


ద్వితీయాశ్వాసము 


ఓదో (పాఠాంతరము.) 

కజచు. 

బఅచు. 

మించునే (పాఠాంతరము). 

నెపంబున నే. 

గలస్వనంబుతో. 

న్వైయకృతంబులు. (సూ) 

సౌవర్చన సౌవిదల్ల సౌదశ్వ (అచ్చు). 

నరుం డటు సంపె. 

ఖందపిచంద. 

దొరల్మొగుడం, దొవల్మునుగం 

ఈ పాఠము పొరపాటు, చిన్న బొట్లపైగ, కారములుగాని 
యంతస్థకములుగావు అని సవరింపనగు (రా) చూ. పీఠిక. 
లకాలచంద్రికల (అచ్చు పారిజాత) 

తూళ్లు 

జానొప్ప (పూ.ము. యతిభంగము) 

ద్య్వ్యర్థికృతుల (రా). 

శివ+ఛాయా (శివ తుక్‌ = శివ+తు = శివ+త్‌+ఛాయా = 
శివ+చ్‌+ఛాయా = శివచ్చాయా). 

రేవ మీరంగ దటిన్నటి ప్రేరేచి క్రొవ్వుగా మెజపులు గొనంగజేసి (గి). 
విజయవిలాసమున కిది నామాంతరము. (రా). 

దవర్ణమునకు వచ్చు (ప), దవర్ణము నగుచుండు (వా). 

కల్యాణము వాడి (పూ.ము.) 

దక్కిటిల్లనుడు (వా), దక్కిదిల్లనుడు (ప). 

జంపంతత్ములిశ (వా)౦ జావదత్ములిశ (ప); గోత్రభిత్ములిశం అచ్చు. 
భూరిగను విహారభంగుల (వా) 

గూటునే (వా) 

డొంకి (ప.వా) 

తీర్చు. 

దోయలో (ప). 


కాకునూరి అప్పకవి 313 


అప్పకవీయము 


52. 
53. 


ప్రిదుల (అచ్చు) 

పెన్సగ (పూ.ము.) పెను - పగ - పెన్సగి అని కాని “పెంబగి 
(ప్రాతాదిసంధి) అని కాని యుండును. “పెన్భగి అనురూపము 
పొరపాటు. (రా) 

వలయు బ్రధానకార్య, మతని నమయించుటయు (అచ్చు). 
అచ్చుప్రతిలో పాఠభేదములున్నవి. 

నూదుగొన్న (ప). 

రాశి యజుండు (పూ.ము.) 

విపరీతలక్షణన్‌ (వా). 

బరదేశి (అచ్చు) 

నోరువోవుదురు, నోరు వోయియొరు 

నసహ్యమై 

జరియింపకున్న సత్ప, జరియింపుచున్నసత్సద. 

కదియన్‌ (ప.) 

సేయం (పూ.ము), నేయం (వ). 

యయ్యెడుమని (పూ.ము) ఇందు మకారాగమము ప్రమాదపతితము 
(రా). 

దగినసరులు (గి). దగిన యెత్తు (ప). 

దానికి చేసిననుం... సము పయ్యెద (పాఠాంతరము). 

ఈ మూడు పద్యములు కవిలోకసంజీవనియం దున్నవి. “కలి 
దమయంతి అను పద్యము భారత ముద్రిత ప్రతిలో పాఠభేదముగలదై 
యున్నది. 

బొరయు (ప). 

యబ్టియు నాలుబంపు (పూ.ము). 

తాళ్ళపాక పెదతిరుమాలాచార్యులు రేఫ అకార నిర్ణయమను గ్రంథము 
రచించె. (రా). 

మేటి (ప), (పూ.ము) 

గార (పూ.ము) 

లొగ్గు (పు. 

వీగ (ప). 


314 కాకునూరి అప్పకవి 


75. 
76. 


1: 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
రిర్‌. 
86. 


87. 


88. 


89. 


90. 
91: 
92. 
93. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 


ద్వితీయాశ్వాసము 


యొరిమి (వా). 

శ.ర.లో, తెజగు అనేకాని తెరగు అని లేదు. (అప్పకవి దీనిని 
ఉభయ రేఫ ఘటితముగా నిచ్చి యున్నాడు (రా). 

వెంట్రుకలు (ప.వా.). 

శ.అ.లో. బుదర అనేకాని బురుద అని లేదు. 

వెరువార (ప.వా.) 

సొరది (ప.వా.) కాని శ.ర.లో సొరిది అనే కాని సోరది అని లేదు. 
ఆరికు. 

శ.అ.లో. శకటరేఫమే కాని లఘ రేఫము లేదు. 

కాంద్రు (పూ.ము), కాళ్లు. (ప). 

“ఉటుముి అని శకటరేఫముగా సూ.ని...లో జూపబడినది (రా). 
విపరికము విడుచుట (వా.). 

చెరుచుట - చెజుచుట - అను ద్వైరూప్యము అప్పకవిసమ్మతము 
చూ.పుట. 88. (రా). 

టబికట పొదుగుట (ప), టజకడ బెట్టుట (వా). శ.ర.లో. అజకడ 
అనియేకాని అజకటయని లేదు (గి). 

అఅకమ్ము టమజఅటులజకువ, యితియుట, కదియుట, యితియుట, 
కలసుటయును (ప). 

ఇరులు - ఇందు లఘురేఫమేకాని శకట రేఫ మున్నట్లు దోంపదు. 
చూ.సూ.ని. (రా.) 

గొరవంక - సూ.ని. ఇందు శకట రేఫము లేదు. (రా) 
పూజరి.శ.ర. (రా.) 

శర. జరపుట. (గి) 

వెంట్రుకల్‌ (ఫూ.ము.) 

తిరుగ.సూ.ని. (రా). 

కట్టెదురను - ఇందలి రేఫము అలఘువుగాదు. (రా) 

నిటులని. (ప). 

పరుసదనము - ఇందు లఘు రేఫముండవలెను. (రా). 

పడమర శ.-ర (రా) 

మిటుమిట్లు - శ-ర 


కాకునూరి అప్పకవి 315 


అప్పకవీయము 


100. 
101. 
102. 
109. 
104. 
105. 
106. 
107. 


108. 


++. 


శర-ర. మెజుపులు. 

శ-ర.లో రెమ్మ అనియే కాని టెమ్మ లేదు. 

శ-ర.లో వద అనియే కాని వజత లేదు. 

'హెంతకారి-శ-ర (రా). 

చేరెండు (రా) 

రోయ-రోత-శ-ర. (రా.) 

నెటిగె... యెడలిన దీప్తల్‌ (ఆనంద) 

అచ్చుపడ్డ నృసింహపురాణమందు 'తొరగి నెరయ” రెంటను లఘురేఫ 
మున్నది. 

దీనికి లక్ష్యము ప్రాచీన ప్రతులలో లేదు. లేఖకులు చోటు విడిచినారు. 
హరివంశము. పూ.భా.ఆ. 6 లోను, వసుచరిత్ర ఆ. 5 లోను కలవు. 
చూ.శ.ర. (౧) భారతములో పరిగొను శబ్దమునకు బ్రాస నిబద్ధ 
ప్రయోగములు పెక్కులు గలవు. చూ.సూ.ని (రా) 


. గూడునె (ప.వా.) ఈ పాఠమున యతిభంగము. 
. మెత్తెం 

.శమ 

| యాతనిబుద్ధిన్‌ 

. నూజకడం (వా.) 

. చీరెద. (ప.వా.) 

. వీజడి (ప.వా.) 

. వెంట్రుకల్‌ (ప.వా.) 


దీర్మము మీది రేఫ అ కారములు రెండును గలమాటలపట్టిలో 'లేటుటి 
లేదు, దానిలోనున్న పోరనీరయి పోవుటకు ఉ. ఆబిడి... ఉదాహరణమా? 
“'మారిమసంగుటికు ప్రయోగ మీయవలసి యుండెను. శ.ర.లో. ఈ 
మాట లేదు. మార్మండేయపురాణములో (ఆ.6. 103) ససీ.గీ., 
మారిమసగి దై తేయులబారి, మరి” అని లఘురేఫముతో ప్రయోగ 
మున్నది. 

కాజులు లఘు రేఫములుగా అప్పకవి యిచ్చియున్నాడు. ఇందు 
శకటరేఫకెట్లు దాహరింప గలిగె నోదురూహము. ఈ ప్రయోగమును 
బట్టి యిది శకటరేఫ ఘటితమని (గహింపందగును. ఇందేమాజట 


316 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


శబ్దముకూడ శకట రేఫముగాం బ్రయుక్తమై యున్నది. లఘురేఫముగా 
అప్పకవి (గ్రహించినాడు. చింత్యము (రా) 

117. ల్మాజి (వా) 

118. గీయలు 

119. మాట (వా) 

120. బ్రమయక (రా) 

121. సొరది (ప.వా.) శ.ర.లో సొరిది అనియేకాని సారది లేదు. 

122. ఈ పద్యము లేఖకులు వ్రాసియుండలేదు. వ్రాయుటకు చోటుమాత్రము 
వదలియున్నారు. ఇది (వా) లోనే కనబడును. 

123. “మరవజిలలు నా నేనక్కరములు” అని వావిళ్ల వారిముద్రిత 
కవిజనాశ్రయము. 

+. ఈపద్యంబు లక్షణవేద్యంబును సుకవిహృద్యంబును గాదది యెట్లనిన 

124. భుల కగున్‌. 

125. ఈగ్రంథకర్త చిత్రకవి పెద్దన. (రా.) 

126. పుట్టివెడలితిన్‌. (బు. 

127. వ్వెవం దెవ్వాం డెవ్వం 

128. ఏవడు - ఈ రూపమునకుం బ్రయోగము మృగ్యము (రా.) 

129. నేత్రి 

180. సరింబడన్‌ (అచ్చు ప్రతి). 

131. సిరిదరిసెనమును (ప.వా.) 

1832. తో, నిడ్డ (ప). 

133. దైవత (వా.) 

134. ధర నిడుపు విషమ లిపు లవి (వా.) 

135. గదసిన (ప.వా.) 

136. లొసగు (ప.) 

137. భవేద్యది (ప.) 

138. బుత్వేత్వయో (వా.) 

139. పితరులు (ప.వా.) 

140. కుళీగ (ప.వా.) 

141. కుళీరగః (ప.వా.) 


కాకునూరి అప్పకవి 317 


అప్పకవీయము 


142. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 


151. 
152. 
1583. 
154. 
155. 
156. 
157. 
155. 
159. 
160. 
161. 


162. 


169. 


164. 


165. 


అజపాట్ముంభో (ప.వా.) అజపాత్ముంభో (ఓ) 

ఘోరా ర్రక్షద్వితీయర్గార్లహిర్చు ధు (ప.వా.) 

నక్షత్రదూర (పూ.ము. అని. గి. ప్రతి.) 

నేని (పూ.ము.అని.గి. ప్రతి) 

నాల్గింళ్లు (ప.) 

బగర. (పూ.ము) 

(వాలో ఉన్నది. 

కావ్యాద్యక్షర (ఓ). 

ఇందు యతిభంగము గలదు. “మధ్యమము దేవగణమును 
మరుజగణము” అని సవరించుటుచితము (రా. ) 

లెలుకకూన (రా.) 

పురుషభంబు బిందుకమది (ప.వా.) 

నుంచి (పూ.ము.) 

కర్త. 

నృపుని (పూర్వముద్రణమని గిడుగు ప్రతి.) 

మాటికిం బల్మినను వినడు మణి జగడించున్‌ (వా) 

కదసి (ప.వా.) 

దంత్యోష్మము (పూ.ము.) ఇది పొరపాటు అంత్యోష్మము - హ కారము. 
గండ్రగ. (ప.) 

శ.ర.లో 'ముత్తికి అనుమాటలేదు. 

పూ.ము.లో 'పసరంబైనన్‌... 'డనంగా అని ఉండెను. గాని వ్రాత 
ప్రతులలో మాత్రము 'పసంబైతే' “అంటే” అనుప్రయోగములే 
కనబడును. (గి) 

ఆది పర్వము 'మొదలిపద్యము - శ్రీ వాణీగిరిజాశ్చిరాయ... ఇందు 
సప్తమ స్థానమున చకారము శవర్ణముతో సంయుక్తమై యున్నది. 
(రా) 

నపుడే మగునో (వా), నపు డేమియగున్‌ (ప). 

కురుకురు అనుశబ్దము. శ-ర.లో లేదు (౧). సూ.ని.లో సయితము 
(గహింపబడలేదు. (రా) 

ఇది గౌరనకృతము (రా). 


318 కాకునూరి అప్పకవి 


ద్వితీయాశ్వాసము 


166. తర్మమీమాంసలు (ప) 

167. చిబుకంబు (ఓ.వా.) 

168. కావ్యుండు - కవి (రా) 

169. 'లిఫి అని పూర్వముద్రణ ప్రతులందు సర్వత్ర గూర్చబడినది. “లిపి” 
అనురూపమే సాధువు. అందులకు బ్రాసస్టాననిబద్దమైన యీ 
ప్రయోగము ప్రమాణము. (రా.) 

170. లింగాభట్టీయమందుగాని, శబ్దకల్పద్రుమమందుకాని 'కౌర్చిలేదు. 
శబ్ద్బకల్పద్రుమముందు కార్యః ఉన్నది. ఈ మాట గీకు భాష (5001 
pion) నుండి వచ్చింది. (గి) కౌర్ష్యము ఆ వృశ్చికలగ్నము. సూ.ని.(రా.) 


కాకునూరి అప్పకవి 319 


అప్పకవీయము 


వర్ణ పరిచ్చేదము 
తృతీయాశ్వాసము 


శ్రీశెల భ్రమరాంబా 

ధీశైశానీవిదిజ్మహీతల విలస 

త్మాశీ సమ తంగెడనగ 

రీ శమనాశానివేశ రిపుజననాశా. 1 


అవధారు శబ్దశాసనుం 

డవనిం గలి యుగమున కాది నారాజమహేం 

ద్రవరంబునం జెప్పినయాం 

ధ్ర వచోవ్యాకరణసూత్ర తతిం దెనుంగింతున్‌. 2 
ఇమ్ముగ వర్ణపరిచ్చే 

దమ్మునం జెప్పంగం బడియెం దగ నేకశ్లో 

కమ్మున ముఖ్యవళిప్రా 


సమ్ములు సంక్షేపములుగ సామజవరదా. 8 
మూ.సూ. ఆద్యో వళి ర్దితీయోవర్ణః ప్రాసో9_త్రపాదపాదేషు స్వస్వ చరణేషు 
పూర్వః ప్రాసస్సర్వేషు చైక ఏవ స్యాత్‌. 21 

వ. ఈ శ్లోకం బొక్కటి యొక సూత్రంబయ్యె నది యెల్ల నిందు 
వివరించెదను. 4 
క. చరణచరణమున కాద్య 


క్షరములు వళులయ్యె నవియె క్రమ్మజం దత్త 
చ్చరణములలోనం జెప్పిన 
యిరవులం బొందింప వలయు నెల్లకృతులలోన్‌. ర్‌ 


320 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


తే. విరతి, విశ్రాంతి, విశ్రామ, విశమములు 
శాంతి, విరమణ, విరమ, విరామ, యతులు 
ననంగ నివి తొమ్మిదియు వళి కాఖ్యలయ్యె, 
భవ్యసక్తుఫలాయామ్య భాగగేహ. 6 


క. భీమన పది చెప్పె, ననం 

తామాత్యుండు చేసె వెనుక యతు లిరువది నా 

ల్లామీందం గొందటు కవి 

(గామణు లిరువదియు నేడు గావించిరొగిన్‌. 7 
ఆ. పూర్వకవులలక్ష్యములు గూర్చి సత్మవి 

జనము లవునటంచు సమ్మతింప 

విశమంబు లేను విరచింతు నాలుగు 

పదులమీంద నొకటి విదితముగను. 8 


యతిభేదములు 


క. స్వరయతులు, వ్యంజనాక్షర 
విరతు, లుభయవళులు, ప్రాసవిశ్రాంతులు, నాం 
బరికింప నాల్గుదెజింగుల 
విరమణములు వజలుచుందు విహగతురంగా. 9 
అందు స్వరవళు లెట్టి వనిన - 
స్వరవకులు 
తే. రసను స్వరమైత్రి వళులు, స్వరప్రధాన 
వళులు లుప్తవిసర్లకస్వరవళులును 
బువళి, బుత్వసంబంధంబు, బుత్వసామ్య 
వృద్దులన, స్వరవళు లేడువిధము లయ్యె. 10 


కాకునూరి అప్పకవి 321 


అప్పకవీయము 
1. స్వరమైత్రివళులు 


తే. అద్వయమునకు వక్రతమద్వయంబు, 
నిద్వయమునకు బుయుగంబు, నెద్వయంబు 
నుద్వయమునకు నంత్యవక్రద్వయంబుం 
జెల్లు స్వరమైత్రి వళులన శేషశయన. 11 


అకారయతులు 


ఆ. *అబ్బపత్రనేత్ర ఆర్తావనచరిత్ర, 
ఆతతాయిజైత్ర ఐంద్రమి(త్ర, 
ఐందవప్రగోత్ర బెర్వశేయస్తోత్ర, 
యనుచుం జెప్ప నొప్పు యతులు కృష్ణ 12 
ఇత్వవళులు 


ఆ. ఇందువంశసోమ ఈశ్వరీనుతనామ, 
ఈడితాంగధామ బుషభభీమ 
బుక్షజాభిరామ ఎటులైన మాభామ, 
ఎడం గటాక్ష ముంచి ఏలు మనంగ. 13 


ఉద్విరామము 


ఆ.  ఉరగరాజశాయి ఊర్థ్వవిష్టపదాయి, 
ఊర్జితోరుకీర్తి ఒడలి కార్తి 
ఒదవ కుండం (్రోచి ఓలి దాసుని గాంచి, 
చేరి కనక కశిపుం జీరి తనంగ. 14 


2. స్వర ప్రధానవళులు 


క. తెలిసి పదాంతగతాక్షర 
ములతోం బైశబ్దములకు మొదలం గలుగున 
చ్చులు గూర్చిన సంధుల కవ్వల 
స్వరములె నిలుచు నుభయవళులను దక్కన్‌. 15 


322 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


తే. అతులగుణధామ భానువంశాబ్టిసోమ, 
ఇనతనూభవమిత్ర లంకేశజైత్ర 
ఉరుగుణకలాప శకలీకృతో (గ్రచాప, 
నాంగ నిట్లు స్వర ప్రధావనవళు లొప్పు. 16 
8. లుప్తవిసర్గక స్వరవళులు 
తే. దైవభాష నదంతసాంతములమీంద 
నత్తు మొదలను గలశబ్ద మతుకువేళ 


నమరు నోత్వంబునకుం జెల్లు (అ) నయహలిపులు, 
జగతి లుప్తవిసర్గక స్వరవళులన. 17 


తే. అంబుదశ్యామ తన కింరోతల_ హ మనంగ 
యా మినీచరగర్వతమో౭_ ర్క యనంగ 
హరిసుతుండును నీవు నన్యోన్యమిత్రు, 
అయి ప్రవర్తింతు రనంగ లక్ష్యంబు లయ్యె. 18 


మరున్నందనశతకమునందు - 


శా. కోపాటోపము కుప్పిగంతులు నిజాకుంఠీభవచ్చార్య రే 
ఖాపాండిత్య మయారె నీకును నమస్మారంబు లంకాపురీ 
పాప గ్రంధికులాంగనా కుచతటీ *పై ఠాపటగ్రహ బా 
హాపాటచ్చర రామదాస తవ దాసో౭_హ మ్మరున్నందనా. 19 


సుభద్రాపరిణయమునందు - 


శా. తా సైరింప కపర్ణ యుండంగ భవద్దర్భంబునం దాల్చి తే 
జోల_ సహ్యున్‌ శరజన్ముం గాంచి యల నీహారక్షమాభృత్ముమా 
రీసాపత్వ్యముగన్న మోహపుం బురంద్రీ “రత్నము న్నీవ కా 
దే సర్వజ్ఞున కేల నిన్నుం దలపై నెక్కించుకో జాహ్నవీ. (1-114) 20 


కాకునూరి అప్పకవి 323 


అప్పకవీయము 


ఉద్యోగపర్వము నందు- 


ఓ. 


దైన్యము దక్కి దూత యుచితంబుగం బాండునృపాలు పాలు రా 
జన్యవరుండు ధర్మజుడు సమ్మతి వేండెడు నన్న లోక సా 
మాన్యవిధిం దగంగ గరిమంబున నిచ్చినం బుచ్చికొంద మ 
న్యోన్యవిరుద్ధభాషణము లాడినందత్సల మాతం డందెడిన్‌.(1-32)21 


4. బువలి 


ఇత్వైత్వంబులరీదొలంగక 

బుత్వంబును బువళి యనంగ రేఫముతో మి 

త్రత్వంబు నెజిపు నెట్టి మ 

హత్వమొ యట్ల నగుం గాదులం దున్న పుడున్‌. 22 


రతివల్లభజనక విని 

ర్జితకనకవిలోచనాఖ్య బుగ్యజుషాది 

శుతిచయగోచర వాహీ 

కృతఖేచరకుల లలామ రిపుజనభీమా. 23 


సభాపర్వమునందు - 


ల్త్‌ 


ణః 


పా. బుత్విజుండని విచారించి పూజించితే, 
ద్వైపాయనుం డుండ ధర్మయు కి (2-11) 24 


విజయవిలాసమునందు - 


ఉ. 


ఆణిమెజుంగుము త్తెపు టొయారపుముగ్గులు రత్నదీపికా 

శ్రేణులు ధూపవాసనలు హృద్యనిరంతరవాద్యఘోషము 

(లాణ బొసంగం బ్రోలు మిగులం గనువిందొనరించు నిత్యక 

ళ్యాణముంబచ్చతోరణము నై జనులందజు నుల్లసిల్లంగాన్‌. (1-35)25 
5. బుత్వసంబంధవళులు 


సొరిదిం గాదులం గల'వట్రసుడుల కెల్ల 
బుత్వమిత్రంబు లగునచ్చు తనయనైదుం 


324 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


జెల్లు హయలును స్వరమైత్రిం జెందునపుడు 
వెలయు నివి బుత్వసంబంధవళులనంగ. 26 


ఆ. ఇనతనూభవుండు పృషదశ్వసుతు నేసె 
బుభునదీసుతుండు కృష్ణు నేప 
నేమి చెప్ప నపుడు దృఢశ క్తి శల్యుండు 
హీనబలునిం జేసె వృష్టికులుని. 27 


జైమినిభారతమునందు - 


భీ గీ. తండ్రి తరమునం బెనిమిటితరమునందు 
వీసమంతయుం బుణ్యంబుం జేసి యెజుంగ 
వార్ధకంబున నిం కేల వట్టతొడుసు 
కృష్ణు దర్శింప కున్న నాకేమి చిక్కు (2-109) 28 


మనుచరిత్రమునందు - 


సీ. తీర్థసంవాసు లేతెంచినా రని విన్న 

నెదురుగా నేంగు దవ్వెంత యైన 

నేంగి తత్పదముల సకెట్రంగి యింటికిం దెచ్చుం 
దెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు 

నిచ్చి యిష్టాన్నసంతృప్తులంగాం జేయు 
జేసి కూర్చున్న చోం జేర వచ్చు 

వచ్చి యిద్ధరం గల్లు వనధిపర్వతసరి 
త్తీరమాహాత్యము ల్లైలియ నడుగు. (1-57) 29 


నరసింహపురాణమున - 


సీ. పా. ఏదేవులీల లై యెసంగుజగంబులు 
క్ష బరంగు. (2-80) 80 


ల 


ఆగ, 9. A 
సృష్టిరక్షాసమా 


కాకునూరి అప్పకవి 325 


అప్పకవీయము 


ఆముక్తమాల్యదయందు - 


చ. 


హితులు భిషగ్రహజ్ఞ బుధబ్బందకవీంద్రపురోహితుల్‌ హితా 
హితులు ధనార్జనాదిన్భపకృత్యనియుక్తులు వెండి కేవలా 
హితులు దశాదశార్పితసమృద్ధరమాచర 'ణేప్సు లౌట నా 
హితమును నట్ల కాంజతురవృత్తి. జరించుట నీతి టేనికిన్‌. 


(4-273) 31 
సుభద్రాపరిణయమునందు 
తే. చెజకువిలుకానిబారికి వెజచి నీదు, 
మటుంగుం జొచ్చితిం జేపట్టి మనుపు నన్నుం 
(బ్రాణదానంబుకన్నను వ్రతము గలదె, 
యెజుంగవే ధర్మపరుండవు నృపకుమార (1-158) 32 


ఎడవల్లి పర్వతన్న చాటుధార - 


మ. రణరంగంబున నీశితాసి యరినోరం బూరి గైకొన్నందా 


తే. 


నణుమాత్రంబును వానిపైని దెగ దాహాచిత్ర మూహింపంగాం 
దృణమే కావలె దారికట్టు మొన కట్టిద్దారుణీమండలిన్‌ 
(బ్రణుతప్రాభవ కందనోలిపుర గోపాలా క్షమావల్లభా. 33 


6. బుత్వసామ్యవళులు 


వట్రువలు చెంది తమలోన వ్యంజనంబు 

లన్నియును గూడు బుత్వసామ్యవళులనంగ 
వృష్టివంశాబ్టిసోముండై పృథివిం బుట్టి 

మృతుని గావించెం గంసునిం గృష్టుండనగ. 34 


విష్ణుచిత్తీయమునందు - 


బిగి. తిరుగుదు రయారె సురపురి సురల మటథిగి, 


బహుళ హలహలభరిత కల్చరిగనగర 


326 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


సగరపురవర పరివృఢ జవనయవన, 
పృతన భవదసి ననిందెగి కృష్ణరాయ (1-41)35 


అందే - 


మ. గృహసమ్మార్దనమో జలాహరణమో శృంగార "పల్యంకి కా 
వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్య “లభ్య ధ్వజ 
(గహణంబో వ్యజనాతపత్రధృతియో ద్రాగ్గీపికారోపమో 
నృహరీ వాదము లేల లేరె యితరుల్‌ నీలీలకుం బాత్రముల్‌ 

(2-91)36 
7. వృద్ధివళులు 

క. తలకట్టులపై సంస్కృత 

ములం గదియు పదాదివక్రములకు వరుసతో 


నెలకొనువక్రతమంబుల 
కిల నుభయముం జెల్లుచుండు వృద్ధివళులనన్‌. 37 


తే.  ఇభభయవిదార, సర్వలోకైకవీర 
అఖిలభువన ప్రశస్తజితైణహస్త 
ఉదధిజాశ్రితవక్ష భక్తౌఘరక్ష 
హతపరానీక నంద వ్రజౌక యనంగ. 88 
ఏత్వమునకు విష్ణుచి త్తీయమునందు - 


మ. గురుగుం జెంచలితుమ్మి లేందగిరిసాకుం దింత్రిణీపల్లవో 
త్మరముం గూడం బొరంటి నూనియలతోం గట్టావికుట్టారికో 
గిరము చ్‌ల్మిక్క్మి తమిం *ేబసుల్పొలము వోంగ్రేవుల్‌ మెయి న్నాక మేం 
కెరువుం గుంపటిమంచ మెక్కిరి ప్రభుత్తైకాప్తి రెర్లజ్జడిన్‌. (4-134)39 


ఐత్వమునకు విరాటపర్వమునందు - 


ఉ. ఆ కమలాక్షైరూపమహిమాతిశయంబు మనోహరంబు భో 
గైకపరాయణు ల్పురుషు లంగజుం దప్రతిమాన చేష్టిత 


కాకునూరి అప్పకవి 327 


అప్పకవీయము 


స్వీకృతలోకుండ ట్లగుటం జేటు పురంబున వారి కెమ్మెయిన్‌ 
గా కెటు లుండు నిట్టయవ గాధపుం బొత్తుమనంగ వచ్చునే. 
(3-32)40 
ఓకారమునకు భాస్మర రామాయణమునందు - 
శా. నీకంఠార్పితకాలపాశము శిరోనిర్దాతపాతంబు లం 
కౌకస్సంచయకాళరాత్రి గళబద్డోదగ్రకాలాహి క 
న్యాకారాగతమృత్యు వీ జనక కన్యన్వేగ నొప్పించి లో 
*3కత్రాణుని రామునిం గనుము నీ కీబుద్ధి గా కుండినన్‌. 
(సుం.ప.448) 41 
జెకారమున కయ్యల రాజు రామభద్రుని చాటుధార - 
క. రాజమనోజా! విద్యా 
భోజా! దీనార్థికల్పభూజా! రిపుసం 
జ్ఞాజా! వైభవవిజితవీ 
డౌజా! రవితేజ గుత్తియప్పలరాజా. 42 
ఇవి యేడును స్వరయతి భేదంబులు. 


వ్యంజనాక్షరవిరతులు 


బ్‌ 


'క్రమమునం బ్రాణి వర్గజ బిందు 

తద్భవవ్యాజ విశేషసమాహ్వయములు 
మహి ననుస్వార సంబంధానునాసి 

కాక్షర మువిభక్తి ముకారయతులు 
మొగి మవర్ణవిరామములు బుజు 

ప్రత్యేక భిన్నైకతరము లభేదవిరతు 
లోలి నభేదవర్గోష్మవిశ్రాంతులు 

సరస సంయుక్త విశ్రామములును 


328 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


తే. గరిమ నంత్యోష్మసంధి వికల్పసంధి 
విరమములు నాంగ వ్యంజనాక్షరవిరతులు 
నిఖిల సుకవి ప్రయోగము ల్నెమకి చూడ 
నేకవింశతి భేదంబు లెఖుంగ వలయు. 483 


8. ప్రాణివిరామములు 


తే. ప్రాణములు నాంగ స్వరసమాహ్వయము లయ్యె 
నవి కలిమింజేసి హల్లులు ప్రాణులయ్యెం 
బొల్లుహల్లుల నచ్చులు పొంద కునికిం 
బ్రాణులని పల్మం గూడదు వాని నెందు. 44 


తే. వ్యంజనంబులు స్వరమైత్రివలనం దమకుం 
దాము ప్రాణివిరామాభిధానములను 
జెంది మూండు తెజంగులై చెల్లుచుండు 
వాని నెజుంగక కృతిసేయ వలను గాదు. 45 


క. చెలులు తలకట్లు నాచాం 
పులు నైత్వౌ త్వములు మిత్రములు గుడిగవయున్‌ 
“సుడిగవయు నేత్వయుగమును 
జెలువగు చుట్టములు ద్వివిధశ్చంగౌత్వమ్ముల్‌. 46 


బ్‌ 


కలశాబ్ధిగంభీర కాంచనాచలధీర 
కాళియోరగవైరి కైటభారి 
కైలాసపతిమిత్ర కౌళికస్తుతి పాత్ర 
కిల్చిషాద్రిసురేంద్ర కీర్తిసాంద్ర 
కీలాలరుహనాభ కృష్ణజీమూతాభ 
కృతవర్మతో నేంగి కెలంకు లాంగి 
కెరలి చైద్యుండు సూడం గేకయు ల్లొని యాడ 
గుండి నేశునిపట్టిం గూడ ముట్టి 


కాకునూరి అప్పకవి 329 


అప్పకవయము 


తే. కూర్మి వలకేల సింగంపుం గొదమలీలం, 
గొని శతాంగంబుపై నుంచి కోర్కె మించి 
ద్వారకకు వచ్చు నీవైెభవంబుం బొగడ 
శక్యమే యనం గాకు లక్ష్యంబు లయ్యె. 47 


9. వర్గ్ణజయతులు 


ఆ. శబ్దసూత్రములను జగతి నేకస్థాన 
సంభవంబు లగుచు సంధివేళం 
గల సవర్ణసంజ్ఞం దలపోసి యతులకుం 
గూర్చు వచ్చు మజియుం గొన్ని కృతుల. 48 


క. తమతమ యనునాసిక వ 
ర్హములు విడిచి వెనుకలిపులు నాల్గును దమలో 
దమకుేనర లేక నిలిచిన, 
నమరాహిత దమన వర్షయతు లనం బరంగున్‌. 49 


ఆ. కంధిమధ్యగేహ ఖండితారిసమూహ, 
ఖంజనాభదేహ గాన మోహ 
గరుడపక్షి వాహ ఘన వాహజస్నేహ, 
భర్గవినుత యనిన వర్ణయతులు. 50 
వ. తక్కిన నాలుగువర్గములకున్ను ఈలాగుననే తెలుసుకొనేది. 51 
10. విందుయతులు 


క. పని బూని నిలుచు దమతమ 

యనునాసికములకు బిందుయతులను వెనుకన్‌ 

గనుపట్టు నాల్లు లిపులును 

బెనుసున్నలు డాసి తమకుం బిజుందంగదియుచోన్‌. 52 
తే. జ్ఞానవేద్యాయ తప్తకాంచనవిభూష 

ణాయ మేచకవర్ణకంఠ ప్రియాయ 


330 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
నగధరాయ నమో౭_స్తు సౌందర్యవిజిత, 
మనసిజాతాయ గోపడింభాయ యనంగ. 53 
11. తద్భవవ్యాజవిశ్రమములు 


బ్‌ 


విజ్ఞానమునకు భావింప విన్నాణంబు 
విజాపనమునకు విన్నపంబు 
ల 
సంజకు సన్న యజమునకు జన్నంబు 
ఇ sy 
నాజ్రపి కానతి యాజ కాన 
Ps ఇ 
యని యిట్లు సంస్కృత * వ్యాహార మధ్యావ 
సానంబుల ద్వితీయసరళమునకు 
నడుగునం గలతాలుజానునాసికములు 
తద్భవంబున ద్రుతత్వంబు గాంచి 


తే. వెలయుటను దద్భవవ్యాజవిశ్రమమున 
జరిగి నణలకు రెంటికి జ్ఞా తనర్భ్చు 
జ్ఞానిచేతోంబూజాతశోణకర యనంగ, 
జ్ఞాతివిద్వేషి నృపనాశనకర యనంగ. ర్‌4 


గణితమునందుం బావులూరి మల్లన్న - 


ఉ. శ్రీనిధి యైనళివ్వనను జిమ్మననున్‌ మటి సూర్యదేవునిన్‌ 
ధీనిధిం బోలనార్యులను దేజమునన్‌ రవితుల్యు లైన యా 
సూనుల నల్వురం బడసె సూరిజనస్తుత సత్యభారతీ 
జ్ఞానుల బద్మగర్భవదనంబులు నాలుగు బోలె వారిలోన్‌. 55 


12. విశేషవళులు 


తే. ప్రాఢకవులు కొందజు జ్ఞకాముబునకును 
బ్రథమవర్గంబు తొలియక్కరములు నాల్లు 
నిడుదురు ప్రబంధముల నొక్నయెడ విశేష 
వళులనుచు సోమయాజులు వాడుకతన. 56 


కాకునూరి అప్పకవి 331 


అప్పకవయము 
శాంతిపర్వమునందు - 


క. జ్ఞానము కేవలకృపన 
జ్ఞానికి నుపదేశవిధి* బ్రకాశము సేయం 
గా నది సకలధరిత్రీ 
దానంబునకంటె నధికతరఫలద మగున్‌. (4-255) 57 


13. అనుస్వారసంబంధయతులు 


ఆ. ఆదిపూర్ణయుతములై టతవర్గాక్ష- 
రములు తుదను గలుగు వ్రాలు దక్కం 
బొసంగు నొకటి కొకటి భువి ననుస్వార సం 
బంధయతులు నాం బ్రంధములను. ర్‌రి 


మనుచరిత్రమునందు - 


శా. శీలంబుం గులము నృమంబు దమముం జెల్వంబు లేం బ్రాయముం 
బోలం జూచి యితండు పాత్రుం డని యేభూపాలుండీ వచ్చినన్‌ 
సాలగ్రామము మున్నుగాం గొనండు మాన్యక్షేత్రము ల్పెక్కు చం 

దాలం బండు నొకప్పుడుం దజుంగ దింటం బాడియుం బంటయున్‌. 
(1-55) 59 


రావిపాటి తిప్పరాజు చాటధార - 


మ. సరిబేసై రిపు డేల భాస్మరులు భాషానాథ! పుత్రా! వసుం 
ధరనం దొక్కండు మంత్రి యయ్యె, “*ేర్పినుకొండ వ్రామయామాత్య భా 
స్మరుండో? యౌ, నయితే సహస్రకరశాఖ ల్లేవదే యున్నవే 
తిరమై దానము సేయుచో రిపుల హేతి న్వేయుచో వ్రాయుచో. 60 


ఆముక్తమాల్యదయందు - 
మ. దవిధూమంపుందమంబులోం దమరసద్రవ్యంబు పంకేజబాం 
ధవభానుప్రతతుల్‌ హరింపం గుయి వెంట న్వెళ్లుశూన్యోరు కూ 


332 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


పవితానం *బులంజూడం జూడబుడమిం బాటిల్లిపై విప్పులై 
యవసం బంచుల నాడంగా నెగసె వాత్యాళి న్రజశ్చక్రముల్‌. 
(2-48) 61 


14. అనునాసికాక్షరయతులు 


తే. అల ద్రుతంబునకును మధ్యమానునాసి 
కమునకును జెల్లు ననునాసికయతు లనంగ 
దాపలను బూర్లములు గల్లుటఠడఢలును 
తథదధలును (గమంబున దానవారి. 62 


క. మనుసంతతిమండన భం 
డననిర్జిత కార్తవీర్యనరనాయకఖం 
డన పజ్లిస్యందన నం 
దన చందనచక్ర వారణలసత్సీరీ. 63 
కిష్కింధా కాండమునందు - 


క. బలవంతుం డైన వాలికి 
దలంకుచుం గిష్మింధ వెడలి త్వరలో నలుది 
క్కులకుం బాటి మహీమం 
డలమెల్లను జూచినాండ నాండు నరేంద్రా. (ప-614) 64 


రాజశేఖర చరిత్రమునందు - 


మ. కలమాన్నంబు ఘృతంబుం బాయసము శాకవ్రాతముల్‌ పిండివం 
టలు బాల్తేనియ జున్ను వెన్న యిడి యానా లుక్కెరల్బక్కెరల్‌ 
ఫలము ల్వ్పానకము లసాయనము లంబ ళ్లూరుబిం డ్లూరుగా 
యలు బజ్ఞా ల్లధిపిండఖండములు నం దావిర్భవించె న్వెసన్‌. 


(2-127) 65 
పరమయోగివిలాసమునందు - 
పీ పా. నిగమచోరకుని ఖండించిన యలంతయో 
యబ్ధిలోగిరి మోచినట్టి యలతా. (2-104) 66 


కాకునూరి అప్పకవి 333 


అప్పకవయము 
చిత్రభారతమునందు - 


తే. నకులసహదేవులార! భండనపటిష్టు 
లార! సౌందర్యలక్షికుమారులార! 
పోయితిరె మీరు నేండు నాపొందు విడిచి 
యనుచు విలపించు నలుదిక్కులాలకించు. 


హరిశ్చంద్రోపాఖ్యానమునందు - 


సీ. పా. పల్లవవారుణజటాపటలభారముతోడ 
నవ్యపలాశదండంబుతోడ. 


15. మువిభక్తియతులు 
తే పున్నపుంసకతత్సమంబులకడపలం 
దత్సమానాంధ్రదేశ్యశబ్దములతుదలం 
గదిసినమకారశ్ళంగముల్‌ కావ్యములను 


బొసంగు మువిభక్తియతులనంయబుఫుబుభులకు. 


తే. పుష్కరము సూక్ష్మమధ్యమముగ నొనర్చి 
ఫుల్లపంకేరుహము వక్రముగ నొనర్చె 
బొండుమల్లెలు దరహాసముగ నొనర్చి 
భోజన్ఫపనందనకు నిక్కృముగ నజుండు. 

ఆదిపర్వమునందు 

క. ఎట్టివిశేషకులంబునం 
బుట్టిన సదసద్వివేకములు గలిగినందాం 
గట్టిన కర్మఫలంబులు 
నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్‌. 

16. ముకారయతులు 


క. హెచ్చరికను బుఫుబుభులకు 
నచ్చపుమాకొమ్ములే మహాకవు లాదిన్‌ 


334 


(8-94) 67 


(1-8) 68 


70 


(5-58)71 


కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


మెచ్చులుగ నిలిపి రచ్చట 
నచ్చటను ముకారయతు లటంచును గృతులన్‌. 72 


%వసంతవిలాసమునందు - 


క. అత్తి విటనాగరికులు 
చిత్తమున వసంతకేళి చిగురొత్తంగా 
మొత్తములు గట్టి తెచ్చిరి 
ముత్తెపురుల్లరులతోడిబుజ్ఞటకొమ్ముల్‌. 783 
శ్రీరంగమాహాత్యమునందు 


చ. పరిచరుం గాంగ నేలె నిరపాయచరిత్రునిం బాపకానన 
స్ఫురదురువీతి హోత్రుని సముజ్వలమేరుసమానగాక్రునిన్‌ 
బరమపవిత్రునిన్‌ మునిసుపర్వపరస్తుతి పాత్రుని న్మనో 
హరఫల శేముషీకబళితాంబుజమిత్రుని వాయుపుత్రునిన్‌. 74 

హరిశ్చంద్ర కథ యందు - 
ద్విపద. ముందు మీ రెజింగిన భూ తలాధీశు, 
లందు రాజ్యంబుం బోనాడి 'క్రమ్మఅను. 

17. మవర్ణ విరామములు 
మర్దితదైత్యసంయ మిమనోబ్లాదిత్య మహితమేఘాభ సంరక్షితేభ 
మాయాప్రవర్తిసంలబ్ధినిర్మలకీర్తిమణిహార సురవశం వదవిహార 
మందరధైర్య వంశనినాదచాతుర్య మాభూప యువతిపుంషండరూప 
మంజులస్వాంత కంసధరావరకృతాంతస్మరహరారాధ్య సింహనిభమధ్య. 


బ్‌ 


లే. యనుచు జరమానునాసికంబునకు నిట్లు 
గ్రాలుంగ్భతుల మవర్ణవిరామము లన 
దండిసున్నలు దాపల నుండెనేని 
పెలుచ నంతస్థములు నూష్మములును గృష్ట. 76 


కాకునూరి అప్పకవి 335 


అప్పకవీయము 
భీమనచాటుధార 


చ. గరళపుముద్ద లోహ మవగాఢమహాశనికోట్లు సమ్మెటల్‌ 
హరునయనాగ్ని కొల్మి యురగాధిపుకోరలు పట్టుకార్లు ది 
క్కరటిశిరంబు దాయి లయకాలుండు కమ్మరి వైరివీరసం 
హరణోగుణాభిరాముం డగుోమైలము భీమనఖడ్లసృష్టికిన్‌. 77 


అనంతుని ఛందమునందు 


తే. యరలవలు శషసహలును నాదిబిందు 
యుతము లై మకారవిరామయుక్తిం దనరు 
మారుతాత్మజుం దరిదిసంయమి యనంగ, 
మదనజనకుండు దనుజసంహారుం డనంగ. (1-117) 78 


18. బుజాయతులు 


తే. మొదలి యంతస్థవర్ణంబు తుదిని బొదలు 
నూష్మమును బుజుసంజ్ఞచే నొకటికొకటి 
యతులగు నపారశూరసంహార యనంగ, 
హరముఖార్చిత పాదతో యజ యనంగ. 79 


19. ప్రత్యేకయతులు 
తే. _ఉత్తరపదాద్యలిపి లోప *'మొదవుచుండు 
తటిని బ్రత్యేకయతింనాగం దనరుచుండు 
నరయ శార్మంబు హరిచేతియదియు *ీనాక, 
దివ్యచాపంబు శూలి చేతిదియనంగ. 80 
20. భిన్నయతులు 


తే. గుడుసుపైం గ్రియనడుమ నాగుడుసు వచ్చి 
భిన్నయతి యగు రానిచోం బెజయతి యగు 
నెదను లచ్చిని హరి ధరియించె ననంగ 
రిపుల నెల్లను బోర హరించె ననంగ. 81 


336 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
విజయవిలాసమునందు - 


ఉ.  చిత్తజుం డల్లి తూపు మొనం జేసినం జేయంగ నిమ్ము పై ధ్వజం 
బెత్తిన నెత్తనిమ్ము వచియించెదం గల్లినమాట గట్టిగా 
న త్రరళాయ తే౭_క్షణకటాక్షవిలాసరస ప్రవాహముల్‌ 
కుత్తుకబంటి తామరలకుం దలమున్మలు గుండుమీలకున్‌. 
(3-15) 82 


అందే - 


ఉ.  చెట్టతనంబునన్‌ జనకుజీవన మంతయు వెల్లి పుచ్చితోం 
బుట్టినయా పె యి*ిల్విటిచి పుట్టినవిడ్డనికిం బగైన నీ 
యిట్టి నిశాటకృత్యమున కెవ్వండు రోయక సమ్మతించు నీ 
వెట్టి ప్రదోషవేళ జనియించినవాయడవొ గాక చంద్రమా. 83 


పెఅజయతి 
ఆగమము రానందులకు శ్రీరంగమాహాత్యమునందు జా 


ఉ. గంధపుం గొండ నెత్తములం గందువ మేలిమితీవ యిండ్లలో 
గెందలిరాకుపాన్సున సుఖించి నితాంత రతిశ్రయమంబునుం 
జెందిని చెంచుగుబ్బెతలచెక్కులం జిమ్ము జవాదివాసనల్‌ 
విందులు సేయుచు న్మెలంగు వేంకువం గోమలగంధవాహముల్‌. 84 


21. ఏకతరయతులు 


తే. మహిని రేఫాక్షరంబును మతి శతాంగ 
నామకజకారమును సవర్ణంబు లయ్యుం 
గావ్యములయందు నొకటి కొక్కటి గలయక 
దమకుం *దామయ యగు నేకతరయతులన. రి5 


ఆ. రార బాలకృష్ణ రచ్చలగమిం గూడి 
భాగ యనుచు నిన్ను అవ్వంబెట్టు 


కాకునూరి అప్పకవి 337 


అప్పకవీయము 


వాండ్రయిండ్ల కేంగి వా దేల దెచ్చెద 
వనిన నేకతరములై పొసంగు. 86 


22. అభేదవిరతులు 


తే. _వేదముఖమున వబయో రభేద యనుట 
వలన వబ లొక్కటొక్కటి నిలుచు విరతి 
కవని లడలకు లళలకు నట్ల కలిమిం 
జేసి తమలోన నివియును జెల్లుచుండు. 87 


ఆ. వసుమతీకళత్ర బకజైత్ర గానక 
లాలసత్మలాపోడంభ గోప 
లలితదేహ పింగళ పురదక్షిణ గేహ 
యన న భేదవిరతు లప్రమేయ. 88 


ఆదిపర్వమునందు - 
చ. నుతజలపూరితంబులగు నూతులు నూణిటి కంటె సూన్ఫత 
(వ్రత యొకబావి మేలు మతి బావులు నూతిటికంటె నొక్కస 
త్రృతు వది మేలు తత్మతుశతంబునకంటె సుతుండు మేలు త 


త్ఫుతశతకంబుకంటె నొకసూనృతవాక్యము మేలు చూడంగన్‌. 
(4-94) 89 


అరణ్యపర్వమునందు - 
చ. ప్రతిబలదర్పభంజనుండు పార్టుండు దారుణబాణవర్షము 
న్నతి నతిధీరుండై కురిసినం బరముండు మహాంబువృష్టి ప 
ర్వతము *గ్రహించునట్లు తనబాహుల వాని గ్రహించి పోర న 
క్షతతనుం డయ్యె వాని నతిగర్వితుం బార్జుండు చూచి యాత్మలోన్‌. 
(1-311) 90 
భీమనచాటుధార 
చ. శవిసరుహగర్బు" వ్రాంతయును విష్ణునిచక్రము వజ్రివజ్రమున్‌ 
దెసలను రాముబాణము యుధిష్టిరుకోపముం గాలుదండమున్‌ 


338 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


మసకపుంబాముకాంటును గుమారునిశక్తియు మౌనిరోషమున్‌ 
బసవని రౌతుశూలమును బండితవాక్యము రిత్తవోవునే. 91 


సోడమత్మారమంజరియందు - 


ఉ. 


బంగరుదుప్పటంబు వలెవాటుగ నొప్ప హసన్ముఖాబ్టుండై 

రింగున నారింగోల నమరించి తటాలునం [ద్రుంచె నాధను 
శృంగుండు గోపయౌావతభుజంగుండు మోచితసంగుండుం గ్భపా 
పాంగుండు దృప్తదర్పబలభంజనయంత్రము మత్స్యయంత్రమున్‌. 92 


పెద్దలాకును దనకు నభేదమగుట, 

లళలకు నభేద మట్లన కలుగుకతన 

క్షితిని మూండవసరళంబు యతులం బ్రాస 

ములను లఘ్వలఘు లకరాములకు నిలుచు. 93 


అనంతుని ఛందమునందు ద ళ లకు - 


క. కాకుస్వరయతి యగు నిత 
డే కదలక జలధి బవ్వళించె ననంగం [బ్ర 
శ్చాకలితదీర్హమున నితం 
డే కవ్వడిరథముం గడిపె నిమ్ముల ననంగన్‌. (1-95) 94 
లళలకు నాదిపర్వమునందు - 
చ. అలసత నోరంగాం దరుణి యమ్మునిపుంగవుమోల నున్నయా 
మిళితసుగంధబంధురసమీరవశంబునం దూలి బాలపై 
వలు వెడల నృ్మయల్పడియె వ ల్పకుచంబులుం గక్షయుగ్మమున్‌ 
లలితకృశోదరంబుం దరళ త్రివలీయుత రోమరాజియున్‌. 
(1-42) 95 
నిర్వచనోత్తరరామాయణమునందు - 


శా. చేసేతం బృధివీశు లందుకొనం గాశీపుణ్య తోయంబునన్‌ 


జేసె న్యృజ్ఞనముం గుటంబున హరించెన్‌ బల్లవోర్వీశును 


కాకునూరి అప్పకవి 339 


అప్పకవీయము 
ల్లాసం బైతగ ఫాలలోచనములీలం గట్టెం గావేరి వే 
లాసాధ్యాఖిలదిజ్మఖుండు కలికాళక్ష్మావిభుం డల్పుండే. 
పారిజాతాపహరణమునందు - 
మ. అలినీలాలక నీవు నీపతి రహస్య క్రీడ వర్తించువే 
ళ లతాంతాయుధుసంగరంబునకు నుల్లాసంబు గల్పించు ను 


జ్ఞ్వలదీపాంకురమై రతిశ్రమ తనూసంజాతధారాళఘ 
ర్మలవంబుల్‌ దొలంగింపంగా సురటియై రంజిల్లు నిచ్చారతిన్‌. 


(1-60) 97 
23. అభేదవర్ణయతులు 
క. తన కరలేని బకారం 
బునకు స్వవర్షజములైన మొదలిలిపుల రెం 
టను బైలిపి నొకటను వా 
యను వ్రాయి యభేదవర్గయతి నా నెనయున్‌. 98 


ఆదిపర్వమునందు - 


ఉ. ్రల్లదుం డైనయొక్క కులపాంసను చేసినదానం దత్ములం 
బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము కావున న్మహీ 
వల్లభ తక్ష కాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలోం 
ద్రైళ్ల సర్బయాగ మతి ధీయుత సేయుము విప్రసమ్మతిన్‌. 


(1-126) 99 
అందే - 
క. ఉరగకళేబర మంసాం 
తరమునం బడి వ్రేలుచునికిం దలంపక యచల 
స్థిరు(డై పరమధ్యానో 
పరతేంద్రియ వృత్తి నున్నవాని శమీకున్‌. (2-172)100 


340 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
అరణ్యపర్వమునందు - 
క. కోరి యనేకయుగంబు ల 
పారతపోయుక్తు లైనవారికిం బడయన్‌ 


దూరము నీ సభి'మటథి నీ 
కారుణ్యము నంతకంటెంగడుదవ్వెందున్‌. (1-371) 101 


ఫకారమునకు సాంబోపాఖ్యానమునందు - 


క. మురసంహరునాటోప 
స్ఫురణమ్మునకున్‌ సదాశివుండైన రణ 
స్థిర నిలువ గలండె బాణా 
సురునకుం దోడుపడ వచ్చి సొలయుట వినరే. 102 


ఆదిపర్వమునందు - 


మత్తకోకిల _ ధీరులీధృతరాస్త్రపాండు లతిప్రశస్తగుణు |ల్పసి 
ద్లోరుకీర్తులు నాకు నిద్దజు నొక్కరూప తలంపంగా 
వీరు వారనునట్టిబుద్ధివిభేద మెన్నండు లేదు గాం 
ధారిపుత్రశతంబునందుం బృథాతనూజులయందునున్‌. 
(8-29) 103 


24. ఊప్మవిశ్రాంతులు 


తే. అంత్యవర్ణంబుం బాసి యూష్మాక్షరంబు 
లూష్మవిశ్రాంతులనం జెల్లు నొకటి కొకటి 
శతమఖోపలభూషానుషంగ యనంగ, 
షడ్డయుత వేణునాదప్రసంగ యనంగ. 104 


25. సరసవళులు 


క. హయ లత్వమునకు శషసలు, 
నయవర్తన చఛజరులకు నలి మధ్యమ వ 


కాకునూరి అప్పకవి 341 


అప్పకవయము 


రయుతానునాసికము ని 
శృయముగ (ద్రుతమునకుC జెల్లు సరసవళులనన్‌. 105 


తే. హరిహయాదిసురాధ్యక్ష అంబుజాక్ష 
యతిజనమనోంబుజవిహార అఘవిదూర 
నరకదైత్యవిరోధి ఘృణాపయోధి 
యనంగ సరసాఖ్యవళ్యుదాహరణము లగు. 106 


తే. శకటదానవసంహారి చక్రధారి 
షట్సదశ్వ్యామమూర్తి స్వేచ్చా ప్రవర్తి 
స్వర్ణపటపరిధాయి భుజంగశాయి 
కరుణ ననుంబ్రోవు మన నయ్యె సరసవళులు. 107 


26. సంయుక్తవిశ్రామములు 


అ. ఒకటి రెండు జడ్డలుండెడువర్ణంబు 
విశ్రమస్థలమున వెలసెనేని 
యవల దాని కెద్దియైన సంయుక్త వి 
శ్రామసంజ్ఞ చే బొసంగుచుండు. 108 


తే.  క్షాధరం బాతపత్రంబుగా ధరించె 
క్ష్మాకుమారుని బోరను సంహరించె 
క్షారుహంబునకై నిలింపపతి నొంచెం 
జడక్రి యనిన సంయుక్తవిశ్రామము లగు. 109 


యతినియతి 


క. ఏకపదంబున విరతు ల 
నేకంబులు గలిగి యుండునేని పదాదిం 
జేకొన్నరిపియె యన్నిటం 
(బ్రాకటముగ నిలుచు సీసపదములం దక్కన్‌. 110 


342 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


ఆ. ఒక్కపదములోనం బెక్కువిశ్రమములు 
జరుగుచోట మొదల జడ్డలున్న 
నడుగు వెడలుదనుక నందొక్కటియెకాని 
యుండ దొకటనదియు నొకటనిదియు. 111 


కక్కి య భద్రరగడ - 


క్షాపుత్రి కాలోల కమనీయగుణజాల ఘననీల యని చెప్పంగా బహువిరతు లొప్పు 
క్షాపాలకలలామ కంధిగర్వవిరామ సంగ్రామభీమ యన మహిని రెంటికిందప్పు. 


112 
తే. ఒంటియడుగున బహుయతు లుండునపుడు 
నడుమ నొకదాన జమిలివర్ణంబు గదియ 
నందు జరణాదికి సవర్ణమయ్యెి నెద్ది 
దానికయ నిల్చు విరతి ముందరను గృతుల. 113 


విజయమంగళరగడ - 


వైరిమదతమఃపతంగ స్వజనపోషితాంతరంగ 

వ్రజవధూభుజంగ యనంగ వలయు బెకువడులయెడల 
దారితక్షమాకుమార ద్వారకాపురీవిహార 

వ్యాససన్నుత ప్రచార యనంగం దప్పు గడకు వెడల. 114 


27. అంత్మోష్మసంధివడులు 
పాణినీయసూత్రము - 
సూ. రు యో హో9౭_ న్యతరస్యామ్‌. 


వృ. రుయః పరస్య హస్య పూర్వసవర్ణో వా స్యాత్‌. వాక్‌+హరిక ఘోషవత్తాది 
గుణవతో హస్య వర్గచతుర్ధః పూర్వ సవర్ణ స్యాత్‌. వాగ్‌ఘరిః. 


సీ. _ కైరవకామధుగ్గరవాహ కవికుంద 
హైరణ్య గర్భ వార్దంసబృ్బంద 


కాకునూరి అప్పకవి 343 


అప్పకవయము 


డిండీరభోగిరాడ్డి మశైలకైలాస 
హరిధవళాంబురుడ్డరినివాస 
దేవాశ్వసురసరిద్ధీరముక్తాకాశ 
హరిచందనైణభృదాదినీశ 
పారదటప్రాక్మకుబ్బస్తికంబు క్షీర 
హలధరశారదాబ్బయపటీర 
తే. పాండుసత్మీర్తి యని యిట్లు వర్గహల్లు 
పొల్లులకుం బైహకారంబు పొందునపుడు 
కంధిబంధన యంత్యోష్మసంధి విరమ 
ణాఖ్యచే దాని కెయ్యది మైనం జెల్లు. 115 


28. వికల్పవిరమణములు 
పాణినీయసూత్రము - 
సూ. యరోం నునాసికేం_ సునాసికో వా. 


వృ. యరః పదాన్తస్యానునాసికే పరే అనునాసికో వా స్యాత్‌. ఏతన్మురారిః, 
ఏత ద్మురారిః:, మయటి నిత్యమ్‌ వాచ్యమ్‌, చిన్మయః. 


తే, వ్యాకరణసూత్రముల సంధు లతుకునపుడు 
రెండువిధముల రూపంబు లుండెనేని 
వసుధ నయ్యక్కరముల కవ్వల వికల్ప 
సంధివిరమణ మన రెండు సాగుచుండు. 116 


తే. నందసుకుమార గూఢ పాన్మ దవిహార 
దలితశిశుపాల గోత్రభిన్మణివినీల 
నాగపర్యంకశాయి సన్మార్ణయాయి 


ధాతృనుతనామ యోగిహృన్మథ్యధామ. 117 


344 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


3 ర్టదిప్రరాణమునందు - 
మ. ఒకనాడిందుధరుండు బార్వతియు లీలోద్యానకేళీసరి 
న్ని కటానేకవనప్రదేశముల దైతేయేంద్ర కన్యాప్సరో 
నికురుంబంబులు పారిజాతకుసుమానీకంబుపై జల్ల ద 
ర్పకబాణంబుల కెల్ల నెల్ల యగుసౌభాగ్యంబు శోభిల్లగాన్‌. 118 


మనుచరిత్రమునందు - 
మ. అకలంకౌషధసత్వముం దెలియ మాయాద్వారకావంతికా 
శికురుక్షేతగయాప్రయాగముల నే సేవింప కుద్దండగం 
డక వేదండవరాహవాహరిపుఖడద్గవ్యాఘ మిమ్మంచుకొం 
డకు రాం జెల్లునె బుద్ధిజాద్యజనితోన్మాదుల్లదా శోత్రియుల్‌. 


(2-16) 119 
తే. హలధరానుజ మయటి నిత్యమృ్మటంచుం 
బలుకువాక్యంబుచే మయపదము గూడు 
నప్పు డనునాసికంబె నిత్యమయి నిల్చు 
నలినలోచను మేను చిన్మయ మనంగ 120 


ఇవి వ్యంజనాక్షరవిరతి భేదంబులు. 


ఇంకనుభయవకళు లెట్టివనిన వివరించెద 


2 


సర్వేశ యుష్మదస్మ చ్చబ్దయతులును, 
బరరూపవిరతులు, ప్రాదియతులు, 
వెండి నిత్య సమాసవిశ్రాంతిదేశ్య, 
నిత్యసమాసనిత్యాభిధానములును 
రాగమసంధి, విభాగ, నామాఖండ, 
పంచమీవికృతివిభక్తియతలు 
కాకుస్వరఫ్లుతాక్షరయుగవిశ్రామములు 
నన నుభయాఖ్య వెలయువళులు 


కాకునూరి అప్పకవి 345 


అప్పకవయము 


తే. 


క్రమత శబ్దానుశాసన ప్రభృతిపూర్వ 
కవిజనంబులకృతుల లక్ష్యములకలిమిం 
బదియు రెండువిధంబులై పరంగు చుండుం 


దద్విధంబులు దెలియంగం దగు ముకుంద. 


1. యుష్మదస్మచ్చబ్ద్బ్దయతులు 


క్రితి నస్మద్యుష్మత్పద 
యతు లనం గావ్యముల యుష్మదస్మ చ్చబ్ది 
ద్వితయమునకుం బైం బ్రాణము 


లతికిన నుభయంబుం జెల్లు నభయవిహారా. 


“సాంబోపాఖ్యానమునందు = 


క. 


చతురానననందన ది 

వ్య తపోధనవర్య యుష్మ దాగమనమునన్‌ 
కృతకృత్యుడనైతిని నే 

నతివావనమయ్యె నస్మదన్వయమెల్లన్‌. 


అధర్వణాచార్యుల విరాటపర్వమునందు - 


ధర్మతనయయుష్మదాజ్ఞానిగళ విని 
బద్ధమగుచుంజిక్కువదియెంగాక 
విజయమత్తగజమువిడివడ్డచోనడ్డ 
పాటు గలదె విష్టపత్రయమున 


ఆదిపర్వమునందు - 


క. 


ప్రస్తుతఫణిసత్రభయ 

త్రస్తాత్ముల మైనయస్మదాదుల కెల్లన్‌ 
స్వస్తి యని పలుక నవసర 

మస్తీకున కయ్యె నిప్పు డంబుజనేత్రా. 


346 


121 


122 


128 


124 


(2-219) 125 


కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
2. పరరూపవిరతులు 
వ్యాకరణసూ[త్రము - 
సూ. అచో౭ న్యాది టి. 
వృ. అన్వాచ్‌ ప్రభృతిశబ్ద ష్టిసంజ్ఞ స్యాత్‌. శకంధ్వాదిషు (టే) పరరూపం 
వాచ్యమ్‌. (వా) 
శ్లో, శకంధురథ కర్మంధూః కుద్దాలో౭. లక్తపర్మటీ 
లాంగలీషా హలీషా చ మనీషా చ పతంజలిః. 
కుత్మీలోష్టీష మంజీరమస్తిష్మకులటాదయః 
తథా వృకంధుసీమన్నౌ శకంధ్వాదిగణే సృతాః 


శకానాం దేశానా మంధుః కూపః శకంధుః, శకంధు వనంగాను, 
శకదేశమందలి బావిపేరు. కర్మస్యాంధూః. “కర్మంధూర్చదరీకోలీ” త్యమరః. 
కర్మంధు వనంగాను రేంగుచెట్టు. కం శిరః, ఉష్టవీర్యత్వా దుద్ధాలయతీతి 
కుద్దాలః, కుం భూమిముద్దాలయతీతి వా. దళ విశరణే. ఉ దిత్యుపసర్ణః. 
'కుద్దాలో బహువారకి ఇత్యమరః. కుద్దాల మనంగాను విరిగిచెట్టు. పాద 
మలతీ త్యలక్తః. అల భూషణే - 'యావో లకోద్రుమా మయి ఇత్యమరః. 
అలక్తమనగా లత్తుక పేరు. పర్వతే పరస్పరం స్పృజ్యత ఇతి పర్మటీ. పృచిసంస్డే. 
ప్లక్లో జటీ పర్మటీ స్యా దిత్యమరః. పర్మబియనంగాను జువ్విచెట్టు. లాంగలస్వేషా 
లాంగలీషా, “ఈషాలాంగల దండస్యా” దిత్యమరః. హలస్యేషా హలీషా. 
ఈ రెండున్ను ఏడికోల పేళ్లు. మనస ఈషా లాంగలదండవత్సంబద్దా మనీషా. 
“'బుద్ధిర్మనీషాధిషణే' త్యమరః మనీష యనంగాను బుద్ధిపేరు. పతత్‌ అంజలిః 
పతంజలిః. పతంజలి యనంగాను వ్యాకరణమునకు మహాభాష్యము 
చేసిననాగము పేరు. కోర్ఫూమే రుత్మీలః కుత్మీలః “అగ కుత్మీలజీమూత 
సానుమన్నగ పర్వతా” ఇత్యమరః. కుత్మీల మనంగాను గట్టుపేరు. ఉష్టస్యఈషః 
ఉష్టీషః, 'ఉష్టీషళ్ళిరోవేష్ట కిరీటయోరితినానార్జే? ఉష్టీషమనంగాదలపాగపేరు. 


కాకునూరి అప్పకవి 347 


అప్పకవీయము 


మంజు రుచ్యమీరయతీతి మంజీరః ఈరస్వనే. 'మంజీరో నూపురోస్రియా” 
మిత్యమరః. మంజీర మనంగా గాలిగజ్జె. మస్తం శిర ఇప్యతి ప్రాప్నోరీతి 
మస్తిష్మం, ఇష గతౌ. “తిలకం క్షోమమస్తిష్ణు మిత్యమరః. మస్తిష్క మనంగాం 
దల మెదడు పేరు. కులం విటకుల మటతీతి కులటా అట గతౌ. “అసతీ 
కులటేత్వరీ” త్యమరః. కులట యనంగా లంజెపేరు. ఆదిశబ్దము చేత 
వేదండసారంగములు మొదలైననవి మటికొన్ని గలవు. వేదః సామవేదః 
అండః జననకారణం యస్య సః వేదండః సామోద్భవ ఇతి ప్రసిద్ధః. 
'సామజస్సింధురోపిసి ఇత్యమరః వేదందమనంగా నేనుగుపేరు. సారాణ్యంగాని 
యస్య సః సారంగః. “సారంగ శ్చాతకేభృంగే కురంగేచ మతంగజు ఇత్యమరః. 
సారంగ మనంగాను చాతకాదుల పేరు. వృకస్య అంధుః వృకంధుః. 
వృకంధువనంగాను వృకదేశమం దున్నబావిపేరు. “సీమృః అంతః సీమంతః. 
సీమంత మనంగాంబాపట పేరు. ఇవి శకంధుశబ్దము మొదలుగాంకలవి 
గనకను శకంధ్వాదిగణ మనంబడును. 


క. _ విరతికి వ్యాకరణమునను 
వరరుచి చేం జెప్పంబడిన వాక్యమువలనన్‌ 
బరరూపము నిత్యం బై 
పరంగు శకంధ్వాదులకు నుభయముం జెల్లున్‌. 126 


వేదండశబ్దమునకు నాదిపర్వమునందు - 


మత్తకోకిల. _దండితాహితవీర సూరినిధానదానవినోద కో 
దండపార్థ పరాక్రమప్రియధామ దిక్చరిపూరితా 
ఖండపాండుయశోనిధీ పరగండ భైరవ వైరివే 
దండగండవిదారిఘోరతరాసిభాసిభుజార్గళా. (8-228) 127 
భీష్మపర్వమునందు - 
ఉ. _పాండునృపాలనందనులు పావని ముందుగం దాంకనట్లు భీ 
ష్ముండు గడంకమై నడుచుచోటికిం జక్కటి గాం గం ద్రోచి యొం 


348 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


దొండ గడంగి సేన తమ యుబ్బున కుబ్బంగ నన్యసైన్య వే 
దందముఖాంగము లృణవితానముంగాం గొని నిర్వకారులై. 
(1-234) 128 


సారంగశబ్దమునకుం జంద్రికాపరిణయమునందు - 


ఉ. జంగమరోహణా ద్రిసద్భశంబులు తత్పురిం గల్లు భద్ర సా 
రంగవరేణ్యము ల్పయికి హస్తము లించుక సాంచి యవ్వియ 
ద్ధాంగరురంబు పీల్చి మణి తద్వమధుప్రకరంబు దప్పి వా 
యంగ నొసంగు రంగుగ నిజాఖ్య వహించినచాతకాలికిన్‌. 129 


ద్రోణపర్వమునందు - 


ఉ. అంగద నాథుమింగిన వృకావలి ద న్వెసం జుట్టుకొన్న స 
ర్వాంగములుం జలింప బెగ డందుచు దిక్కులు చూచుచున్న సా 
రంగియ పోలె నుండెం గురురాజ భవత్సుతుసేన భీష్మ నా 
జిం గబళించి పాందవులు జృంభితవిక్రమలీలం బొల్బుటన్‌. 

(1-17) 130 


8. ప్రాదియతులు - ఉపసర్గలు 
శ్లో ప్రవరా ప్రతిపర్యత్యధ్య భ్యవానూప సం స్వప, 
నివినిర్దురుద ప్యాజిత్యుపసర్గా స్తు వింశతిః. 
ప్ర, పరా, ప్రతి, పరి, అతి, అధి, అభి, ఆవ, అను, ఉప, సమ్‌, సు, 
అప, ని, వి, నిర్‌, దుర్‌, ఉత్‌, అపి, ఆజ్‌, ఇవి యిరువదియును నుపసర్దలు. 
వ. ప్రకారోపసర్గం బాది యగుటం జేసి ప్రాదు లనంబడును. 181 
తే. ఆంధ్రమునకుం జేరనిో పరాజపులు మూండు 
గాక తక్కిన యుపసర్గకముల తలల 
స్వరము లతికిన వాని కవ్వలను నిలుచు 
నచ్చయిన హల్లయినం బ్రాదియతి యనంగ. 132 


కాకునూరి అప్పకవి 349 


అప్పకవయము 


తే. 


అబ్బయోని రజోగుణ ప్రాప్తిం దనరుం 

బద్మనాభుండు సాత్తిక ప్రాప్తి దనరు 

రజతగిరిమందిరు(డు తమః (ప్రాప్తి దనరు, 

ననంగ నిబ్ఫంగిం బ్రాదుల కమరు యతులు. 133 


కడమ యుపసర్దములకు అన్నిటికిన్నీ ఇటువలెనే రెండున్నూ జెల్లు 
నని తెలుసుకొనేది. 134 


4. నిత్యసమాసవిశ్రాంతులు 


ఒక్క సమసనమున శబ్దయుగము గూడి 
పదము లేర్పాటుగాం గానంబడని ప్రాణ 
సంధులకు నిత్య్వసమసనశ్రాంతులును న 
ఖండవిశ్రమములు నన రెండు జెల్లు. 135 


లోకంబునం గర్భాటవ 

నౌకోద్వీపాంతరీపనా స్తిప దార్ధా 

నేకాన్యోన్యజనార్దన 

నాకాదులు నిత్యసమసనము లండ్రు బుధుల్‌. 186 
ఆదిశబ్దము చేత మందారనారి ౩ళశబ్దాదులు మరిన్నీ అనేకములు 
గలవు. 137 


కర్ణాటకశబ్దమునకు రామాయణమునందు - 


శా. లాటీచందనచర్చ చోళ *మహిళాలావణ్యసామగ్రి క 


ర్లాటీగీతకళా సరస్వతి కళింగాంతః పురీమల్లికా 
వాటీమంజరి గౌళవామనయనా వక్షోజహారాళి యై 
పాటింపం దగు నీదుకీర్తి రథినీ పాలాగ్రణీ సాహిణీ. 
(కిష్మం. 826) 188 


350 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
శ్రీనాథుని *వీథినాటకమునందు - 


మ. కుసుమం బద్దినచీరకొంగు వాలయం గ్రావ్వారు* పాలిండ్ల పైం 
ద్రిసరంబు ల్పొలుపార వేణి యవటూదేశంబుపై రాయంగాం 
బస నెవ్వాడొం యొకండు రాత్రి రతులం బల్లాసి గావించిన 
న్వసివాళ్వాడుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనం గంటిరే. 139 


వ. వనౌకశ్ళబ్దమునకు - వనే, కాననే, ఓక స్థాన మస్యేతి వనౌకాః 140 
అథర్వణాచార్యుల విరాటపర్వమునందు - 


క. _థ్రీకంఠుం డెదురునపుడు వ 
నౌకోధ్వజ మీంద్రమకుట మర్గునతురగా 
నీకము దివ్యశతాంగము 
నాకవ్వడి కబ్బియున్న నతండే మగునో. 141 


వ. దానియంద. 142 
క. ఆకర్షుదురాలాపము 
లాకర్ణింపంగ నసహ్యమై ద్రోణునితో 
నాకనదీసుతుందనియె వ 
నౌకోధ్వజ మెజుం గ వచ్చునరుం జూపి తగన్‌. 143 
ద్వీపశబ్బమునకుం గావ్యాలంకారచూడామణియందు - 


ఉ. ద్వీపులం ద్రుంచు విశ్వజగతీపతి యుత్తమశ క్రిజాంబవ 
ద్వీపమునందు గోవులకు నిమ్ముగం జేయుటయుం బ్రసన్న యై 
గోపతి ధేను వవ్విభునకుం దన వైభవమిచ్చెం గాక యే 
భూపతు లీవదాన్యగుణ బుద్ధింబ్రసిద్ధి వహించి రుర్వరన్‌. 

(7-65) 143 
నైషధమునందు - 


సీపా  వితతనవద్వయద్వీపనానాజయ 
శ్రీ వధూటీసమాశ్లిష్టభుజుం డు (1-44) 144 


కాకునూరి అప్పకవి 351 


అప్పకవీయము 
వ. అంతరీప ప్రతీప శబ్దములకున్ను ఇటువలెనే. 145 
నాస్తిపదమునకు శృంగారషష్ట్థమునందు - 


సీ. గీ. తల్లియును దండ్రి దైవంబు తలంప గురుండ 
కాండె యితం డేమి చేసినం గనలం దగునె 
నాస్తికాధమ యోరి యన్యాయవృత్తి 
“నాస్తి తత్వం గురోః పర” మృ్మనంగ వినవె. 146 


విష్ణుచిత్తీయమునందు - 


శా. ఆనిష్టానిధి గేహసీమ నడురే యాలించిన న్రోయు నెం 
తేనాగేం[ద్ర శయానుపుణ్యకథలుం దివ్య ప్రబంధానుసం 
ధానధ్వానము “నాస్తి శాకబహుతా, నాస్యుష్టతా, నాస్యపూ 
పో, నాస్త్యోదనసాౌష్టవం చ, కృపయా భోక్తవ్య”” మన్పల్ములున్‌. 


(1-84) 147 
పదార్థశబ్దమునకు %సాంబవిలాసమునందు - 
తే. హలికి నెదు రేంగి సకలపదార్థములు ను 
పాయనము వెట్టి నీ ముద్దుపట్టితోడ 
జాంబవంతుని దౌహి(త్రు శౌరిపుత్రు 
సాంబు నొప్పించి బ్రతికించు సకలజనుల. 148 


భాస్మరశతకమునందు 


ఉ. దక్షత లేనియింటికిం బదార్థము వేతొకచోటనుండి వే 
లక్షలు వచ్చుచుండినం బలాయన మై చనుం గల్ల గాదు ప్ర 
త్యక్షము వాగులు న్వజద లన్నియు వచ్చిన నీరు నిల్చునే 
యక్షయమైనగండి దెగినట్టి తటాకములోన భాస్మరా. 149 


అనేక శబ్దమునకు విష్ణుచి త్రీయమునందు - 


క. తునియలు తొమ్మిది యట పదు 
నెనమం [డ్రంట మోచువా రనేకపకిటికూ 


352 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


ర్మృనగాహు లేటిలావరు 
లని తావక బాహు వొకటి యవని భరించెన్‌. (1-35) 150 


కాళహస్తిమాహాత్యమునందు - 


ఉ. తాను గుమారజంగమసుధాకరమౌళియుం గూడి మాడి యిం 
పైన రతిప్రసంగముల నర్దనిమీలిత నేత్రపద్మముల్‌ 
మానని చుంబనం బలరి మాటలుసొక్కులువీడి వీడిపో 
నీనికవుంగిలింతలు ననేక విలాసములుం జెలంగంగాన్‌. 

(1-42) 151 
కర్ణపర్వమునందు - 

ఉ. మొగ్గెడువాహనంబులును మోములు ద్రెళ్లంగ జారువాజులున్‌ 
డిగ్గి తొలంగు సైనికులనేకులు గష్టపుం బాటు చొప్పడన్‌ 
*మగ్గుసిడంబులుం గులము మాటికి నేటి” యెదిర్చి యొంటిమై 
మ్రైగ్గెడువారునై కురుధరావరు సైన్యము రూపు మాయంగాన్‌. 

(2-355) 152 


ఆముక్తమాల్యదయందు - 


చ. మలిచి పయోజకోశములమాడ్కి నొనర్చినపద్మ రాగపుం 
గలశపు టెజ్బడాల్భొమిదికంబులతో నపరంజి యోదుబి 
ల్లల నలవైజయంతముం జలంబున గెల్వంగ దంశితంబు లై 
నిలిచిన భంగి మాడువు లనేకము లుల్లసిలుం బురంబునన్‌. 
(1-52) 158 


వ. అనాది అనంత అనంగ అనూరుశబ్దములు మొదలైన నజ్‌ 
సమాసముల కన్నిటికిన్ని ఇటువలెనే రెండునుం జెప్పవచ్చును. 154 


అన్యోన్యశబ్దమునకుం గావ్యాలంకారచూడామణియందు - 


ఉ. ధన్యుండు విశ్వభూవిభుండు ధారుణి నేలంగ భూజనంబు ల 
న్యోన్యహితత్వసంపదల నొందిరి దంపతులింపు నింప న 


కాకునూరి అప్పకవి 353 


అప్పకవీయము 


న్యోన్యసుఖానుకూలతల నోమిరి విప్రులు వేల్పుపిండు న 
న్యోన్యసుపుష్టితుష్టికుశలాదుల నొందిరి నాండు నాంటికిన్‌. 
(7-68) 155 


జనార్దనశబ్దమునకు - 


వ. జనానర్ద్ణయతి సుఖయతీతి జనార్దనః. అర్ద గతౌ యాచనే చ. 
“విష్వక్సేనో జనార్దనః ఇత్యమరః 


సాంబవిలాసమునందు - 


చ. శరధిసుతాకళత్ర నవసారసనేత్ర బలాంతకాదిని 
రరనుతనామ పాతకవిరామ విహంగమయాన చారుక 
ర్చురపరిధాన పాండవవిరోధివిభంజన నిర్మలాత్మ కా 
యరుచిజితాభ్రో ఖంజన జనార్ధన కైటభదైత్యమర్దనా. 156 


అరణ్యపర్వమునందు - 


చ. నగినగియేనియ న్విను జనార్దన యెన్నండు బొంకు పల్మమ 
త్యగణిత విక్రమోరుబలధైర్యసమ(గుల మట్లుగాక కా 
లగతి దొలంగం ద్రోవంగం దలం బగునే యగుం గాక నీకు మె 
చ్చుగ నిదె ప్రాణ మిచ్చెదము స్రుక్కము చావున కాత్మ నేమియున్‌. 
(1-397) 157 


వ. నాకశబ్దమునకు, న విద్యతే అకం దుఃఖ మత్రేతి నాక. స్వరవ్యయం 
స్వర్గనాక త్రిదివత్రిదశాలయా” ఇత్యమరః. 
గౌరరాజు చాటుధార - 


ఉ. ప్రాకటదర్చులై సకలరాయని లక్కనృపాలు నాజిలోం 
దాంకువిరోధి సైన్యము ముదం బొదవ న్వరియింప వచ్చుచో 
నాకస మెల్లం గ్రమ్ముకొను నంచితదివ్యవిమానసంచర 
న్నాకవిలాసినీ చరణహంసక భూరిరుణంరుణధ్వనుల్‌. 158 


354 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
విరాటపర్వమునందు - 
క. మును వెజతు నేయ మీరలు 
నను నేసినం గాని యనుడు నాకేశసుతున్‌ 


ధనురాచార్యుండు డెబ్బది 
సునిశితబాణముల నేసెం జూపటు వొగడన్‌. (5-124) 159 


కావ్యాలంకారచూడామణియందు - 


క. నీకరవాలము పాలై, 
నాకంబున కేంగి రాజి నారాయణ యా 
భూకాంతు లెట్టిచనవో? 
నాకవిటోత్త ములందూల నడంతురు కడిమిన్‌. (7-66) 


వ. నజ్‌సమాసశబ్దము లెన్నియున్నా అన్నిటికిన్ని ఇటువలెనే అని 
తెలుసుకొనేది. 


విశ్వామిత్రశబ్దమునకు రంగనాథుని రామాయణమునందు - 


ద్వి. ఎక్కడా గురుండని యెజుంగని నీకు, 
నక్కటా గురుండు విశ్వామిత్రుం డయ్యె. 161 


రామాయణమునందు - 


మ. హరకోదండవిఖండనుండు జనకక్ష్మాధీశుజామాత భా 
స్మరవంశాగగ్రణి జానకీప్రియుండు విశ్వామిత్రయాగాహితా 
సురసంహారి, విరాధకాలుండు ఖరాసుధ్వంసి మారీచసం 
హరుం డన్య (ప్రమదాపరాజ్యుఖుC డయోధ్యానాయకుండాదటన్‌. 

(సుం. 2638) 162 


ఆపోశనశబ్దమునకుం జమత్మార రామాయణమునందు 


క. ఓ శశిముఖి లోపాము 
(దేశు(డు కలశభవుం డుండు నిట నతండు తపో 


కాకునూరి అప్పకవి 355 


అప్పకవయము 


రాశి మహాత్ముడు మును పా 
పోశనముగం గొనియె సాగరాంబువు లెల్లన్‌. 163 


శృంగారషష్టమునందు - 
సీ. గీ. తత్తరమున నాపోశన మెత్తం బోయి 
భూసురుం డెత్తునుత్తరాపోశనంబు. 164 


స్వాంతశబ్దమునకు శృంగారనైషధమునందు - 


గి. అధికరోషకషాయితస్వాంతుం డైన 
నరపతికి విన్నవింపకు నాయవస్థ 
పైత్య దోషోదయంబునం *బరుసనైన 
గోజిహ్వకును బంచదారయుం జేందుగాదె. (2-82) 


విరాటపర్వమునందు - 


ఉ. స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధముగాంగ శంకయా 
వంతయు లేక కీచకుం డహంకృతి ముంగలినాగమంటపా 
భ్యంతరసీమం జొచ్చి దరియం జని యారసి సెజ్జం గాంచి య 
త్యంతముదావహం బగుడు నందు రయంబునం గేలు సాంపంగాన్‌. 

(2-331) 166 
ఏకాంతశబ్దమునకుం బారిజాతాపహరమునందు - 

ఉ. అంతట నొక్కనాండు ధవళాంబుజనేత్రుండు వచ్చి రుక్మిణీ 
కాంతగ్భహంబులోన శశికాంతశిలామయ వేదిమీంద నే 
కాంతమునందుం గొందటు మృగాయతనేత్రలు గొల్వజూద మ 


త్యంతవినోదకేళిమెయి నాడుచు నుండంగ నద్భుతంబుగాన్‌. 
(1-43) 167 


356 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


ఆదిపర్వమునందు - 


సీ. గీ. "కామసుఖసంగములకు నేకాంతగ్భహముం 


బొలిచిసాలిచియు ధర్మార్థములకు నిదియ 
యాస్పదంబన వర్గత్రయానురమ్యు 


లైనజనుల కెంతయు నొప్పు నప్పురంబు. (8-74) 168 
వ. సిద్ధ్దాంతరాద్ధాంత లతాంత ప్రాంత నిశాంతాది శబ్దముల కన్నిటికిన్ని 
ఇటువలెనే రెండున్ను నడుచును. 169 
వ. నారాయణశబ్దమునకు, నారాః ఆపః అయనం స్థానమస్య నారాయణః 
'విష్ణుర్నారాయణః కృష్ణః ఇత్యమరః. 
ఆదిపర్వమునందు - 
ఉ. పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా 


రాయణునట్లుో వానస ధరామరవంశవిభూషణుండు నా 
రాయణభట్టు వాజ్బయధురంధరుం డీకృతి కిష్టుండు న్నహా 
ధ్యాయుండు నైనవాం డభిమతంబుగం దోడయి నిర్వహింపంగాన్‌. 


(1-25) 170 
వాతాయనశబ్దమునకుం జారుధేష్టచరిత్రమునందు - 
గీ, అచ్చరలు నందనంబునం దెచ్చుకొను సు 
రాగసుమములు హర్యవాతాయనముల 
చెంత గా లూంది తత్పురస్ర్తీల కొసంగి 
వేండికొని పోవుదురు కప్రవీడియములు. 171 
విరాటపర్వమునందు - 
సీ పా. తరుణులుంబతులు వాతాయనమ్ములనల్ల 
మలయువేంబోకలమలయపవను (2-238) 172 


కాకునూరి అప్పకవి 357 


అప్పకవయము 


ఉపాయనశటబ్దమునకు సుదక్షిణాపరిణయమునందు - 


చ. వలంబడి యున్న జక్కవకవం బురుణింపుచు సన్నపైంటలో 
పల బిగిగుబ్బదోయి కనుపండువు సేయంగ మోడ్పుంజేతు లౌ 
దలను ఘటించి మొక్కిడి పదంపడి మెల్లన డాయంబోయి తొ 
య్యలి విరిబంతి దోయిట నుపాయన మాయన కిచ్చి యట్లనున్‌. 
173 
అష్టమహిషీకల్యాణమునందు - 
ద్వి. ఇంతుల మేల్చంతియిడినసేవంతి, బంతిచేదోయి నుపాయన మిచ్చి. 
174 
రసాయనశబ్దమునకు ననంతుని ఛందమునందు - 
ఆ. నాస్తి యనక మహి ననంతసంపదలు నా 
రాయణుం డొసంగు, రమ్య మగుర 
సాయనంబు బుధుల కతందని నిత్యస 
మాసయతులు రెంటి నంటియుండు. (1-21) 175 
జైమినిభారతమునందు - 
సీ. గీ. మల్టిమాత్రంబె పిల్లలమళట్టి పేరు 
సేరువలెం గాదు శారదాపీఠకంబు 
వారిలోపలం బినవీరువాక్యసరణి 
సరసులకు నెల్లం గర్జరసాయనంబు. (1-22) 176 
రామాయణశబ్దమునకు రాఘవపాండవీయమునందు - 
ఉ. _ఏయెడ నర్థ్ధగౌరవసమృద్ధియు శబ్దవిశుద్ధియుం రది ం 
బై యనవద్యతం బరంగ నంధ్రవచస్థితి భారతంబు రా 
మాయణమున్‌ రచించిన మహాత్ముల నాత్మందలంచెద నగ 
ద్దేయుల నన్న పార్యునిని రోదిక్కన నెట్టిన భాస్మరాఖ్యునిన్‌. 
(1-4) 177 


358 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
జైమినిభారతమునందు - 


తే. మౌనిజల్పితమైన రామాయణంబు 
స్వరలయ[గ్రామమూర్చనాసరణు లెటింగి 
గానశక్తులు మెజసి సాక్షాత్మరింపం 
బాడిరాలాపములం ద్రిసప్త్రములుముట్ట. (6-96) 178 
వ. పరాయణ, పలాయన, బాదరాయణ, సాంఖ్యాయన, శాకటాయన, 
కాత్యాయన, వాత్సాయన, బోధాయన, దక్తిణోత్తరాయణాది 
శబ్దములకున్ను ఇటువలెనే రెండున్ను గలవు. 179 


మార్తాండశబ్దమునకు శృంగారషష్టమునందు - 


ఫీ గీ, వలవదు భయంబు వా రెంతవారలైన 
నట్టివారలు మన కగ్గ మైనవారు 
వారు నిరయంబునకుం గాయపు వచ్చువార 
లనుచు బుద్దిగం జెప్పె మార్తాండసుతుండు. 180 


ద్రోణపర్వమునందు - 


మ. ధరణీచక్రము దిర్దిరం దిరిగె మార్తాండుండు కుంఠీభవ 
త్మిరణుం డయ్యె దిశావితానము వడం కెోన్మి న్నదర్శ్చెన్మహీ 
ధరసంతానములోన (గక్నదలె “*నుద్భ్భ్రాంతంబు లై యంబుధుల్‌ 
పొరలె న్లట్టులమీంద బెట్టుపిడుగుల్‌ *మోసె న్నితాంతధ్వనిన్‌. 
(5-377) 181 


వ. టబ్రహ్మోండాదిశబ్దములకును ఇటువలెనే అచ్చును హల్లును 
జెప్పందగును. 182 


ఉపసర్గసంధికిం జంద్రికాపరిణయమునందు - 
ఉ. అంతట రుక్మ బాహువసుధాధిపనందన యొక్కనాండు శు 
ద్ధాంతగ్భహంబు వెల్వడి విహారరతిం జనుదెంచె నెచ్చెలుల్‌ 


కాకునూరి అప్పకవి 359 


అప్పకవయము 


చెంతలం గొల్వ గుంజదలిశింబితరంబితకుంజమంజుల 
ప్రాంతగళతృలాసవరతాంగజఘోటికిం బుప్పవాటికిన్‌. 183 


కవిజనాశ్రయమునందు - 


ఉ. 


మానుగ విశ్రమాక్షరసమంచిత మైస్వర మూందినం దదీ 
యానుగుణాక్షరంబ కొని యైనను జెప్పంగ నొప్పు నీ క్రియన్‌ 
భానుసహస్రభాసి వృషభాధిపుం డన్నటు లర్ధయుక్తమై 

పూనినచో నఖండవడి పొల్పగు నాదికవిప్రణీతమై. (సం. 66) 184 
ద్వారశబ్దమునకు, దేవ అరే పార్వా యస్య తత్‌ ద్వారమ్‌. 
'పృషోదరాదీని యథోపదిష్టు మితిసూత్రేణ ద్విశబ్దాంతస్య ఇకారలోపః. 
అకారాదేశః. 

వారక వారకామినులనులవర్తులచారుకుచోపగూహముల్‌ 

గోరక కోరకోల్లసితకుంజములం జిగురాకుపానుపుల్‌ 

చేరక చేర కేరళకళింగకుళింగనరేంధద్రమందిర 

ద్వారవిహారులై సిరుల నందక నందక పాణిం గొల్వరో. 185 


హల్లులకు నిర్వచనోత్తర రామాయణమునందు - 


ఉ. 


వారలు వారిభూరిపరివారముతోన విమాన మెక్కి రాం 
గా రఘునందనుండరిగి కాంచతోరణ “చిత్రమై నవ 
ద్వారనికాయ మైన నిజపట్టణ ముత్సుకవృత్తిం జొచ్చె నిం 
డారుముదంబునో నృరతునాకృతి బాలిశవృత్తిం గ్రాలంగాన్‌. 
(1-84) 186 
క్యజ్‌ప్రత్వయాంతములు 


కుమారవ దాచరితా శక్తిః కుమారాయితశక్తి, కుమారాయితయా 
శక్యా శాలత ఇతి కుమారాయితిశక్తిశాలీ. కుమారసమానపరాక్రమ 
ద్యోతవా నిత్యర్థః. 

థ్‌ 


360 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


ఆదిపర్వమునందు - 


ఉ. 


ఆయము గర్వము న్విడిచి యన్యపతుల్పని నేయ నిట్లు గాం 
గేయభుజాశ్రయంబున నికృత్తవిరోధిసమాజుండై కుమా 
రాయితశక్తిశాలి ధృతరాహ్లుండు రాజ్యము నేయుచుండె న 
త్యాయతకీర్తితోం దనకు హస్తిపురం బది రాజధానిగాన్‌. 

(5-6) 187 


భద్రవ దాచరితామూర్తిర్యస్యతత్‌ భద్రాయితమూర్తి శోభన మూర్తిమదితి 
యావత్‌, అయ మపి క్యజ్‌ ప్రత్యయాన్తః. 


విరాటపర్వమునందు - 


ఉ. 


శ్రీయన గౌరి నాం బరంగు ోచెల్వకుం6 జిత్తము పల్లవింప భ 
ద్రాయితమూర్తియి హరిహరం బగు రూపము దాల్చి “విష్ణురూ 
పాయ నమశ్శివాయ” యని పల్మెడు భక్తజనంబు వైదిక 
ధ్యాయిత కనిష్టం బొల్బ్చుపరతత్సము గొల్చెద నిష్టసిద్ధికిన్‌. 

(1-1) 188 
ఈ రెండుపద్యములయందున్ను నన్నయ తిక్కనగార్లు కుమార భద్ర 
శబ్దములు క్యజ్‌ ప్రత్యయాంతములు చేసి సంయుక్తవి శ్రామంబులుగాను 
బ్రయోగించిరి. అది గనుక కొంద జారెండుశబ్బములమీందనున్ను, 
ఆకారము లున్నవి నిత్యసమాసవిశ్రాంతు లని భ్రమయుదురు. 
శబ్దసూత్రమువలన వానికే దీర్ధములు వచ్చినవి గాని అందులోపల 
అత్తులు లేవు. 189 


ర్‌, దేశ్య నిత్య్వసమాసవి(శ్రాంతులు 


శబ్ద్బశాసనముఖకవీశ్వరకృత ప్ర 
బంధముల లక్ష్యములం గనుపట్టుకతన 


కాకునూరి అప్పకవి 361 


అప్పకవీయము 
దేశ్య నిత్యసమాససంధికిం బొసంగు 
వడి స్వరం బైన వ్యంజనవర్ణమైన. 190 
క. రూపజం బెంపజం బెల్లజ 
నేపఅచుట (గ్రిక్కిజియుట నిలం [గ్రచ్చజయుం 
జూపటి యుక్కజి మొదలుగ 
క్షాపతి యివి దేశ్య నిత్యసమసనపదముల్‌. 191 


వ. కొందటు వీనిపేరే దేశ్యాఖందములున్ను అందురు. 192 
అనంతునిఛందమునందు - 1-101 


లే.  “అటననంగను బోవుట కర్ధమైన 
సంధి నిత్యసమాసోక్తి జరుగు రెంట 
నసురవీరుల నెల్లనుక్కణ వధించె 
భానుకులుండు రావణుని నేపజచె ననంగ. 198 


అరణ్యపర్వమునందు - 6-345 


క. ఎజకలుగల కులశైలము 
ోతెట్రంయగు మెజియ నంత నతండు దివికి నెగసి బి 
ట్టుజుము జలధరము[కియ ను 
కృజందద్వనమెల్ల నద్రువ నార్చుచుం గడిమిన్‌. 194 


యుద్ధకాండమునందు 


చ. ఎతింగియెటింగి మున్నతండె యెగ్గొనరించినదానికై కదా 
చెల గొని వచ్చితిం బిదప సీత వృథాకథ లింక నేల దెం 
పజ (బ్రతుకింత తీయనె ఖరాదులచావున కేమి చింత నీ 
మటందలిబన్న మేపగిది మానిని యీంగుదు సంధిం జేసినన్‌. 
(784) 195 


362 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


వసిష్థరామాయణమునందు - 


ఉత్సాహ. మటియుం బెక్కుయోనులందు మహితచిత్రగతులం బెం 


పజ జనించి దుఃఖ భాజియై చరించి వెండియున్‌ 
వజలు విప్రవరునియింట వాసుదేవుం డనంగం దా 
నెజుక గలిగి పుట్టె వేల్పుటేటి తీరభూములన్‌. (3-24) 196 


విరాటపర్వమునందు - 
చ. చిజునగ వొప్ప గాండివము చెచ్చెర సత్యముం జేసి సేన లు 
కృ రభసంబుమై నడరం గవ్వడి ద్రౌణియు “నీడంబోక య 
త్తజిం దజుమంగ నస్ర్రములు దందడిం దార్మొని మండుచుండెం జి 
చ్చజపిడుగు ల్వడిం దొరంగుచాడ్పున నంబరవీథి నుగ్రమై. 
(5-143) 197 
లక్షణసారసంగ్రహమునందు - 
తే. అచ్చుహల్లును దేశీయ మనియెడి వడి 
యెన్ననాక్కొక్కచోట గ్రిక్కిజి సెంగ్భతుల 
సరసలక్షణకవులు గ్రచ్చజఅనొానర్చ 
భంజితాసురసముదాయ యాంజనేయ. 198 
నిర్వచనోత్తర రామాయణమునందు - 
చ.  ఎజుంగవు గాక భోగముల కెల్లను నెచ్చెలి ిజవ్వనంబ య 
త్తతీ నుడి వోవ కుండ నుచితంబుగ జక్కవదోయిం బోలి క్రి 
క్కిజిసిన చిన్నిచన్నుంగవ యిం పెసలారంగ నాదు” వక్షమ 
న్వజలు సరోవరంబున నవారణకేళి యొనర్చుకోమలీ. (5-14) 199 
అరణ్యపర్వమునందు - 
చ. ఎటింగితి నిన్ను నేను విబుధేంద్రుండ వీవు జగత్రయంబు గ్ర 


చ్చజ భవదీయరక్షణము “నంద వెలుంగుచునుండు నట్టి ని 


కాకునూరి అప్పకవి 363 


అప్పకవయము 


న్నుజువుగ నేను వేండుకొన నుత్తుండంగాక మొజంగి నన్ను న 
కృజిపడి నీవు వేండు టిది కర్టమె నిర్దితదైత్య చెప్పుమా. 
(7-367) 200 


ఉద్యోగపర్వమునందు - 


చ. 


తతి యగునంతకు గ్రిపునుదగ్రత సైచుట నీతి నీవు నా 
కబిపినయట్లు సేయుము తగం జని యాతనిం గాంచి గోనన్ను నె 
త్తెజంగున నైనం బొందంగ మదిం గల దేనియు నింత యేల క్ర 
చ్చజి మునివర్దవాహనుండవై చనుదెమ్మను మంతం దీటెడున్‌. 
(1-176) 201 


నన్నయ ముఖ్యసత్మవిజనంబుల కావ్యములందు లేఖకుల్‌ 
గొన్నియుం బాఠకాధములు గొన్నియుం బోకడం బెట్టం దక్కువై 
యున్నెడం గాంచి జానపదు లోడక దిద్దినతప్పుత్రోవ లె 

ల్ల న్నిజ మంచుం గైకొనిన లక్షణవేత్తలు సమ్మతింతురే. 202 


అది యెట్లనిన సులక్షణసారంబునందు లింగముగుంటతిమ్మన వ్రాసిన 
య(ప్రశస్తంబులగు లక్ష్యంబులకు నాశ్చర్యంబు నొంది బహుపుస్త 
కంబులు నిరీక్షించి దానినెల్లను బ్రక్షిప్తంబులుగా నెజింగినవాండనై 
లక్షణవంతంబులగు పురాతనకవి ప్రోక్తంబులు వివరించెద. 203 


ఆదిపర్వమునందు - 


క. 


నావచనమున నపత్యము 

గావించును నీకు గొంతి కడు నెయ్యమునన్‌ 
నీవగచినయాయర్థము 

సూవె మనంబున ోదలంతు సుందరి యెపుడున్‌. (5-185) 204 


364 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
ఉద్యోగపర్వమునందు - 


క. తమతండ్రి భంగి నీకును 
సముచితముగ భక్తిం జేసి సజ్ఞననుత మా 
రమునను ససరియింపంగా 
నమలమతీ కన్నకొడుకుల ట్లరయం జనున్‌. (2-74) 205 


ఆనుశాసనికపర్వమునందు - 


క. అతిథి నినుం గోరె నేనియు 
“జర్రిం గింకిరిపడక యోలమాస పడక నీ 
వతనికిం బ్రియంబు సలుపుము 
సతికిం బతి పనువు సేయం జను నెల్లవియున్‌. (1-68) 206 


రామాయణమునందు - 


ఉ. అన్నవు తండ్రియట్ల విను మంతియ కా దటమీంద రాజ వే 
మన్నం గొజంత లేదు "మణిహారము లాదిగం బెక్కు కానుక 
ల్మున్నుగ సీత్ర నిచ్చి జనలోకపతిం గని మమ్ముం బోవు మీ 
సన్నపుకార్యము ల్వలదు సంధియ మేలటు గాక తక్కినన్‌. 

(యు.142) 207 


మటియు, దానియందే - 


ఉ. ఓ కపివీరులార! సుగుణోదధి నీ రఘురాము సర్వలో 
కైకశరణ్యునిం గొలువ నిప్పుడు వచ్చితి నొండు గాదు నా 
రాక, మహాపరాధి యగు రావణుతమ్ముండ నే విభీషణా 
ఖ్యాకుండ వీరు నాసచివులర్మకులాగ్రణితోడం జెప్పరే. 
(యు. 165) 208 


దేవకీనందనశతకమునందు - 


మ. చతురంభోధిపరీతభూవలయ ోరాజన్యాలికోటీరరం 
జితమాణిక్యవిరాజితచ్చరణరాజీవుండు ధర్మాత్మజుం 


కాకునూరి అప్పకవి 365 


అప్పకవయము 


డతికార్చణ్యముతోడ మత్స్యపతిందా నాసింపండే నీదుశా 
శ్వత కారుణ్యము గల్లునంతకును గృష్టా దేవకీనందనా. 209 


అరణ్యపర్వమునందు - 


చ. 


ఉరమున రెండు గన్నులు పృథూదరదేశమునందు నోరు ప్ర 
స్ఫురితభుజద్వయంబును *సముజ్జ్వలదున్నతభావముం గరం 
బరుదుగ నుగ్రమైన వికృతాకృతితోడ న శేషసత్త్వ “సం 
హరుండగుచున్న వాని దివిజారిం గబంధుని గాంచి రచ్చటన్‌. 
(6-357) 210 


ఉద్యోగపర్వమునందు - 


చ. 


అని మది నిశ్చయించి తగ నందజం బిల్వంగం బంచి వారితో 
ననిచిన మాటలాడి వినయంబునం ట్రార్థన చేసి మీరు మా 
కొనరిన సైన్యము ల్పదునాకొంటికిం బ్రాభవ మాచరింపం జొ 
చ్చిన సకలంబు నొప్ప నభిషేకముం గైకొనుం డుత్సవంబునన్‌. 
(4-140) 211 


దీని మూడవ పాదంబునందు “పదునొకొంటికి” నని యున్నచోట 
సంధిగూర్చి స్వరప్రధానవడిగాను సోమయాజులు ప్రయోగించినారు. 
ఇది తెలియక కొందజు మూఢులు దేశ్యనిత్యసమాసవడి యని 
యనుకొందరు. 212 


6. నిత్వ్యయతులు 


ఏని యను నాంధ్రశబ్దము 

తో నతికి నపూర్వపదము తుది వ్రాయికిన 

చ్చైనను వ్యంజనవర్ణం 

బైన రచింపుదురు నిత్యయతులనుచుం గవుల్‌. 213 


366 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
శేషధర్మములయందు - 


క. _మెట్టండు నారకమార్గం 
బెట్టి మహాక్రూరకర్ముం దేనియుం దుద ని 
ట్ట ట్టనక నెమ్మనంబున 
నెట్టన హరి తలంపు గలిగెనేని మహాత్మా. 214 


7. రాగమసంధివళులు 


తే. ఆ లనుపదంబు మొదలను రాగమంబు 
వచ్చు సంధికి నుభయంబు వళికిం జెల్లు 
నతివ జవరాలు బాలెంతరాలు ముద్ద 
రాలు ధర్మాత్మురాలన రాక్షసారి. 215 


మనుచరిత్రమునందు - 


ఉ. ఇంతలు కన్ను లుండం దెరు వెవ్వరి వేండెదు భూసురేంద్ర యే 
కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబీడి పల్మరించు లా 
గింతియె కాక నీ వెళుంగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీ 
కింత భయంబు లేకడుగ నెల్లిద మైతిమె మాట లేటికిన్‌. 

(2-41) 216 


చారుధేష్టచరిత్రమునందు 


క. ఈ లలన వేలుపుంజవ 
రాలో యచ్చరయొ కిన్నరవధూమణియో 
వ్యాళాంగనయో కా క్రీ 
భూలోక ప్రీల కిట్టి పొంకము గలదే. 217 


8. విభాగవళులు 


క. తులసీభూషణ సంఖ్యకుం 
దెలుంగునం బరిమాణసంజ్ఞ దేటపజచు ప 


కాకునూరి అప్పకవి 367 


అప్పకవీయము 


ట్టుల నేసి యను పదమును 


నలరు విభాగవడి యనంగ నచ్చును హల్లున్‌. 


కాశీఖండమునందు - 


తే. 


అప్పటికి నియ్యకొంటిం గా కంబుజాక్షి 
బుషుల పాలిటివే యింతలేసి పనులు 
కొతుక కాంబోతు నాంబోతుంగ్రుమ్ములాడ 
నడిమియాంబెయ్య దెస వచ్చెనాకుంజూడ. 


కావ్యచింతామణియందు - 


అ. 


కృష్ణుందిచ్చు నాలుగేసిచీరలు కూర్చి 
నింతులకును నాలుగేసిమణులు 
రీవితోడ దోసెం డేసిమాడలు కడు 
నింపె సంగ గంపెండేసి సొమ్ము. 

9. నామాఖండవిశ్రమములు 
అప్ప అయ్య అన్న “అర సవ్వ అమ్మక్క 
ఆయి యనుపదంబు లదుకు సంధు 


లుభయమునకుం జెల్లుచుండు నామాఖండ 
వళు లనంగ నూందంబడక యిన. 


అప్పయనుటకు నంది తిమ్మన చాటుధార - 


క. 


ఇప్పటిదాతల సరిగాం 

జెప్ప కురా భట్టకర్ణశిబిఖేచరులన్‌ 
జెప్పుము మూర్తిఘనుని వెం 

కప్పకు దానమున నిర్భయంబున సభలన్‌. 


368 


218 


219 


220 


221 


222 


కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


హుళక్కిభాస్మరునిచాటుధార - 


క 


అప్పులిడు నతండు ఘనుండా 

యప్పు డొసంగి మరలం జెందు నాంతడు రాజా 

చెప్పంగ వలె సాహిణిమా 

రప్పను దానమున ఘనుండు రాజు నటంచున్‌. 22౩ 


అన్న యనుటకు పొట్టూరిగోపన - 


క అన్నలుండు రూపమున సిరి 
యన్న కళాయుక్తి భరతునన్న కరుణచే 
నన్న సముద్రపు పెద చి 
న్నన్న కుమారుండు వెంగళామాత్యుం డిలన్‌. 2294 
తెనాలి రామలింగము - 
క చిన్నన్న ద్విపద కెజటుంగును 


బన్నుగం బెదతిరుమలయ్య పదమున కెటుంగున్‌ 
మిన్నంది మొనసె నరసిం 
గన్న కవిత్వంబు పద్యగద్యథ్రేణిన్‌. 225 


తేలం బలుకుటకు సింహాసనద్వాత్రింశికయందు - 


చ. అనఘుండు సింగనార్యునకు నబ్బయ గోపయమంత్రి చిక్కనా 
రనయును గల్లి రాత్మజులు రాములు మువ్వురు దోంచినట్లు పెం 
పున వెలయంగ నబ్బయకుం బుత్రులు పుట్టిరి రామరాజు గే 
సనయును బాచిరాజు గుణసంగుండు లింగనయుం గమంబునన్‌. 

226 
అయ్య అనుటకు - 


కాకునూరి అప్పకవి 369 


అప్పకవీయము 
కాశీఖండమునందు - 
సీ గీ. నైషధాది మహాప్రబంధములు పెక్కు 
సెప్పినాండవు మాకు నాశ్రితుండ వనఘ 


యిపుడు సెప్పందొడంగిన యీ (ప్రబంధ 
మంకితము సేయు వీరభద్రయ్య పేర 


ఊందంబడక ఉన్నందుకు ననంతుని ఛందమునందు - 


తే. ఒరుల నమ్మయ్య యను చోట నూందంబడక 
ద్వివిధ మగు6 బ్రభునామాంతవిరమణంబు 
మహి నయోధ్యకు రాజు రామయ యనంగ 


నతని*పట్టంపుదేవి సీతమ యనంగ. 
రుక్మాంగదచరిత్రమునందు - 


ద్వి. శ్రీకరగుణసాంద్ర చిరయశో రుంద్ర 
ఆకారచంద్ర రామయ భాస్మరేంద్ర. 


అరుసు అనుటకు ఆంధ్రకవిపితామహుండు - 


క. చేపట్టినద్రువు లగుదురు 
కోపించిన రంభం గూడుకొందురు జగతిన్‌ 
స్థాపింపం బొడవం జాలని 


యాపందలు సాల్వకోన మరుసున కెనయే. 


పలకలూరిగోపన - 


అ. గోలకొండమలక గోవుల భక్షించు 
గొండవీటి విప్రకులము నెల్ల 
బాచమరుసు చేరి భక్షింపుచున్నాండు 
మలక మేలొ బాచమరుసు మేలొ. 


370 


(11-3) 227 


(1-120) 228 


229 


2830 


231 


కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


అవ్వ అనుటకు - 


అమ్మ యనుటకు ఈవని పెద్దిరాజారామరాజు చాటుధార - 


క. ఇమ్మహిలో మహనీయగు 

ణమ్ముల నీ పాటి గలరె నానావిధదే 

శమ్ముల శ్రీరాముని సీ 

తమ్మా మాయమ్మ నిత్యహర్షము లిమ్మా. 282 
క ఇమ్మా మదభీష్టంబులు 

కొమ్మా మా మొక్కు లెల్ల గురుమతితో మా 

యమ్మా రఘునందనుసీ 

తమ్మా సౌభాగ్యసిద్ధిదాయినివమ్మా. 298 

అక్కయనుటకు చాటుధార - 


క. ఇక్కలియుగశక్తులలో 
లెక్కింపకు భట్ట శంక లేక ధరి(త్రిన్‌ 
మిక్కిలి మల్లేశునియం 
బక్కకు సరివేల్పుగలదె యవనీస్థలిలోన్‌ 2834 


చొక్కపు శ్రీగిరి నిలయుని 

మక్కువ మదిలో నెటింగి మనజులం బ్రోవన్‌ 

దిక్నయి నిల్చిన మాయం 

బక్కకు సరిగలదె సకల భాగ్యస్సురణన్‌ 2835 


ఆయి యనుటకు రాచపూడివెంకయ్య చాటుధార - 


జ వ్యాయామజనిత మాయో 
పాయ సమస్తాఘములు నివారణమగు దు 


కాకునూరి అప్పకవి 371 


అప్పకవయము 


మ్మాయంబు పూతమగు గం 
గాయిని బొడగన్నం దాన మాడినమాత్రన్‌. 236 


వణుకూరిగుర్వరాజు శమంతకమణి చరిత్రమునందు - 


ఉ. కాయవచోమనః స్థలనకల్పితదోషము లెల్లం బాయంగా 
నాయెదలోన నిత్యము సనాతనధర్మముం బూని యర్శిలిన్‌ 
బాయక కొల్తు రామనరపాల నిరంతరసౌఖ్యదాయి సీ 
తాయి సమస్తశోభనవిధాయి “మహతృలసిద్ధదాయింగన్‌. 2౩7 


10. పంచమీవిభక్తివిరామము 


అ. తత్సమంబుం జేయు తతిని బంచమి కనన 
నంటె నను విభక్తులదుకు సంధి 
మెలంగుం గృతులం బంచమీవిభక్తివిరామ 
మనంగ నచ్చునకును హల్లునకును. 238 


చమత్మారరామాయణమునందు - 


క. నిన్ను జెజం గొన్న హైహయు 
కన్నన్‌ దోర్వీర్య మెక్కుడగు భార్గవులీ 
ల న్నిర్దించిన రాముని 
కన్నను శూరుండు ముజ్జగంబులం గలండే. 289 


ఆదిపర్వమునందు - 
చ. వితతమఖప్రయోగవిధి విత్తములుత్తమధీయుతు ల్లగ 
న్నుత సుమహాతపోధనులను గ్రహని[గ్రహశక్తియుక్తు లీ 
క్రతువున బుత్విజుల్మమలగర్భసమానులు పూర్వదికృతి 
క్రతువున యాజకోత్తములకంటెం బ్రసిద్దులు సర్వవిద్యలన్‌. 
(2-227) 240 


372 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
11. కాకుస్వరవళులు 


క. పలుకులతలంగలవ్రాలకు 
వల నగుచోం బ్లుతము నిలిపి వానికి రెండున్‌ 
వళులుగం జెప్పినం గావ్యం 
బుల నది కాకుస్వరంబుం బ్లుతవళి యనగున్‌. 241 


ఆ. ఏకమాత్ర హ్రస్వ మినుమడించిన దీర్భ 
మయ్యె మూండుమాత్రలయినం బ్లుతము 
భీతిశోకతర్మగీత దూరాహ్వాన 
సంశయార్థములను జరుగుం బ్లుతము. 242 


భీతిప్లతమునకు భాస్మరునిరామాయణమునందు - 


ఉ. ఏ జనకాత్మజ న్లశరథేశ్వరుకోడల రాముభార్యం జుం 
డోజనులార యడ్డపడరో సురలార సురారి కంచు నం 
భోజదళాక్షి శైెలవనభూములు దాటుచు భీతి నేంగుచో 
నీజలరాశింజూచి మదినెంతదలంకెనొ యేమిసేయుదున్‌ 
(యు. 41)243 


మనుచరిత్రమునందు - 


ఉ. ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ యొంటిం జరించె దోట లే 
కివ్వనభూమి భూసురుండ నేం (బ్రైవరాఖ్యుడం దోవ దప్పితిం 
గొవ్వున నిన్న గాగ్రమునకుం జనుదెంచి పురంబు జేర నిం 
కెవ్విధిం గాంతుం జెప్పం గదవే తెరు వేది శుభంబు నీకగున్‌. 

(అ. 2-౩9) 244 


శ్లోకష్లతమునకు రామాయణమునందు - 
శా. అన్నా లక్ష్మణ నిన్నుం బుణ్యనిధి నే నజ్ఞాన నై పల్మితి 
న్న న్నా పాపము వచ్చి ముట్టుకొనియె న్నా పాలిదైవంబు వై 


కాకునూరి అప్పకవి 373 


అప్పకవీయము 


యిన్నీచుం బరిమార్చ వేగం బజతేవే నన్ను రక్షింపు మీ 
యన్నం గ్రక్కున జీరవే యరుగవే యత్యుగశీఘ్రంబునన్‌. 
(అర.2-111) 


తర్మఫ్లతమునకు హరిశ్చంద్రోపాఖ్యానమునందు క్‌ 


శా. ఓరీ రాజకులాధమా నృపులు లేరో వేట రారో మద 
క్రూరాభీలమృగావళిం దునుమరో ఘోరాటవు ల్లేవొ నా 
యారామంబు గలంచి జంతుతతి మాయం జేసి యస్మత్ముమా 
రీరత్నంబులు వేండ వచ్చినను వారి న్నాంచి నావేమిరా. 

(2-147) 246 
శాంతిపర్వమునందు - 

మ. అనుమానింపక తోడంబుట్టులనె కాదా తున్మి తూంటాడె నెం 
దునుం గ్రొన్నెత్తురు లేజు లై పవ నింద్రుండుగ్రతన్‌ దైత్యులన్‌ 
మును లవ్వీరు భజింపరో క్రతువు లామోదంబుతో నమ్మహా 
త్సునిం జేయింపరొ యూర్ధ్వలోక మది కాదో నాక మూహింపమా. 


(1-287) 247 
రంగనాథుని రామాయణమునందు - 
ద్వి. అట్టినామీద నీవా యలిగెదవు, 
పట్టి చెట్టలు వాపి పాజవైచెదను. 248 


అనుశాసనిక పర్వమునందు - 


ఉ. ఆనరనాయకుండొకమహాధ్వరమెంతయు వేడ్మం జేయంగాం 
బూన మహీసురావలికిం బూజ యొనర్పంగం దాను బ్రాహ్మణుం 
డై నయ మారంగా ననలుం డాతని పాలికి వచ్చి నాకు నీ 
వే న్భప నీదుపుత్రిం గ్భప యేర్పడ దానము గాంగ నావుడున్‌. 
(1-53) 249 


374 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


దూరాహ్వానఫ్లతము - 
తే. ఆదితేయార్చితాం ఘ్రిపద్మాయనంగ 
ద్వారకాపురమధ్యసద్మా యనంగ 
నసురకుల వైరివీరులారా యనంగ 
రసిక చిత్తాబ్బవాసులారా యనంగ. 250 
కళాపూర్ణోదయమునందు జా 


మ. ఆకటా! యేమని దూరుదాన నిను నాథా! వేంగుజామయ్యెం బొం 
దికగాం బాదములొత్త రమ్మనుట గానీ యొంటి యేమో కదా 
నికటక్షోణికిం జేర రమ్మనుట గానీ కొంత నెయ్యంపువూ 
నికతోం గన్నుల విచ్చి చూచుటయ కానీ లే దొకింతేనియున్‌. 


(4-112) 251 
సంశయఫ్లుతము - 
ఆ. హరియనంగ నాతండా నిన్నం గంసు న 
దంచెం గృష్టుం డీతండా యశోద 
కెంతభాగ్య మబ్బె నేబోటి నాబోటి 
నెలంత కట్లు గలుగునే తలంప. 252 


రామాభ్యుదయమునందు - 


సుగంధి అంగనాలలామం గానవా లతాకుడుంగ మా 
తంగమా భుజంగమా పతంగమా కురంగమా 
లుంగమా లవంగమాతులుంగ మాధవీనట 
ద్భృంగమా వనీరమా కరీరమా సమీరమా. (5-239) 258 


విజయసేనమునందు - 


ఉ. వల్లభుం దేంగు దుర్లభుండు వాని దెసం దగు లూంది యిమ్మెయిన్‌ 
దల్లడ మందె దేల యుచితస్థితికి న్ననుం బాపం జూచినన్‌ 


కాకునూరి అప్పకవి 375 


అప్పకవీయము 


దల్లియు బంధులోకమును దం(డ్రియు నే మను వారెలింగిరే 
నుల్లమ యిట్లు నీకుం దగునో తగదో పరికించి చూడుమా. 254 


రామాయణమునందు - 


క. జనకజకు సుమిత్రానం 
దనునకుం బ్రణమిల్లి సముచితస్థితి దర్భా 
సనముల నుందంగ రఘుపతి 
యను జన్ముల జూచి సేమమాీ జనపతికిన్‌. (ఆర.25రి) 255 


12. ఫ్లతయుగవిశ్రామములు 


క. తా మేవర్ణము లైనను 
క్మామండలమునను బ్రాణమైత్రి గలిగినన్‌. 
దామోదర ఫవ్లతయుగవి 
శ్రామము లనంగాం బ్లుతాక్షరద్వయ మమరున్‌. 256 


వజపంజరశతకమునందు - 

క. శ్రీ గజగామినీమణిని సీతనుగా నిరపాయింగాం ద్రిలో 
కీగృహమేధింగా గరుడ కేతనుంగా భవరోగవైద్యుంగా 
నాగురువాన నిన్నె మది నమ్మితి వేటొకవేల్పుంగొల్వ న్‌ 
వే గతి కావవే రఘుపతీ శరణాగతవజపంజరా. 257 

ఈ పందైండును నుభయవళి భేదంబులు. 
ఇంకం బ్రాసయతు లెట్టి వనిన - 
ప్రాసయతులు 

గీ. గీతముల సీసములను సంగీతములను 
విరతి విడనాడి యొక్కొక్క చరణమునకు 


రెంటికిని బ్రాసవర్ణంబు నంటం బలుకం 
బ్రాసవిశ్రాంతు లండ్రు కబ్బముల వాని. 


376 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


ఆ. దేవకీకుమార గోవర్ధనోద్ధార 
తోయజాక్ష పాండవేయపక్ష 
ఘనవినీలగాత్ర మునిజనస్తుతి పాత్ర 
యదుకులాబ్దీసోమ కదనభీమ. 259 
అగ్రాహ్యవిరామంబులు - 


ఆ. వికటకవులు కొన్నివింతలు కోకల్సించి 
కవిజనాశ్రయమునం గలిపినారు. 
వాని గైకొనంగ వల దప్రయుక్తంబు 


లేల సెప్పు భీము డెటింగి యెటింగి. 260 
వ. అవి యెవ్వి యనిన 261 
కొత గాహ్యవర్గవళులు 


క. వెలయం గకారాదులు భూ 
తలమున నై దైదువళులు దామగు ననుచున్‌ 
లలనామదనుండు రేచన 
నలినభవ నిభుండు గుణవతంసుండు చెప్పెన్‌. 262 
వ. ఈ పద్యములం జెప్పిన యయిదువర్ల్గములయందును మొదలివర్ణములు 
నాల్గింటికి వర్గవళ్లు గనుకం జెల్లుబడి. యవి యనిన్నీ దాపలం 
బూర్జబిందువు లేకుంటేను ననునాసికములకు జెల్లవు. ఆ బిందువు 
లున్నట్లాయెనా బిందుయతులు గనుక అవిన్నీ చెల్లును. ఈభేదము 
చెప్పనందుచేత నీపద్య మగ్రాహ్యము. 263 


అగ్రాహ్యసంబంధవళులు 


క. దడలకు భేదము లెంచక 
వడియును బ్రాసంబు నిలుప వచ్చును గృతులం 
దది యెట్లన్నను శ్రీహరి 
దొడిబడి దానవుల జంపోడులి యాయె ననన్‌. 264 


కాకునూరి అప్పకవి 377 


అప్పకవీయము 


వ. 


ఈ చెప్పిన దడలకు పదాదదినున్న చతుర్ధవర్గసరళము ఆదేశమై 

వచ్చునప్పుడు ఆదేశయతిగాం చెప్పవచ్చును. అన్నీ గాక ఆరెంటికిన్నీ 

దాపలించి నెజసున్న లున్నప్పుడనుస్వారసంబంధయతులు గనుక 

అటువలెను జెప్పవచ్చును. అవి గలుగంజెప్పలేదు గనుక ఇదిన్నీ 

సమ్మతము గాదు. 265 
అ(గ్రాహ్యవర్ణచతుష్టయవళులు 

యరలవలను నీనాల్డును 

వరుసం దమలోన వళ్లు రయమునం జెల్లున్‌ 

ధర శషసహవర్ణంబులు 

సరవి నొకటి కొకటి చెల్లు హరినిభరేచా. 266 

ఈ మొదలను జెప్పిన యరలవలకు నాల్లింటి కిన్నీ చెల్లుబడి గాదు. 

శషసహల లోపలను తొలుతటివి మూండున్ను ఊప్మవిశ్రాంతులు 

గనుక చెల్లును. వానికి హకారము చెల్లదు. ఇవి తెలియక చెప్పిన 

కతంబున ఇదిన్నీ అప్రయుక్తమే ఆయెను. 267 


అగ్రాహ్యాభేదవర్గ్షయతులు 
ధరం బఫబభమాక్షరములు 
పరువడి నీయేనుగూడ వాతోం జెల్లున్‌ 


సరి సంభావన వడి యన 
మరు దీమము లేమ కీరవాణి యనంగన్‌. 268 


పంచమవర్గాక్షరము లైదింటిలో నున్న వబల కభేదయతి గనుకన్ను 
ప్రథమ ద్వితీయ చతుర్ధవర్ణములు వకారమునకు అభేదవర్ణయతులు 
గనుకను అవిన్నీ నిలుచును. మకారము నడవదు. ఇది విచారించక 
చెప్పినాడు గనుక నిదిన్నీ అబద్ధమని తెలిసికొనేది. 269 


భరితభువనార్ణవంబుతో వ్రంత సరియె 
రమ్యమణి రాజరాజితో లక్క సరియె 


378 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


లలితవీణావరంబుతో ఢక్క సరియె 
యనంగం జెల్లు నభేదాఖ్య నమరువళ్లు 270 


వ. ఈ మూటిలోపలనును భకార వకారములకు నభేదవర్గవిరతి గనుక 
ప్రయోగింపవచ్చును. లవర్ణఢవర్ణములకు న భేదవర్ణయతులున్ను 
గావు, గనుక (ప్రయోగించరాదు. రేఫమునకున్ను లకారమునకున్ను 
గ్రాహ్యంబు గాదు. వానికిన్ని లక్షణవిలాసము వారు తెలియక “కొన్ని 
యుదాహరణంబులు వ్రాసినారు. అవియును వివరించెద. 271 

శృంగారనైషధమునందు - 

క. కైలాటరాయ యభీనవ 
లీలా మకరాంక చంద్ర రేఖాంకురచూ 
దాలంకారపదాంబురు 
హాలింగిత సుఖీతనిర్మలాంతః కరణా. (1-110) 272 

రామాయణమునందు - 

క. దానవసుందరు లత్తథి 
జానకి నందములమీంద సమ్మద మొదవం 


గా నిలుప శారదాభ్ర వి 


లీనత నేపారుచంద్రరేఖయ పోలెన్‌. (యు. 23828) 2783 


వ. సంసతమునందు రేఖాలేఖాశబ్దములు రెండున్ను గలవు గనుక ఈ 
రెండు పద్యముల యందున్ను చెప్పిన రేఖాశబ్దము మొదల 
తృతీయాంతస్థ మని యెజుంగునది. 274 


హరిశ్చంద్రునికథ యందు - 


ద్వి. చీకటి విరియించుం జిజునవ్వు పసిండి 
రేకులతో నెదిరించు చెక్కులును. 275 


కాకునూరి అప్పకవి 379 


అప్పకవీయము 


వ. కొందజుం రేకులతో మురాళించుచెక్కులును అని చదువుదురు. అది 
వ్రాంతతప్పు గాని కవిహృదయము గాదు. 276 


వసుచరిత్రమునందు - 


శా. ఓలంబాలక యోల యోల యను నోలోలంచు మేలంబునన్‌ 
లోలంబాలక యోర్తు గ్రుంకి బిసవల్లు ల్లున్మి తూంటాడి కెం 
గేలం బూని తటాలున న్నెగసె నక్షీణాంబునాథాంబుజా 
క్షీలోకంబు జయించి వారలయశ్చీం దెచ్చు చందంబునన్‌. 
(3-162) 277 


వ. ఈ పద్యము రెండవచరణము మొదలను లోలం బాలక (గుంకి 
యని కవిహృదయము. ఇది గానక కొందజు “ఇందిందిర శృంచరీకో 
రోలంబో బంభరోపి చ” అని నిఘంటువున ఉన్నదని రోలంబాలక 
యని చదువుదురు. ఇట్లని రామరాజభూషణము తలంపుగాదు. 


278 
క. నణ లను రెందక్క్మరముల 
కును వడి ప్రాసంబుం బెట్టుకొన వచ్చుం గృతిన్‌ 
విను అరల కిట్ల పెట్టం 
జను లళల కభేద మరయ సర్వజ్ఞనిధీ. 279 


వ. ఈచెప్పిన మూంటిలోపలనున్ను మొదల జెప్పిన నణలకును సరసవడిని 
కడను జెప్పిన లళలకు అభేదవిరతియుం గనుక నీరెండునున్ను 
గూర్చవచ్చును. నడుమను జెప్పిన రజిలకు “రయోస్తు నిత్యం స్యాత్‌” 
అని శబ్ద్బశాసనసూత్రము కలిమింజేసి యేకతర యతులగుటను 
గూర్చరాదు అటు గనుక ఈపద్యమునున్ను బ్రశస్తముగాదు. 280 

ఇవి నలువదియొక్కటియు యతిభేదంబులు. 


ఇంకం బ్రాసస్వభావం బెట్టి దనిన 


380 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


మూ.సూ.:- ద్వితీయో వర్ణః ప్రాసో౭_ త్ర పాదపాదేషు, కించ ప్రాస స్సర్వేషు 
చైక ఏవ స్యాత్‌. 22 
తే. ప్రథమపాద ద్వితీయాక్షరంబు ప్రాస 
మయ్యెం బదపద్యముల నడుగడుగునందు 
నదియు రెండవవర్ణమై యమరు సీస 
గీతదండకమంజరీకృతులం దక్క 281 


ప్రాసపూర్వాక్షర నిర్ణయము 

క. గురులఘువులలో నెయ్యది 

మురహర తొలిచరణమునకు మొదల నిలుచు ని 

ద్ధర నాపై నిడు ప్రాసా 

క్షరములం బూర్వమున నదియ కదియింప నగున్‌. 282 
అ. దాసపారిజాత వాసవావరజాత 

ఘనఘనాఘనాంగ దనుజగర్వ 

భంగ యనుచు నిట్లు ప్రాసాదులను గూర్చ 

వలయు నొక్కభంగివ్రాలుకృతుల. 283 


అ. క్రింద జడ్డలును బిజుంద బీందువులును 

నూంది ప్రాసములకు నుందెనేని 

హ్రస్వ మొకట నిడుదయక్కరం బొక్కట 

వాని మొదల నిలుపవచ్చు నెందు. 284 
ఆ. పక్షిరాజపత్ర రాక్షసతృణదాత్ర 

దంతిభయ విరామ శాంతిధామ 

యింద్రనీలమూర్తి సాంద్రపాండురకీర్తి 

యనంగం బ్రాసమాతృకాదు లొప్పు. 285 


కాకునూరి అప్పకవి 381 


అప్పకవయము 


ఆ. వేద వేద్య యసమవృత్త పాదములను 
బ్రాసనియమరహితపాదములను 
వలసినట్లు మొదలి వ్రాలు సెప్పంగ నొప్పు 
నొక్క దాన గురువు నొకట లఘువు. 286 
స్వస్థానార్థసమవృతోపజాతి వృత్తము జా 
క్షమాకళత్రున్‌ వనజాతనేత్రున్‌ 
గామేపలీశుం ద్రిగజత్రకాశున్‌ 
దమాలనీలున్సముదారశీలున్‌ 
హేమాక్షవైరి నృజియింతు శౌరిన్‌. 287 


ఆ. వారిజాతగర్భ వామదేవసహస్ర 
నయనముఖ్య పుణ్యనామ యనుచు 
బ్రాసనియతి లేని సీసాదిపదములు 
మొదల రెండు నిట్లు గదియుచుండు. 288 


ప్రాసాక్షర మైత్రి 
తే. ప్రాసముల కెల్లం దుల్యాక్షరంబు లైనం 

జాలు స్వరభేదమైన దోషంబు లేదు 

చరణములకడం గూర్చు ప్రాసముల కెల్ల 

నన్నియు సమస్వరంబులై యమరవలయు. 289 
అ. సరసిజాతనేత్ర దురితగుల్మలవిత్ర 

హరితనూజమిత్ర గరుడపత్ర 

ధారుణీకళత్ర నీరదాసితగాత్ర 

యనుచుం గూర్చవచ్చు నచ్చు లెల్ల. 290 
క. దురితద్విపహర్యక్షా 

నరకమురాసురవిపక్ష నాళీకాక్షా 


382 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


శరధిసుతాలయవక్షా 
కరినాయకరక్ష హరముఖసురాధ్యక్షా. 291 


తే. వటువయు* నైత్వమును గలవ్యంజనంబు 

ప్రాసమై యుండు నెడం బెజప్రాసములకు 

వ్యంజనంబు సమాక్షరంబైనం జాలు 

వానిపై నేస్వరం బైనం బూన వచ్చు. 292 
అ. సకియ పూర్వజన్మ సుకృతఫలంబునం 

గాక తనువిభానిరాకృతాధభ్రు. 

నిక్సృపాపయోధి దక్కంగం గొనుటకుం 

దరమె భోజసుతకుం దక్క ననంగ. 293 


శల్యపర్వమునందు - 

క. _చావరు నొవ్వరు పాండవు 
లేవురు నని నీవు సెప్ప నిప్పలుకులు దుః 
ఖావేశకరములై చే 
తోవృత్తింగలంపం జొచ్చె దుర్భరభంగిన్‌. (1-14) 294 

కవికర్ణరసాయనమునందు - 

మ. అమరీవిభ్రమరీతిలోలనయనాహస్తాబ్బ్దోదోధూయమా 
నమణీదండక చామరా(గో పవమానస్పందనాందోళన 
క్రమశోభాన్భపకుంతల ప్రకర ముత్మ్షార్హ మయ్యెం దదీ 
యమృదుస్పర్శసుఖోన్నతిం బరవశం బై తూంగు చందంబునన్‌. 


(1-64) 295 
క. _విరమము స్వరప్రధానము 
ధరం బ్రాసము వ్యంజన ప్రధానము నగుటన్‌ 
స్వరసంధిం జెందునపుడును 
బ్రరుచిరముగ హల్లు దాన ప్రాసము లయ్యెన్‌. 296 


కాకునూరి అప్పకవి 383 


అప్పకవీయము 


క. _ఆనలు వెట్టిన నిలువక 
తా నూరక యలిగి యాోసుదంతనుజేరెన్‌ 
దానవసంహరుం దేక్రియ 
చే నింకం జనుదెంచు నాకుం చెప్పవె యనంగన్‌. 297 


ప్రాసభేదంబులు 


అర్ధవీందుసమాహ్వయముం బూరబీందు 
ఖండాఖండములు సంయుతాక్షరంబు 
ధర సంయుతాసంయుతము రేఫయుత 
లఘుద్విత్వవికల్పముల్‌ వెస నుభయము 
ననునాసిక ప్రాసమును బ్రాసమైత్రి 
యుం బ్రాసవైరంబు స్వవర్షజంబు 
బుప్రాస లఘుయకారప్రాసములు 
నభేదంబును సంధిగతంబు ననంగం 


2 


లే. బదియు నేడుం దెజంగులం బరిఢవిల్లుం 
బ్రాసములు పూర్వసుకవి ప్రబంధములను 
గ్రమత లక్షణలక్ష్యయుక్తంబుగాంగం 
దేటపజచెద వాని నిశాటదమన. 298 


సమప్రాసములు 
తే. పూర్వమున నర్ధమైనను బూర్లమైన 
దిగువ జడ్డక్కరం బైనం దగిలి మొదలి 


ప్రాస ముండినయెడ సమప్రాస మనంగం 
బిదప నన్నియు నట్లన కదియవలయు. 299 


1. సమప్రాసములం దర్ధబిందుప్రాసము 
ఆ. వీంకం బజ్మిముఖుని దాయి కోసలవల్ల 
భుండు బలాసురాంతకుందడు సెలంగ 


384 కాకునూరి అప్పకవి 


నవనిం గూల్చి ననుట నర్ధబిందుప్రాస 
మిట్లు గూర్చవలయు నెల్లకడల. 

2. పూర్ణబిందు ప్రాసము 
పొందింప వలయు నెల్లెడ 
బృందావనచారి పూర్ణబిందుప్రాసం 
బిందీవరాక్షి భీష్మక 


నందనం జే కొనియె నందనందనుం డనంగన్‌. 


8. ఖండాఖండప్రాసములు 


నిడుపులు నరసున్నలు దమ 

కెడమను గల కచటతపల కిలం బ్రాసము లై 
దొడరును నిర్భిందువు లొ 

కాడ ఖండాఖండసంజ్ఞ నిన శశినయనా. 


ఆదిపర్వమునందు - 


క. 


వీంకం శబ జుతెంచినల్లడం 

దాంకి నంగడు నలిగి ఘీోరతరశరహతిన 
మూకలు విరియంగ నర్జును 

"డాకర ముననేసె నుగ్రుడై రణభూమిన్‌. 


విరాటపర్వమునందు - 


క 


నాకొజంత దీర్చి వచ్చితి 

*నీకాటంతయ యింక సూతుని న్లైగం జూడ 
న్లోకము వంచింపంగ నగు 

చీంకటి రేయొదవె నేమి నేయుదొ చెపుమూ. 


కాకునూరి అప్పకవి 385 


తృతీయాశ్వాసము 


800 


301 


302 


(8-203) 303 


(2-271) 304 


అప్పకవీయము 
ద్రోణపర్వమునందు - 
ఫక్‌ ఫా మూకలు విరియించి వీంక నాచార్యాది 
యోధుల కెల్లను నొక్క దెసను. (2-136) 305 
రుక్మాంగదచరిత్రమునందు - 


ఉ. ఓకరుణాకలాప వికచోత్సలలోచన యిప్పు డియ్యెడన్‌ 
గాకులు చంపకుండ ననుం గైకొని కాచిన నీ కృపాగుణం 
బే "కలిగె న్వసింపం దగునే తొలిపుట్టువునందు భర్తపై 
గాంకలు సేసినట్టి ఘనకల్మషము ల్విన నీకుం జెప్పెదన్‌. (4-99)306 
ఆదిపర్వమునందు - 
మత, తీంగయుయ్యెల నూంగుం జల్లని తియ్యమామిడి మోకలం 
డాంగుం బువ్వుల తేనెసోనలం దారుం గేతకిం జేరుం బు 
న్నాగపూగమహాగవీథుల నాట్యము ల్పచరించు నా 
భోగనాగలతాగ్భహంబుల భోగము ల్లను వేడుకన్‌. 807 
రామాయణమునందు - 


ద్వి. మూంగి చరించునమ్మొకరితుమ్మెదుల 
బా గొప్పం గొప్పునం బరంగినదాని. 808 


వరాహపురాణమునందు - 


క. అచింతామణి ముని తన 
పీంచ మడంచుదాంక వీంక పృథులోభముచే 
దాంచుకొనుం గాక నాచే 
నీచే నింక మోసపోవునే నరనాథా. 309 
ఉద్యోగపర్వమునందు - 
క. ోమీటుగతి రధికులను నొక 
నాంటికి వేవుర వధింతు నరుశరములు నో 


386 కాకునూరి అప్పకవి 


నాటి పడవైచునంతకు, 
వేంటా డెదం బ్రతిబలంబువీరుల నెల్లన్‌. 


"ఆ. బోంటి యొకతె పెండ్లిపాట పాడంగం జొచ్చె 
నాంప రాని విరహతాపమునను 
బేరు గూర్చి తాను పెండ్లికూంతురు గాంగ 
గోత్రధరుండు పెండ్లికొడుకు గాంగ. 


ఆదిపర్వమునందు - 
క. ఆపన్నగ ముఖ్యులం దన 
వీంపునం బెట్టుకొని పణచి విపినములు మహా 


ద్వీపములు గిరులు సకలది 
శాపాలపురములుం జూపెం జని వారలకున్‌. 


4. సంయుతాక్షరప్రాసము 


తే.  సంయుతాక్షరప్రాసమై జగతి వెలయు 
గర్జుం దర్చించు దైవంబు భర్చుం డనంగం 
బక్ష్మలేక్షణ కౌనతిసూక్ష్మ మనంగం 
జంద్రవంశ్యుండు భోగదేవేంద్రుం డనంగ. 


5. సంయుతాసంయుత ప్రాసము 


తే. రలలు తమక్రింద జడ్డ లై క్రాలు వ్రాలు 
ప్రాసవర్ణంబులై వానిం బాసియైనం 
గూడియైనను బెజయడుగులను నిలుచు 
సంయుతాసంయుతప్రాససంజ్ఞం దనరి. 

తే. పాండి ద్రచ్చంగ నిమ్ము నాతండ్రి కృష్ణ 
వేండుకొనియెద నందాంకం బండ్లు దినుము 


కాకునూరి అప్పకవి 387 


తృతీయాశ్వాసము 


(4-407) 310 


311 


(2-42) 312 


313 


314 


అప్పకవయము 


దుండగపుంో జేష్టలును నోటిగాండతనము 
మెండుగాం జొచ్చె నీకు నై ోదేండ్ల కనంగ. 315 


రేఫశ్లిష్టమునకు నాదిపర్వమునందు - 
ఉ. క్షత్రియవంశ్యు లై ధరణి గావంగం బుట్టినవారు బ్రాహ్మణ 
క్షత్రియవైశ్యశూద్రు లనంగాం దగు నాలుగుజాతుల న్వ్వచా 
రిత్రముం దప్ప కుండంగం బరిక్షితుకాచినయట్లు రామమాం 
ధాతృరఘుక్షితీశులు ముదంబునం గాచిరె యేయుగంబునన్‌. 


(అ.2-173) 316 


వ. మాంధాతృశబ్దము బుకారాంతము గనుక దకారము క్రింద నున్నది 
వట్రువ సుడి గాని క్రారవడి కాదు. అందులకు 317 


కవికర్ణరసాయనమునందు - 


సీ.గీ. దానగుణశాలి భూసముద్ధరణ దక్షుం 
డనిశమఘదీక్షితుండు మత్తారిహరిణ 
విహృతినిరతుండు యువనాశ్వవిభుసుతుండు 
ఘనుండు మాంధాత నృపుండైన కాలమునను (2-58) 318 
సోముని హరివంశమునందు - 
శా. నాతో మార్మొన లేరు నిర్ణరపురీనాగేంద్ర బృందారకా 
రాతుల్మున్నుగ దేవసంఘములు పోర స్థీరసంగ్రామకుం 
న తైలోక్యమునందుం గల్లండు రణం బెచ్చోట లేకుండం గాం 
జేతు ల్వేయు వృథాభరంబగుచు వచ్చి నేవ యీ మేనికిన్‌. 319 
దేవీవిజయమునందు - 


తే. వాక్రిణేత్రాంగనాశచీశక్తులధిక 
సంభ్రమంబునం గుంభనికుంభదైత్య 
హంట్రిం బూజింపుదురు త్రయామంత్రములను 
స్తోత్రములు చేసి మంగళారాక్రిక లిడి. 320 


388 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
పద్మపురాణమునందు - 


క.  శ్రీకరచక్రాంకితులగు 
లోకులు శుద్దులును బుణ్యులును నగుదురు వా 
రీక్రియలు లేక యుండినం 
(బ్రాకృతు లనం బతితు లనంగంబడుదురు జగతిన్‌. 321 


లకారశ్లిష్టమునకు రాఘవపాండవీయమున - 


శా. లోకత్రాణరతిం దదాదిమమహీలోక ప్రవేశోత్మభా 

షా ”క్షప్తప్రథమద్వితీయపదగుంజన్మంజుమంజీరగ 

ర్ఞాకల్సామలరామ భారతకథాసర్దంబుల న్మించు వా 

ల్మీకివ్యాసులం గొల్చిదం దదుభయశ్లేషార్థసంసిద్ధికిన్‌. (పీఠిక. 8)322 
ఆ. సుడులు తెలుగుంలందుం బొడమ వాకైవది. 

వ్రాలు కొమ్ముక్రారవడులు గాన 

రేఫయుతసమాఖ్యం గృతులం బాసము లగు 

సారిదిం దమకుం దాము సుడులం బాసి. 823 
క. సంగ్రామరంగమున బెలు 

చం గ్రుమ్మటబుచున్న సాల్వజగతీవరుమే 


నం గ్రుచ్చిపార నాటిం 
చెం గ్రూరాస్త్రములు నాల్లు శ్రీకృష్ణుం డొగిన్‌. 324 


క. ఈక్రార పలుకునకు మొద 
లై క్రాలుచుం దేలి ప్రాస మగు దనతనకే 
శ్రీక్రొమ్ముడిసౌందర్యము 
వాక్రువ్వం దరమె యురగవరునకు నైనన్‌. 325 


కాకునూరి అప్పకవి 389 


అప్పకవీయము 
7. లఘుద్విత్వవ్రాసము 
తే. భువి లఘుద్విత్వసంజ్ఞకంబు లయి కొన్ని 
యూందం బడనిక్రారలతోడ నొకటి కొకటి 


ప్రాసముల కగుం దమలోనం బత్రయుగము 
విద్రుచె వినతాత్మంజుడు దిక్కు లద్రువ ననంగ. 326 


8. వికల్చ్పప్రాసములు 


తే. పంచవర్గంబులను గనుపట్టునట్టి 

పొల్లు లనునాసికాక్షరంబులను గదిసి 

తమదు పంచమములుం దృతీయములు నగుచు 

నమరుం బ్రాసంబులకు వికల్పాహ్వ్యయముల. 327 
తే. ప్రాబ్బగసమానధృతి సుధారుజ్ని భాస్య 

స్రజ్ని చయసక్తకంఠ దావాగ్ని పాయి 

వాజ్మనోహరనుత యసదృబ్మహాత్మ 

దిజ్మహితకీర్తి యర్జునయుగ్న భేది. 328 

9. ఉభయప్రాసము 


ఆ. ధాత్రిం బాణినీయసూత్రములను దృతీ 
యోష్మమును ద్రుతంబు నొక్కచోటం 
గ్రమత షాక్షరము ణకారము నై ప్రాస 
ములకు నుభయసంజ్ఞం బొసంగు రెండు. 829 


తైశంకవోపాఖ్యానమునందు - 


క, ర్రుష కేతుద్విషునకుం గి 
ల్పిషపర్వత వృషున కమృతవిషనిధిజామా 
త్రిషునకు బుషిపూజితునకు 
విషమాక్షున కింద్రముఖదివిజపక్షునకున్‌. 330 


390 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
సాంబవిలాసమునందు - 


క. వసుధాకళత్రునకు సా 
రసదళ నేత్రునకు మరుదరాతిమద తమో 
విసరాంబుజమి(త్రునకు 
న్విషమశిలీముఖసహస్రనిభగాత్రునకున్‌. 331 


తే. ప్రాణములం బాపె నాహవక్షోణియందుం 
బ్రాణవల్లభం గొని చన్న దానవేంద్రుం 
దమ్ముండును దాను గీశజాతమ్ముతోడ 
శరధి బంధించి ోదాంటె దాశరథియనంగ. 332 

ఉద్యోగపర్వమునందు = 

ఉ. ద్రోణుడు భీష్ముండుం గృపుండు ద్రోణసుతుండును గర్జశల్యులున్‌ 
బ్రాణము లా సుయోధనుని పాలివ యండ్రు నిజానుజన్ముల 
క్షీణపరాక్రముల్సుతులజేయులు బాహ్లికసోమదత్తు లా 
స్థాణున కైన నోడరు వశంబె జయింపగ వారి నేరికిన్‌. 

(1-299) 333 
కాళహస్తిమాహాత్యమునందు - 

మ. ప్రణతు ల్పేయుచుం గాంచె గుంభజుండు లోపాముద్రతోం గూడి ద 
క్షిణకైలాసము నంబికాహరకృత శ్రీ పాదుకాన్యాసమున్‌ 
మణిమం[తౌషధవాసము నృవమహామాయావిపర్యాసమున్‌ 
గణనాతీతనటీవిలాసము సమగ్ర శ్రీసముల్లాసమున్‌. (1-109) 334 


కాశీఖండమునందు - 
క. ితిణయనురాణివాసము 
నణిమాద్యైశ్వర్యవితరణామరతరువున్‌ 
మణికర్ణిక ముక్తివధూ 
మణికర్ణిక దలంచె మౌని మానసవీథిన్‌. (2-110) 335 


కాకునూరి అప్పకవి 391 


అప్పకవయము 


రామాయణమునందు - 


చ. 


రణమున నుగ్రసాయకపరంపర భానుకులంబరామల 
క్షణము జగంబవానరముగా విలునేర్పును మద్చ్భుజావిజృం 
భణమును జూపి తందడ్రిమదిం బట్టిన చింత దొలంగం బెట్టి శూ 
ర్పణఖకు నిట్లు వాటిలినబన్నము నీంగుదు నే నవశ్యమున్‌. 

(యు. 544) 336 


మధుసేనమునందు - 


క. 


పోనుద్యోగముం జేసిన 

ప్రాణంబా యింక నీకు బాథేయం బీ 

మానినిమందస్మితమధు 

రానన చంద్రికలు గ్రోలి యరుగుము పిదపన్‌. 337 


శృంగారషష్టమునందు - 


క. 


అనుటయుం గృష్టద్వైపా 

యనతనయుండిట్టు లనియె నవహితమతి యె 

విను మతిగుహ్యము నారా 

యణకవచము భక్త వాంఛితార్థ(ప్రదమున్‌. 338 


అరణ్యపర్వమునందు - 


చ. 


కనకగిరిం బ్రదక్షిణముగా శశిభాస్మరతారకాగణం 
బనవరతంబు ద్రిమ్మరు మహామునిసప్తకమండలంబుతో 
ననఘ తదీయ శైలశిఖరాగ్రమునందుం బయోరుహాసన 
" తిణయనవిష్టు లుండుదురు దేవగణంబులు గొల్బుచుండంగన్‌. 
(4-38) 339 
10. అనునాసిక ప్రాసము 


తమకుం దాము ద్విత్వంబులై తనరునవియుం 
బూర్జబిందులు డాపలం బొరయునవియుం 


392 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


గలసి యనునాసికప్రాసములను పేర 

నమ లమరుం గావ్యములయందుం దమకు దాము. 340 
క. మిన్నేటు పాదమున "ధా 

తంనాభిని గుసుమశరు నెదం గాంచిన నీ 

“సాన్నిధ్యము దొరకుటకై 

సన్నుతి సేయుదురు నిన్ను సనకాదు లజా. 341 


క. తమ్ములను మల్లికాకుసు 
మమ్ముల మరువాదిపత్రమాలికలను భ 
“కిం మురసంహరుపూజలు 
ోసమ్మదమున సలుపం గలుగు సకలార్థంబుల్‌. 342 
11. ప్రాసమైత్రి ప్రాసము 
తే. గట్టిబిందువు మీంది బకారమునకు 
జమిలిమా ప్రాసమైత్రి నా జరుగుచుండుం 
గమ్మతావులు వెదచల్లునంబుజములు 
శంబరారాతి చేతివాలమ్ము లనంగ. 343 


12. ప్రాసవైరము 
కబ్బముల రేఫమునకు అజకారమునకు 
మైత్రి గలుగమిం గవిశిఖామణులు ప్రాస 


వైర మనుచును గలపరు వాని నెందు 
గూర్తు రా రెండు నెఖుంగక కుకవిజనులు. 344 


13. స్వవర్గజప్రాసము 
తే. (గంథమంథశబ్దంబులం గల ద్వితీయ 
వర్ణములు రెండును నఘోషవర్ణము లగు 
నైన నిజవర్గభవచతుర్భాక్షరములు 
గలియుం బ్రాసంబులను స్వవర్షజము లనంగ. 845 


లా 


కాకునూరి అప్పకవి 393 


అప్పకవీయము 


వ. 


“గంధి గ్రంథసందర్భే' యనుధాతువువల్లనున్ను 'శాస్త్రద్రవిణయోర్లంథః 
అని నామలింగానుశాసనమునందు నానార్థవర్గములోపలను 
దవర్గద్వితీయాంతములయందే అమరసింహుండు చెప్పుట చేతనున్ను 
(గంథిశబ్దము తనయందు రెండవవ్రాయి తవర్గమునందు ద్వితీయాక్షర 
మైనాగానీ ప్రాసములయందు చతుర్దాక్షరములకు మహాకవి 
ప్రయోగములు గలుగుటవల్లను చెల్లును. 346 


అరణ్యపర్వమునందు - 


ఉ. 


అంధకవృష్టిభోజకుకురాన్వయభూపతులెల్ల నీ జెసన్‌ 

బాంధవసౌహృదప్రణయభక్తివిశేషము లొప్ప నీమనో 

గ్రంథి యదంగం జేయు నెసకంబునం బూనినవారు లోభమో 

హాంధులు ధార్తరాష్టులు నయమ్ముమెయి న్మనకుర్వియిత్తురే. 
(అ.4-160) 347 


విరాటపర్వమునందు - 


ఉ. 


బాంధవశాత్రవా కలితభావభవాభవ పాశబంధసం 
బంధవిరామకామ పరిపక్వ వివేక నిరూఢభక్త హృ 
ద్లంథివిభేదనా పరమకారుణికా పరిమాణదూర దుః 
ఖేంధనపావకాయితసమీక్షణ సోశైత్యమహాద్భుతాత్మకా. 

(1-333) 348 
మంథ విలోడనే యను ధాతువు కవికల్పద్రుమమునందుం దవర్ష 
ద్వితీయాంతధాతువులలోను బరిగణిత మైనది గనుక మంధర 
శబ్దములోని రెండవవాయి తవర్గమునందు ద్వితీయాక్షరమైనను 
బ్రాసముల పట్లను బూర్వకవిప్రయోగములు గలుగుట చేతను 
జతుర్ధవర్ణములకుం జెప్పవచ్చును. 349 


394 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
ద్రోణపర్వమునందు - 
క. సింధురము మదోద్రేక మ 
దాంధంబై వచ్చునోజ నాచార్యునిపై 
గంధవహసుతుండు గవయం౭గ 
మంథరగతి నెవ్వం డాంగు మన యోధులలోన్‌. (91-88) ౩50 


ఆముక్తమాల్యదయందు - 


ఉ. కంథరనీలవర్జ మధుకైటభనాగసువర్ణ్ల యోగిహృ 
ద్రంధిభిదోత్ఞభోగివని తాస్వనవచ్చ్వసన(స్రవచ్చిర 
స్పంధివసన్ని శాపతిరస స్రుతిదుగ్ధపయోధివీచికా 
మంధరకేళికాధర సమాశ్రితవజ్మిశిరోధిసోదరా. (5-158) 351 

వ. బుధ అవగమనే అనుధాతువువలనను బుధశబ్దములోని రెండవవ్రాయి 
తవరమునందు చతుర్భాక్షరమైనను (బానములవట్లను 
బూర్వకవిప్రయోగములు కలుగుట చేతను దృతీయవర్ణమునకుం జెప్ప 
వచ్చును సుధాశబ్దము మొదలైన వానికిని ఇటువలెనే యని 
తెలిసికొనునది. 352 

ఆదిపర్వమునందు - 

ఉ. కాదన కిట్టిపాటి యపకారము తక్షకుం డేకవిప్రసం 
బోధనం జేసి చేసె నృపపుంగవ నీవు ననేక భూసురా 
పాదితసర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా 
కోదరసంహతిన్‌ హుతవహో[గ్రమ హో[గ్రశిఖాచయంబులన్‌. 

(2-200) ౩53 


నరసింహపురాణమునందు - 
క. వేదము లాదిగం గల య 
ష్టాదశవిద్యలకు నీవ స్రష్టవు తత్త 


కాకునూరి అప్పకవి 395 


అప్పకవీయము 


ద్బోధకులును భవదాజ్ఞా 
పాదకులు సమస్తధర్మ పాలనచతురా. 354 


విరాటపర్వమునందు - 


క. 


ముద మొదవ రమ్యహర్యము 

తుది నిలుపున నిష్టసఖులతోడ విహారా 

స్పద మగు"నెళవున మెలంగెడు 

సుధేష్ణ తజ్జాలకములం జూచెం ట్రీతిన్‌. 355 


ద్రోణపర్వమునందు - 


క. 


వింధ్యాద్రివోలె నా ప్రతి 

వింధ్యుం డచలితోగ్రమూర్తి వెలయ నిలిచి గ 

ర్వాంధ్య మలరంగను దీప్తా 

వంధ్యాస్త్రము లక్కు మారవరుపైం బజపెన్‌. (1-135) 356 


విరాటపర్వమునందు - 


ోఎండకు వాన కోర్చి తన యిల్లు ప్రవాసపుజోట నాకయా 

కొంటి నలంగితి న్నిదురకుం దటి దప్పెను డప్పి వుట్టె నొ 

కండను నెట్లకో యనక కార్యము గల్లినవేళ నేలి నా 

తం డొకచాయ జూపినను తద్పరతంబని సేయు టొప్పగున్‌. 
(1-135) 357 


14. బుప్రాసము 


స్వరములెల్లను బ్రకృతిభావంబులందు 

రా వెనుక వ్రాయి యగు బుస్వరంబొకండు 

తగు యణాదేశమున రేఫ మగుటం జేసి 

ప్రాసముల కట్ల యగు వళిపట్లం గాదు. 358 


396 కాకునూరి అప్పకవి 


ధారుణి బువ్రాస మనం 
గా రేఫాక్షరమునకు బుకారము చెల్లున్‌ 
నారికి నై నాకకుజం 


బాబుభుపతింగెలిచి తెచ్చె నచ్యుతుం డనంగన్‌. 


అరణర్వమునందు - 


క 


తే. 


అబుషి పుత్రుండు గట్టిన 

చీరలు మృదులములు నవ్యశిష్టములు మనో 
హారులు నాతనిప్పథుకటి 

భారంబున నొక్క కనకపట్టము (బేలున్‌ 


15. లఘుయకార ప్రాసము 


ప్రకృతిభావంబుం జెందిన ప్రాణములకు 
మొదలియంతస్థములు ప్రాసములకు నిలుచు 
నబమటజలులేక లఘుయకారాహ్వయముల 
నాయజుని తం(డ్రిఫణిరాజశాయి యనంగ. 


కళాపూర్ణోదయమునందు - 


ఓ. 


తే. 


తృతీయాశ్వాసము 


359 


(3-104) 360 


361 


ఏయెడ నెన్నడుం గననియింపులు గుల్మెడు తద్దళస్వనం 
బాయతమైన కౌతుకము నద్భుతము న్మాలపింప నెయ్య దె 

ద్ద యిది చాలం గ్రొత్త బళి యింకొకమాటింక నాక్క్మమాటటం 
చాయలి నీలవేణి నలకాధిపసూనుండు వేండె వేండినన్‌. 


16. అభేదప్రాసము 


రేఫమునకుం బై నుండు మాతృకకుం బెద్ద 
లా యభేదాహ్వ్యయప్రాసమై యెసంగు 


కాకునూరి అప్పకవి 397 


(1-92) 362 


అప్పకవీయము 


ఖలజనవిపక్ష జలరుహదళనిభాక్ష 
కాళియోరగ మదవనగీలి యనంగ. 863 


రాజశేఖరుని చరిత్రమునందు - 


శా. కేళీ కాంచన సౌధవీథికలచక్కిన్‌ దొట్లలోం బెట్టి యో 
ప్రాలేయాచలకన్యకాధవ కృపాపారంగతా నిద్ర వ్‌ 
వే లావణ్య పయోనిధీ యనుచు నావిర్భూత మోదంబుతో 
జోలల్వాడుదు రక్కుమారకునకున్‌ శుద్ధాంత కాంతామణుల్‌. 
(2-4) 364 


రామాభ్యుదయమునందు - 


ఉ. పాలును నీరు నేజుపటుపం గలమావుల వేదవీధి వా 

హోలీ యొనర్చు నేయలికులాలక తా సితవర్ణయయ్యు నే 

బాల సువర్ణదేహమున భాసిలు నానలు మోము వేల్పు ప్రో 

యాలు ప్రవీణ మామకమహాకృతినాథుం గృతార్జుం జేయుతన్‌. 

(1-8) 365 

తే. పెద్దలాకును దనకు నభేదమగుట 

లళలకు నభేద మట్లన గలుగుకతన 

క్షితిని మూండవసరళంబు యతులం బ్రాస 

ములను లఘ్వఘులకారములకు నిలుచు. 366 


ప్రభావతీ ప్రద్యుమ్నమునందు - 
క. జలనిధి యను తెరమజుంగటు 
వెడలి నిలిచినట్టి యాటవెలందియ పోలెన్‌ 


గడు నింపులు గులుకుచుం దన, 
రెడు నీపురలక్ష్మి యవధరించితె యధిపా. (1-57) 367 


398 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
ఉద్యోగపర్వమునందు - (1-220) 
క. కొడుకులు దానును గుజ్జిపు 
దళములు కరిఘటలు భటరథ(వాతములుం 


బుడమి చలింపంగ (ద్రుపదుడు 
గడు వేడుక దోడు సూపెం గౌంతేయులకున్‌. (1-58) 368 


భీష్మపర్వమునందు - 
క. కొడుకులు దమ్ములు గుల్జిపు 
దళములు పెక్షైన బలవితానము తగుమై 
నడపింపుచు మెలపున సం 
గడములతో నడుచు శకుని కడు నొప్పారెన్‌. (1-983) 369 
శృంగారనైషధమునందు - 
చ. చిలుకలు గూయునో చెవులు సిల్లులు వోవంగ నంచు నెన్నండు 
న్వెడలండు నందనోపవనవీధులకై యట మౌళిభాగని 
ర్మల శశిరేఖ చేయునపరాధమునన్‌ గజదైత్యశాసనుం 
గొలువండు పాకశాసనుండు కోమలి నీ దెసం గూర్మి యెట్టిదో. 
(4-24) 370 
కూర్మపురాణమునందు - 


చ. చిలుకలు గూయునో చెవులు సిల్లులు వోవంగ నంచు నెన్నండు 
న్వెడలండు నందనోపవనవీధులకై యట మౌళిభాగని 
ర్మల శశిరేఖ చేయునపరాధమునన్‌ గజదైత్యశాసనుం 
గొలువండు పాకశాసనుండు కోమలి నీ దెసం గూర్మి యెట్టిదో. 
(4-24) 370 


కూర్మపురాణమునందు - 


తోటకము, తాలిమిదూలిన తాపసపత్సుల్‌, వ్రీడ మనంబున వీడ్ళొని జాబిన్‌ 
లోలమదాలసలోచన పజ్మిన్‌, జాలం దలిర్చిరి శంకరులీలన్‌. 371 


కాకునూరి అప్పకవి 399 


అప్పకవీయము 


17. సంధిగత ప్రాసము 


సంధి గూడిన వ్రాలు ప్రాసంబులైన, 

నవియె సంధిగతాఖ్యల నమరుచుండు 

దివిజులాశ్చర్య మొంద శౌరి వడవైచెం, 

జెరగి పోనీక మధురలోనం గరి నన. 372 


శల్యపర్వమునందు - 


క. 


కవదొనలును గాండీవము, 

నవల నిడం బనుపు ముంద అరదము డిగు మే 

ను విదప డిగియెద శుభకర 

మవు నివ్విధ మిట్లు సేయు మనుడు నతండున్‌. 373 


"ోకలాప్రూర్ణోదయమునందు 


రౌ: 


ఆవాలుంగనుదోయి యానగుమొగం బాగుబ్బపాలిండ్ల పెం 
పావేణీభర మాతనూవిలసనం బాయొప్పు లేం జెప్పినం 

గై వారం బగుం గాదె కేవలశిరఃకంపంబు గల్పించి యా 

హా పుట్టింపదె యిక్షుధన్వునకు నయ్యబ్లాక్షి నీక్షించినన్‌. 374 


విరాటపర్వమునందు - 


తౌ 


సింగం బాంకటితో గుహాంతరమునన్‌ జేడ్సాటుమై నుండి మా 

తంగ స్ఫూర్దితయూథదర్శనసముద్యత్రోధమై వచ్చునో 

జంగాంతారనివాసఖిన్నమతి నస్మ త్సేనపై వీండె వ 

చ్చెం గుంతీసుతమధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్‌. 
(4-95) 375 


లకారప్రాసము, కాకుత్స్రవిజయమునందు- 


తౌ 


మారుం డద్భుతశంఖ మొక్కటిని సంపాదించి దోర్మధ్యక 
స్తూరీచర్చ నెపంబునం దనదుకే ల్లోపన్‌ సువర్ణత్వరే 


400 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


ఖాలిప్సన్‌ శశి కత్తిం జూప నతండుత్మంఠోత్తుందై చేరనిం 
పారన్‌ బట్టుట దోంచెం దద్దళము కేశాఘంబు మోముం గనన్‌. 876 


వ. ఈపద్యములోను 'రేఖాలిప్పన్‌' అన్నచోటను రభరాభస్యే యను ధాతువు 
వలనం బుట్టినది లిప్పాశబ్దము గనుక సంధిగత(ప్రాస మాయెను. 
377 
అప్రశస్తప్రాసము 
అ. అప్రశస్తములగు ప్రాసజాలము లలం 
కార? విస్ఫురములు గావు గానం 
దివిరి ధూర్తులైన కవులు కల్పనం జేసి 
యొప్పిదంబు లనుచుం జెప్పరాదు. 378 
వీధినాటకమునందు - 
ఉ. _కందుకకేళి సల్పెడు ప్రకారమునం బురుషాయితక్రియా 
తాండవకేళి సల్పిడువిధంబునం బామరభామ లేంత నీ 
రెండం బ్రభాతవేళ రచియించెను గుబ్బలమీంది హారముల్‌ 
కుండలము ల్మురు ల్లదల గోమయపిండము లింటిముందటన్‌. 379 
రామాయణమునందు - 
చ కడుకొని వేండిబాప్పములు (గమ్మి పయింబడి పర్వ భీతిమై 


బ్‌ 


నడరుచు విన్ననెన హృదయంబునం బొల్బగుహారయపష్టి "2S 

య్యద దడియంగం గానంబడి యంచిత నిర్మల రత్నభూషలన్‌ 

దదుదిత దృశ్యమానమణిధామసముజ్ఞ్వలభాతి దోంపంగన్‌. 380 
ఇవి పదియేడును బ్రధానప్రాసంబులు 

ఇంక శబ్బాలంకారంబులగు విశేషప్రాసంబు లెటతింగించెద - 


ప్రాసంబు సులభాక్షరంబైన సుకరంబు 
దుర్లభంబైనను దుష్మరంబు 


కాకునూరి అప్పకవి 401 


అప్పకవీయము 


తగ రెండుమూండు నాలుగువర్ణముల పదం 
బుల నెల్ల నొకభంగిం బొసం గెనేని 

వరుసం గావ్యములు ద్వంద్వప్రాసమును 
ద్రక్షరప్రాసమును జతుః ప్రాసము నగుం 

బదములం దుది నొక్క పగిదియక్షరములు 
దనరు నంత్య ప్రాసమునకు నెందు 


తే. బడిబడినివర్ణ మొక్కండు కడకు వెడలం, 
బలుకంబడునేని యది యనుప్రాసమయ్యెం 
గంజలోచన యవి యలంకారశాస్త్ర 
కథితములు వీని నేడింటిం గానవలయు. 881 


సుకరప్రాసము 
క. కమలదళనయన సకలా 
గమవేద్య పురాణపురుష కరుణాకర మ 
ద్రమహీశపియతనయా 
రమణ యనుచు బలుక సుఖకరప్రాస మగున్‌. 382 


క. _ దుష్బృతగిరివజ్రాయుధ 
పుష్మర సదనాధినాథ బుధనుత దవ శో 
చిష్మేశాహార యనన్‌ 
దుష్మర మని దీనిం బలుకుదురు ప్రాసజ్ఞుల్‌. 383 
ద్వంద్వప్రాసము 
క. _ వ్యాసమునివినుత గోప 
ప్రీసముదయమానహరణ శృంగారరసా 
వాసముగ నిట్లు ద్వంద్వ 
ప్రాసము కావ్యములం జెప్పంబడు నెల్లెడలన్‌. 384 


402 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 
త్రక్షర ప్రాసము 
క. తిర మగుం ద్రిప్రాసము సుం 
దరమగు మురవైరిరూపు తరుణులకు మనో 


హరమగు దానవులకు భీ 
కరమగుం దపసులకు ముక్తికరమగు ననినన్‌. 385 


చతుష్ప్రాసము 


క. ధీరుడు కమనీయశుభా 
కారుండు కమలావధూటికా మృదుహృదయా 
ధారుండు కుమతిజనాధిక 
దూరుండు కమలాక్షుం డనం జతుషష్వాస మజా. 886 


అంత్యప్రాసము 


క. తొలుతను గురులఘువులలో 
పల నెయ్యెది పదము తుదిని బ్రాసమునకుం డా 
పల నిల్చునదియి నాల్లడు 
గులకడం బ్రాసముల మొదలం గూర్ప్చంగవలుయన్‌. 387 


తే. అంఘ్రితుదివ్రాయి డాపలియక్షరంబు 
గురు వయినం బ్రాస మొక్కయక్క్మరమ యగును 
గాక లఘువైన వర్ణయుగ్మంబు నడుచు 
స్వరవిభేదంబు గాక కావ్యంబులందు. 388 


క. నందాంగనాకుమారా! 
మందరగిరిధార! దనుజమదసంహారా! 
బృందాగహనవిహారా! 
కందర్పాకార! రాధికాప్రీజారా! 889 


కాకునూరి అప్పకవి 403 


అప్పకవయము 


క. గోపవధూజనమదనా 

గోపాలనచతుర కుందకుట్మలరదనా 

గోపారివిజితకదనా 

గోపతివాహాప్త ధవళగోసమవదనా. 890 

అనుప్రాసము 

క. నందసుత పురందరముఖ 

బృందారకవంద్య దాసబృందావన గో 

వింద యన ననుప్రాసం 

బందం బగు నెందుం గృతులయందు ముకుందా. 391 
క. వడులకుం బ్రాసంబులకును 

విడువక చెల్లుబడు లెల్ల వివరించితిం బా 

ల్పడి వీనిలోన సత్మవు 

లొడంబడి కావలసినవి ప్రయోగింపం దగున్‌. 892 


మత్తేభవృత్తకందగీతగర్భసీసము 


బ్‌ 


వినయసంపన్నరవిప్రభూత 
రమణీనాథా పయోజేక్షణా నరాప్త 
విభయదాకారహవిర్భుగాయతరిపు 
ప్రాణానిలాహీశ్వరా రమేశ 
విలయకాలానలవిక్రమ ప్రథిత 
సాల్వగ్రావవృద్ధశ్రవా వరేణ్య 
విజయశీలా యదువీర కౌస్తుభధరా 
చక్రీయశోదాత్మజా ముకుంద 


తే. కరివరద పూతనాంతక గరుడగమన 
సత్వసహిత కామజనక శంకరసఖ 


404 కాకునూరి అప్పకవి 


తృతీయాశ్వాసము 


కనకవసనసుందరదేహ వనధిశయన 
సనకమునివినుతచరణసరసిజయుగ. 393 


గర్భ మత్తేభము 
నయసంపన్నరవిప్రభూతరమణీనాథా పయోజేక్షణా 
భయదాకార హవిర్భుగాయతరిపుప్రాణానిలాహీశ్వరా 
లయకాలానలవిక్రమ(ప్రధిత సాల్వగ్రావవృద్ధశ్రవా 
జయశీలా యదువీర కౌస్తుభధరా చక్రీ యశోదాత్మజా. 394 


గర్భకందము 


కరివరద పూతనాంతక 

గరుడగ మనసత్త్వ సహితకామజన్‌ కశం 

కరసఖకనక వసన సుం 

దరదేహవన ధిశయన సనకముని వినుతా. 395 

గద్యము 

ఇది శ్రీమదాపస్తంబసూత్ర భారద్వాజగో త్ర కామెపల్లిపురమందిర నంద నందన 
చరణారవిందవందనాభిలాషమనీషాప్రాభవ వేంగనార్యత నూభవ 
విద్యావిశేషసురాచార్య కాకునూర్యప్పకవివిరచితంబైన యాంధ్ర శబ్ద చింతామణి 
యనువ్యాకరణ శాస్ర్రంబునందు వలిస్వరూపంబును, నేకచత్వారింశన్ముఖ్య 
విశ్రామంబులును, నగ్రాహ్యవిరామంబులును, ప్రాసలక్ష ణంబులును, సప్తదశ 
వధాన టప్రాననిర్ణయంబును, అ(వ్రశన్న (టపానంబులును 
శబ్బాలంకారనిరూపణంబనుం గల వళి ప్రాసపరిచ్చేదంబగు తృతీయాశ్వాసము 


సంపూర్ణము 


క్‌ Db 


కాకునూరి అప్పకవి 405 


అప్పకవయము 


00౫ ౯రాలా జ ల 


పొద సూచికలు 


“రీశమదాశా” (పాఠాంతరము). 

12, 18, 14 పద్యములందు స్వర యతిమైత్రి స్పష్టముగా దెలియుటకై 
విసంధిగా జూపబడినది. (రా) 

పై రాపతద్దాహ (గి.) 

రత్నమాదీవ (వా.) 

గలయక (పూ.ము.), ఓరయక (వా.) 

బుగ్యజురాది (పూ.ము) పై సవరణ (రా.) 

వట్రుసుడులు (పూ.ము) 

కెరంగి (పూ.ము.) అప్పకవిమతమున నిందు శకటరేఫముండవలెను. 
(రా) 

ణేచ్చు. (పాఠాంతరము) 

తిరుగు హరిపుర సురతరు సురల మరగి (అచ్చు. ) 

పర్యంకికా (పు) 

తార్‌క్ష్యధ్వజ (ప) 

మేసి (వా.) 

కొమ. (వా) 

ఈ పద్యము ఓ కారమునకు లక్ష్యముగా నొసంగంబడినది. ఇందు 
నాల్గవపాదమున ఐకారమునకును లక్ష్యము గలదు. (రా.) 
విరటరాజు రామభద్రుని (వా), బల రామభద్రుని (ప.). 

సుడి(ప) సుళి (వా.) లడలప్రాసము అప్పకవిసమ్మతమే (౪. 3.366) 
(రా) 

నెర (వా.) 

వ్యవహార (గి.) 

ప్రజనితము (ముద్రితభారత పాఠము) 

వినికొండ (వా.) 

ధూమంబు తమంబు (వా.) 

బనంజూడంజూడ - శ్రీ వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారి వ్యాఖ్య 

ఈ (గంథము - వాచనసోమనకృతము. నే డలభ్యము. (రా) 


406 కాకునూరి అప్పకవి 


25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 


32. 
38. 
34. 


85. 
36. 
37. 
38. 
39. 


40. 
41. 
42. 
48. 
44. 
45. 


46. 
47. 


తృతీయాశ్వాసము 


రణాభిరాముందగు (వా.) 

మైలమభీముని (పాఠాంతరము) 

మొదవకుండు (గ). 

నాంగ. (గి) 

చెజచి (వా.) 

చంచు (ప.) 

తామే యను నర్థమున 'తామయగు' అనవలె - 'తామయయగు” 

అనుట సరిగాదు. 'తామయైతగు అని సవరింపనగునేమో (రా.) 

డంబ (పూ.ము). 

(గసించు (పూ.ము) 'బలవంతుడుందాని” ముద్రితభార. 

పాఠాంతరము 

చ. బిసరుహగర్భువ్రాతయును విష్ణునిచక్రము వజ్రివజమున్‌ 

దశరథసూనుబాణమును ధర్మజుకోపము మౌనిశాపమున్‌ 
మసకపుంబాముకాటును గుమారునిశక్తియుం గాలదందమున్‌ 
బశుపతికంటిమంటయును బండితవాక్యము రిత్తవోవునే. 

శాపము (వా), పాశమును (ప.) 

ఈ [గ్రంథకర్త సింహాద్రి వేంకటాచార్యులు. 

మేదిని (పూ.ము.అని.గి. ప్రతి.) 

ఇదియే విజయభద్రరగడ. చూ.పుట. 268. (రా.) 

ఆదిత్యపురాణము (ప) ఇది సోముని ఉత్తరహరివంశములో ఉన్నది. 

ఇందు ధరోపాఖ్యానమందు మొదటి పద్యము. 

దీనికర్త మోచర్ల నన్నయకవి - చూ. కవితరంగిణి (రా.). 

సీమస్య (ఓ., పూ.ము.) 

మున్నుగనేచి యపుడ. 

పరా. ఆజ్‌. -అపి-పరాజపులు. (రా. ) 

వనితా. 

చూ. క్రీడాభిరామము. 86వ పద్యము. పాఠభేదము లున్నవి. కుసుమం 

బెట్టిన... రాత్రి సురతప్రొఢిందనుం దేల్చినన్‌. (రా.) 

పాలింళ్ల. 

మన్‌ బల్ములున్‌ (ప) 


కాకునూరి అప్పకవి 407 


అప్పకవీయము 


48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 


ర్‌రి. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 


69. 
70. 
TL. 
72. 
73. 
74. 
75. 


దీనికర్త చిత్రకవి వేంకటరమణకవి (రా.) 

మానిత (వా.) 

మాటలసొమ్మలు (అచ్చు. ) 

మొగ్గు... మూంటికి (ప.) 

యదిర్చి. 

భంజన (పూ.ము. 1859, 1901) 

రాజనారాయణ. 

పరుసు. 

జిహ్వికకు. 

కామసంభోగసుఖపదేకాంతగ్భహము, బోలి పొలిచియు... బంధులగు 
జనుల కెంతయు నొప్పునప్పురంబు (అచ్చు ప్రతిలో బాఠాంతరము). 
దానును (గి) 

దృఢంబై (పు 

దిక్కసుధీమణి నెజ్బసత్మవిన్‌ । (అచ్చుప్రతి.) 

న్మిన్నెదిర్చెన్‌ (వా) న్మిన్నుమోసెన్‌ (ప.) 

నుత్రాంతంబులై (ముద్దరాజు రామన్న కవిసంజీవని) 
మైోసెన్నమోఘోగ్రతన్‌, మరికొన్ని పాఠభేదములును గలవు. 
చిత్రమైన చిత్రితోన్నతద్వార 

భరతు డాదృతి జేసి సలీల గ్రాలంగాన్‌. ముద్రితపాఠము. 

చెల్వల చి. 

కిచ్చెమచ్చు 1. అజయసంగను (గి.) 2. నేపతిచె (సూ) 
తెబంగున మైరయము మెజయ దివికి తెజగు మెజయ రయము 
నెజయ. శ.ర.పాఠము. 

నీడు వోక. పూ.ము. 

జవ్వనంబు నిత్తథి 

నంది. 

నిన్ను (వా.ప.). 

తలంచుచుండుదు నెపుడున్‌. 

జరియింపగనమలమతీ నీకన్నకొడుకు. 


408 కాకునూరి అప్పకవి 


76. 
Tle 


78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
రిర్‌. 


86. 
87. 
88. 
89. 
90. 
91. 


92. 


99. 


94. 


95. 


96. 


97. 


98. 


తృతీయాశ్వాసము 


మతి 

మణిమండన ముఖ్యములైన కానుకల్‌... ఇవి యఖండవడి గల ప్రాచీన 
పాఠములు. (రా.) 

గొలువగా నిటవచ్చితి (రా) 

రాజానీక (రా. ) 

తావకాయత (ప.) 

గులభూమిధరోన్నత (పాఠాంతరము.) 

ఘస్మరుడగు (రా.) 

అరుసు(వా) అరసన్‌ - తమిళశబ్దము. రాజని యర్థము (రా). 
పట్నంపు (వా.) 

“'మహాఫలసిద్ధి అని యుండవలెను. లేకున్న “మహతాం పలసిద్ధిః 
అని షష్టీ సమాసము చేసికొనియైన దృప్తిజెందనగును. (పూ.ము.) 
మహాఫల (సూ) 

కన్ను కంటె (వా). 

రాజునకున్‌. 

గల్పించి (పూ.ము.) 

ఈ శీర్షిక పూ.ము.లో లేదు. క్రొత్తగా చేర్చబడ్డది (రా) 

ఢలి (పాఠాంతరము) 

(వా) ప్రతిలో “సుపూర్వానునిర్ణయము” అని ఈతావున “తలసీలి కలదు. 
(౧) 

ద్వి త్వము (పూ.ము.) కాని పైపాఠమే యప్పకవిపరిగ్భహీతము చూ. 4 
ఆ.50 ప. 

దోదూయ. 

“పవమానాస్పంది 

సుదంతిని (పూ.ము) స్రీ వాచ్యంబగుచో “సుదతి” అనవలె. ఇందు 
“సుదంతి సంజ్ఞావాచకము (రా). 

బజఅతెంచు నిరుడ. (గి) 

డాకతమున (ప-వా-పె) డాంకరమున (భారతము అచ్చుప్రతి) 
ఆకరమనగా ఆగ్రహము. ఇది యప్పకవిమతమున నిర్చిందువుగా 
నోపు (రా). 

నీ కొదవయ. (వా.ప) 


కాకునూరి అప్పకవి 409 


అప్పకవీయము 


99. 


100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 
107. 


108. 
109. 


110. 
111. 
112. 
118. 
114. 
115. 
116. 
117: 
118. 


115 


120. 
121: 


మూకశబ్దము. శ.ర.లో సార్ధానుస్వారముగంజేర్చి యీసీసపాదమునే 
యుదాహరించినారు. కాని యప్పకవిమతమునసార్థాను స్వారముగాడు. 
(గి). 

కరణిన్వచింప. (సా) 

ఈ పద్యము భారతమున నెందును గానరాదు. (రా) 

నీటుగల మేటులగు (అచ్చు. భా.) 

బోటి-స్తీవాచకమైనచో నిర్బిందుకము-చూ.శ.ర. (రా). 
జైదములునోట 

దేండ్లు (పూ.ము.) 

గనుక (సూ) 

'కుప్తిలో కి లకారశ్లిష్టముకాదు. అప్పకవి యీపద్యములను 
ల్లకరా శ్లిష్టమ్గున కుదాహరణముగ నిచ్చుట ప్రమాదము. 

దాంటి. 

ఇచ్చట ణత్వముకాదు, కాని శ్రీనాథుడు ప్రయోగించినందున 
సాధుత్వము కల్పనీయము. లేక సామాన్యముగ నణలకు ప్రాసమైనను 
ఒప్పుకొనవలసివచ్చును (గి). 

వ్రాతప్రతులందు ణత్వమే కనబడుచున్నది. 

ధాతన్నాభిని. (గి) 

సాంనిధ్య.. సంనుతి. (పూ.ము). 

భక్తిమ్మురహర. (గి). 

సంమద. (పూ.ము.) 

దైత్య (అచ్చు. భా.) చైత్య. (గి) 

గవయన, మంధరగతి (వా.ప.) 

నెలవున (పూ.ము.అని గి). 

అప్పకవి చెప్పినస్వవర్గ జప్రాసమున క్రీ పద్యము లక్ష్యము గాజాలదు. 
(రా). 

ఈ పద్యము కళాపూర్ణోదయమందు గనంబడదు. శృంగార 
శాకుంతలమునందు ద్వి ఆ. 187వ పద్యముగా నున్నది. 

విస్మిత. (గి). 

పయ్యెద దడియంగం గానంబడియెన్‌ జితనిర్మల (పాఠాంతరము.) 


410 కాకునూరి అప్పకవి 


పద్య పరిచ్చేదము 
చతుర్థాశ్వాసము 


శ్రీ సహ్యప్రత్యంతో 
ర్విసంభృత్ర్రభవకృష్ణవేణీతటభూ 
"వాసైలేశ్వరపూర్వా 
శాిసప్తసుయోజనప్రసన్న నమస్తే. 

క. అవధారు శబ్దశాసనుం 
డవనిం గలియుగమున కాది నారాజమహేం 
ద్రవరంబునం జెప్పిన యం 
ధ్రవచో వ్యాకరణసూత్రతతిం దెనుంగింతున్‌. 


తే. ఘనుండు వాగనుశాసనకవివరుండు 
ముందు వర్ణపరిచ్చేదమునకుం దుదిని 
బద్యలక్షణ మెల్ల నేర్పడంగ బల్మె 
సొరిది సంక్షేపముగ నైదు శ్లోకములను. 
పద్యపరిచ్చేద మూలసూత్రంబులు :- 
ఆర్యావృత్త శ్లోకంబులు 
వృత్తం జాతి శ్చేతి ద్వివిధం పద్యం గణ ర్విసర్గాఖ్రైః, 
సంబద్ధం వృత్తం స్యాదుపగణమాట్రాభి రన్వితా జాతిః. 
శాస్తార ఏకమాత్రా లఘో ర్వ్విమాత్రే గురో రితి వదన్తి, 
గౌలౌ గగలలసంజ్ఞా గోహగణో లఘుగురూ లగో వగణః. 


కాకునూరి అప్పకవి 411 


అప్పకవయము 


గత్రితయం లత్రితయం మనసంజ్ఞా వాద్యమధ్య మాన్యార్థాః 
గురవ శ్చే దృజసగణా లఘవో యది యరతసంజ్ఞి కాః *క్రమశః 8 


మిత్రౌ నగలా వింద్రా నలనగసలభరతా శ్చంద్రా మలఘుః, 

రలరగతలతగనవనహభలభగసలలనలలనగగసవసహాః. 4 

దీర్భ స్పంయుక్తాద్యః పూర్ణానుస్వార పూర్వవర్ణశ్ళ, 

ఏతే గురవ శ్ళేషా స్సర్వే లగ్వక్షరా ఇతి జ్ఞేయాః. ర్‌ 
వ. ఈ శ్లోకంబు *లైదును తొమ్మిదిసూత్రము లయ్యె నవియెల్ల నిందు 

వివరించెద. 4 


ఆ. “సకలభాషలందు ఛందంబు దెలియక 
పద్యములు రచింపం “బాటి గామి 
దద్విధం బెణుంగందగుం గావ్యములు సేయు 
తలంపు గలిగినట్టి ధన్యులకును. ర్‌ 


మ. హరభక్తుం డగు భీమసత్మవి ననంతామాత్యునిం బెద్ద స 
ద్వరునిం దాతనం గాచిరాజు బసవప్ప న్ఫైరవు వ్రీధరుం 
బరమోత్సాహమునం దగం దలంచి చెప్పం బూనితి న్వారిచే 
త రచింపంబడినట్టి ఛందములచందం బెల్ల నందంబుగాన్‌. 6 


క. భువి నీఛందముం దెలియక 
"కవితను రచియింతు ననుచుం గడంగుట లెల్లన్‌ 
వివరింప నీత "*నెటుంగక 
తవిలి యమున దాంటి పోవం దలంచుట గాదే. 7 


ఛందః ప్రభావము 


తే. ఆదిమూలస్వరూపుం డైనట్టివేద 
పురుషు డాటు (ప్రధానాంగముల వెలుంగు 


412 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


వాని నెలింగింతుC జేదిభూవర కృతాంత 
తంగెడాహ్వయ దేశమధ్యమ నిశాంత. 8 


తే. శిక్షనాస, నిరుక్తంబు చెవులు, ఛంద 
మం[ఘ్రియుగ్మంబు, కల్పంబు హస్తయుగము 
జ్యౌతిషము నేత్రయుగళంబు, శబ్దవిద్య 
సురుచిరానన, మామ్నాయపూరుషునకును. 9 


లే. వేదమునకు బాదంబు లై వెలయుకతన 
ఛంద మన్నిటిలో నవశ్యంబు గాదె 
పురుషు డఖిలాంగయుతు6 డయ్యు జరణయుగము 
లేక నడవ సమర్ధుడే లోకమునను 10 


క. ఛందస్స్సూత్రంబుల చే 
తం దగం గూర్పంగం బడి కదా వాక్యమణుల్‌ 
చెందు. జతుర్దశవిద్యా 
సుందరహారంబు లై యజునిసతి గళమున్‌. 11 


ఛందోవ్యాపక సంప్రదాయము 

తే. అట్టిభందంబు నంది దా నందె ముందు 

శివునిచే నంత నొక్కనిచేత నొకరు 

వడసిరి సనత్ముమార కుంభజ బృహస్ప 

తీంద్ర వాసుకి పింగళాహి ప్రముఖులు. 12 
క. గురుండయి పింగళకాకో 

దరపతి వెంస జెప్పె మౌనిదానవవిద్యా 

ధరనిర్ణరగంధర్వా 

ప్పరోభుజగ యక్షసిద్ధసాధ్యుల కెల్లన్‌. 13 


కాకునూరి అప్పకవి 413 


అప్పకవయము 


వ. 


క్త 


తత్స్వరూపం బెట్టి దనిన, 14 


(పేమమునీ (బ్రహ్మ గాయ- 

త్రీ మహిమ(గంథకధిత దివ్యచ్చందో 

నామము లింకను దెలిపెదం 

గామెపలీపురనివేశ కంసవినాశా. 15 


అనుష్టుప్‌ శోకత్రయము 
ఉక్తాత్యుక్తా తథా మధ్యా ప్రతిష్టా న్యా సుపూర్వికా, 
గాయటత్ర్యుష్టిగనుష్టు ప్ప బృహతీ పక్కి రేవ చ. 1 
త్రిష్టు ప్ప జగతీ చైవ తథా తిజగతీ మతా, 
శక్వరీ చాతిపూర్వా స్యా దష్టి రత్యష్టి రేవ చ 2 


ధృతి శ్చాతిధృతి శ్రైవ కృతిః ప్రకృతి రాకృతిః, 
వికృతి స్సంకృతి శైవ తథా భీకృతి రుత్కతిః. 8 


పదవిభాగ గద్యము 


ఉక్తా, అత్యుక్తా మధ్యా, ప్రతిష్టా, సుప్రతిష్టా గాయత్రీ, ఉష్లిక, అనుష్టుప్‌, 


బృహతీ, పజ్మి క్రిష్టుప్‌, జగతీ, అతిజగతీ, శక్వరీ, అతిశక్వరీ, అష్టి, అత్యష్టిః, 


ధృతిః, అతిధృతిః, కృతిః, ప్రకృతిః, ఆకృతిః, వికృతిస, సంకృతిః, అభికృతిస, 


ఉత్కతిః, ఏతాని షడ్వింశతి శృందో నామాని. 


క 


ోయదుతిలక కామెపలిపుర 

సదనా యివి యిరువదాటు ఛందంబులకున్‌ 

మొదలుకొని వరుస వెంబడి 

సదమల నామములు వీని జను దెలియంగాన్‌. 16 


414 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 
ఇతిహాసాది స్వరూపము 
ఆ. కవిత యనుచు నొకటి కల్పించి వాల్మీకి 
చెలంగి రామకథ రచించె మొదల 


నతనిం జూచి చెప్పి రామీందికవు లెల్లం 
గామెపల్లి గోపకామినీశ. 17 


వ. అది యెట్లంటేని. 18 


తే. ఎటుకు మును క్రౌంచమిథునంబు నేయం గాంచి 
వగచి వాల్మీకి దాం బల్ము వాక్యములును 
బద్య మైనను నేర్చి చెప్పంగం దొడం గెం 
బూర్వరామాయణము నాండు పుట్టెం గవిత. 19 


క. విను మితిహాసము కావ్యము 
నన ద్వివిధం బయ్యెం గవిత యం దితిహాసం 
బనుపమ చాతుర్యపురా 
తనవృత్తం బయ్యె భారతం బదియ కదా. 20 


క. _ పుడమిని గవిచేం జెప్పం 

బడునది కావ్యం బటంచుం బలుకుదు రార్యుల్‌ 

తొడిబడ నదియె కదా యి 

ప్పుడు రామాయణ మనంగ భూనుతచరితా. 21 
అ. ద్వివిధ మయ్యెం గావ్య మవని సంగీత సా 

హిత్య సంజ్ఞలను మహేంద్రవంద్య 

సప్తతాళభవము సంగీత మాజయ 

దేవకావ్య మదియె పో వచింప. 22 


మ. ధర సాహిత్యము గద్యపద్యము లనం దా రెండు భేదంబులై 
పరగు న్గద్యమునందుం బాదనియతు ల్ఫావింపగంగా లేవు వా 


కాకునూరి అప్పకవి 415 


అప్పకవయము 


క్సురణం బై విలసిల్లంగా నుడువ నొప్పుం *గావ్య మెంతేనియున్‌ 
మరుతండ్రీ మణి దీనికే వచననామం బయ్యె నాంధ్రంబునన్‌. 23 


గద్యము. శ్రీవిలాసినీవక్షోరుహద్వయ గిరిదుర్గ సర్వాధ్యక్ష, పద్యజాండానేక 
భరణదక్ష దక్ష జామాతృధాతృ ప్రథమ విశాల నేతృ ప్రముఖ నిఖీల బర్డి ర్ముఖ 
ప్రసూయమాన శుభశీల, ధరణీ తనూజాది దైత్యకాలయవనజరాసుత ప్రభృతి 
దుష్టక్షితిపతినిగ్రహోపాయపారీణ సౌందర్యవిజితారవిందబాణ, బాణాభిధాన 
పూర్వగీర్వాణేంద్ర సహస్రబాహు రంభాస్తంభ సునిశితకుఠార, ద్వారకాపట్టణ 
వివోర, వోరాంగదవలయు మకరకుండల కిరీటాద్యశేషవిశేష 
భూషణభూషితగాత్ర, భూమిధరారాతి పుత్రమిత్ర, మిత్రకుమారి కాంతిక 
కాంతారాంతర లతా నిశాంత సంచరణచరణ సముల్లాస, యోగీంద్రహృదయ 
పయోజవాస, వాసవరత్నాభ, వారిజనాభ, నాగారిస్యందన, సందగోపనందన, 
కరుణాలవాల, కాంచనచేల, భుజగేంద్రశయన, పుండరీకనయన, 
ఆర్తరక్షణపరాయణ, గోవింద, ముకుంద నమస్తే నమస్తే పునస్తే పునస్తే. 24 


వ. అని యివ్విధంబున గద్యరూపంబుగా నాదిమధ్యాంత శూన్యుండును, 
జతుర్దశభువన మాన్యుండును, సకలసద్దుణసంపన్నుందును, సజ్జనాసన్నుండును, 
భవబంధమోదనుండును, బంకజలోచనుండును, గందర్పకోటివిలాసుండును, 
గామెపల్లి నివాసుండునునగు గోపాలుని వినుతించు జనంబులకు ధర్మంబు 
కరతలామలకం, బర్ధంబు ముంగొంగు బంగారంబు, కామంబు తంగెటిచెట్టునం 
బెట్టిన జుంటితేనియ “*పెర, మోక్షంబంగణంబునం గల వేల్పుటావని నిశ్చయం 
బని విపశ్చిద్వచనంబులు ప్రచురంబులై వెలయుచుండు. 25 


తే. కొంగను నిషాదుం దేయం గన్గానిన వామ 
లూరుభవుని శోకంబు లకారసహిత 
మై కదా శ్లోక మయ్యెం బద్యంబు నండ్రు 
దానిం గొందబు నాల్గు పాదముల కలిమి. 26 
మూ.సూ. వృత్తం జాతి శ్చేతి ద్వివిధం పద్య గణె ర్నిసర్గ్లాభ్యెః సంబద్ధం వృత్తం 
స్యా దుపగణమాట్రాభి రన్వితా జాతిః. 1 


416 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


తే. పాదనియమంబు గలయట్టి పద్యసమితి 
వృత్తములు జాతులును నన ద్వివిధ మయ్యె 
కేనిల్ర నిసర్గగణంబుల వృత్తములగు 
జాతు లుపగణమాత్రల జరుగుచుండు. 27 


(ప్రథమ ప్రత్యయోద్ద్ధారణ “క్రమము 
క. అత్యాశ్చర్యము లగుష ట్ర 
త్యయములు దాన యైన ప్రస్తారాఖ్య 
ప్రత్యయమువలన గణములు, 
దైత్యాంతక తెలియం జెప్పెద న దెట్లన్నన్‌. 28 


మూ.సూ. - శాస్తార ఏకమాత్రాం లఘో ర్విమాత్రే గురో రితి వదన్తి. 2 


క. భరితేందిర కామెపలీ 
పురమందిర యొక్క మాత్ర భువి లఘువునకున్‌ 
గురువు ద్విమాత్రాయుత మీ 
పేీయురవువలన రెందులఘువు లొకగురువునకున్‌. 29 


తే. మహిని లఘువులు నిడుపుగా మరుశరముల 
వైఖరిని వ్రాయ నగు గురుల్‌ వానిరెట్టి 
యగుట రెండేసి రేఖలు దిగవకొనలు, 
గలయంగాం గ్రొన్నెలలభంగి నిలుపందగును. 80 


క. సమవృత్త ప్రస్తార 
క్రమ మిది వో యుక్త మొదలుగా నన్నెవ ఛం 


దము వలయు నన్ని గురువులు 
కమలాప్రియ యడ్డచాలుగా నిడి పిదపన్‌. 31 


అ. బంతిబంతి మొదల భాసిల్లు గురు వెందు 
దానికింద లఘువు దానికుడిని 


కాకునూరి అప్పకవి 417 


అప్పకవీయము 


బైకి సమము వామభాగోర్వి గురువులు, 
నయ్యె సర్వ లఘువు లైనదనుక. 32 


తే. ఇటుల (బాయంగ నేఛంద మెన్నిబంతు 
లన్ని సమవృత్తములు దానియందుం బుట్టె 
బంతి యొక్కొక్క సమవృత్తపాదగణము 
అయ్యె నాలుగుపదముల నవియె నిలుచు. 33 


ఇందునుటీక :- ప్రస్తార ప్రత్యయ మనంగా నిన్నవ ఛందంబున నెన్ని 
సమవృత్తంబుల పుట్టను? వానిలోపల నిన్నవసమవృత్తంబునకు నేయేగణంబు 
లని యడిగితేను సరిచెప్పేటి విధము; వా రెన్నవ ఛందమున నడిగితేను అన్ని 
గురువులు అడ్డపజ్మిగాను వ్రాసి ప్రస్తరించేది. అది యెట్లంటేను ఆ బంతి 
మొదల ఎక్కడ గురు వుంటేను దానిక్రిందను లఘువుగా వ్రాసేది. ఆ లఘువునకు 
వలపలనుం మీందను గురువుంటేను గురువున్ను లఘువుంటేను లఘువున్ను 
నిలుపేది. ఏమిన్నీ లేకుంటేను నేమిన్నీ వ్రాయక ఊరకుందేది. ఈ బంతిని 
ముందుగా వ్రాసిన లఘువునకు ఎడమదిక్కునను మీందను గురులఘువుల 
లోపలను ఏది ఉన్నను దానిక్రింద గురువే నిలుపుచున్నూ వచ్చేది. మీందను 
ఏదిన్నీ లేకుంటేను గ్రిందనున్నూ ప్రాయం బనిలేదు. ఇప్పుడు వ్రాసేక్రమముననే 
క్రిందిబంతి చూచి యాక్రిందట దిరుగా దిరుగా బంతిని అన్నిన్నీ లఘువులు 
వచ్చినదను కాను ప్రస్తరించి అన్నిబంతులనున్ను లెక్క బెట్టంగాను ఎన్ని 
అయితేను యాఛందమున అన్ని సమవృత్తములు పుట్టిన వనేది. ఎన్నవ 
వృత్తమమడిగితేను అన్నవబంతిని ఉన్న గురువులు లఘువులు గణములు 
చేసి ఆవృత్తమునకు ఏక పాదమునకు అవి గణములని చెప్పేది. నాలుగు 
చరణములకున్ను ఆ గణములే నిలుచునని తెలసికొనేది. ఇరువైతజు 
ఛందములకున్ను ప్రస్తరించేటి క్రమము ఈలాగుననే యని తెలిసుకొనేది. ౩5 


418 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


క. భూమి నిసర్లోపగణ 

స్తోమము వివరింతు వినుము సురరిపుభీమా 

కామెపలీపుట భేదన 

ధామా సుగుణాభిరామా! దైవలామా! 84 
క. ఉక్తాత్యుక్తా మధ్యల 

వ్యక్తం బగు నాప్రతిష్టయందును గణముల్‌ 

సూక్తిమయములై పుట్టెను 

భక్తపరాధీన కామెపలిపురవాసా. తర్‌ 

నైసర్గిక గణములు 
ప్రథమచ్చందోజాత గణములు 


క. గాయనంగ నొక్కగురు వగు 
లాయనంగా ధాత్రి నొక్నలఘునామం బౌ 
నీయక్షరములు గణముల 
పై యోగం బైనం గలయం బలుకంగ వలయున్‌. 36 


ద్వితీయచ్చందోజాత గణంబులు 
మూ.సూ. - గౌ లౌ గగలలసంజ్ఞా గో హగణో లఘుగురూ లగో వగణః. 8 


క. గగ మాయు రెండు గురువులు 
లగమును వగణంబు నయ్యె లఘువును గురువున్‌ 
జగతిని లఘుయుగ్మము లల 
మగు గురువును లఘువు గలము హగణంబు నగున్‌. వో 


తృతీయచ్చందోజాత గణంబులు 


మూ.సూ. - గత్రితయం లత్రితయం మనసంజ్ఞావాద్యమధ్యమాన్వార్దాః గురవ 
శ్చే దృజసగణా లఘవో యది యరతసంజ్ఞ కాః క్రమశః. 4 


కాకునూరి అప్పకవి 419 


అప్పకవీయము 


తే. మూండు గురువులు లఘువులు గూడిన మన 
లాదిమధ్యాంతముల గురులైన భజస 
అవియె లఘ్వక్షరములైన యరత లయ్యెం 
గ్రమము దప్పక నెనిమిది గణములకును. 


ఉపగణోత్పత్తి ప్రకారము 


మూ.సూ. - మిత్రౌ నగలా వింద్రానలనగసలభరతాశ్చంద్రా మలఘుః 
రలరగతలతగనవనహభల భగసలలనలలనగ గసవసహాః. 5 


క. ద్వివిధం బయ్యెను గణచయ 
మవని నిసర్గములు నుపగణాలియు ననంగా 
నివి నైసర్ల గణంబులు 


రవిశక్రశశాంకు లివి ధరణి నుపగణముల్‌. 38 


తే. గరిమ నత్యుక్త మొదలుగాం గలుగునట్టి 
మూంట రెండేసి పంక్తులు మొదల విడిచి 
మొదల లఘువున్న పంక్తుల మొదల లఘువు 
వెండియును నిల్ప రవిశక్రవిధు గణములు. 39 


వ. దీనికి తెలివిడి : అత్యుక్త యను రెండవ ఛందము ప్రస్తరించితేను 
నాలుగు పంక్తులు పుట్టెను. మధ్య యను మూండవది లిఖించితేను ఎనిమిది 
చాళ్లవును. ప్రతిష్ట యను నాలవది వ్రాసితేను పదహాజు వీథులవును. ఈ 
మూండు ఛందములయందున్ను మొదలివి రెండేసి పంక్తులు విడిచి మిగిలిన 
వీథులలోను ఏ వీథిమొదలను లఘువుంటేను ఆ వీధిని ఆ లఘువునకు 
మొదలను, మణిన్నీ ఒక్కొక్క లఘువు నిలిపేది. ఇటువలెనే ప్రస్తరించి ఒక్కొక్క 
చాలున గల గురులఘువులు గణములు చేసితేను అత్యుక్తయందలి రెండుబంతు 
లవిన్నీ సూర్యగణము లవును. మధ్యయందవి ఆజుచాళ్ళవిన్ని ఇంద్రగణము 
అవును. ప్రతిష్టయందలి పదునాలుగువీథు లవిన్నీ చం(గగణము లవును. 40 


420 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


క. నగణమును గురువు నగ మగు, 
నగణము తుదిలఘువు గదియ నల మనం బరంగున్‌ 
నగణముపై గగ ముండిన, నగగం బగు 
మటియు నుపగణము లిట్లాప్పున్‌. 41 


క. హన లర్మగణము లనంగాం 
జను నింద్రగణములు భరత సలనల నగముల్‌ 
పనివడి జాతులయం దివి 
కనంబడు నక్కరలు మొదలుగా శశి కొప్పున్‌. 42 


క. భలభగురుతలతగములును 
మలఘురల రగములు నేడు మలి నవనహలున్‌ 
నలలనగగములు నాల్టును 
సలలస వసహములు మూండు చంద్రగణంబుల్‌. 483 


స్వభావగణ ప్రస్తారము 


ఉక్తాఛందోజాతగణంబులు. మధ్యచ్చందోజాతగణంబులు. 
౮ గగణము. ౮౮ ౮ మగణము 
| లఅగణము 1౮ ౮ యగణము 

వెరసి 2 ఉభయమున్ను. ౮1౮ రగణము 

అత్యుక్త ఛందోజాతగణంబులు 11౮ సగణము 
౮౮గగ గణము ౮౮| తగణము 


1౮ లగ గణము (ఆదేవగణము) | 1౮ | జగణము 

౮ | గల గణము (ఆదే హగణము) | ౮౪|| భగణము 

|| లల గణము. 111 నగణము 
వెరసి 4 గణములు. వెరసి 8 గణములు. 





కాకునూరి అప్పకవి 421 


అప్పకవయము 


సూర్యేంద్ర చంద్రగణ ప్రస్తారము 


సూర్య గణములు. 
UU 
16౮ 


౮| గలగణము 

||| నగణము 
వెరసి 2 ఉభయమున్ను. 

ఇంద్రగణములు 


౮౮౮ 
1౮౮ 


౮1౮ రగణము 
౮1౮ నగము. 
111౮ తగణము 
11౮1 సలము 
౮|| భగణము 
11|| నలము 


వెరసి 6 గణములు. 


చంద్ర గణములు 
UUUU 
IUUU 


U1౮ ౮ రగగణము 
II10 ౮ నగగగణము 
౮౮1౮ తగగణము 
IIL 1౮ సవగణము 
౮|| ౮ భగురుగణము 
11|| ౮నవగణము 

౮౮ ౮|మలఘుగణము. 


11౮ ౮| సహగణము. 
౮1౮ 1రలగణము 
111౮! నహగణము 
౮౮|| తలగణము 
11౮11 సలలగణము 
౮111! భలగణము 
11111 నలలగణము. 
వెరసి Hu గణములు. 





గురులఘువర్ణ నియమము 


క. గురువు పరమేశ్వరాకృతి 
యరయ లఘువు గిరికుమారి కాకృతి గణముల్‌ 
పరికింపగం దత్ర్రకృతులు 
మురహర గణములకు లక్ష్యములు వర్ణంబుల్‌. 44 


422 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


మూ.సూ. దీర్హస్సంయుక్తాద్యః పూర్ణానుస్వార పూర్వవర్ణశ్ళ, 
ఏతే గురవ శేషా స్సర్వే లఘ్వుక్షరా ఇతి జ్జేయాః 6 
క. ఇల జమిలి యక్క్మరములకు 
బలుసున్నకు నెడమ నూంది పల్మెడు వర్ణం 
బులుం జాంపి పలుకునవియును 
లలి గురువులు కడమలిపులు లఘువు లఘూరీ. 45 


క. విను తన్వంగీ యని ప 
ల్మిన మూండును గురువు లయ్యె గిరిజ యనుచుం బ 
ల్మిన మూండు లఘువు లయ్యను 
దనరు లిపుల కెల్ల నిట్లు దనుజవిఖేదీ. 46 


తే. కొమ్ముక్రారలు ద్విత్వ “వర్ణంబు అగుట 
వానియెడమని గురువులు ““వట్రసుడులు 
ప్రాణములు గాన వానిడాపలను గల్లు 
నక్కరము లెల్ల లఘువులు నిక్కముగను. 47 


ఆ. వ్యంజనాక్షరంబులందుం (గ్రిందటి వ్రాంత 
లైన వట్రసుడులు నైత్వములును 
వానిం గూడి యున్నస్వరములు కాని జ 


ద్దక్కరములు గావు యజ్ఞరూప. 48 
ఆ. అన్ఫతసదృశ మగు మహావృజినంబును 

బీతృసమర్చం బోలునతిసుకృతము 

సమృతసింధుశాయిసమమగుదైవంబు 

గలుగ దనంగ లక్ష్యములు ముకుంద. 49 


ఆ. ఆంధ్రకృతులమాట కాదివర్ణము క్రింద 
నూందంబదనిజడ్డ లుందెనేని 


కాకునూరి అప్పకవి 423 


అప్పకవీయము 


వానియెడమ నున్నవ్రాలు నందును గూడి 
గురువు లనుచు గణము గూర్చవలదు. 50 


లే. భవవినుతనామ వ్రజధామ (ప్రథనభీమ 
కంజదళనేత్ర స్తుతి పాత్రక్షాకళత్ర 
శౌరి ప్రధ్వస్త వైరి భ్రాజత్మిరీట 
హారకేయూర యనంగ లక్ష్యంబు లయ్యె. ర్‌ 


సర్వగణ లక్ష్యంబులు 


క. ఇలం బద్మాయన గగ మై 
పొలుచు రమా యనిన వగణమును లగమును నై 
వెలయు గిరి యనంగ లల మగు 
లలి లక్ష్మి యనంగ నగు గలము హగణంబున్‌. 52 


క. మయరసతజభనగణముల 
భయమునం బింగళుండు దొల్లి పక్షీంద్రునితో 
రయమునం బల్మినమాటల 
పయిపొల్ల లటంచుం జెప్పంబడు నెనిమిదియున్‌. 53 


వ. అవి యెయ్యెవి యనిన : ధీశ్రీస్రీమ్‌, వరాహాయ్‌, కాగుహార్‌, వసుదాస్‌, 
సాతేక్వత్‌, కధాసజ్‌, కింపిదభ్‌, నసహన్‌, అనియెడు నీ యెనిమిది 
వాక్యంబులయందు నొక్కొకదానికి మొదలనుండెడు మూందక్షరంబులకు నైన 
గురు లఘువులకు నాలవది యగుపొల్లు గణ సంజ్ఞాక్షరంబని వియద్దంగా 
తరంగిణీరంగ దుత్తుంగ భంగ శృంగార సంగతోత్తుంగ దయా పాంగ 
సుధారసైక పావనాంగుండగు పింగళభుజంగమ పుంగవుండు వేదాంగంబు 
నందు ముంగల నెలీగించె నట్లు గావున. 54 


క. శ్రీరామా యన మగణం 
బారయ ఘనుం డనగ నగణ మగు మధ్యా ప్ర 


424 కాకునూరి అప్పకవి 


స్తారాద్యవసానంబుల 


చతుర్హాశ్వాసము 
థి 


నీరెండును వెలయు. గ్రమత నెఖుంగంగ వలయున్‌. ర్‌ర్‌ 


క. ధీరుం డన భగణ మొప్పు ము 
రారియనం జగణ మయ్యె ననఘా యనం జె 
న్నారు సగణంబు వీనికి 
నారయ గురు లాదిమధ్యమాంత గతంబుల్‌. 


క. సొరిది నుపేంద్రా యనినను 
బరువడి యగణంబు వల్లభా యన రగణం 
బరుదుగ గోవింద యనన్‌ 


56 


ధరం దగణము క్రమత లఘుయుతము లీమూండున్‌. 57 


తే. నరమృగా యన నగమగు నరసఖ యనం 
దలంకొను నలంబు నరకజైత్రా యనంగ 
నగగ మై తగు నీగతి జగతి నింద్ర 
చంద్రగణములు మతియునుజను నుపేంద్ర. 


గణాధిదేవతాఫలంబులు 
తే. కంసమర్దన కృతిముఖ గ్రాహ్యవర్ణ 
సూత్రమున శబ్దశాసన సూరివరుని 
చేత సంక్షేపముగ మును చెప్పంబడిన 
శుభగణము లిచ్చట వచింతు సుకవు లలర. 
మూ.సూ. యే చ శుభగణాస్త ఏవ కావ్యాదౌ గ్రాహ్యాః. 


క. తలంపంగ శుభఫలదాయక 
ములు మంగళ దేవతాకములు నగుగణముల్‌ 
నిలుపం దగుం గృతిముఖంబునం 
దెలిసి కవీశ్వరుండు పతి కతిశ్రేయముగాన్‌. 


కాకునూరి అప్పకవి 425 


ర్‌రి 


59 


60 


అప్పకవీయము 


ఆ. బాలచంద్ర నిభము పార్వతీవల్లభు 
దాసి యుచ్చరించుతణీ ద్విమాత్ర 
హరలం దక్క గణములం దెల్ల మొదలను 
భూతిదాయి గురువుం బొగడ వశమె. 61 


క. శరసన్నిభము లలసజే 
తరగణముల మొదల భద్రదాయి పలుకుచో 
ధర నేకమాత్ర హిమభూ 
ధరనందన దాసి లఘువుం దరమే పొగదన్‌. 62 


ఆ. గగము భూమిగణము లగమంబు గణమును 
లలము వాయుగణము గలము పావ 
కమును మధ్య నైనకతమునం దత్సమా 
నంబులై శుభాశుభంబు లొసంగు. 63 


క. మయరసతజభనలకు “భూ 
పయోగ్ని పవనగగనరవిపద్మారివృషా 
హృ్వయు లీశులు శివజయలయ 
భయ శుభరుగ్ధనముదములు ఫలములు వరుసన్‌. 64 


వ. అది యెట్లనిన నధర్వణ వేదముఖంబున మగణంబు వసుమతీ 
దేవతాకంబు గావున శివప్రదంబని మహానాటకంబునందు “విఘ్నేశో నస్స 
పాయాత్తని వానువుంతుండును, నూర్యశత కంబునందు 
“జంభారాతీభకుంభోద్భవి మని మయూరుండును, మేఘసందేశంబునందు 
“కశ్చిత్మాంతావిరహగురుణా” యని కాలిదాసుందడును, కాలామృతమునందు 
“శ్రీమద్వేంకటనాయక”మ్మని మదీయాన్వయ (పభవుండగు తిరుమల 
భట్టారకుండును, ఖారతంబునందు, “శ్రీవాణీ గిరిజా” యంని 
వాగనుశాసనుండును, కవిజనాశ్రయమునందు, 'శ్రీకాంతాయని వేములవాడ 
భీమకవియును, ఛందంబునందు. “శ్రీరామా స్తనమండలీమిళిత కాళ్మీరాగ 


426 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


వక్షంబుతో”నని యనంతుండును వుుదలం గదియించిరి. 
యాజుషామ్నాయాద్యం బగుయగణంబు జీవన దేవతాకంబు గాన జయప్రదం 
బని యాదికావ్యంబునందు, “తపస్స్వాధ్యాయ నిరతొమ్మని వాల్మీకియు, 
ప్రథమశైవస్తవంబునందు “మహిమ్నః పారం తే” యని పుష్పదంతుండును, 
సౌందర్యలహరియందు “శివ శృక్యా యుకో యని శంకరాచార్య భారతులును 
తొలుత నిలిపిరి. బుక్సామంబులకుం (బథమంబగు రగణ మాశయాశ 
దేవతాకంబు గాన లయప్రదం బని యొల్లవారు నాది నిడ నోడిరి. కవి 
కంఠపాశంబునందు “వ్యోమసూర్యం వితనుతే” యని పల్మినకతంబునం 
బంచత్వంబు నొందె. సగణంబు దహన సఖదేవతాకంబుగాన భయ (ప్రదంబని 
కవివరులు మొదలం గూర్ప వెజచిరి. వెజవక “శాలినీ సహకారంబు నందు 
“అవలంబ్యస్వహేరంబ”మని సార్వభౌముండును, వృత్తరత్నాకరమునందు 
“సుఖసంతానసిద్ధర్ధామని కేదారకవియును రచియించి పంచత్వంబు నొందిరి. 


తే. గగన మేలిక గావునం దగణమునకు 
ఫలము శూన్యం బటందు రాపలుకు మిథ్య 
యఖీలభూతంబులందు నిత్యమయి నిల్చు 
వ్యోమము శుభప్రదంబు గాకుండుటెట్లు. 65 


ఆకాశము నిత్యమైనందుకు భాగవతము ద్వితీయ స్మృంధమునందు. 

ఉ. సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుండు సర్వ “శ క్రియున్‌ 
సర్వజగత్రసిద్దుండును సర్వోగుణుండును నైనచక్రి యా 
సర్వశరీరులు చోన్విగతసంగతిం జెంది విశీర్యమాణులై 
పర్వినచో *ోనభంబుగతి (బ్రహ్మము దాం జెడ కుండు నెప్పుడున్‌. 66 


(2-210) 
తే.  ఎల్లరును శుభదము లని యొన్నినట్టి 
గణములకు వ్రాయు టేపాటి? కాని వనిన 
తజలు మంచివిగా వ్రాయం దగు మహాక- 
విప్రయోగలక్ష్యంబులు వెదకి పెక్కు 67 


కాకునూరి అప్పకవి 427 


అప్పకవీయము 


వ. అవి యెయ్యవి యనిన బ్రక్రియాకౌముదియందు “యేనాక్షర 
సమామ్నాయ”మని ధర్మకీర్తియు, తర్మభాషయందు “బాలోపి యో న్యాయనయే” 
యని కేశవ మిశ్రుండును, మంత్రదర్పణమునందు “ఆధారపద్మవనఖేలన 
రాజహంసీ”మని పృథివీ ధరాచార్యుండును, కృష్ణవిజయంబునందు “పాయాద 
పాయాత్తని కుసుమాయుధుండును, సాహసాంకంబునందు “అవ్యాత్సనో” 
యని పరిమళుండును కావ్వాదిని బ్రతిపాదించిరి. మజియు “ఆరోగ్యం భాస్మరా 
*దుపైతి” యని మనువచనంబు గలుగుటం జేసి. 68 


తే. అరయ నారోగ్యకరుం డైన యరుణుం డేలు 
జగణమున నెట్లు రోగంబు సంభవించుం 
గాంతి యగుం గాని రోగంబు గాదు రుక్చ 
దార్ధ మనుచు వెల్లంకి తాతప్ప చెప్పె. 69 


వ. కావున శిశుపాలవధంబునందు “శియఃపతి శ్రీమతి” యని 
వణిజ్మాఘుండును, కిరాతార్డునీయంబునందు “శియః కురూణా” మని 
భారవియును, మణిదర్పణము నందు “దివాకరం నమస్కృత్య” యనియును 
*శాకున నామ (గంథంబునందు “విరించి నారాయణ శంకరేభ్యః” 
యనియును, ఛప్పన్నంబుందు6 “బ్రణమ్య లోకకర్తార” మనియును, 
భోజరాజీయంబునందు “సునీతిశాస్త్ర సద్విద్యా” యనియును ముందరం 
బొందించిరి. భగణంబు సుధాకరదేవతాకంబు గాన ధనప్రతం బని శుభ 
మపేక్షించి భారతశేషమగు విరాటపర్వము ప్రారంభించునప్పుడు, “శ్రీయన 
గౌరి నాంబరంగు” నని తిక్షనయును, శ్రీమద్రామాయణమునందు “రాముని 
శుభచరితములను” అని భాన్మరుండును, యుద్ద కాండమునందు 
లంకాదహనము వట్టుకథ ఉప(క్రమించుచును “శ్రీయుతమూ ర్తియెన” 
యని యయ్యలభట్టారకుండును, నృసింహపురాణమునందు “శ్రీకినిరంతరం” 
బని ప్రబంధపరమేశ్వరుండును, రుక్మాంగదచరిత్రమునందు “శ్రీమయపత్రముల్‌ 
జడలు” అని ప్రాధకవి మల్లనయుం బ్రయోగించిరి. నగణం బమృతాంధో 


428 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


నాథదేవతాకంబు గాన సకల భోగప్రదం బని నలోదయమునందు 
“హృదయసదా యని కాళిదాసుండును, శివభద్రంబునందు “ప్రణమితశిరసి” 
యని కవివరుండును, అరణ్యపర్వావశిష్టంబునందు భీమకవి శాపభయంబున 
జయము గోరి “స్ఫురదరుణాంశురాగరుచి” యని శంభుదాసుండును, 
త్రిస్థలీదండకమునందు “విజయనగర హేమకూటంబున న్నిల్చి” యని 
నందితిమ్మనయుం జెప్పి రదియునుం గాక. 70 


సీ (గహములలోన భాస్మరుని చందంబున 
దరులలోం బారిజాతంబు కరణి 
క్షాధరంబులలోనం గనకాద్రికైవడి 
నదులలో జహ్నుకన్యక విధమున 
దైవతంబులలోన దైత్యారిచాడ్పునం 
(బమధథులలో శూలపాణి పగిది 
*మృగములలోన గరిద్వేషిభాతిని 
వివిధ విద్యలలోన వేదము క్రియ 


తే. క్షేత్రములలోన వారణాశీస్థలంబు 
రీవి నిభములలోన నైరావణంబు 
రీతి గణములలోనం జర్చించి చూడ 
నగణ మొప్పారు శుభనిధానంబు గాన. 71 


క. కృతి మొదల నిలిచినప్పుడు 
మతిం దలంపంగ నుపగణములు మగణాదులతో 
జత గూడి యాఫలంబులె 
పతి కిచ్చు రవీంద్ర శీతభానుల మహిమన్‌. 72 


A 27 
అష్టగణ లక్షణంబులు 


బ్‌ 


చంద్ర సూర్యాగ్నిలోచనుం డగుముక్కంటి 
మూండు నేత్రములను మూండు గురువు. 


కాకునూరి అప్పకవి 429 


అప్పకవయము 


లావిర్భవించి మధ్వాఛందమున కాదియై 
మగణం బయ్యె నందువలన 

జనియించెం (బ్రస్తరించిన క్రమమున 
యరసతభజన లనంగ సప్తగణము 

లివి మగణముం గూడ నెనిమిదగణములై 
తనరు *వీటికి రూపదైవవర్ణ 


తే కులరస స్వర ది గ్యామగోత్రయోని 
గణభరాశిగ్రహతదీయ కాంతి జనక 


తనయఫలములు నాంబదు నెనిమిదియును, 
దెలిసి కృతిముఖమునం గూర్చవలయుం గృష్ట 78 


మగణ లక్షణము 


బ్‌ 


అలఘుత్రయంబు కాశ్యపము గోత్రము 
వన్నె పచ్చన సంతతి పాదజంబు 
ధరణి దైవంబు రౌద్రము రసంబు శుభంబు 
ఫల మాదియామ ముత్పత్తివేళ 
స్వరము మధ్యమము శంబరయోనియును 
దైత్యగుణమును నగువృషర్హంబు తార 
వృశ్చికాఖ్యము రాశి విపులాకుమారుండు 
గ్రహము వాని శరీరకాంతి యెజుపు 
తే. (ప్రమధనాథుని లోచనత్రయము జన్మ, 
భూమి గారాబుపట్టి యంభోగణంబు 


మందిరము శంభుకోణంబు మగణమునకు, 
దానవ వినాశ కామెపల్లీ నివేశ. 74 


430 కాకునూరి అప్పకవి 


బ్‌ 


బ్‌ 


చతుర్తాశ్వాసము 
థి 
యగణ లక్షణము 


ఆదిలఘువు ద్వితీయ ప్రహారము జన్మవేళ 
బ్రాహ్యంబు భావింపం గులము 
గౌతమగోత్రంబు కారుణ్యము రసంబు 
జలము దైవమ్ము పంచమము స్వరము 
కపియోని మర్యంబు గణము పూర్వాషాఢ 
నక్షత్ర మిష్వాసనంబు రాశి 
గ్రహము గురుండు తత్మాంతి పీత్రాభంబు 
వరుణుని దిక్కు నివాసభూమి 


తండ్రి ధరణి గణంబు సంతాన మగ్గి 

దేవతాకంబు ఫల మతిభావుకంబు 

హరిణవర్ణంబు తను కాంతి యగణమునకు, 

దానవవినాశ కామెపల్లీ నివేశ. 75 


రగణ లక్షణము 


మధ్యమ లఘువు యామంబు మూండవయది 
క్షాత్రంబు కులము రక్తంబు చాయ 
దైవతంబు స్వరంబు దైత్యంబు గణము 
దస్రము యోని శతతార జన్మభంబు 
రాశి కుంభము విక ర్తన సుతుండు గ్రహంబు 
ఖంజనాభంబు తత్మాయకాంతి 
శృంగారము రసంబు కృష్ణవర్మ యధీశుం 
డాంగిరసము గోత్ర మంబుగణము 


గణుతి సేయంగం గడుపారం గన్న తండ్రి 
యనుంగుంబట్టి సకారంబు వ్యధఫలంబు 


కాకునూరి అప్పకవి 431 


అప్పకవీయము 


బ్‌ 


బ్‌ 


రచ్చపట్టు హుతాకాశ రగణమునకు 
దానవ వినాశ కామెపల్లీ నివేశ. 76 


సగణ లక్షణము 


గురు వంత్యవర్ణంబు ఘోరంబు రసము వం 

శంబు పంచమము తేజంబు నలుపు 
ధవుండు మారుతము గోత్రంబు కౌశిక మున్న్మి 

పట్టు వాయవ్యంబు ఫలము లయము 
నాకేశము గణంబు హస్త తారక యోని 

మహిష మంగన రాశిగహము బుధుండు 
వానిదేహము పీతవర్ణంబు స్వరము గాం 

ధారంబు యామంబు నాలవయది 


ఏడు చేతులు గలదయ్య మేలునట్టి 

వ్రాయి జనకుండు గగనదైవత్యమాత్మ 

సంభవుం డెంచి చూడంగ సగణమునకు, 

దానవ వినాశ కామెపల్లీనివేశ. 77 


తగణ లక్షణము 


అవసానమున లఘు వాకాశ మీశుండు 
రసము శాంతంబు భార్గవము గోత్ర 
మనిలదైవత్యంబు జనకుడు వనజ బాం 
ధవ దైవతాకుండు నందనుండు 
జనన మగ్రజము పంచమము యామము వర్ణ 
మసితంబు ఫలము శుభాభీవృద్ధి 
సౌరంబు గణము పుష్యమి తార బస్తంబు 
యోని రాశి కుళీర ముడువిభుండు 


432 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
ఇ 
తే. గ్రహము తద్విగ్రహచ్చవి తుహినశైల 

సన్నిభంబు నిషాద సంజ్ఞంబు స్వరము 

తావు దేవేంద్రభాగంబు తగణమునకు 

దానవ వినాశ కామెపల్లీనివేశ. 78 


జగణ లక్షణము 


బ్‌ 


నడుచక్కి నుండువర్ణము గురు వాజవ 
యది యామ మన్వవాయంబు క్షత్రి 
యము రుక్కు ఫలము శోణాభంబు రుచి నభో 
గణ మయ్య శీతాంశుగణము కొడుకు 
నరసంజ్ఞికంబు గణంబు యోని వృషంబు 
రెండవ ఫల్లుని రిక్క రసము 
వీరంబు రాశి కంఠీరవం బాశత్రేయ 
గోత్ర మంబరచారి కువలయారి. 
తే. యతని మైచాయ కెంపు పూర్వాశ యిరవు 
బుషభ సంజ్ఞంబు స్వరము త్రయీతనుండు 
జలజబంధుండు వేలుపు జగణమునకు 
దానవ వినాశ కామెపల్లీనివేశ. 79 


భగణ లక్షణము 


బ్‌ 


ప్రథమాక్షరము ద్విమాత్రము కాపిలము గోత్ర 
ముత్తరం బిరవు మహోరగంబు 
యోని మృగోక్షంబు లుడురాసు లుశనుండు 
ఖచర మాతండు మల్లికా నిభాంగుం 
డూరుజంబు కులంబు సూరదైవత్యంబు 
జనకుం డైంద్రము చూలు స్వరము షడ్డ 


కాకునూరి అప్పకవి 433 


అప్పకవీయము 


బ్‌ 


మధిపతి జాబిల్లి యాదితేయంబు గ 
ణంబు సప్తమము జన్మ ప్రహరము 
రసము హాస్యంబు వన్నియ రజతనిభము 
ఫలము ధన హేమ మణివస్త్ర పశుతనూజ 
పరిజనాశ్వాది సంప్రాప్తి భగణమునకు 
దానవ వినాశ కామెపల్లీనివేశ. 80 


సగణ లక్షణము 


ఏకమాకత్రలు మూండు నింద్రుండు పతి యద్భు 
తము రసంబు నిశీశదైవతాక 
మారయం దండ్రి బృందారకాధీశు న 
దంతావళం బుండుతావు నెలవు 
దివ్యభోగం బీగి తెలుపు వర్ణము జాతి 
విప్ర ముద్భవవేళ వేంగుజాము 
రవము షడ్డము ప్రవరంబు వాశిష్టంబు 
చుక్కరేవతి గాము సురగురుండు 


వానితేజంబు పచ్చన యోని గజము 

రాశి మీనంబు గణము సుధాశనంబు 

నందనుండు లేండు మధ్యను నగణమునకు 

దానవ వినాశ కామెపల్లీనివేశ. 81 


దేవతాంకిత నియమంబులు 


స్వరమును జామును దిక్కును 

బరికించి కవీశ్వరుండు పదపద్యంబుల్‌ 
సురనామాంకితములుగా 

విరచించినం గలుగు సకల విభవము లెపుడున్‌. 82 


434 కాకునూరి అప్పకవి 


వ. 


చతుర్థాశ్వాసము 
స్వర కూటము 
నిరతము నిషాదముఖ్య 
స్వరముల పదములు రచించుచక్కిని దత్త 


త్వ్వరగణములె మొదలగు గూ 
ర్తురు గానకళాయుగంధరులు భద్రేచ్చన్‌. 88 


యామ కూటము 


పనివడి పద్యం బేజా 

మునకు రచింపంగ వలయు మొనలను నాజా 

మునం బుట్టినగణ మిడం దగు 

ఘననీకాశ ప్రకాశ కామెపలీశా. 84 


దిక్కూటము 
ఏదిక్కున నెలకొను గణ 
మాదిని గూర్ప్చంగం బడియె నపుడు కృతికిం దా 
నాదిక్కున కభిముఖమై 
మోదంబునం జెప్పవలయు మురనరకహరా. రిర్‌ 
నరాంకిత నియమంబులు, దగ్గాది తారలు 


దగ్ధమును జ్వలితము ధూమితంబు మృతము 

గదయుతము నగుతారలగణము లాది 

నిడంగ నొల్లరు విభునకు నిష్టసిద్ధి, 

గలుగం గోరెడు నట్టిసత్మవులు కృతుల. 86 


వీనిలక్షణం బంతయు ముందర రెండవ పరిచ్చేదంబున వర్ణదుష్టతారా 


నిర్ణయంబునందు విస్తరింపబడియెం గావున నది చూచి తెలిసికోనేది. 87 


చ. 


నాయక కూటంబులు 
అలయక కబ్బపుందొరకు నాదిగణంబునకుం గ్రమంబునన్‌ 
గులములు యోని లింగములు గోత్రములు న్మటి కాంతులు న్లణం 


కాకునూరి అప్పకవి 435 


అప్పకవీయము 


బులు నడురాశి ఖేటములు బొందికలై శుభదాయకంబులై 
వెలయ నరాకితంబులు *గవిప్రవరు లబ్రచియింపంగాం దగున్‌. 88 


క. కుతలమున వధూవరులకుం 
జతురత దైవజ్ఞమణి విచారించుగతిన్‌ 
కృతికన్యా నాయకులకు 
హితమతిం దెలియం దగు సుకవి యివి తొమ్మిదియున్‌. 89 


గణకుల కూటము 


తే. నాథుకులమును మొదలిగణంబుకులము 
నొకటి గాక విజాతులై యుండెనేని 
భిన్నకులజాత యగు చంద్రబింబవదనం 
గేలు పట్టినపగిది దుష్మీర్తిం జెందు. 90 


గణయోని కూటము 


క. జా నగునాయకతారా 
యోనియుం గృత్యాదిగణభ యోనియు వైరం 
బూనక యుండ నహల్యా 
జాని వచనమున నెజఖుంగం జను సుకవులకున్‌. 91 


తే. తత్తదాఖ్య ముఖార్ల సంతతికి నైన 
తారకలు గావు ఛందోమతంబునందు 
జన్మతారక లని బహుజనము లాడు 
కతన నవియె వచించితి గణములకును. 92 


క. వర్ణపరిచ్చేదంబున 
వర్ణములకుం గూటనిర్ణయం బంతయు వి 
స్తీర్ణముగా మును చెప్పితిం 
గర్జాహితమిత్ర దానిం గని తెలియ నగున్‌. 93 


436 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 
గణలింగ కూటము 


క. మొనగణమురిక్కలింగం 
బును బతినక్షత లింగమును వైరము జెం 
దిన నాయకు ధన మెల్లను 
మనుజపతి హరించు బంచమాసంబులకున్‌. 94 


గణగోత్ర కూటము 


క. పతిగోత్ర ప్రవరములో 
సతతంబును బలుకంబడిన సన్మునిగోత్రాం 
కితము లగుగణము లతినిం 
దితములు కావ్యాది *నాదితేయసహాయా. 95 


గణకాంతి కూటము 


తే. నాయకునికాయ మేచాయ నలుపు మీటు 
నరసి తద్వర్ణమునం దనరారునట్టి 
గణము పద్యాదిం గూర్చినం గలుగు శుభము 
వ్యత్యయంబయ్యెనేని దేహంబు చెడును. 96 


క. శ్వేతము నీలము నేకము 
భూతలమున రక్తపీతములకు న భేదం 
బై తనరు నరతనుద్యుతు 
లీ తెజంగునం దెలియవలయు నిభపతి వరదా. 97 


గణదేవాది కూటము 


తే. గద్యపద్యాదిగ ణతారాకాగణంబు 
భర్భనక్షత్రగణమును బంధులైన 
వత్సరశతంబు బ్రతుకుం గావ్య ప్రభుండు 
మైత్రి లేకున్న నెలకు ధర్మపురిం జేరు. 98 


కాకునూరి అప్పకవి 437 


అప్పకవీయము 
గణనక్షత దూరము 


ఆ. ఆదిగణమురిక్క కధిపతి నక్షత్ర 
మెన్నబదియు మూంటి కెక్కుందైన 
బ్రతుకు నూజువత్సరంబులు కృతినేత 
తక్కువైన వేగం దనువు విడుచు. 99 


గణరాశి కూటము 


క పదపద్య గద్య ముఖమున 
శగదియ గణమురాశి* నుంచి గణుతించిన నా 
రదనుత విభురాశి శుభ 
ప్రదమై యుండంగ సుకవి పరికింపం దగున్‌. 100 


గణఖేట కూటము 


క. మహి నధినాయకురాళి 
గ్రహమును గృతిముఖగణోడురాశిగ్రహమున్‌ 
మిహిరేందులు దమగతిలో 
సుహృత్తులై యున్న సరియ చుట్టము గాదే. 101 


క. కొందటు జ్యోతిశ్చాస్తము 
పొందు వదలి భిన్న మార్గముల గణములకుం 
బొందింతురు గ్రహముల నా 
చందమునకు గణము శాస్త్ర సాధక మెందున్‌. 102 


కృత్యాది గణద్వయ కూటములు 


తే. మొదల నుండు గణద్వయంబునకుం లెస్సం 
జూడం దగు యోనిలింగగణోడురాశి 
ఖచరతత్మాంతి నైసర్గిక రస నామ 
కూటములు తొమ్మిదియును నిశాటదమన. 103 


438 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


ఆ. ప్రథమగణము వధువు పై గణంబు వరుండు 
నగుట నాగణద్వయంబునకును 
బొత్తు గలిగినట్టి పొత్తంబు ముంగిటం 


గలుగు వేల్పుటావు గాదె పతికి. 104 


అ. తొలుత నేడుకూటములు మాతృకాపరి 
చ్చేదమునను దెలియం జెప్పంబడియెం 
గాన వాని మాని కడమవి రెండును 
వివరపటుతు నిచటం గవులు వొగడ. 105 


గణనైసర్గిక కూటము 


ఆ. తండడ్రికొడుకు లగుచుం దనరారుగణములు 
గలసి మెలసి కృతిముఖమున నిలుచు 
రసలనడుమం బచ్చికసవు వైచిన మండు 
నగ్ని పవనగణము లగుట నేమొ. 106 


క. సుతజనకులు *గదిసిన ధన 
యుతుండగుం గృతిభర్త రెండు నొకగణ మైనన్‌ 
గుతలాధినాయకుం డగు 
నితర గణద్వయము గూడ నిలపైం గూలున్‌. 107 


గణరస కూటము 


క. మొగదలం గలగణయుగమున 
కగపడు రసములకు వైర మగుపొత్తము భ 
ర్త గళంబునంజుట్టిన పా 
ముగతిం దత్రాణపవనములు భక్షించున్‌. 108 


తే తలంప శృంగార భీభత్సములకుం బగలు 
హాస్య కృపలకుం బోరు రౌద్రాద్భుతముల 


కాకునూరి అప్పకవి 439 


అప్పకవీయము 


కధికవైరంబు వీరభయానకముల 
కీసు శాంతంబునకుం జెలు లెనిమిదియును. 109 


తే. రసములకు రెంటికిని సమ 
రసమైన శుభంబు వైరరససంగతి సా 
ధ్వస మొకరస మైనను సం 
తస మన్యరసములు గూడినను ముద మొదవన్‌. 110 


ప్రశస్త కూటంబులు 


తే. ోక్షితిసురుల కాజు ధారుణీపతుల కైదు 
వైశ్యులకు నాల్గు శూద్రాంత్యవర్ణ ములకు 
మూండు రెండును శుభకరంబులయియున్నం 
జాలుననియె సంహితలోన శౌనకుండు. 111 


లే. విప్రులకు గ్రహమైత్ర ముర్వీపతులకు 
గణవిధము వైశ్యులకు రాశిగణన శూద్ర 
నీచులకు యోనితార లిన్నింటిలోనం 
గడుం (బ్రశస్తము లిది వృద్ధగర్గమతము. 112 


దోషాదోష బాహుళ్య ఫలంబులు 


ఆ. స్వల్పదోషములును సమధిక గుణములు 

నైన నుక్తఫలము లధిక మగును 

సద్దుణంబు లిచ్చు సప్తాశ్వపవ మాన 

కీలిగుణము లిడవు కృతిముఖమున. 1183 
తే. గుణము లవగుణములకన్నం గొంచెమైన 

నాథునకు మెండు దుష్టగణంబు లిచ్చు 


సోంకనీయ వొకింతయు శుభగణములు 
నిజఫలములను బద్యాది నిలిచినపుడు. 114 


440 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 
మగణద్వయ యోగమునకు :- 


1. యోనికూటము, రెండున్ను హరిణయోనులేకాన ఏకయోనులేగనుక 
మంచిది. 2. లింగకూటము, జ్యేష్టప్రథమయోని గాన పుల్లింగనక్షత్రము 
రెండున్ను పుల్లింగ తారలే ఆయెను. పోరుపుట్టినాగాని మొదలిగణము వధువున్ను 
రెండవగణము వరుండున్ను గనుక స్త్రీకి పుల్లింగతార అయినందుచేతను 
ఆదోషము పనిలేదు. 8. గణకూటము, రెండున్ను రాక్షసగుణములే గనక ఉ 
త్రమము. 4. ఉడుకూటము, మొదలిగణము తారనుండి రెండవగణము 
తారదనుకను లెక్క పెట్టవలెను గనుక రెంటికిన్ని జ్యేష్ట యొక్కటే ఆయెను 
గనక లెఖ్మకు మొదలిదే ఆయెను. పదమూంటికి లోపల ఉండుట చేతను 
కృతిపతి కల్పాయువు. 5. రాశికూటము, ప్రథమగణరాళశినుండి రెండవ 
గణము రాశిదనుకాను ఎన్నవలెనుగనుక, రెండున్ను వృశ్చికరాసులే గనుక 
సంఖ్యకు తొలుతటిదే అయెను గనుక సామ్రాజ్యము. 6. ఖేటకూటము, 
రెంటికిన్ని కుజుందడే కనుకమంచిది. 7. గ్రహకాంతికూటము, అంగారకుండు 
ఎటుపుగనుక పాపిఆయెను. ఆరెంటికిన్ని పాపగ్రహమైనను నతండొక్కందే 
కనుక సుఖము. 8. నైసర్గిక కూటము, రెండున్ను మగణాలే కనుక కుతలాధి 
నాయకత్వము. 9. రసకూటమున, రెండున్ను రౌద్రరసములే ఆయెను గనుక 
సంతసము. 10. వీనికి తేరగడ వివరము ఉడు కూటమొకటిన్ని చెడ్డదిన్ని 
కడమకూటము లెనిమిదిన్ని మంచివిగనుక దోషము కొంచెమున్ను గుణములు 
చాలానున్ను గాన ఆదినున్న మగణము తనమీద మగణమునిచ్చినప్పుడు 
తానిచ్చు శుభఫల మధికముగా నిచ్చును. 


మగణయగణ యోగమునకు :- 


1. యోనికూటము, హరిణకపులు భిన్న యోనులుగనుక కొంతమేలు. 
2. లింగకూటము, రెంటికిన్ని పుల్లింగ తారలే కనుక పోరు పుట్టును. అయితే 
నేమి? మొదలిగణము వధువుగనుక స్ర్తీకి పుల్లింగతార అయినందుచేతను ఆ 


కాకునూరి అప్పకవి 441 


అప్పకవీయము 


దోషము పనిలేదు. 8. గణ కూటము, రాక్షస మనుష్య గణములు గనుక 
నాశనము. 4. ఉడుకూటము, జ్యేష్టకు పూర్వాషాఢ మూడవ నక్షత్రముగనుక 
పదుమూటికి లోపలనుండుటచేతను కృతిపతి కల్పాయువు. 5. రాశికూటము, 
వృశ్చికమునకు ధనుస్సు రెండవరాశి గనుక నిర్ధనము. అయితే నేమి? 
వృశ్చికాధిపతియెన కుజుడున్ను ధనుధిపతి యైన గురుడున్ను అన్యోన్య 
మిత్రులుగనుక నారదమతమున ఆదోషము పనిలేదు. 6. ఖేటకూటము, 
కుజగురు లన్యోన్య మిత్రులు గనుక మంచిది. 7. గ్రహకాంతికూటము, 
కుజుం డెటుపుగనుక పాపిని గురుడు పచ్చ నగనుక శుభుండున్ను గాన 
పాప శుభయోగము గనుక జగడము వచ్చును. 8. నైసర్గికకూటము, 
ప్రస్తరించేటప్పుడు మగణమువలనను యగణము పుట్టుట చేతను మగణము 
తండ్రిన్నీ యగణము కొడుకున్ను గనుక సుతజనక 3 ్ర్రూగమున నిధనము. 
9. రసకూటము, రౌద్రకారుణ్యరసములన్యములు గనుక సుఖము. 10. వీనికి 
దేరుగడ వివరము. గణోడు(గహకాంతి కూటములు మూండున్ను చెడ్డవిన్నీ 
కదమకూటము లాజున్ను మంచివి గనుక దోషము కొంచెమున్ను గుణములు 
చాలానున్ను గనుక మగణము తనమీందను యగణము నిల్చినప్పుడు తా 
నిచ్చు శుభఫల మధికముగా నిచ్చును. 


మగణరగణ యోగమునకు :- 


1. యోనికూటము, హరిణతురగములు భిన్న జంతువులు గనుక 
కొంత మేలు. 2. లింగకూటము, పుల్లింగ ప్రీలింగ తారలు గనుక ఉత్తమము. 
8. గణకూటము, రెండున్ను రాక్షసగణములే కనుక మంచిది. 4. ఉ 
డుకూటము, జ్యేష్టకు శతతార యెనిమిదవ నక్షత్రము గనుక పదమూంటికి 
లోపలనుండుట చేతను కృతిపతి కల్పాయువు. 5. రాశికూటము, 
వృశ్చికమునకు, కుంభము నాలగవరాశి గనుక సామ్రాజ్యము. 6. 
ఖేటకూటము, కుజునకు శని సముడు. ఆమందునకు భౌముండు శత్రుందు 


442 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


గనుక సమశాత్రవము గనుక కీడు. 7. గ్రహకాంతికూటము, కుజుండు 
ఎజుపున్ను శని నలుపున్ను గనుక ఇద్దజును పాపగ్రహములే కాన మృత్యువు. 
రి. నైసర్షికకూటము, మగణరగణము లితరగణములు గనుక మరణము. 
9. రసకూటము, రౌద్ర శృంగారము లన్యరసములు గనుక ముదము. 10. 
వీనికి దేరుగడ వివరము:- ఉడుఖేట (గహకాంతి నైసర్గిక కూటములు 
నాలుగున్ను చెడ్డవి, కడమకూటము లయిదున్ను మంచివి గనుక దోషములు 
కొంచెమున్ను గుణములనేకములు. గనుక ఆదినున్న మగణము తనమీద 
రగణము నిలిచినప్పుడు తా నిచ్చు శుభఫల మధికముగా నిచ్చును. 


మగణసగణ యోగమునకు :- 

1. యోనికూటము, హరిణమహిషములు గనుక కొంత మేలు. 2. 
లింగకూటములు, పుల్లింగ ప్రీలింగతారలు గనుక ఉత్తమము. 3. గణకూటము, 
రాక్షసదేవగణములు గనుక అధమము. 4. ఉడుకూటము, జ్యేష్టకు హస్త 
యిరువది నాలుగవ నక్షత్రము గనుక పదుమూంటికి పై నుండుట చేతను 
గృతివికి శతాయువు. 5. రాశికూటము, వృశ్చికమునకు కన్య 
పదునొకొండవరాశి గనుక దైన్యము. 6. ఖేటకూటము, కుజునికి బుధుడు 
శత్రుండు. ఆ సౌమ్యునకు భౌముండు సముడు కాంగాను సమశాత్రవము 
గనుక కీడు. 7. గ్రహకాంతికూటము, కుజుండెజుపు గనుక పాపి, బుధుండు 
పచ్చన గనుక శుభుండు అయినాగాని క్రూరగ్రహముతోం గూడినప్పుడు తానున్ను 
కూరుడే కాగాను ఖలద్వయయోగము గనుక మృత్యువు. రి. నైసర్గికకూటము, 
మగణ సగణము లితరణగణములు గనుక మరణము. తండ్రినీ, యగణము 
కొడుకున్ను గనుక సుతజన యోగమున నిధనము. 9. రసకూటము, 
రౌద్ర భయానకము లన్యరసములు గనుక ముదము. 10. వీనికిదేరుగడ 
వివరము :- గణరాశి ఖేట గ్రహతత్మాంతికూటము లైదున్ను చెడ్డవిన్నీ 
కడమకూటములు నాలుగున్ను మంచివి గనుక దోషములు చాలానున్ను 
గుణములు కొంచెమున్ను గనుక మగణము తనమీందను సగణము 
నిలిచినపుడు తానిచ్చు శుభఫలము అధికముగా నియ్యదు. 


కాకునూరి అప్పకవి 443 


అప్పకవయము 


మగణతగణ యోగమునకు :- 

1. యోనికూటము, హరిణ మేషములు భిన్న జంతువులు గనుక 
కొంతమేలు. 2. లింగకూటము, పుల్లింగ ప్రీలింగతారలు గనుక ఉత్తమము. 
3. గణకూటము, రాక్షస దేవగణములు గనుక అధమము. 4. ఉడుకూటము, 
జ్యేస్టకు, పుష్యమీనక్షత్రము పందొమ్మిదోది గనుక పదుమూంటికి పై నుండుట 
చేతను కృతిపతికి శతాయువు. 5. రాశికూటము, వృశ్చికమునకు కర్మటము 
తొమ్మిదవరాశి గనుక నపత్యము. 6. ఖేటకూటము, కుజునకు జంద్రుండు 
మిత్రుడు ఆ శశికి మంగళుడు సముడును గాగాను సమమిత్రము గనుక 
భద్రము. 7. గ్రహకాంతికూటము, కుజుం డెజువు గనుక పాపిన్నీ చంద్రుండు 
తెలుపు గనుక శుభుండును గాగాను బాపశుభయోగము గనుక జగడము 
వచ్చును. రి. నైసర్గికకూటము, మగణతగణము వితరగణములు గనుక 
మరణము. 9. రసకూటము, రౌద్రశాంతములు మిత్రములు గనుక శుభము. 
10. వీనికిం దేరుగడ వివరము 8 రాశి గ్రహకాంతి నైసర్గికకూటములు 
నాలుగున్ను జెడ్డవిన్నీ కడమకూటము లయిదున్ను మంచివిన్ని గుక దోషములు 
కొంచెమున్ను గుణములు చాలాను గనుక ఆదిన్న మగణము తనమీంద 
తగణము నిలిచినప్పుడు తా నిచ్చు శుభఫల మధికముగా నిచ్చును. 


మగణజగణ యోగమునకు :- 


1. యోనికూటము, హరిణవృషభములు భిన్నజంతువులు గనుక 
కొంతమేలు. 2. లింగకూటము, రెంటికిన్ని పుల్లింగతారలే కనుక పోరుపుట్టును. 
అయితేనేమి వధూగణమునకు పుల్లింగ తార అయినందున ఆదోషము పనిలేదు. 
3. గణకూటము, రాక్షస మనుష్య గణములు గనుక నాశనము. 4. ఉడుకూటము, 
జ్యేష్టకు ఉత్తర యిరువైమూండవనక్ష్మత్రము గనుక పదమూంటికిపై నుండుట 
చేతను కృతిపతికి శతాయువు. 5. రాశికూటము, వృశ్చికమునకు సింహము 
పదవరాశి గనుక దుఃఖము. అయితేనేమి? వృశ్చికాధిపతియిన కుజుండున్ను 


444 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


సింహాధిపతియైన సూర్యుండున్ను అన్యోన్యమిత్రులు గనుక నారదమతమున 
ఆదోషము పనిలేదు. 6. ఖేటకూటము, కుజసూర్యులన్యోన్యమిత్రులు గనుక 
మంచిది. 7. (గహకాంతికూటము, మంగళభాను లిద్దజున్ను ఎజుపే గనుక 
పాపగ్రహములే కాగాను ఖలద్వయ యోగమున మృత్యువు. 8. నైసర్గికకూటము, 
మగణజగణము లితర గణములు గనుక మరణము. 9. రసకూటము, 
రౌద్ర వీరము లన్యరసములు గనుక ముదము. 10. వీనికి దేరుగడ వివరము 
: గణగ్రహకాంతి నైసర్గిక కూటములు మూడున్ను జెడ్డవిన్న కడమకూటము 
లాజున్ను మంచిది గనుక దోషములు కొంచెమున్ను గుణములు చాలాను 
గనుక ఆది నున్న మగణము తనమీందను జగణము నిల్చినప్పుడు తానిచ్చు 
శుభఫల మధకముగా నిచ్చును. 


మగణభగణ యోగమునకు :- 


1. యోనికూటము, హరిణభుజగములు భిన్న జంతువులు గనుక 
కొంతమేలు. 2. లింగకూటము, పుల్లింగ ప్రీలింగ తారలు గనుక ఉత్తమము. 
3. గణకూటము, రాక్షస దేవగణములు గనుక అధమము. 4. ఉడుకూటము, 
జ్యేష్టకు మృగశిర పదాజవనక్షత్రము గనుక పదుమూటికి పైనుండుటచేతను 
కృతపతికి శతాయువు. 5. రాశికూటము, వృశ్చికమునకు వృషభము ఏడవది 
గనుక సామ్రాజ్యము. 6. ఖేటకూటము, కుజ శుక్రు లన్యోన్యసములు గనుక 
మధ్యమము. 7. గ్రహకాంతికూటము, కుజుం డెజుపు గనుక పాపిని శు 
క్రుండు తెలుపు గనుక శుభుండున్ను గాన పాపిశుభ యోగము గనుక జగడము. 
రి. నైసర్గికకూటము, మగణభగణము లితర గణములు గనుక మరణము. 
9. రసకూటము, రౌద్రహాస్యము లన్యరసములు గనుక ముదము. 10. 
వీనికి దేరుగడ వివరము : గణఖేటగ్రహకాంతినైసర్ణికకూటములు నాలుగున్ను 
జెడ్డవిన్నీ కడమకూటములయిదున్ను మంచివి గనుక దోసములు కొంచెమున్ను 
గుణములుచాలాను గనుక అది నున్న మగణము తనమీదను భగణము 
నిలిచినపుడు తా నిచ్చు శుభఫల మధికముగా నుండును. 


కాకునూరి అప్పకవి 445 


అప్పకవీయము 
మగణనగణ యోగమునకు :- 


1. యోనికూటము, హరిణగజములు భిన్న జంతువులు గనుక 
కొంతమేలు. 2. లింగ కూటము, పుల్లింగ ప్రీలింగ తారలు గనుక నుత్తమము. 
3. గణకూటము, రాక్షస దేవగణములు గనుక నధమము. 4. ఉడుకూటము, 
జ్యేష్టకు రేవతి వదునొకొండవ నక్షత్రము గనుక వదుమూటికి 
లోపలనుండుటచేతను గృతిపతి కల్పాయువు. 5. రాశికూటము, వృళశ్చికమునకు 
మీనము అయిదవరాశి గనుక సామ్రాజ్యము. 6. ఖేటకూటము, కుజ 
బృహస్పతు లన్యోన్యమిత్రులు గనుక మంచిది. 7. గ్రహకాంతి కూటము, 
మంగళు డెజుపుగనుక ఖలుడును గురుడు పచ్చన గనుక శుభగ్రహము. 
కాగాను బాపశుభయోగము గనుక జగడము వచ్చును. 8. నైసర్గికకూటము, 
మగణ నగణము లితర గణములు గనుక మరణము. 9. రసకూటము, 
రౌద్రాద్భుతములు నిత్య వైరములు గనుక సాధ్వసము. 10. వీనికి దేరుగడ 
వివరము : గణోడుగ్రహ కాంతి నైసర్గిక రసకూటము లైదును జెడ్డవిన్నీ 
కడమకూటములు నాలుగున్ను మంచివి గనుక దోషములు చాలాను, 
గుణములు కొంచెమున్ను గనుక ఆదినున్న మగణము తనమీద నగణము 
నిల్చినపుడు తానిచ్చు శుభఫలము నియ్యదు, 


తే. మగణమున కెల్ల వ్రాసితి మిగిలినట్టి, 
గణములకు నిట్లు వ్రాసిన గ్రంథ మధిక 
విస్తరం బగు నని వ్రాయ వెజచినాండం, 
దెలిసికొనం దగుం గవులు యాదులకు నిట్లు. 115 


వ. ఇది కావ్యముఖంబున నుండు రెండుగణంబులకుం గవిరాక్షసమతాను 
సారంబులగు యోన్యాది నవకూటఫలంబులు. ఇంక నధోక్షజాచార్యమతాను 
సారంబులగు గణనాథ యోగఫలంబు లెతింగించెద. 116 

లే. అష్ట గణములు శిపివిష్టునష్టమూర్తు, 

అయి వెలింగడు తమతమ యధిపతులకుం 


446 కాకునూరి అప్పకవి 


జెల్లుచుందెడు నామంబు లెల్లం దాముం 
దాల్చి ఛందంబులం దెల్లం దనరుచుండు. 


ఆ. ధరణి “స్థరాంబుదహనమారుతవిష్టు, 
పదరవీందు దేవపతులు గదియం 
బ్రమద విత్తతాప భధ్రార్థ జయసౌఖ్య, 
శత్రునాశనము లొసంగు వరుస. 


క. తోయముపై భూ జల శిఖి 
వాయు గగన సూర్య చంద్ర వాసవులున్నన్‌ 
శ్రేయోవ్వ్యాధిక్లేశా 
ల్పాయుర్మరణ సుఖభోగ హర్షము లబ్బున్‌. 

ఆ. వీతిహోకత్రు మీంద విశ్వంభరాంభోగ్సి, 
వాయుగగన సూర్యవారిజారి 
వృషులు గదియం గుశలవిభవాగ్ని భయరాజ్య, 
శోక రోగ యుద్ధ శుభ ఫలములు. 


చతుర్హాశ్వాసము 
థి 


117 


118 


119 


120 


చ. _ అవనిజలాగ్ని వాయుగగనార్మ శశీంద్రులు డాయం గల్లు గం 
ధవహుపయిన్‌ స్వరాజ్య గృహదాహ మృతార్తిగదార్థ భోగముల్‌ 
దివిపయిం గీర్తశర్మలయదీ ప్తి బలక్షయభద్ర మోదముల్‌ 
రవిపయి ఖేదముద్భయ పరాభవ భోగమృతి స్వరాజ్యముల్‌. 121 


క. హిమకరుమీంద నిలాంభో 
గ్నిమరుద్వియదర్శ సోమనిర్ణర నాథుల్‌ 
క్రమమున నిత్తురు జ్వర భయ, 
సమర శుభాశుభ గదార్భసౌఖ్యము లెపుడున్‌. 


బ్‌ 


శర్మరతోం గూడి చవి గానివస్తువు 
లెంతయు మధురమై యెనసినట్లు 


కాకునూరి అప్పకవి 447 


122 


అప్పకవయము 


వ. 


గంగోదకంబులం గలసి పల్వలతోయ 


మును బవిత్రం *బునం బొందునట్లు 


పరుసము సోంకంగం బడి యయః పిందంబు 


బంగారమై కనుపట్టునట్లు 
చందన వృక్షంబు సంగతి నిర్ణంధ తరువు 
నామోదియై పరంగినట్లు 
నిర్దరేశ్వర గణముపై నిలిచి దుష్ట 
జ a= అ 
మగుగణంబును శుభకారియై మెలంగ 
శోభన గణంబు గదిసినచోట నిక్షు 
దందడమునం బండుపండు చందంబు గాదె. 


1283 


మతియు౯ గొందబు కవిపురందరులు నిజకృతచ్చందంబులందుం 


గొన్ని విశేషంబులు చెప్పి రవియెల్ల వివరించెద. 


తే. 


భువనములకెల్ల నాధారభూతమైన 

జగతి యధిదైవతంబుగాం జనుమగణము 
తమకుం గారణ మగుటచే దానిం గూడి 

ధన మొసంగు నేడు ననిపల్మెం దాతనొజ్జ. 


చందనోదకములను నిచ్చలును బెంపం 
బడియు వెల్లుల్లి తనకంపుం బాయనిగతి 
శుభగణము గూడియును నిజశూన్యఫలము 
తగణము త్యజింప దనియె నధర్వణుండు. 


ఇది గణ ప్రపంచ మింక నీగణముల 
చేతం గూర్చంబడుచుం జెల్వు మీటు 
వృత్తముల తెజంగు విదితంబు గాంగ ష 
ట్రత్యయములు తేటపజుతు మొదల. 


448 


124 


125 


126 


127 


కాకునూరి అప్పకవి 


టీ. 


చతుర్థాశ్వాసము 
షట్రత్యయములు 
వృత్తసంఖ్యయుం బ్రస్తారవిధము నష్ట 
లబ్టియును వెస నుద్దిష్ట లఘుగురు క్రి 
యాధ్వభాగము లనంగం బ్రత్యయము లాజు 
వెలయు వానిం గవీంద్రులు దెలియ వలయు. 128 


1. వృత్తసంఖ్యా ప్రత్యయము 


ఇన్నవదాన నెన్ని జనియించెను వృత్తము లన్న ధాత్రిపై 

నన్నిగురు ల్లిఖించి యొకం డాదిగ నిబ్బడి వాని క్రిందటన్‌ 
సన్నుతలీల వ్రాసి తుదిసంఖ్యలు రెట్టిగం జేయ నెన్నియౌ 

నన్నియె దానియం దుదయమౌ సమవృత్తములన్నం జెన్నగున్‌. 129 
ప్రత్యయము లాజు ని చెప్పుపద్యములను 

దెలిసికొన నెంతవారికి నలవి గామి 

వరుస నన్నిటికిం డీక వ్రాయ వలసెం 

దెనుంగు మాటలం గడు తేట తెల్ల గాంగ. 130 


వృత్త సంఖ్యా ప్రత్యయ మనంగాను ఇన్నవ ఛందమునందు 


ఎన్నిసమవృత్తములు పుట్టినవి అని యడిగితేను సరిచెప్పేటివిధము, వారెన్నవ 
ఛందమున కడిగితేను అన్ని గురువు లడ్డవరుసగాను వ్రాసి వాటిక్రిందను 
ఒకటి మొదలుగాను ఇనుమదించుచున్న లెక్కలు వరుసవెంబడిని కడకు వెడలాను 
వ్రాసి తుది లెక్క ఇనుమడించితేను ఎన్ని ఆయెను అన్ని సమవృత్తములు ఆ 


ఛందము నందు బుట్టినవి యని చెప్పెడిది. 131 
తే. అక్షరం బొక్కటియె యుక్త కంతకంత 


కవలి వానికి నేకోత్తరాధికంబు 
లుక్తయం దెల్ల సమవృత్తయుగము వుట్టి 
నదియె మొద లంతకంతకు నయ్యె రెట్ట. 132 


కాకునూరి అప్పకవి 449 


అప్పకవయము 


బ్‌ 


తత్తచ్చందోవృత్త సంఖ్యాసీసమాలిక 
ఉక్తను గరము లత్యుక్తను వేదముల్‌ 

మధ్యమ వసువులు మణి ప్రతిష్ట 
వలనను రాజు లవ్వలిసు ప్రతిష్టను 

నేత్రపావకులు గాయత్రియందు 
విద్య లుష్టిక్కున వేదండలోచన 

క్షమలనుష్టుప్పున శాస్త్రబాణ 
పాణులు బృహతిని *బాహుభూశరములు 

పజ్మిని గతికరాంబర జగతులు 
త్రిష్టప్పునండు దంతియుగాభ్ర నయనముల్‌ 

జగతి నంగవిరించిగగనయుగము 
లతిజగతిని లోచనాజ భూవసువులు 

శక్వరిని గతీభసలిల యోని 
శాస్తకుంభీను లతిశక్వరిని గజర్తు 

ముని బాహురాము లప్టిని రసాగ్ని 
సాయక భూతరసంబు లత్యష్టిని 

హస్తగోత్రన భోధరాగ్నిశశులు 
ధృతియందు గతియుగక్షితి రసబాహు 

లతిధ్భతిని వసుద్విపాక్షిపక్షనిగమ 
శయబాణములు కృతిచ్చందంబున రసాద్రి 

పర్వేభవేదాభ్ర పద్మరిపులు 
ప్రకృతిని నేత్ర నారాచసోమాహార్య 

గీర్వరాభ్రాక్షు లాకృతిని ధాతృ 
వదనాంతరిక్ష పావకయుగ (బ్రహ్మ 


450 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


చంద్ర శ్రుతు ల్వికృతిని నాగశూన్య 
తర్మ సింధు వసుదహనకుంజరములు 
సంకృతిని రసాంబుజాతవైరి 
హస్తాద్రి గిరిపర్వతాంగోడుపతు లభి 
కృతిని బాహుకృశానుగతి యుగాస్త్ర 
తే. రతిప శరశిభఖివహ్ను లుత్ళతిని వేద 
శాస్తస్రామజ గజనభశ్చంద్ర శైల 
రసము లిట్లుద్భవం బయ్యెలో బ్రస్తరింప 
సమపదము లగువృత్తము ల్చందములను. 133 


టీ. ఇవి అన్నిన్ని ఉక్తాది షద్వింశతిచ్చందంబులకున్ను ద్వితీయాది ద్విగుణి 
తంబులై యొక్కొక్క ఛందంబునం బుట్టిన సమవృత్తసంఖ్యలకు గణితశా(స్రోక్త 
సంజ్ఞలు గావున జ్యోతిశ్చాస్తానుసారంబున కుడినుండి యెడమకు 
పద్యక్రమంబున ఆయాసంజ్ఞలు లెక్కలు వైచి యుగ్గడించి వామాదిగాను 
దెలిసికొనేది. 134 


ఉకాదిజ వృత్తసంఖ్య 


తే. ఛందమున నొక్కటను వృత్తసంఖ్య మడపి 
రెండు వెలియ నుక్తాదిజ వృత్తసంఖ్య 
యటుల నుత్ళతివృత్తసంఖ్యయును జేయ 
సర్వ సమవృత్తసంఖ్య భుజంగశయన. 1835 


టీ, ఉక్తాదిజ వృత్తసంఖ్య అనంగాను ప్రథమచ్చందం బగునుక్త 
మొదలుకొని యిన్నవ ఛందమువద్దికి ఈ వెనుకటిఛందము లన్నిటియందున్ను 
పుట్టినవృత్తములు అన్నిన్నీ ఎన్ని ఆయెనని అడిగితేను సరి చెప్పేటివిధము : 
వారు ఎన్నవ ఛందమువద్ది కడిగితేను ఆఛందమున బుట్టిన సమవృత్తసంఖ్య 
యినుమడించి ఆ లెక్కలోను రెండు దీసివేయంగాను ఎంత లెక్క నిలిచితేను 
అన్ని సమవృత్తములు మొదలి ఛందమువద్దినుంచి వారడిగిన దానివద్దికి 


కాకునూరి అప్పకవి 451 


అప్పకవయము 


ఆయె నని చెప్పెడిది. ఉక్తాది షద్వింశతిచ్చందంబుల నన్నింటనున్ను పుట్టిన 
సమవృత్తములన్నిన్ని కలయంగూడితేను యయ్యె నని యడిగితేను సరిచెప్పేటి 
విధము మునుపటివలెనే కడపటి ఛందమగు నుతృతియందుంబుట్టిన 
సమవృత్తసంఖ్య రెట్టించి అందులోను రెండు కడమ దీయగాను ఎన్ని నిలిచితేను 
అన్నిసమవృత్తములు ఇరువదాజుఛందముల యందున్ను బుట్టిన వని చెప్పెడిది. 


బ్‌ 


పదుమూండు *గోటులును “నలు 
బది రెండును లక్ష లవలం ఉ్టుదియే ద్వేలున్‌ 
దుది నేడునూటిపై నిరు 


వదియాజు సమాంఘ వృత్తపద్యములు హరీ. 


అందులో నొకకొన్ని వేదాంగమైన 
ఛందమునం బల్మంబడి యుండె నందులోనం 
గొన్ని తెనుంగుగం జేసె భీమన్న మొదల 
నవియె వెసం జెప్పుకొని రనంతాది కవులు. 


2. ప్రస్తార ప్రత్యయము 
పరంగ నేఛందంబు ప్రస్తరింపు మటన్న 


నాఛభందమునం బుట్టినట్టి సర్వ 
సమవృత్తసంఖ్యకు సమమగు నందాంక 


136 


137 


138 


దొంతిగాం (గిందు(కిందులకు వ్రాయ 


నగు మీందగురువును నాక్రింద లఘువును 
నొప్పారం దొలుబంతి నొక్కటకటి 
తరువాత నది మొద ల్దప్పక రెట్టించి 


ఛంద మొన్నవ దన్ని చాళ్లుగాంగం 


బొడవునకు నడ్డవరుసలు పొసంగ నిలుప 
నందనందన వేడిన ఛంద మగును 


452 


కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


ధారుణీమండలమునం బ్రస్తారమనుచు 
దీననామంబు కవులచేం దేటపడియె. 139 


టీ. ప్రసార ప్రత్యయమనంగాను ఇన్నవఛందంబునందు పుట్టిన 
సమవృత్తంబులకు ఏయే గణంబు లని యడిగితేను సరిచెప్పేటి విధము. 
వారు ప్రస్తరింపుమన్న ఛందమునందు ఎన్ని సమవృత్తములు పుట్టెనో అన్ని 
గురులఘువులు దొంతరగాను ఒకదాని క్రింద నొకటివ్రాసేది. అది ఎట్లంటేను 
తొలిదొంతరకు ఒక గురువున్ను ఒక లఘువున్ను, రెండవదానికి 
రెండుగురువులున్ను రెండు లఘువులున్న, మూండవదానికి నాలుగు 
గురువులున్ను నాలుగు లఘువు లున్ను ఇటువలెనే యినుమడించుచున్న 
ఎన్నవఛందమైతేను అన్ని నిడుదచాళ్లుగాను అద్దువరుసలు సరిపొయ్యేటట్టుగాను 
పొడవునకున్ను వ్రాసి, వారెన్నవ సమవృత్తముకు అడిగితేను అన్నవ 
యడ్డవరుసనున్న గురులఘువులు గణములు చేసి ఆ వృత్తమున ఒక్కొక్క 
చరణమునకు ఆ గణంబు లని చెప్పెడిది. 140 


ప్రస్తార ద్విగుణము 
క. అందముగా నేఛందము 
క్రింద మజియు నదియె నిలిపి రెండర్ధములం 


బొందుగ గురులఘువుల కుడి 
బందున జెతిసగము వ్రాయం బైఛంద మగున్‌. 141 


టీక. ఏదయినానుగాని ఒక ఛందము ప్రస్తరించి ఆ ఛందమే దాని 
తరువాతిగాను బ్రస్తరించు మంటేను బ్రస్తరించెడి విధము. ఆ ఛందము 
క్రిందను తిరిగీ ఆ ఛందమే టప్రస్తరించి కుడికడను మీందినుండి 
క్రిందుక్రిందులను నిలుపుగా సగముదనుకాను గురువులున్ను కడమ సగమున్ను 
లఘువులున్ను వ్రాసితేను ఆ మీందటి ఛంద మవును. 142 


కాకునూరి అప్పకవి 453 


అప్పకవయము 
నష్టలబ్ధి ప్రత్యయము 

జలజాక్ష యిన్నవ ఛందంబులోపల 

నిన్నవ సమవృత్త మెట్టి దనిన 
నావృత్తసంఖ్య దానందంద యర్ధించి 

వ్రాయంగ దిగుదానివైపు దెలిసి 
సరిలెక్క లెడనెడ సగము గావించు వే 

ళల నెల్ల నొక్ళొక్క లఘువు నిలిపి 
విషమంబులను “బాలు వెలయ మటతొక్కటి 

గలిపి యర్థము సేయు కాలములను 


బై 


తే. గురుశుభాకార యొక్కొక్క గురువు నిడుచు 
నడిగి రెన్నవ ఛందమునందు వారు 
దన్ను గురువులు లఘువులు నన్నియైన 
మాననగు నష్టలబ్ధి రమాసహాయ. 148 


టీక. నష్టలబ్దిప్రత్యయ మనంగాను ఇన్నవఛందంబున ఇన్నవసమవృత్తము 
నకు ఏయే గణంబు లని అడిగితేను సరిచెప్పేటివిధము. వా రెన్నవ సమవృత్త 
మడిగితేను అన్నవ లెక్కనుండి తేపతేపన్ను అర్థించుకొనుచున్న గురు లఘువులు 
వ్రాసేది. అదియెట్లున్నను : నన్న అర్థించునప్పుడెల్లాను ఒక్కొక్క లఘువు 
పెట్టేది. బేసి లెక్క అయినప్పుడు సరిలెక్క అర్థించేటందుకు పాలుపోదు గనుక 
మటియొక్కటి కలియంగూడి సరిగా జేసి అర్థించేది. ఒకటి కూడి 
యర్థించునప్పుడెల్లను ఒక్కొక్క గురువు పెట్టెది. తన్ను వారెన్నవ ఛందములోని 
సమవృత్త మడిగితేను అన్ని అయ్యెటట్టుగాను గురు లఘువులువ్రాసి అవి 
గణములు చేసి ఆఛందమున అన్న వసమ వృత్తమునకు ఒక్కొక్కపాదమునకు 
అవి గణములని చెప్పెడిది. 144 


4. వృత్తోద్దిష్ట ప్రత్యయము 


సీ తనయిచ్చ వచ్చినట్టును గురులఘువులు 
జగతిపై నడ్డచాలుగ లిఖీంచి 


454 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


యేఛందమునం బుట్టె నెన్నవ సమవృత్త 
మిదియన్న నొక్కండు మొదలుగాంగ 
రెట్టించుచును వానిక్రిందను లెక్కలు 
వరుస దప్పక యుండ వైచియందు 
లఘువుల క్రింది వెల్లను గూడి వెండియు 
నొక్కటి ఉకగర్ప్రుప్రక యుగ్గడింప 
ఆ. నైనవృత్తసంఖ్య మది గురులఘువుల 
సంఖ్య ఛందమునకు సంఖ్య యిట్లు 
దెలిసి చెప్పవలయు దీని వృతోద్దిష్ట 
మండు ప్రత్యయజ్ఞు లంబుజాక్ష 145 


టీక. ఉద్దిష్ట ప్రత్యయ మనంగాను దనమనస్సుకు వచ్చినట్లు గురువులఘువులు 
అడ్డచాలుగా వ్రాసి యిది యేఛందమునం బుట్టినది? ఆ ఛందమునం దిది 
యిన్నవ సమవృత్తము అని యడిగితేను సరిచెప్పేటి విధము. అతండు వ్రాసిన 
గురులఘువుల క్రిందను వరుసకున్ను ఒకటి మొదలుకొని లెక్క లినుమడించి 
వ్రాసి వాటిలోపలను గురువులక్రిందివి అనిన్నీ విడిచిపెట్టి లఘువులక్రింది 
లెక్క లన్నిన్నీ గలయం గూడి అందులోపలను మతి యొకటి కలిపితేను ఎన్ని 
ఆయెను అన్నవవృత్తమనేది. అతండు వ్రాసిన గురులఘువులు ఎన్ని అయితేను 
అన్నవఛందమున బుట్టినది యనేది. ఇరువై యాతింటిలోపలాను ఎన్ని 
గురులఘువులు వ్రాసినను ఇటువలెనే వ్రాసి సరిచెప్పేది. 146 


5. లఘుగురు క్రియాప్రత్యయము 


బ్‌ 


రెండిండ్లు వ్రాసి యాక్రింద వెంబడి “నిరు 
మేల నొక్కొకయిల్లు మించి యుండ 

మొదలనుంచియు నిరువదియు నాఅడ్డవీథు 
లమర్చి రెండుకోపులను గల్లు 

గీముల నన్నింట సోముల నిడి మధ్య 
గృహములయందుం బైయిండ్లరెంట 


కాకునూరి అప్పకవి 455 


అప్పకవీయము 


నిలుచు లెక్కలు గూడి విలిఖింప “నీ మేరు 
చక్రపార్వాద్యంత సదనములను 
తే. వెలయునని సర్వగురులఘు వృత్తసంఖ్య 

లగు ద్వితీయాది గృహములయందుం దనరు 

సంఖ్య లేకాదిలఘువృత్తసంఖ్య లయ్యె 

నన్నియును వానివృత్తసంఖ్య లగు గృష్ట. 147 

టీక. మేరుచక్ర మనంగాను ఇన్నవఛందమునందు ఎన్నేసి లఘువుల 

వృత్తములు ఎన్ని యని యడిగితేను సరిచెప్పేటివిధము. మొదల అడ్డవీథిగా 
రెండిండ్లు వ్రాసి యాక్రిందను వెంబడిగాను రెండు పార్వములయందున్ను 
ఒక్కొక్మయిల్లు మించియుండేటట్టుగాను మొదటివీథితోం గూడాను ఇరువైయారు 
అడ్డవీథులుగాను గీటులు తివిచి ఉభయ పార్వములయందున్ను మించియున్న 
కడపటి“ యిండ్లును మీందియిండ్లు మొదలుకొని అన్ని యిండ్లను తప్పకుండాను 
ఒక్కట్లు పెట్టి మీది వీథినున్న లెక్కల క్రిందను దిగువ వీథియందు నిడుపుగాను 
ఒక్కొక్కయింటను ఆ లెక్కలకు క్రింద ఉండేటట్టుగాను వ్రాసేది. ఇటువలెనే 
వ్రాస్తేను మీందివీథికంటె క్రిందవీథిని ఒక్కొక్క యిల్లు ఎక్కువ అవుచుచు 
వచ్చును. ఈక్రమమున ట్రాసితేను ఈమేరుచక్రము నందు పైవీథి మొదలుగాను 
అడ్డవీథులయందు మొదలియిండ్లనున్న ఒక్కొక్కటిన్ని సర్వగురువృత్తములు. 
తుదియిండ్లనున్న ఒక్కొక్కటిన్ని సర్వలఘువృత్తములు; రెండవయింద్ల ఎన్ని 
ఉంటేను, అన్నిన్ని ఒంటి లభువృత్తములు; మూడవ యిండ్లవి 
రెందేసిలఘువులవి; నాలవయింర్లని మూందేసిలఘువులని; ఈ (ప్రకారముననే 
ముందరనున్ను అన్ని యిండ్లకున్ను అని తెలిసుకొనేది. ఆ వీధిని ఉన్న 
లెక్కలన్నిన్నిం గలయం గూడితేను ఆ ఛందమునం బట్టిన సమవృత్తసంఖ్య 
యవును. వారెన్నవఛందమున కడిగితేను అన్నవయడ్డవీథి చూచి యిప్పుడు 
చెప్పినచొప్పున సరి చెప్పేది. ఏఛందముదనుకానువాయ మంటే ఆ 
ఛందముదనుకాను వ్రాయనున్ను వచ్చును. 148 


456 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


లగనిర్ణయశకటచక్రము 


2™* 


ఒక మందిరంబులో నొక లెక్క వైచి యా 
దిగువ నడ్డంబీండ్లు దిద్దుకొనుచుం 
గ్రమతం బై వీథిలెక్కలు ద్విగుణింపుచుం 
దొలుసారి యని యెల్ల గలుపు వ్రాసి 
వెండియు రెట్టించువేళ నొక్ళొక్షటి 
విడిచి వ్రాయుచు దాని వృత్తసంఖ్య 
కెచ్చెన మానుచు నీరీతి నావృత్త 
: సంఖ్యపజ్మికిం దొలిసదనమునను 


తే. నిలుచునందాంక బంతు ౫వ్రిన్నెని వ్రాయ 
శకటచక్రంబు నాంగం బ్రశస్తమయ్యె 
వరుస నాద్యంతములు సర్వగరులఘువులు 
కడమ వేకాదిలఘునియుక్తంబు లిందు. 149 


టీక. శకటచక్ర మనంగాను ఇన్నవఛందమునందు ఒకలఘు వాదిగాను 
ఎన్నేసిలఘువుల వృత్తములు, ఎన్నవయవి అని యడిగితేను సరిచెప్పేటి విధము. 
వారడిగిన ఛందము వృత్తసంఖ్య నిర్ణయించుకొని ముందుగాను ఒకయిల్లు 
వ్రాసి ఆ యింటను లెక్క యొక్కటి వైచి దాని(క్రిందనుండి యడ్డముగాను 
ఇండ్లు వ్రాసికొంచు ఆ యిండ్లలోను వానికి మీంద నున్న అడ్డవీథియండ్లను 
మొదలియిల్లు మొదలుకొని వరుస వెంబడిన్ని ఒక్కొక్క యింటనున్న లెక్క 
సారెసారెకున్ను ఇనుమడించుకొంచున్ను వ్రాయుచున్ను వచ్చేది. అది యెట్లంటే 
తొలుసారి ద్విగుణించునపు డెంతలెక్క యైతేను అంతాను వ్రాసేది. 
అంతటనుంచి అవి యెన్నిమారు లినుమడించినా ఒక్కటొక్కటి కడకు బుచ్చి 
చిక్కినలెక్క వేసేది. ఇటువలెను వ్రాయగాను ఆఛందంబున బుట్టినవృత్తసంఖ్య 
యెప్పుడు మించితేను అప్పుడది విడిచి మీందివీథిని ఆ తరువాతనున్ను 


కాకునూరి అప్పకవి 457 


అప్పకవయము 


ఇండ్లలెక్కలు ఒక్కటొక్కటి యిప్పుడు వ్రాసినట్లె రెట్టింపుచున్ను వ్రాసేది. 
ఏదియైనాను వృత్తసంఖ్యకు అధికమైతేను అదివిడిచిపెట్టేది. పై వీథిలెక్కలైతేను 
అంతటను ఆ వీథిని వ్రాయక చాలించేది. ఇప్పుడు వ్రాసిన బంతిలెక్కలు 
మునుపటివలెనే చేసేది. ఆ క్రిందను తిరుగాను ఇండ్లు వ్రాసి ఆయిండ్లలోను 
ఇప్పటివలెనే లెక్కలు నిలిపేది. ఇటువలెనే ఒక్కొక్కబంతి వ్రాసి అది చూచి 
దానిదిగువను మజొక్కబంతి వ్రాయుచున్ను రాయగా బంతికి మొదలియింటను 
ఆ ఛందమునం బుట్టిన వృత్తసంఖ్య యెక్కడ వస్తేను అక్కడనుంచి వ్రాయక 
మానేది. ఈతీరున వ్రాసితేను ఏయింటనున్ను వచ్చినలెక్క “రాక వచ్చును. 
దీని పేరు శకటచక్ర మనిపించుకొనును. ఈచక్రమునందు మొదలిబంతిది 
సర్వగురు వృత్తము, కడపటి బంతి యెంతయుంటేను అన్నవయది సర్వ లఘు 
వృత్తము, రెండవ బంతియిండ్ల ఎన్నియుంటేను అన్నవయవి ఒంటి లఘు 
వృత్తములు; మూండవయడ్డ వీడిని ఎన్నియుంటేను అన్నవయవి 
రెందేసిలఘువుల వృత్తములు నాల్గవచాలున ఎన్నియుంటేను అన్నయవి 
మూడు మాత్రములుగల వృత్తములు; ఈ క్రమముననే ముందర 
ఎన్నిబంతులున్నాను రెండవబంతి మొదలుగాను బంతిబంతికి ఒక్కొక్క 
లఘువెక్కువయని తెలిసికొనేది. ఇండ్లు అన్నిన్ని లెక్కపెట్టితేను ఎన్ని అయితేను 
అన్ని వృత్తము లాభందమున బుట్టినవని యెరిగేది. ఈ రెండు 
చక్రంబులయందున్ను చెప్పిన లఘుసంఖ్య ఛందస్సంఖ్యలోను తివిసివేయగాను 
ఎన్ని మిగిలితేను నన్ని గురువులు ఆయావృత్తములకు గలవు గాన ఈ 
చక్రములు రెండున్ను లఘుగురు క్రియాచక్రములున్ను అనంబడును. కొందజు 
లగనిర్ణయచక్రమందురు. 150 


6. అధ్వభాగ ప్రత్యయము 
క. నందసుత యధ్వభాగము 
ఛందస్సంఖ్యయును వృత్తసంఖ్యయు రెంటన్‌ 
బొందుగం గుణించి యొక్కటి 
యందుం దిగియ నెన్ని యన్ని యంగుళము లగున్‌. 151 


458 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


టీ. అధ్వభాగ ప్రత్యయ మనంగాను ఇన్నవఛందము ప్రస్తరించేటందునకు 
ఎన్ని యంగుళముల పొడవుభూమి కావలెనని అడిగితేను సరిచెప్పేటి విధము. 
ఎన్నవఛంధమున కడిగితేను అంతా లెక్క పెట్టి యందులో ఆఛందమునం 
బుట్టిన వృత్తసంఖ్య గలియంగూడి యినుమడించి యందులో ఒకటి తివిసి 
వేయంగాను ఎంతయైతేను అన్ని యంగుళముల పొడవు భూమి ఆ ఛందమునకు 


ప్రస్తరించేటందుకుం గావలెనని చెప్పెడిది. 152 
సమవృత్త సంఖ్యాజ్ఞానము 
అయిదవఛందమునందు ఎన్నిసమవృత్తములు పుట్టిన వని అడిగితేను సరిచెప్పేటి విధము. 
౮౮౮౮౮ 
అ౨ ¥ OE 


ఈ కడపలిలెక్క 16ను రెట్టించితేను 382 ఆయెను. అటుగనుక 5వ 
ఛందము నందు 32 సమవృత్తములు పుట్టినవని చెప్పెడిది. ఏ ఛందమున 
కడిగినా ఇటువలెనే వ్రాసేది. ప్రస్తరించి చూచితేను అన్నివృత్తములే 
పుట్టుచున్నవి. 


పంచమచ్చందమునకు బ్రస్తారము 
UUUUU ౧ UUUUI ౧౭ 
1UUUU 3 1UUUI ౧౮ 
UTUUU 3 UIUUI ౧౯ 
IIUUU ఇ IULUI ౨౦ 
UUIUU x UUIUI ౨౧ 
IUIUU ౬ IUIUI తత 
౮|| ౮౮ ౭ UIIUI 33 
106౮6 రో IIIUl ౨౪ 
UUUTU ౯ UUUTI ౨౫ 
1UUIU ౧౦ IUUTII ౨౬ 
UIUIU ౧౧ UIUTII ౨౭ 
IIUTU ౧౨ IIUTI వలా 
UUIIU ౧౩ UUITI ౨౯ 
IUITU ౧౪ 1౮||! 3౦ 
UIITU ౧౫ UIITI 3౧ 
III1TU ౧౬ IIIT 3౩౨ 





పంచమచ్చందము ప్రస్తరించినాను. 82 సమవృత్తములే పుట్టెను 


కాకునూరి అప్పకవి 459 


అప్పకవీయము 


ఛందస్సంఖ్య 
1 ఉక్తయందు 
2 అత్యుక్త 

౩ మధ్య 

4 ప్రతిష్ట 

5 సుప్రతిష్ట 
6 గాయత్రి 
7 ఉప్టిక్కు 

8 అనుష్టుప్పు 
9 బృహతి 
10 పజ్షి 

11 త్రిష్టుప్పు 
12 జగతి 
13 అతిజగతి 


ప్రతి ఛందో వృత్తసంఖ్యలు 
సమవృత్తసంఖ్య ఛందస్సంఖ్య 


2 14 శక్వరియందు 


4 | 15 అతిశక్వరి 


రి 16 అష్టి 
16 17 అత్యష్టి 
32 18 ధృతి 
64 19 అతిధ్భతి 
128 20 కృతి 


256 | 21 ప్రకృతి 
512 22 ఆకృతి 
1024 23 వికృతి 
2048 24 సంకృతి 
4096 25 అభికృతి 
8192 26 ఉత్కతి 
వెరసి - 





సమవృత్తసంఖ్య 
16384 
32768 
65536 
131072 
262144 
524288 
1048576 
2097152 
4194304 
8388608 
1677216 
33554432 
67108864 


134217726 


ఇవి అన్నిన్ని కలియంగూడితేను సర్వసమవృత్తసంఖ్యయగును. 


ఉక్తాప్రభృతిచ్చందోజాత వృత్తసంఖ్యావివేకము 


ప్రథమచ్చందంబగు నుక్తమొదలుకొని చతుర్థచ్చందమువద్దికి 
నీలాగుభందముల యందున్ను బుట్టి సమవృత్తము లన్నిన్ని ఎన్ని ఆయెనని 
యడిగితేను సరిచెప్పేటి విధము. 


నాల్గవ ఛందమువృత్త సంఖ్య 
UUUU 
12416 


పదహారుసమవృత్తములు పుట్టెను 


ఈ వృత్తసంఖ్య యినుమడించి తేను ముప్పదిరెండాయెను. అందులోను 
రెండు పుచ్చితేను ముప్పది గనుక ఉక్తనుంచి ప్రతిస్టవద్దికి నాలుగుఛందముల 


460 


కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


యందున్ను 30 సమవృత్తములు పుట్టినవి అనేది ఏచందమువద్దికి అడిగినా 
ఇటువలెనే చూచేది. వెరసి వేసి కూడినా సరే. 153 


సర్వవృత్తసంఖ్య 

ఇరువైయాజు ఛందములయందున్ను ఎన్ని సమవృత్తములు పుట్టెనంటే 
సరిచెప్పేటి విధము. ఈ ఉతతిచ్చందమువృత్తిసంఖ్య మునుపటీవలె ద్విగుణించి 
రెండు తివిచివైచితేను 134217726 ఆయెను. కనుక ఇరువదాజుఛందముల 
యందున్ను ఇన్ని సమవృత్తములు పుట్టెనని చెప్పునది కొవెరసు వేసి కూడినాను 
సరి. 154 


నాల్బవఛందంబగు ప్రతిష్టయందుC బుట్టిన సమవృత్తంబుల కేయే 
గణంబు లని యడిగితే సరిచెప్పేటి విధము. 


UUUU 1మగము UUUI 9 మలఘువు 
IUUU 2 యగము IUUI 10 యలము 
UILU 8 రగము UIUI 11 రలము 
౮౮ 4 సగము Ul 12 సలము 
UUIU 5 తగము ౮౮|| 18 తలము 
IUIU 6 జగము 0|| 14 జలము 
౮||౮ 7 భగము Ulll 15 భలము 
IU రి నగము Ill 16 నలము 


ఇవియన్నిన్ని అడ్దబంతులుగాం జేసి ఆయా బంతి సమవృత్తమునకు 
ఆయాగణంబు లనేటిది. నాలుగుపాదములకున్ను ఆగణములే అని చెప్పేది 
ఏఛందమునకడిగినా ఇటు వలెనే వ్రాసేది. 155 


కాకునూరి అప్పకవి 461 


అప్పకవీయము 


ద్విగుణ ప్రస్తార లేఖన క్రమము 
మూండువఛందమునకుం (బ్రస్తారద్విగుణము. 
UUU మగణము 1 UUU మగణము 1 
IUU యగణము 2 IUU యగణము 2 
UU రగణము 8 ౮|౮ రగణము 3 
IU సగణము 4 IU సగణము 4 
౮౮|| తగణము ర్‌ ౮౮|| తగణము ర్‌ 
10|| జగణము 6 10|| జగణము 6 
Ull భగణము 7 Ull భగణము 7 
Ill నగణము 8 Ill నగణము 8 


ఈ మూందవఛందము నాల్గవయదిగాను (బ్రస్తరించువిధము. ఒక 
ప్రతికడ గురువున్ను లఘువున్ను వ్రాసేది. వఛందమున కడిగినాను ఇటువలెనే 


వ్రాసేది. 156 
En 2 
UUUU UUIU UUUI ౮౮|| 
1౮౮౮ IUIU IUUI 10|| 
UIUU UU UIUI Ulll 
IUU IU UI In 
నష్టవృత్త ప్రసారము 


ఆజవఛందమున నలువదినాల్లవసమవృత్తమునకు ఏయేగణము లని 
యడిగితేను చెప్పేటి విధము. వారు నలువదినాల్లవది యడిగిరి గనుక సరిలెక్క 
గనక అవి అర్థించి లఘువు పెట్టేది. నిలిచిన యిరువై రెండున్ను సరిగనక 
అవి అర్థించి లఘువు పెట్టేది, చిక్కిన పదునొకొండున్ను బేసిగనుక మటియొకటి 
కలియం గూడి పండ్రెండుచేసి అర్థించి గురువు పెట్టేది. మిగిలిన ఆజున్ను 
సరిగనక అవి అర్థించి లఘువు పెట్టేది. ఉన్న మూండున్ను బేసిగనుక 


462 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


మజథియొకటి గూర్చి నాల్లుచేసి అవి అర్థించి గురువు పెట్టేది. కడమరెండున్ను 
సరిగనుక అవి అర్థించి లఘువు పెట్టేది. వా రాజవఛందమున కడిగిరి 
గనుక గురులఘువు లాజయితేను జాలించేది. ఏవృత్త మడిగినా ఇటువలెనే 


సరిచెప్పేది. 


3 | 
=| 1] 
న క్‌ 
em 2U 
12 క్‌ 
= ౧| 
6U 
ఆజివఛందమునకుC౯ [బ్రసారము. 
తల i UINUIU 23 
hau | 101౮ 24 
uuu 25 
UIUUUU 3 
IUUINU 26 
౮౮౮౦ 4 
UIUNU 27 
UUIUUU 5 
NUN 28 
IUIUUU 6 
UUINU 29 
UNUUU 7 
UI 30 
1౮౮౮ 8 UI 31 
UUUIUU 9 
IUUIUU 10 Ii స 
౮౮౮౦౦! 33 
UIUIUU 11 
|౮౮౮౦| 34 
౮1౦౮౮ 12 
UIUUUI 35 
UUINUU 13 
UU! 36 
IUIUU 14 
UUIUUI 37 
UIMNUU 15 
IUILUI 38 
UU Je UNUU! 39 
UUUUIU 17 
UU! 40 
IUUUIU 18 
UUUIUI 41 
IUIUUIU 19 
IUUIUI 42 
IUUIU 20 
UIUIUI 43 
UUIUIU 21 in ఖే 
||౦|౮ 22 


ప్రస్తరించినాను. సగణజగణములే ఆయెను. 


కాకునూరి అప్పకవి 


463 


అప్పకవీయము 


UUIUU TU 


12481632 64 


4 
త 


ఉద్దిష్టవృత్త నిర్ణయము 


12481632 


| Ul U1 


1 


“ఇది యెన్నవఛందమునందుం బుట్టినది? ఆఛందమునం 
దెన్నవసమవృత్తము?” అని యడిగితే సరిచెప్పేటి విధము. వారు వ్రాసిన 
గురులఘువులక్రిందను వరుస వెంబడిని ఏకాది ద్విగుణతముగాను 
వ్రాసినలెక్కలలోను లఘువులకింది లెక్కలన్నిన్ని వెరసువేసి వానిక్రింద మటౌకటి 
పెట్టి కలయంగూడితేను ముప్పదియేడాయెను. కనుక అన్నవ సమవృత్తమనేది. 
వారు వైచిన గురులఘువులు లెక్కపెట్టితేను ఏడు ఆయెను. గనుక 
ఏడవఛందమునను బుట్టినది అనేది. 
సప్తమచ్చందః ప్రస్తారము 


UUUUUUU 


IUUUUUU 
UTUUUUU 
1 ల౮౮౮౮ ౮ 
UUIUUUU 
IVIUUUU 
౮౮౮౮౮ 
1|౮౮౮౮ 
UUUIUUU 
1UUTUUU 
౮|౮|౮౮౮ 
॥ల|౮ ౮౮ 
౮౮||౮౮౮ 
'౮| ౮౮౮ 


(౦౦ -.1ర౮౩ఊఉటలుగు -4 


464 


౮||! ౮౮౮ 
||| 0౮౮ 

UUUUTUU 
' ౮౮౮! ౮౮ 
౮1౮౮! ౮౮ 
IHUUTUU 
UUITUTUU 
IUIUTUU 
౮||౮| ౮౮ 
ITU TUU 
UUUTIUU 
IUUTIUU 
UIUIIUU 
IHUTIUU 


కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


UUIIIUU 29 UUUUIU 34 
TUTITUU 30 UIUUUIU 35 
UIIITUU 31 IIUUUTIU 36 
1111106 32 UUIUUTIU 37 


UUUUUIU 33 
ప్రస్తరించినాను రెండుతగణములున్ను ఒక గురువున్ను వచ్చెను. 
మేరు చక్రోద్ధారము 
నాల్గవభందమునకు ఎన్నేసి లఘువులవృత్తములు ఎన్నెన్ని పుట్టెనంటేను 
సరిచెప్పేటి విధము. వీథివీథి ఒక్కొక్కఛందము కనుకను ఈ చక్రమునకు 
నాలుగడ్డచాళ్లు గాన నాలవఛందము పర్యంతము ఆయెను. దీని నాలుగవబంతి 
చూచి చెప్పేది. 157 





నాల్గవబంతి మొదలింటి దొకటిన్ని సర్వగురువృత్తము. రెండవయింటి 
నాలుగున్ను ఒంటి లఘువృత్తములు. మూండవయింటి యాటున్ను రెండేసి 
లఘువులవృత్తములు. నాలవయింటి నాలుగున్ను మూండేసి లఘువుల 
వృత్తములు. కడపలియింటీ దొక్కటిన్ని నాలుగులఘువుల సర్వలఘువృత్తము. 158 


శకటచక్రోద్ధారము 


ప్రతిష్ఞాభందమునందు ఎన్నేసి లఘువులవృత్తము ఎన్నవ యెన్నవయవి 
యని యడిగి తేను సరిచెప్పేటి విధము. 


కాకునూరి అప్పకవి 465 






కనాన 


ఈ చక్రమునందు మీందియింటి దొకటిన్ని నాలుగు గురువుల 
సర్వగురువృత్తము. రెండవ యడ్డవీథినున్న 2 వది, 3వది, 5వది, 9 వదిన్ని 
ఒంటిలఘువృత్తములు. మూండువచాలున ఉన్న 4 వది, 5 వది, 13 వది, 
6 వది, 11 వది, 10 వదిన్ని రెండేసి లఘువులవి. నాలుగవబంతినున్న 8 
వది, 15 వది, 14 వదిన్ని 12 వదిన్ని మూండేసిలఘువుల వృత్తములు. 
కడపటి 16వది యొక్కటిన్ని నాలుగు లఘువుల సర్వలఘువృత్తము. 159 


పద్యలక్షోపయోగిసంజ్ఞలు 
ఉకాఛందం బొక్క యక్షరంబుననుండి యొండొంటికివచ్చు నక్షరంబు 


షద్వింశాక్షర పర్యంతంబుగా బెరుగుచుండు నందు నుక్తకుం బ్రతిపాద మేకాక్షరం 
బౌను. 160 


ఛందస్సంఖ్యలు. వృత్తసంఖ్యలు. ఛందస్సంఖ్యలు. వృత్తసంఖ్యలు. 


1 శ్రీ వృత్తము 1 5 పీతి 10 
2 స్ర్రీవృత్తము 2 ప్రగుణ 11 
8౩ నారీవృత్తము 8 సతి 12 
మృగి 4 పంక్తి (సుందరి) 13 
వినయ ర్‌ నంద 14 
4 కన్య 6 అంబుజ 15 
వ్రీడ 7 6 సావిత్రి 16 
సుకాంతి రి విచిత్ర 17 
బింబము 9 తనుమధ్య 18 


466 కాకునూరి అప్పకవి 


చతుర్థాశ్వాసము 


చంద్రవదన 19 భ(ద్రకము 45 
శశివదన 20 హలముఖి 46 
సురలత 21 10 పణవము 47 
వసుధ 22 మయూరసారి 48 
వసుమతి 28 (మయూర భాషిణి) 

7 లోల 24 రసాలి 49 
హంసమాల 25 రుగ్మవతి 50 
మదరేఖ 26 చంపకమాలి 51 
కుమారలలిత 27 మణిరంగము ర్‌2 
సరసిజము 28 మత్త (హంసత్రేణి 58 
విభూతి 29 కౌముది 54 
మధుమతి 30 భోగివిలసితము ర్‌ర్‌ 
మదనవిలసిత 81 (విలసితము) 

8 విద్యున్మాల 32 మనోరమ 56 
వితానము 33 శుద్ధవిరాటి 57 
విమానము 34 నందిని 58 
సింహరేఖ 35 పక్షి 59 
చిత్రపదము 36 11 ఇంద్రవజ 60 
హంసరుతము 37 ఉపేంద్రవజ 51 
నారాచము 38 ఉపస్థిత 62 
ప్రమాణి 39 దోదకము 63 
నాగరము 40 రథోద్ధత (పరాంతిక) 64 
మాణవకము 41 భ[ద్రక 65 
సమాని 42 స్వాగతము 66 

9  భుజంగళశిశురతము 48 కాంతి 67 
ఉత్సుకము 44 శ్యేని 68 


కాకునూరి అప్పకవి 467 


అప్పకవీయము 


12 


వాతోర్మి 69 
కలితాంతము 70 
(గీతాలంబనము) 

శాలిని 71 
సుముఖి 72 
భమరవిలసితము 7౩ 
వృత్త 74 
పృథ్వి 75 
వృంత 76 
మౌక్తికమాల 77 
ఉపస్థితము 
(శిఖండిరుతము) 78 
(ప్రీ) 

ఏకరూప 79 
చంద్రిక 80 
స్రగ్విణి 81 
భుజంగప్రయాతము 82 
తోటకము 83 
జలధరమాల 84 
వంశస్థము రి5 
ఇంద్రవంశము 86 
ద్రుత విలంబితము 87 
తోదకము (తామరసము) 88 
ప్రియంవద 89 
ప్రమితాక్షర 90 
జలోద్ధతగతి 91 


183 


14 


468 


విశ్వదేవి 
చంద్రవర్త 
ప్రహేయము 
ప్రముదితవదన 
కుసుమవిచిత్రము 
మణిమాల 
మేఘవిలసితము 
మత్తమయూరము 
ప్రహర్షిణి 
ప్రభాతము 
జలదము 
మంజుభాషిణి 
రుచిరము 

క్షమ (క్షప) 
చంచరీకావళి 
మత్తహంసిని 
సుమంగళి 
వనమయూరము 
వసంతతిలక 
సింహోన్నతి 
బెద్ధర్నిణి 
శోభావతి 
మధుమాధవి 
భూనుతము 
సుందరి 


ప్రహరణకలిత 


కాకునూరి అప్పకవి 


92 
93 
94 
95 
96 
97 
98 
99 
100 
101 
102 
103 
104 
105 
106 
107 
108 
109 


110 


111 
112 
1183 


చతుర్థాశ్వాసము 


నవనందిని 114 గజవిలసితము 136 
అపరాజితము 115 17 శిఖరిణి 137 
అసంబాధ 116 పృథ్వి 188 
కమలవిలసితము 117 హరిణి 139 
15 మాలిని 118 నర్ముటము (కోకిలకాకము) 140 
సుకేసరము (భద్రకము)119 మందాక్రాంత 141 
మనోజ్ఞ 120 పాలాశదళము 
మణిభూషణము 121 (త్వరితగతి) 142 
సుగంధి వంశపత్రపతిత 148 
(శాలిని) 122 చంపక కేసరి 144 
(చామరము) 18 మత్తకోకిల 145 
(ప్రశాంతి) కుసుమితలతావెల్లిత 146 
ఇల 128 నిశ 147 
చంద్రరేఖ 124 హరనర్తన 148 
నలిని 125 క్షాహరము 149 
అలసగతి 126 19 శార్హూలవిక్రీడిత 150 
మణిగణనికరము 127 తరళము 151 
16 ప్రియకాంత 128 మేఘవిస్ఫూర్జితము 152 
పంచచామరము 129 చంద్రకళ 158 
పద్మకము 130 భూతిలకము 154 
చంద్ర శ్రీ 131 కవికంఠభూషణము 155 
మేదిని 132 20 మత్తేభవిక్రీడితము 156 
వాణి ఉత్పలమాల 157 
ఫలసదనము 133 అంబురుహము 158 
అశ్వగతి 134 ఖచరప్లతము 159 
మదనదర్పణము 185 ప్రభాకలితము 160 


కాకునూరి అప్పకవి 469 


అప్పకవీయము 


21 


22 


28 


చంపకమాల 161 అశ్వలలిత 174 
వనమంజరి 162 పద్మనాభము 175 
లాటివిటము 163 మత్తాక్రీడ 176 
మణిమాల 164 24 సరసిజము L177 
కరిబృంహితము 165 క్రాంచపదము 178 
కనకలత 166 తన్వి 179 
మహాస్రగ్ధర 167 అష్టమూర్తి 180 
భద్రకము 168 25 బంధురము 181 
మానిని 169 భాస్మరవిలసితము 182 
విచికిలిత 170 ధరణిధరగతి 183 
తురగము 171 26 భుజంగ విజృంభిత 184 
మద్రకము 172 వరాహ 185 
కవిరాజవిరాజితము 178 మంగళమహాశ్రీ 186 

యతిగణనామస్తోత్రము 

వితతంబుగ సలిపి గురుల వినుతించి తగన్‌ 

యతిగణనామయుతంబుగం 

బతగధ్వజ తేటపజుతు, బద్యవిధంబుల్‌. 161 

సమవిషమవృత్తమణులకు 

సముద్రము లనంగం దనరి షడ్వింశతిభే 

దములై వేదములకుం బా 

దములై ఛందంబు లొప్పిదములగు వరుసన్‌. 162 

జగతి సమవృత్త మెన్నవ ఛందమునను 

సంభవము నొందు నన్నియక్షరము లమరుం 

బదపదమునకు హెచ్చును గొదువ లేక 

గణములును నొక్క భంగిని గానంబడును. 168 


470 


కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


అ. ఒంటి కాలం గొంద అుండ జేసిరి పాద 
యుగముతోడం గొంద జుండం జేసి 
రేను సకలవృత్తవృషముల నడపింతు 
నాల్గుపాదముల జనంబు వొగడ. 164 


క. ఒక కాలను రెండడుగులం 
బ్రకటంబుగ గ్రంథవిస్తరభయంబునం బూ 
ర్వకవులవలెం జెప్పిన లే 
ఖకుం డొక లిపి విడువ దప్పు గనం దర మగునే. 165 


క. నేను రచించినవృత్తవి 
తానములో నొకట రెంటం దప్పుండిన వి 
ద్యానిధులు కదమపదముల 
లో నారసి యతులు గణములును దెలియం దగున్‌. 166 


తే. అడుగులకు వర్ణములు గొంచె మగుటం జేసి 
యందు నుక్తా ప్రభృతినవచ్చందములను 
బొడము వృత్తములకు నెల్ల వడులు లేవు 
నాల్గుపదములం బ్రాసము ల్నడచుం గాని. 167 


క. గురులఘుగణసంజ్ఞల య 
క్షరములు దీరంబు లైనం జను నవి రెండై 
పరువడి సంయుక్తములై, 
పరంగిన నవి రెండు నెన్నంబడు వెంబడి గాన్‌. 168 


వ. ప్రథమచ్చందంబగు నుక్తయందుం బ్రతిపాదంబునకు నొక్ళాక్క యక్షరం 
బై రెండువృత్తంబులు పుట్టెనందు శ్రీయనువృత్తము. 


శ్రీ వృత్తము 1-1 గో 
లగ. పా 
శ్రీ లా 169 


కాకునూరి అప్పకవి 471 


అప్పకవీయము 


ద్వితీయచ్చందంబగు నత్యుక్త యందు వినయం 
(బ్రతి పాదంబునకు రెండేసి యక్షరంబు బనంగాం. 
లై నాల్గు వృత్తంబులు వుట్టి నందు- జను సా 


ప్రీవృత్తంబు. 2-1 


ననఘా. 1783 


౮౮ గగము. చతుర్థచ్చందంబగు ప్రతిష్టయందుం 
స్తీనా (బతి పాదంబునకు నాలుగేని 
గానీ యక్షరంబు లై 16 వృత్తంబులు 
క్షానిం వుట్టినందు. - 
పూనున్‌. 1/0 కన్య. 4-1 
తృతీయచ్చందంబగు మధ్యయందుం లలల మ U.గ 
(బతి పాదంబునకు మూందేని భావింపన్నా 
యక్షరంబులై యెనిమిది వృత్తంబులు గావాప్తిన్ల 
వుట్టై నందు - న్యావృత్తం వీ 
నారీ. 3-1 లేవ న్పొల్చున్‌. 174 
౮౮౮ మగణము బ్రీడ. 4-2 
శ్రీనాథున్‌ lVUయU౮గ 
నేనెంతున్‌ యగల్‌ చెప్పం 
మా నొప్పం దగువ్ర్వీడన్‌ 
గా నారిన్‌. 171 నగోద్ధర్తా 
మృగీ. 3-3 జగద్భర్తా. 175 
౮1౮ రగణము సుకాంతి. 4-6 
భూమిలో IUle UA 
రామహో జకారమున్‌ 
ద్దామమౌం గకారమున్‌ 
దామృగిన్‌. 172 సుకాంతికిన్‌ 
వినయవృత్తము. 3-4 శుకస్తుతా. 176 
11౮ సగణము. బింబ. 4-7 


472 కాకునూరి అప్పకవి 


౮|భ'౮గ. 
ఇమ్మహిలో 

(గమ్ముభగల్‌ 
బింబమునం 


గంబుధరా. 177 


పంచమచ్చందంబగు సుప్రతిష్టయందుం 
బ్రతి పాదంబునకు నైదేసి యక్షరంబుల 
ముప్పది రెండు వృత్తంబులు వుట్టె 


నందు- 


ప్రీతి. 5-8 

౮|౮ర ఆ౮గగ. 
ప్రీతికి న్రేఫా 

స్వీతగద్వంద్వం 
బై తగున్‌ దైత్యా 
రాతి వర్ణింపన్‌. 
ప్రగుణ. 5-4 
!౮స ఆ౮గగ. 
ప్రగుణాఖ్యంబొ 


178 


ప్పగుం జెప్పంగా 
నగగాసక్తిన్‌ 
నిగమస్తుత్యా. 
సతి. 5-6 
1'ల|జ UU గగ. 
క్షితిం జగాసం 
గతిం దనర్చున్‌ 
సతీసువృత్తం 


179 


బతి ప్రసిద్దా. 180 


కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


పజ్మి (సుందరి). 5-7 
౮|| భ ౮౦గగ. 
ఏకభకారం 
బేకగగంబున్‌ 

గైకొన బజ్న్మిన్‌ 
శ్రీకమలాక్షా. 

నంద. 5-18 
౮ఆ౮|త 1౮వ. 
దేవస్తుతనం 
దావృత్తమునన్‌ 

రేవ న్నిలుపం 

గా వచ్చుందవల్‌. 
అంబుజము. 5-15 
౮|భ 1౮ లగ. 
ఇమ్ముల భకా 
రమ్ములగయు 

క్రిం బరంగుందా 
నంబుజ మనన్‌. 


181 


182 


183 


వ.షస్టచ్చందంబగు గాయత్రి యందు 
బ్రతిపాదంబునకు నాజేసియక్షరంబు 
లై యటువదినాల్లువృత్తంబులు వుట్టి 


నందు. 


4/73 


సావిత్రి. 6-1 
౮౮౮మ ౮౮౮ మ. 
గోవిందస్తోత్రంబుల్‌ 
దైవారు న్మాయుక్తిన్‌ 
సావిత్రీవృత్తంబుల్‌ 


అప్పకవీయము 


గావింపంగా నొప్పున్‌. 184 
విచిత్ర. 6-11 

1V౮Uయ 1౮౮య. 

తనర్చు న్విచిత్రం 

బనంగదా యయూసిన్‌ 
ఘనశ్యామ గా(త్రా 
మునిస్తోత్రపాత్రా. 185 
తనుమధ్య. 6-18 

౮౮| త I|౮౮య. 
కామేపలివాసున్‌ 

మే మెంతు మనంగన్‌ 
స్వామీ తనుమధ్యన్‌ 
భూమిన్‌ దయ లొప్పున్‌. 186 
చంద్రవదన. 6-15 

౮|| భ I[౮౮య. 
చంద్రవదనౌదే 


మురహరుం దేవే 
గురుకుచ నాంగా 

ధరణి నయంబుల్‌ 
సురలత కొప్పున్‌. 189 
వసుధ. 6-28 

1HUస 1౮న. 
వసుదేవసుతున్‌ 

బొసం గింపు మనన్‌ 
వసుధాహ్వయ మిం 
'పెసం గున్‌ససలన్‌. 190 
వసుమతి. 6-29 

UUIత ॥1౮న. 
బృందావనవిహా 

రిం గోదార్హునెద నం 
చందు న్వసుమతిం 
బొందింతురు తసల్‌. 191 


వేంద్రవినుతాని వ. సప్తమచ్చందంబగు సుష్టిక్కునందుం 
స్తంద్రత భయంబుల్‌ బ్రతిపాదంబునకు నేడేసియక్షరంబులై 
సాంద్రముగం జెప్పన్‌. 187 | నూట యిరువది ఎనిమిది వృత్తములు 


శశివదన. 6-16 పుట్టె నందు - 

1॥|న |౮౮య. లోల. 7-10 
శశివదనాఖ్యన్‌ 'లలయ I౮Uయ ఆగ. 
విశదము లయ్యెన్‌ ధరిత్రీ సుతారాతిన్‌ 

దిశల నయంబుల్‌ సరోజాతపత్రాక్షున్‌ 
దశముఖవైరీ. 188 హరిన్‌ యాగలన్‌ లోలన్‌ 
కస్టురలత. 6-16 గరం బొప్ప వర్ణింతు. 192 
11న [౮౮య. హంసమాల. 7-20 


474 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


1లస ౮|౮ర ఆగ. నరసింహావతారా 
సరగంబుల్‌ రచింపన్‌ సురవిద్విడ్విదారా. 193 
బరం గున్‌ హంసమాలన్‌ మదరేఖ 7-25 


౧౪౮౮౪౮ మ116౪స UA, 
గోపాలాఖ్యుండు నిచ్చల్‌, మా పాలం గలం డంచున్‌ 


రూపింప న్మసగంబుల్‌, దీపించు న్మద రేఖన్‌. 194 
కుమారలలిత 7-30 
'౮|జ[![0౮స'౮ గ. 
సుమాయుధనిభాంగా, రమాహృదయనాథా 
కుమారలలితావృత్త మొప్పు జసగా ప్తిన్‌. 195 


సరసిజము 7-31 
UI1భ I1౮స ౮గ. 
కోరి సరసిజం బిం, పారు భసగయుక్తిన్‌ 
నారదనుతి పాత్రా, నీరదనిభగాత్రా. 196 
విభూతి 7-43 
UIUS [1౮|జ UA. 
ఇమ్మహి [న్రజంబు లం, తమ్మునం గకారమున్‌ 
(గమ్మి యుండునట్టివృ, త్తమ్ము దా విభూతి యౌ. 197 
మధుమతి 7-56 
1||న౮ఆ||[భ౮ంగ. 
కుధరవైరికడన్‌, విధుం డు దానమరున్‌, 
మధుమతి న్నవమ, న్మథశరీర హరీ. 198 
మదనవిలసితము 7-64 
11న 1111న ౮గ. 
పదపడి ననగల్‌, గదసి వెలసినన్‌ 
మదనవిలసితం, బది యదుతిలకా. 199 


కాకునూరి అప్పకవి 475 


అప్పకవీయము 


వ. అష్టమచ్చందంబగుననుష్టుప్పునందుంబ్రతిపాదంబునకు నెనిమిదేసి 
యక్షరంబులై యిన్నూటయేం బదాజు వృత్తంబులు పుట్టె నందు - 
విద్యున్మాల 8- 1 
౮౮౮మ ౮౮౮మ ౪౮౪ గగ. 
శ్రీదేవి ధాత్రీ ప్రాణేశా, యాదిత్య జ్యేష్టాదిస్తుత్యా 
వేదోద్ధర్తా విద్యున్మాలం, బాదై మాగా ప్రాప్తిం బొల్బున్‌. 200 
వితాన 8-6 


'౮|జ౮౮లమలఆగ 
క్షితిన్సన్మగాయుక్తం బైనన్‌, వితానవృత్తం బై యొప్పున్‌ 
బితామహాద్యాదిత్య ప్ర, స్తుత ప్రభావా సర్వేశా. 201 
విమానము 8-38 
'౮|జ UUIత ౮౦౮ గగ. 
క్షమన్‌ జతాంతస్థగాయు, క్ర మై రచింపం బొసంగున్‌ 
విమాన మంభోరుహాక్షా, రమాంగ నావాసవక్షా 202 
సింహరేఖ 8-43 
UIUS IUlజ UU గగ. 
ద్వారకాపురీవిహారా, మేరుదీర పంచబాణా 
కార సింహ రేఖకుం బెం, పారు రేఫజల్‌ గగంబున్‌. 203 
చిత్రపదము 8-55 
౮1I1భ ౮1॥1భ ౮౮గగ. 
చిత్రపదం బనువృత్తం, బత్రిమునిస్తుతు శౌరిన్‌ 
స్తోత్రము సేయంగ నొప్పున్‌, ధాత్రిని భాగగయుక్తిన్‌. 204 
హంసరుతము 8-57 
ల౮౮లమ[|1|1న ౮౪౮౪ గగ. 


476 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


శ్రీ వత్సాంకితసువక్షా, దేవా హంసరుత మెందున్‌ 
భావింపన్మనగ గాప్తిన్‌, గావింపం దగు ధరిత్రిన్‌. 205 


నారాచము 8-85 
UUIS ౮|౮ర 1! ౮వ. 
క్షీరాబ్టికన్యకాపతిన్‌, నారాయణుం ద్రవంబులన్‌ 
దోరంబుగా నుతించినన్‌, నారాచవృత్తమై చనున్‌. 206 


5 పమాణి 8-86 
IUlz UIUL5 1Uవ. 
అమి(త్ర లోకసంహరా, సమ(గకాంతి భాసురా 
క్షమన్‌ జరేభీ*"వంబులన్‌, (బ్రమాణివృత్త మొప్పగున్‌. 207 


నాగరము 8-87 
U1I|భ ౮UI౮ర 1౮వ. 
బా గమరన్‌ భరేఫసం, యోగలగంబుల న్మహా 
యోగినుతా వినంబడున్‌, నాగరనామవృత్తమై. 208 


మాణవకము 8-103 
ల౮||భ౮ఆ౮౮|త 1౮వ. 
శోణమయూఖప్రవిభా, బాణసుపర్వారిహరా 
వేణుధరా భత్వములన్‌, మాణవకం బై తనరున్‌. 209 


సమాని 8-107 
UIUSIUlజ 1Uవ 
నారదాదిమౌనివరుల్‌, చేరి శౌరి గొల్తురనన్‌ 
గోరి రేఫముం జవముల్‌, ధారుణి న్సమాని కగున్‌. 210 


భుజంగశిశురుతము 9-128 
11న I1|న |౮౮య 


కాకునూరి అప్పకవి 477 


అప్పకవయము 


నిజమున ననయ లొప్పన్‌, భుజగశిశురుత మయ్యెన్‌ 
సుజనవినుతచరిత్రా, వృజినతృణఘనదాత్రా. 


ఉత్సుకము 9-183 
UIIభ U౮IIభ UIU౮uర 

వాసవముఖ్యసురస్తుతా, దాసమనోంబుజషట్పదా 

వాసిగ భారము లొందినన్‌, భాసిలు నుత్సుకవృత్తముల్‌. 211 


భద్రకము 9-187 
UIUS IIIన UIU 

కాద్రవేయశయనాసము, న్నిద్రదైత్యమదభంజనా 

రుద్రమిత్ర రన రేఫముల్‌, భద్రకంబునకు భాసిలున్‌. 212 


హలముఖి 9-251 
UIU5 IIIన IIUస 
కింకరీకృతసురవరా, పంకజాతదళనయనా 
పొంక మౌ రనసగణముల్‌, శంక లేక హలముఖికిన్‌. 218 


ఆ. పజ్మినుంచి వృత్త కిన్నవ వాయి 
వడి యటంచుం జెప్పంబడియె నిచట 
సంస్కృతంబునందు. జను బదవిచ్చేద 
మడుగు మొదలివర్ణ మగుం దెనుంగున. 214 


క. ధర గణితశాస్త్రసంజ్ఞల 
శరరసగిరిదంతినిధి దిశాశంకరభా 
స్మరవిశ్వమనుదినోర్వీశ్వరనామములు 
యతివర్ణ సంఖ్యార్థంబుల్‌. 215 


వ. దశమచ్చందంబగు వజ్షియందుం (బతిపాదంబునకుం 
బదేసియక్షరంబులై వేయు నిరువదినాల్గువృత్తములు పుట్టె అందు - 


478 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


పణవము 10 - 121 
ULUUమ II!న|1౮U౮య Uగ 
ఉర్విన్మన్యగ, యుతపాదంబుల్‌, పర్వన్నద్యతిం, బణవం బయ్యెన్‌ 
గీర్వాణాహిత, గిరినాకేశా, సర్వేశా రవి, శతసంకాశా. 216 


మయూరసారి (మయూరభాషిణి) 10-171 
UIUSIUlz UIUS UA 
వెక్కసించె శైల, విక్రమంబు, ల్పొక్కి రేఫజంబు, లు న్రగంబుల్‌ 
చక్కంగా మయూర, సారి కొప్పున్‌, నిక్క మంబుజాత, నేత్ర శౌరీ.217 


రసాలి 10-187 
UIU5 IIIన UIUర ౮గ 
గోత్రవిశ్రమము, గూడి భక్తిన్‌, ధాత్రి రేఫనగ, ణంబు లాపైం 
బోత్రిరూప! రగము (ల్రసాలిం, జిత్రభంగి నుతి, సేయు నిన్నున్‌. 218 


రుగ్మవతి 10-199 
ఆ౮||భ(౮6౮లఆ౮ లమ I|౮స ౮గ 
అంగయతిం బొం, దై భమస ల్ప, ర్వుం గురుయుక్తి, (న్రగ్మవతి న్స 
త్యాంగనకై తేం డా సురశాఖిం, బొంగుచు గోపీ, పుత్రుం డనంగన్‌. 219 


గ చంపకమాలి 10-199 
U౮1I1భ ౮౮౮మ I|1౮న ౮గ 
భూమిధర(శ్రాంతు, ల్పొలుపారన్‌, (బ్రేమ భమంబు ల్లో, రిసగంబుల్‌ 
దాము నుతించు న్నం, ద, పతు న్బా, మామకరాంకుం జం, పకమాలిన్‌. 
220 
మణిరంగము 10-219 
UIUS IIUస II1Uస |గ 
అంగనామణు, లంగయతుల్తా, సంగ మెచ్చ ర, సాగురుయుక్తిన్‌ 
బొంగుచు న్యదు, పుంగవు వేం డన్‌, రం గగున్‌ మణి, రంగ మనంగాన్‌. 
221 


కాకునూరి అప్పకవి 479 


అప్పకవీయము 


మత్త (హంసశ్రేణి) 10-241 
౮౮౮వ U1I1|భ ॥1౮స ౮గ 
శైలశ్రాంతి న్మభ, సగలోలిం, (గాల న్మత్తాఖ్యను, గనుపట్టున్‌ 
బాలించె న్యాదవ, పతి యాపాం, చాలిం గౌరవ్యుల, సభ నాంగన్‌. 222 


కౌముది 10-296 
11౮0న ౮౮|।త ౮౮।త ౮గ 
మునినుతా కా, ముదీవృత్తమొ, ప్పును నతాగం, బులన్‌ షడ్యతిన్‌ 
దునిమెం బౌల, స్యుభూపుత్రికై, కినుక రామ, క్షిత్రీశుం డనన్‌. 223 


భోగివిలసితము (విలసితము) 10-351 
UIIH IIUS IUlIజ Uగ 
సాగ భసములున్‌, జగంబులున్‌, జాం గగు నగవి, శ్రమంబులన్‌ 
భోగివిలసితం, బుం జెప్పంగా, సాగరతనయా, సమన్వితా 224 


మనోరమ 10-344 
III UIUS IUlజ Uగ 
నరజగంబుల, న్మనోరమల్‌, సరవి శైలవి, శ్రమంబులన్‌ 
దురితదూరు సిం, ధజాపతిన్‌, సొరిది సన్నుతిం, చు నెంతయున్‌. 225 


“శ్చుద్ధవిరాటి 10-345 

UUUమ IIUసIUlజ Uగ 
చా లొప్పన్మ, స జల్గకారమున్‌, గ్రాలు న్ఫుద్ధివి, రాటిన్‌ షడ్యతిన్‌ 
నీలాంగా రమ, ణీమనోభవా, నాళాకాసన, నందనస్తుతా. 226 

నందిని 10-359 

UIIH¢ UUIE IUIlజ ఆగ 
శ్రీరమణా ని, ర్షితదానవా, సారసపత్రే, క్షణ షడ్యతిన్‌ 
సారె భతంబు, ల్దగము బ్దగన్‌, ధీరులచే నం, దిని నాం జనున్‌. 227 


480 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


వ. ఏకాదశచ్చందంబగు త్రిష్టుప్పునందుం బ్రతిపాదంబునకుం 
బదునొకండేసి యక్షరంబు లై వృత్తంబులు పుట్టె నందు - 


ఇంద్రవజ 11-357 
UUIS UUIS [| ౮|జ UU గగ 
ఇంతుల్సదా పాడుదు, రింద్రవజల్‌ 
స్వాంతంబున న్నోహము, సంధిలంగన్‌ 
దంతావళ(శ్రాంతిని, తాజకార 
ప్రాంతంబునం గద్వయ, మంద మందన్‌. 228 


ఉపేంద్రవజ 11-358 
| ౮|జ ౮౮|త !౮|జ UU గగ 
క్షపాచరారు ల్డత, జల్గగంబున్‌, బ్రపూర్ణ మై దంతిని, రామ మొప్పన్‌ 
ద్విపాధిపత్రాత ను, తింపం బేర, యుపేంద్రవజ ల్వెల, యున్దరిత్రిన్‌. 
229 
ఉపస్థితము 11-365 
UUISIUlg IUlజ UU గగ 
భక్తుల్హరిమీంద ను, పస్థితం బా, సక్తి న్విరతు ల్మరి, సంఖ్య సాగన్‌ 
సూక్తుల్లాని చెప్పెడు, చోం దజాగా, యుక్తు బగుచుం జెలు, వొందుచుందున్‌ 
2830 
దోదకము 11-439 
౮11భ ౮॥|1భ ౮11భ ౮౮గగ 
తోరపువేడుక, “దోదక మొప్పున్‌, భూరివిరామము, భూధరసంజ్ఞం 
బారుచు భాభగ, గాన్వితమై ల, క్ష్మీరమణా విర, చింప వెసంగున్‌. 231 


రథోద్ధతము (పరాంతిక) 11-699 
UIUS IIIన UIUర 1౮వ 
అంది రేఫనర, వాప్తి నొప్ప గో, వింద భూమిధర, విశ్రమంబులన్‌ 
జెంది కబ్బములం, జిత్రభంగిం జె, న్నాందు నెంతయు ర, థోద్ధతం బిలన్‌ 
232 


కాకునూరి అప్పకవి 481 


అప్పకవీయము 


*భ్టదకము 11-704 

1న |॥1|న ౮|౮ర [1౪౮వ 
నరకదమన, నారవంబులన్‌, సరగం గధర, సమ్మితంబు లై 
విరతు లమర, వేద్మం జెప్పినం, బరంగుం గృతుల, భద్రకం బనన్‌. 283 


స్వాగతము 11-443 
UIU5 1111న ౮1॥1|భ ౮౮గగ 
స్వాగతంబు దగు, శైలవిరామం, బై గజేం[ద్రవర, దా రనభంబుల్‌ 
పై గురుద్వయము, భాసిలం జెప్పన్‌, యోగిమానసప, యోజమిళిందా 
2834 
కాంతి 11-877 
UUIS IUlg IUlz IUo 
(శ్రాంతు లృరిసంఖ్యను, రాజిలంగా, సంతోషముతోడం ద, జాలగముల్‌ 
చింతింపంబదంబులం, జెంద రమా, కాంతావృదయేశ్వర, కాంతి యగున్‌ 
235 
శ్యేని 11-683 
UIUS IUlz UIU5 1Uవ 
మానితాద్రివిశ్ర మంబుం బూనంగా, శ్వేనికి న్రజల్ప, యి న్రవంబులున్‌ 
గాని యొండు గూర్చం, గాదు రుక్మిణీ, ప్రాణనాథ కామె, పల్లిమందిరా. 
236 
వాతోర్మి 11-817 
౮౮U౮మ U!|!|భ ౮౮!త |౮వ 
ఆమోదం బొప్పంగ, వ్యాసాదికవుల్‌ 
భూమిధ్రశాంతులు, పొంగార మహీ 
భామాప్రాణేశ మ, భంబుల్‌ తవలున్‌ 
దామీ వాతోర్మిని, దాపింతు రొగిన్‌. 237 


కవితాంతము (గీతాలంబనము) 11-877 
UUIS IVIg !౮|జ !౮౪౮లగ 


482 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


శ్రాంతు లృరిసంఖ్యను, రాజిలంగా, సంతోషముతోడం ద, జాలగముల్‌ 
చింతింపంబదంబులం, జెంద రమా, కాంతావృదయేశ్వర, కాంతి యగున్‌. 
238 
శ్యేని 11-683 
UIUS IUlz UIU5 1Uవ 
మానితా[ద్రివిశ్ర, మంబుం బూనంగా, శ్వేనికి న్రజల్ప, యి న్రవంబులున్‌ 
గాని యొండు గూర్చం, గాదు రుక్మిణీ, (ప్రాణనాథ కామె, పల్లిమందిరా. 
239 
వాతోర్మి 11-817 
౮౮౮మ U౮I|!|భ ౮U౮!త |౮వ 
ఆమోదం బొప్పంగ, వ్యాసాదికవుల్‌ 
భూమిధ్రశాంతులు, పొంగార మహీ 
భామాప్రాణేశ మ, భంబుల్‌ తవలున్‌ 
దామీ వాతోర్మిని, దాపింతు రొగిన్‌. 240 


కలితాంతము (గీతాలంబనము) 11-877 
UUIE lUla 1౮|జ IU oA 
సామోద్భవవిశ్రమ, సంయుత మై 
వేమాజు తజాలగ, తజాలగ, విసృత మై 
దామోదరదేవుక, థ లలుకన్‌ 
భూమిం గలితాంతము, పూర్ణమగున్‌. 241 


శాలిని 11-289 
UUUమ UU!Iత ౮U॥త ౮౮ గగ 
ధీర్రేష్ణు ల్సన్నుు తింపం గవీంద్రా 
ధారం బై ధాత్రి న్మ, తాగాగణాప్తిన్‌ 
దోరం బై భూభృద్య, తుల్‌ సంఘటింపన్‌ 
నీ రేజాక్షా శాలి, నీవృత్త మొప్పున్‌. 242 


కాకునూరి అప్పకవి 483 


అప్పకవయము 


సుముఖి 11-880 
|||న10౮|1జ!౮|జ!౮లగ 
ఖగపతివాహ, కపర్దినుతా, మృగపతిమధ్య, హితార్తిహరా 
నగవిరమం బె, నయంగ నజా, లగములచేం జె, లంగు న్సుముఖుల్‌. 
2483 
్రమరవిలసితము 11-1009 
౮౮౮మ ౮|॥1॥భ |||న 1౮వ 
ఏయంఘిం బార, యి మగణభన, ల్వాయొక్కం డవ్వ, లను నెలకొనన్‌ 
మాయాతీతా (భ్ర, మరవిలసితం, బై యొప్పం దర్శ యతుల నిలుచున్‌ 
244. 
వృత్త 11-288 
IIIన I1౮Lస ౮౮1॥త ౮౮గగ 
అనయమును వే, దాంగంబు సెప్పున్‌, దనుజహర న, స్తంబు ల్లగంబున్‌ 
బెనంగొని ధరా, భృద్విశ్రమంబుల్‌, దనరునది వృ, త్తావృత్త మంచున్‌. 
245 
రధ 11-896 
IIIన IIIన I1U!జ 1౮ వగము 
నలినభవనుత, నాజలగం, బులు గజయతులం, బొందుపడం 
బెలుచం బలికనం, బృథ్వి యనన్‌, వెలయు నొక సమవృత్త మిలన్‌. 
246 
వృంత 11-256 
Iన 11న I11౮స ౮౮గగ 
నగణయుగము సగ, ణం బొండున్‌, గగ మొకటియు జత, గాం గూడన్‌ 
ఖగ విరమములను, గల్పింపన్‌, దగుం గవులకు వసు, ధ నృంతల్‌. 
247 


484 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


మౌక్తికమాల 11-487 

౮1I1భ ౮౮1॥త 1|11న ౮౮గగ 
భక్తజన త్రాత భతనగాసం, యుక్తము లై మాని, యుతయతుల్‌ సు 
వ్యక్తములై సూక్తు, లమరం జెప్పన్‌, మౌక్తికమాలాక్రమము లెసంగున్‌ 
248 

ఉపస్థితము (శిఖండివిరుతము), స్ర్తీ 11-286 

IUlz IIUS UUIత ౮౮ గగ 
ఉపస్థితమునం, దొప్పారుచుండున్‌, దపస్వివిరతు, ల్దాకం జకారం 
బుపై సతగణం, బు ల్లద్వయంబున్‌, గపిధ్వజసఖా, కామేపలీశా.249 


ఏకరూప 11-396 
UU౮మ UIIభ IUIజ ౮౮గగ 

ఏపారుం గావ్యముల, నేకరూపల్‌, క్షాపుత్రీశున్‌ మభజ, గాగణంబుల్‌ 
బ్రాపించుం గుంజరవి, రామ మొప్పన్‌, బాపంబుల్‌ వాయుటకు, బ్రస్తుతింపన్‌ 
250 

తోరం ద్రిక 11-704 

IlIన IIIన UI ౮ఈఠ 1౮వ 
అగవరధర నార, వాన్వితం, బుగం గృతులను జెప్పం, బొందికై 

తగ నిధివిరమంబు, దాం కంగా, జగతిని నేగ దొందుం, జంద్రికల్‌. 
251 
వ. ద్వాదశచ్చందంబగు జగతియందుం బతిపాదంబునకుం బంద్రెందేసి 

యక్షరములై 4096 వృత్తంబులు వుట్టె నందు. 


స్రగ్విణి 12-1171 
UIUS UIUS UIUS UIUF 
కామెపల్లీ మహా, (గామమధ్యంబునన్‌ 
భూమిదేవోత్తము, ల్పూజ సేయంగ నా 
స్వామి యున్నాం డనన్‌, ్రగ్విణిన్‌ శైలవి 
శ్రామయుక్తిం జతు, షృం బగున్‌ రేఫముల్‌. 252 


కాకునూరి అప్పకవి 485 


అప్పకవయము 


భుజంగ ప్రయాతము 12-586 
'లలయ IVUయ 1 ల లయ ।॥౮౮య 
భజింతున్‌ సదా కామె, పల్లీనివాసున్‌ 
వ్రజప్రీవిటున్‌ యాద, వత్రేష్టు సంచున్‌ 
భుజంగ ప్రయాతాఖ్య, ము ల్నాల్లు యాలన్‌ 
గజనవ్రాతవి(శ్రాంతి, గాం జెప్ప నొప్పున్‌. 253 


తోటకము 12-1756 
ILS IIULస IIULస I1౮స 
తగు దోటకవృత్తము, ధాతృయతిన్‌, సగణంబులు నాలుగు, సాగిన బ 
న్నగపుణ్యనదీసుర, నాధదిశా, జగతీద్వజపట్టణ, సంచరణా. 254 


జలధరమాల 12-241 
౮౮౮మ UIIభI1౮u౮స౮౮౮మ 
ధీరుల్‌ మెచ్చం గృతులన,తి శ్రీదంబై 
మారాకారా జలధర, మాలావృత్తం 
బై రాజిల్లున్‌ భువి జతు, రాస్యశ్రాంతుల్‌ 
సారం జేరన్‌ మభసమ, సంయుక్తం బై. 255 


వంశస్థము 12-1382 
IUVlz UUIS IUlz UIU 
జతల్‌ జరేఫంబులు, సామజాతస 
మ్మితాక్షరశ్రాంతుల, మెప్పు వుట్టంగాం 
బతంగ రాజధ్వజుం, బద్మలోచనున్‌ 
నుతింప వంశస్థ మ, నూనమై చనున్‌. 256 


ఇంద్రవంశము 12-1381 
ల౮|1త UUIE 1! ౮|జ౮!౮ర 
ఇందీవరాక్షుల్‌ తగ, నింద్రవంశ మా 
నందంబునం బాడిరి, నందసూతిపై 


486 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


డెందంబుల న్నోహము, రేవ మీజంగాం 
బొందై గజ[శ్రాంతులు, పూనం దాజలన్‌. 257 


ద్రుతవిలంబితము 12-1464 
IIIన UIIభ U౮IIభ UI౮రఠ 
ద్రుతవిలంబిత, రూప మగుం గభ్భ 
ద్యతి నభారయు, తంబుగం జెప్పినన్‌ 
నతజనా ర్తివ, నశ్వసన ప్రియా 
వితతభూసుర, వీరపురాలయా. 258 


తోదకము (తామరసము) 12-880 

IIIS IUlIz IUlIz IlUUయ 
సలలితతోదక, సామజ విశ్రాం, తులను నజాలయం, దోదకవృత్తం 
బలవడుం గేతవ, రాసురకాష్టో, జ్వలనవకోశర, సాస్థలవాసా. 259 


ప్రియంవద 12-1400 
111న0౦||1భ!1౮|జ౮!౮ర 
విభు శమీరవృథి, వీజరక్షభా, గభవనాలయునిం గామెపల్లికా 
ప్రభు నభజలను, బ్రస్తుతింప నౌ, నిభవిరామమున, నీప్రియంవదల్‌. 
260 
ప్రమితాక్షరము 12-1772 
|| ౮స[1౮|జ!!౮స!1౮ఆ౮స 
ప్రమితాక్షరం బమరుం, బద్మజవి, (శ్రమమొప్పుమీఅ సజసాయుతమై 
యమునానదీతటవి హారప్పథా, ప్రమదాకుమారసఖ, భద్రయశా 261 


జలోద్ధరగతి 12-1886 
జసజస 
జలోద్ధతిగతిం, ది శాగజయతిన, మెలంగు నినుమాటు, మెచ్చుగ జసల్‌ 


ఫలానుభవ కామె, పల్లినిలయా, ఖలాంబుదసమీర, కామజనకా. 262 


కాకునూరి అప్పకవి 487 


అప్పకవీయము 


విశ్వదేవి 12-577 
౮౮౮మ ౮౮౮Uమ I౮౮య I౮౮య 
శ్రీ వత్సాంకా పద్మాధ, రిత్రీ కళత్రా 
దేవేంద్ర స్తోత్రావిశ్వ, దేవీసమాఖ్యం 
బై విప్పాందు న్మాయాగ ణావాప్తి దిక్సం 
ఖ్యావిశ్రామంబుల్‌ చోద్య, మైయుండ జెప్పన్‌. 263 
చంద్రవర్మ 12-1979 
UIU5 III1న U1I!Iభ I1౮స 
ఇంద్ర వంద్య జగ, దీశఘనయశ, స్పాంద్ర కామెపలి, సద్మ యదువరా 
చంద్రవర్మయగు, శైలవిరతి ని, స్తంద్ర మై రనభ, సంబు లమరినన్‌. 
264 
ప్రహేయము 12-576 
II1న 11న ౮౮౮మ I[౮౮య 
కరివిరమణముల్‌, గా నామయంబుల్‌ 
పరంగ నిలుపం జూ, పట్టుం బ్రహేయం 
బురగశయన భో, జోర్వీశపుత్రీ 
వర పరమకృపా, వారాశి కృష్ణా. 265 


(ప్రముదితవదన 12-1216 
IIIన IIIన UIUd Ulu 
మమత నిభవిరా, మముల్‌ గూడంగా, జమిలినరములన్‌, సదా చెన్నగున్‌ 
(బ్రముదితవదనల్‌, రమానాయకా, సుమశరజనకా, సుపర్వస్తుతా. 
266 
కుసుమవిచిత్రము 12-976 
11న |౮౮య 11|1న !౮౮య 
కుతలములోనం, గుసుమవిచిత్రం 
బతిశుభదం బై, యగయతులున్నం 


488 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


దతనయ యొప్పున్‌, నయ లినుమా టై 
సతతము విద్వ, జ్ఞనులు నుతింపన్‌. 267 


మణిమాల 12-781 
UUISIUUయ UUIత I|[V౮య 
కామేపలినామ, గ్రామస్థలవాసా 
స్వామీ తయకార, ద్వంద్వంబు పొసంగున్‌ 
వేమాబుమహీభ్ళ, ద్విశాంతులతోడన్‌ 
భూమండలిం గూర్చం, బొల్చున్మణిమాలల్‌. 268 


మేఘవిలసితము 12-2041 
UU౮UUమ 1॥1I1l|న IIIన I1|1౮స 
కాళిందీముఖ, కమలమధుకరా, నాళీకాసన, నత రసవిరతు 
ల్లాల న్మేఘవి, లసితము దనరు, న్వాలాయంబు మ, ననసగణములన్‌. 
269 
వ. (యాదశచ్చందంబగు నతిజగతియందుం (బ్రతిపాదంబునకుం 
బదుమూం౭డేసియక్షరంబులై యెనిమిదివేలనూటతొంబదిరెండు వృత్తములు 
వుట్టె నందు - 
మత్తమయూరము 13-1633 
UUUమ UUI॥Iత [| లలయ I1౮న గ 
శ్రీ గోపాలా తం గెడ, సీమావని గేహా 
వాగీశాదిస్వర్లవి, వాసస్తుతి పాత్రా 
యోగిధ్యేయా మత్తమ, యూరంబున కొప్పున్‌ 
నాగ(శ్రాంతు ల్మత్యగ, ణంబుల్సగ మొందన్‌. 270 
ప్రహర్షిణి 13-1408 
UUUమ IIIన1UIజ Ulu UA 
ధీరుల్‌ సింధురవిర, తిన్‌ మనజగంబుల్‌ 
సారెం బాదములను, సంఘటించుచుండన్‌ 


కాకునూరి అప్పకవి 489 


అప్పకవయము 


గ్రూరారిప్రహరున, కుం (బ్రహర్షణు ల్పెం 
పారం జెప్పుదురు మ, హాముదంబుతోదన్‌. 271 


(ప్రభాతము 183-1392 
IIIS IUlz IUIlz UIUS UA 
మొనసి నజారగ, ముల్‌ ప్రభాతవృత్తం 
బునకు మదేభస, మూహవి(శమంబుల్‌ 
దనరంగ నిల్చుం బ్బ, దాకురాజతల్పా 
కనకమయాంశుక, కామెపల్లివానా. 2792 
జలదము 13-3543 
UII¢ UIU5 I11న ౮1॥1భ ౮గ 
బంగరుచుంగుపచ్చడము, పైం గలయా 
తంగెడదేశవాసుజల, దంబులచే 
తం గడుసన్నుతింతు నవ, తారయతిన్‌ 
బొంగును సారె భర్నభగ, ముల్‌ గదియన్‌. 2783 


మంజుభాషిణి 13-2796 
IIUS IUle IIUS IUlIజ Uగ 
ఉరగాపగాదిహరి, దుర్వరాలయా 
కరుణాసముద్ర ముర, గర్వభంజనా 
యిర వొందు చుండు నజ, లిబ్బడింపం బ 
ల్మరు గాప్తి ధాతృయతి, మంజుభాషిణుల్‌. 274 


రుచిరము 13-2806 
IUleg UIIY¢ IIUSస IUlIజ Uగ 
గదాధరున్‌ జభసజ, గంబులన్‌ గవుల్‌ 
సదా పితామహయతి, సాగుచుండ గా 
ముదంబుతోడ రుచిర, ము (లచింతు రి 
ట్లుదారభక్తిం గృతుల, సుర్వరాస్థలిన్‌. 275 


490 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


క్షమ (క్రప) 13-2368 
Il1న 1111న ౮UU!త ౮U1।త ౮గ 
క్రమమున నిభవి, శ్రాంతి నాతాగయు 
క్రముగ సుకవిప, ద్యంబు లూహించినన్‌ 
క్షమ లనం బరంగుం, గంజపత్రేక్షణా 
సుమశరజనకా, శూరవంశోత్తమా. 276 


చంచరీకావళి 13-1158 
UUUమ UUUమ UIU౮ UIUS UA 
కంబుగ్రీవా సత్యా, కామినీ ప్రాణనాథా 
బింబోష్టామారాగ, ల్పేర్చిభూభ్ళద్యతు ోల్లాం 
చం బాదంబై ధాత్రిం, జంచరీకావళీనా 
మంబొందుగావ్యళ్రీ, మానినీభూషణంబై. 277 


మత్తహంసిని 13-2790 
'౮|జ UUIE IIUS IUlజ Uగ 
మనోహరాకార, మధుదైత్యసంహరా 
వినాయకారూఢ, విబుధేం[ద్రవందితా 
జనార్దనా జత్స, జగురుల్‌ కుభృద్యతిన్‌ 
దనర్చుపద్యంబు, దగు మత్తహంసినిన్‌. 278 


సుమంగలి 13-1772 
IUUS IUle IIUస IIUస గ 
సొరిదిన్‌ ధరిత్రిని, సుమంగలివృత్తం 
బరయంగ సామజ, యతిన్‌ సజసాగల్‌ 
తిర మొంద నొప్పు వి, ధి పూజితపాదాం 
బురుహద్వయా ఖర, మురాసురవైరీ. 279 


వ. చతుర్దశచ్చందంబగు శక్వరియందుC బ్రతిపాదంబునకుం బదునాలు 
గేసియక్షరంబులై. 16384 వృత్తములు పుట్టెనందు - 


కాకునూరి అప్పకవి 491 


అప్పకవీయము 


వనమయూరము 14-3823 
UII¢ IUle IIUస 1111న ౮౮౦గగ 
శ్రీకర ధారారిధర, జిష్ణునుత పుణ్య 
శోక క్‌కజసల్నగగ, లున్‌ ద్రుహిణసంఖ్యన్‌ 
సోం కువిరమంబుగను, చున్వ నమయూరా 
ఖ్యా కమను వృత్తమిలన, త్తమిలుచుందున్‌. 280 


వసంతతిలక (సింహోన్నతము, బెద్ధర్నిణి, శోభావతి, మధుమాధవి) 14-2933 
UUIS UIIY IUlz !౮|జ UU గగ 
శ్రీ మేదినీరమణ, సింధుతరంగరంగ 
ద్రామాహితల్ప విన, తాసుతవాహ రాధా 
కామా వసంత తిల, కన్‌ దభజాగగంబుల్‌ 
సామ(ప్రభూతయతి, సాగిధరం జెలంగున్‌. 281 


భూనుతము 14-3515 
UIU5 1111న ౮1॥1|భ ౮11భ ౮౮గగ 
ముమ్మరించి రనభాగగ, ముల్‌ దశవి(శ్రా 
మంబు భూలతమునందున, మానిత మయ్యెన్‌ 
జాంబవత్యధిప కేశవ, సారసనేత్రా 
కంబునందకగదాధర, ఖండితసాళ్వా. 282 


సుందరి 14-5815 
UII UIIfH UIlU5 IU స 1౮వ 
సూరిజన ప్రకరంబు, సుందరి నెన్నంగా 
భారసవంబులు రత్న భాసితవిశ్రమా 
ధారముగాం దనరారుం, దార్‌క్యతురంగమా 
శౌరి ముకుంద మునీంద్ర, సన్నుత కేశవా. 283 


492 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


ప్రహరణకలిత 14-8128 
111న 111న ౮1॥1॥భ 11|1న 1౮వ 
పనిగొను నెప్రడుం, బ్రహరణకలితన్‌, ననభనవలు మం, దగజవిరమమున్‌ 
ఘనవిభఘనవి, గ్రహ బకమురమ, రన మధునరక, ప్రహరణకలితా. 
284 
నవనందిని 14-3820 
IIUS IUle IIUస 1111న ౮౮గగ 
నవనందినిన్‌ సజగ, ణసగగ లాయెన్‌ 
నవవిశ్రమంబును ద, నర్చి చెలువొప్పన్‌ 
నవనీతచోరకు జ, నార్దను ను పేంద్రున్‌ 
భవదూరు నెంతురు స, భాసదులు భక్తిన్‌. 285 


అపరాజితము 14-5824 
II1న I11న ౮1I౮ర 11౮ స | ౪ వగణము 
ననరసలగ లొంది, న న్నవవిశ్రమం 
బును గలిగి కవీంద్ర, భూషితమై జనా 
రన నిగమసుగోచ, రా యపరాజితం 
బనంగం దనరు శ్రావ్య, మై వినువారికిన్‌. 286 


అసంబాధ 14-2017 
ల౮౮లమలీ౮ఆ౮!1త 1|1|1న I1౮స ౮౮గగ 
వాలాయంబున్‌ సత్మవిజనములు, వాక్రువ్వన్‌ 
వాలారున్‌ గోవింద వరద ధ్రువ, వాత్సల్యా 
కాళిందీప్రాణేశ మతనసగ, గటప్రాప్తిన్‌ 
జ్వాలాభాస్వద్విశమమునను న, సంబాధల్‌. 287 
కమవిలసితము 14-4096 
11న [11న 1111న 1111న ౮౮ గగ 

క్రమమున నననన, గగములు గూడన్‌ 
గమలవిలసితము, కమలజవి(శా 


కాకునూరి అప్పకవి 493 


అప్పకవయము 


మము జగతిని నగు, మహితచరిత్రా 
కమలదళనయన, కడు బొగ డొందున్‌. 288 
వ. పంచదశచ్చందంబగు నతిశక్వరియందుC బ్రతివాదంబునకుంబదునై 
దేసి యక్షరంబులై 32768 వృత్తంబులు వుట్టి నందు. 


మాలిని 15-4672 
IIlన II||న ౮౮౮మ ILUయ I౮UU౮య 
కనక కశిపుహర్తన్‌, గానలోలున్‌ శుభాంగున్‌ 
దనుజహరణదక్షున్‌, ధర్మ మార్గానుసారిన్‌ 
మనసిజగురు నెంతున్‌, మాలినీవృత్తమందున్‌ 
ననమయయగణంబుల్‌, నందవి(శ్రాంతి గూడన్‌. 289 


సుకేసరము (భద్రకము) 15-11184 
IIIS IUlజ UIIY IUlz UIUF 
సురుచిర ధర్మ మూల మయి, సొంపు మీటు నా 
గిరిధర నాభిపంకజసు, కేసరంబువై 
ఖరి నజభజము ల్లదియుం, గల్పనంబునన్‌ 
గిరిశవిరామసంగతి సు, కేసరంబునన్‌. 290 


మనోజ్ఞ 15-11632 
IIIS IUlz IUlz UIIHZ UIUF 
అజమృడవాసనవసంత, తార్చితపాదపం 
కజయుగళున్‌ హరి నిర్వి, కారు మనోజ్ఞ నా 
బుజువగు వృత్తమునందుం, బ్రీతి నుతింపంగా 
నజజభరంబులు వొల్చు, నచ్చిన దిగ్యతిన్‌. 291 


మణిభూషణము 15-11707 

UIL5 1111న ౮1I1|భ UI!Iభ UI౮రఠ 
వింత యైనమణిభూషణ, వృత్తమునందు న 
త్యంత మోదమున నెన్నును, నద్దశవిశ్రమా 


494 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


క్రాంత మైన రసభారలం గంజదళాక్షుం గం 
సాంతకు న్నరకసంహరు, నార్యసమూహముల్‌. 292 


సుగంధి (ోశాలినీ, చామరర, ప్రశాంతి) 15-10923 
UIUS IUlz UIUS [!౪౮|జ౮ఆ౮!౮ర 
రంబు జంబు రంబు జంబు, రంబు చెన్ను మీజంగాం 
దొమ్మిదింట విశ్రమంబు, తోర మై సుగంధికిన్‌ 
(గమ్మంగా నుతింప నొప్పు, గానలోలుం డచ్యుతుం 
డంబుజాక్షుం డాదిదేవుం, డక్షరాఖ్యుం డెప్పుడున్‌. 293 


ఇల 15-16364 
IIUS IUle IIIన IIIన I1౮స 
గజవిశ్రమంబునం, గనలు నిల యనంగా 
సజనాస లుండిన, సకలవికృతమై 
భుజగాశనధ్వజు, భుజగపతిశయనున్‌ 
వ్రజసుందరీముఖ, వనజహితుం బొగదన్‌. 294 


చంద్రరేఖ 15-4625 
UU౮Uమ UI౮5U౮౮౮మ !।॥౮౮౦య I౮౮య 

మత్తేభ శాంతిచే ర, మ్యం బౌ మహిం జంద్ర రేఖా 

వృత్తంబై మ్రమ్యయంబుల్‌, వేడ్మన్‌ హృషీకేశుం బార్థ 

క్షత్ర న్నారాయణు న్వి, శ్వామిత్ర యాగారి దైత్య 

చ్చేత్తనాశార్హు లక్ష్మీ, చిత్తాబ్బవాసు న్నుతింపన్‌. 295 
నలిని 15-14044 

IIVస I1Uస I11౮స I1౮స I11౮స 

సససాసలచే దశవి, శ్రమయుక్తత చేం 

బొసంగ న్నలినిన్‌ మణికం, బుసుదర్శనహ 

సరోరుహు వామనుంగే, శవుశౌరినజున్‌ 

సుదేవనృపాలతనూ, భవం బాడుదురౌ. 296 


ర్‌ les 


కాకునూరి అప్పకవి 495 


అప్పకవీయము 


అలసగతి 15-1648 
II1న I1౮స 1111న ౮॥|1భ |౮౮య 
అలసగతి నాం జను స, భాంతరమునందు 
న్విలసదవతారయతి, నిండి నసనభ్యల్‌ 
గలయ శకటాసురవి, ఘాతను విశిష్టున్‌ 
బలుమజుం గవీశ్వరులు, ప్రార్థనలు సేయన్‌. 297 


మణిగణనికరము 15-76384 
Il1న IIIన IIIన IIIన I1౮స 

మణిగణనికరము, మనులఘుగురువై 

మణివిరమణ మయి, మధుదనుజహరున్‌ 

ఫణిపతిశయనునిం, బ్రమధితనరకు 

నణిమదయుతనిభు, ని బొగడం దనరున్‌. 298 

వ. షోదశచ్చందంబగుఅష్టియందుం బ్రతిపాదంబునకుC బదునాటేసి 

యక్షరంబు లై 65536 వృత్తములు పుట్టె నందు - 


ప్రియకాంత 16-13264 
IllIన1౮U౮య !111న1౮౮౪లయ I1౮స ౮గ 
అమరులు భృత్యుల్తనయవి, యద్దంగ ధరిత్రీ 
కమలలు 6”పెండ్లాములు రవి, కంజారులు గన్నుల్‌ 
శమితతృణావర్తున కని, చాటు బ్రియకాంతా 
ఖ్యము శివసంఖ్యావిరమణ, మై న్యన్యసగం బై. 299 


పంచచామరము 16-21846 
| ౮|జ UIUS IUlz UIUS IUlz UA 
జరజిజంబులున్‌ గముం బొ, సంగి తొమ్మిదింటిపై 
విరామ మొంది సత్మవు ల్స, విస్తరంబు సేయంగాం 
బరాత్సరుండు మాధవుండు, పంచచామరంబునన్‌ 
(బ్రరూఢగుంభనంబులందుం, బాడ నొప్పు ధాత్రిలోన్‌. 800 


496 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


పద్శ్మకము 16-23416 
1|న౦౮|1|భ[10౮|జ1!0౮|జ[౮|1జ UN 
నభజజాగగణయుక్తి బి, నాకివిరామక 
ప్రభవమై కృతులనొప్పును, బద్మక మంద మై 
ప్రభుండు నక్రమును ద్రుంచి సు, రక్షితుం జేయ సా 
మభవపద్మకము చాడ్చున, మానిత మై ధరన్‌. 301 


చంద్రశ్రీ 16-10178 
IVUయ ౮౮౮మ 1IlIన IIUస UI1౮రఠ ౮గ 
క్షమం జంధ్ర శ్రీతో యమనసర, గ ల్ఫానువి(శ్రా 
మమున్‌ సంబంధించు న్నరహరి ర, మాచిత్తచోరా 
శమీయామ్యాగారా శమనసహ, జానాథ కృష్ణా 
ప్రమత్తక్రవ్యాదక్షణ దళన, రాధాభుజంగా. 802 


మేదిని (రాణి 16-11184 
1||న!౮౦౮|జ ౮||[భ106౪|జలఆ౮!౮ర6ల౪గ 
మృడయతి నజృజర్షములు, మేదినీసమాఖ్యన్‌ 
దదడబడుచుందడంగాం దనరు, దంష్టి పద్మనాభా 
జడనిధితల్ప నందసుత, సాళ్వరాట్టతాంతా 
కడు హితభక్తి నీకు నతి, గావు మయ్య దేవా. 303 


ఫలసదనము 16-16384 
1111న 1111న 1111న 1111న I॥1౮స ౮గ 
ననననసగ ములు ద, నరంగ దశవి(శాం 
తిని ఫలసదనముల, తిశయ మగుం జెప్పన్‌ 
కోమునిజనహృదయముల, మును పొలుచువానిన్‌ 
గొనబుగ ముద మొదవం, గొలిచెద మటంచున్‌. 304 


కాకునూరి అప్పకవి 497 


అప్పకవీయము 


అశ్వగతి 16-28087 
౮11భ ౮॥|1భ ౮1I1|భ ౮11భ ౮|11భ ౮గ 
అందము లైనభకారము, లైదును గాంతము నై 
పొంది పదింట విరామము, బూనినయశ్వగతిం 
గందసమాసమహోన్నత, గాత్రుని శౌరిని గో 
విందునిం [బ్రస్తుతి సేయంగ, వేడుక యయ్యెం జుమీ. 305 


మదనదరణము 16-21855 
UIIY¢ IIUS IUlz UIUSIUlz UA 
చారుమదనదర్పణంబు భ, స్టరజ్ఞము ల్దగన్‌ 
మారవిమతవిశ్రమంబున, న్మహిం జెలంగు నా 
భీరుల యమునాతటంబునం, బ్రియంబుం జేసి యా 
ధీరవరుండు గూడె నంచు భ, క్తి సన్నుతింపంగా. 306 


గజవిలసితము - 16-32727 
UV11భ ౮U1౮ర 1111న 1111న 1111న ౮గ 

బాల సరోజనాభ, వరద తనుమిళితజం, 

బాల దిగంబరా స, మసృణకబళకర లం 

బాలక మంగళావ, హ గజవిలసితమున 

నాలు భరేఫనల్‌ న, నగములిభ విరమమై. 307 
వ. సప్తదశచ్చందంబగు అత్యష్టియందుం బ్రతిపాదంబునకు బదియే 

డేసియక్షరంబులై 131072 వృత్తంబులు పుట్టె నందు - 


శిఖరిణి 17-59330 
'లలయ ౮౮u౮మ 11||న I||౮స ౮1|1|భ |౮వ 
భజింతు న్నిత్యంబు న్మునిజనసదా, ప్రార్థనపరున్‌ 
గజేం ద్రార్తిధ్వంసిం గృతకలలనా, గ్రావు నజరున్‌ 
ద్విజ[శ్రేష్టుల్‌ మెచ్చ న్యమనస భవల్‌, విశ్వవిరతిన్‌ 
(బజాతాహాదం బై శిఖరిణియ నా, భాసుర మగున్‌. 308 


498 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


పృథ్వి 17-38750 
IUlg IIVUS IUlz IIUస IUUయ 1! ౮వ 
జసల్‌ జసయవంబు లుష్టకర, సంఖ్యవిశ్రాంతులున్‌ 
బొసంగి కవిపుంగవుల్‌ పలుక, భూమిలోం బృథినా 
నసంశయ మగుం గళిందతన, యా మనోవల్లభా 
ప్రసన్నవదనాంబుజా ధృతప, రశ్వధా మాధవా. 809 


హరిణి 17-46112 
111న[|1[0స౦౮౮౮మ౮౦౮|౮ర!110౮స [1౮వ 
హరిణి యనువృత్తం బొప్పు నృాస్క రాత్తవిరామ మై 
సరి నసమరేఫస్వం బై షోడ, శప్రమదాసహ 
ప్రసరమణుం దృణార్తక్రవ్యాద, సంహరు మస్తకో 
పరిరుచిరపింఛాచూడుం బీత, వస్తు నుతింపంగా. 310 


“ినర్ముటము (కోకిలకాకము) 17-56240 
IIIన IUlz UIIY IUlIz IUlజ 1Uవ. 
కొలిచెద నాది దేవుపద, కోకనదంబులు నేం 
“దలంచెదందొంటిబామునంగు, దుర్పడు పాపములం 
దలంచెద నామ ధేయ మతి, తత్పరత న్హభజా 
వలం దగు నర్ముటంబులను, భర్గవిరామములన్‌. 311 


మందాక్రాంత 17-18928 
UL౮U౮మ UIIభ IIl|న UuUuIక UU! UUగ. 
మందాక్రాంత న్లిరిశవిరతు, ల్మభ్నతాగాగణంబుల్‌ 
పొందెన్సాందీపునివలన సం, పూర్ణవిద్యాచయంబుల్‌ 
('మందించె న్గారుణరణమునం, బౌండ్రసాళ్వాదులం జే 
యందెం జేరెం డడుకులకు నం, దాత్మజుం డంచుం జెప్పన్‌. 312 


కాకునూరి అప్పకవి 499 


అప్పకవీయము 


పాలాశదలము (త్వరితగతి) 17-32368 
II1న 1111న 1111న 1111న 1111న ౮౮ గగ. 
అదనదనున హరినుతు, లమర ధరం బాలా 
శదళ మనం దనరుం గవి, జనులు వచియింపన్‌ 
బదునొకం డగునెడ యతి, పదిలమునం జేరన్‌ 
గదియు నగణము లయిదు, గగము తుద నొందన్‌. 3183 
వంశపత్రపతితము 17-64983 
U11Iభ ౮UI౮ర 111న ౮11భ 111న 1౮వ. 
బాగుగం జెప్ప నొప్పు వసుధన్‌, భరనభనలగల్‌ 
సాగి పినాకివిశ్రమములన్‌, సభలను గుదురై 
రాగిలు వంశపత్రపతిత, లణమున నరకు 
(నాగతనంబునం దునిమె నం, దతనయుం౦ డనినన్‌. 3814 


చంపక కేసరి 17-46828 
IIUS IUle IIUస I1Uస I1౮స 1౮వ. 
సనకాదియోగినుతు, జాంబవతీప్రియు నిర్విక 
ల్పున మేయ నక్షరు వి, భు న్యమళార్జునభంజనున్‌ 
వనమాలిం గృష్టుముర, భంజను నెంతురు వారిజా 
సనవిశ్రమంబు సజ, సాస్వలు చంపక కేసరిన్‌. 315 


ము అష్టాదశచ్చందంబగు ధృతియందుం బ్రతిపాదంబునకుం బదునెనిమిది 
యక్షరంబులై 262144 వృత్తములు పుట్టె నందు - 


మత్తకోకిల 18-93019 
౮|౮ర1!110౮స1౮|జ !౮|జ ౮!|[భ౮|౮ర. 
అత్తమిల్లు మహేశవిశ్రమ, మార్యసమ్మతి నొప్పంగా 
సత్తులౌ రసజాభరేఫలు, చౌకళింపుచు నొందంగా 
మత్తకోకిలవృత్తపద్ధతి, మక్కువం బొనరింపంగా 
హత్తిపూజ యొనర్చ వచ్చు జ, నార్దనాహ్వయు నెప్పుడున్‌. 316 


500 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


కుసుమితలతావేల్లిత 18-37857 
UUUమ UUIత II|IనI1u౮య I౮౮య I౮౮య 
వేమా జిన్నంగాం గుసుమితలతా, వేల్లిత న్మత్నయాయల్‌ 
శ్రీమార్తండశ్రాంతియుం గుదిరినం, జెన్ను మీజు న్టరిత్రిన్‌ 
గామెపల్లీశుం గనకవసనుం, గంజనేత్రున్‌ శుభాంగున్‌ 
గోమద్భాలుం గాలయవనహరుం, గుంజరేంద్రార్తినాశున్‌. 317 
నిశ 18-74944 

IIIS IIIన UIUS UlUS ౮౪౮|౮ర Ulu 
ప్రబలు నిశను నార, రారంబులున్‌ న్రత్నవిశ్రాంతియున్‌ 
గబలితదవ పావ, కాపూత నాజీవితాహారి కృ 
ష్ట బలసహజ పారి, జాతాపహారా యదుశ్రేష్ట దే 
వ బలిదమన వంద్య, బంహిష్ట వార్మేయ శైనేయకా. 318 

హరనర్తనము 18-90971 
UIU5 IIUS IUlIz IUUయ ౪౮||1భ౮|౮ర. 

దానపావకఖాది మా, ధవ దాశార్మా దనుజాంతకా 
దేవకీ ప్రియనందనా, దివిషద్వంద్యా, "ధ్రువసన్ఫుతా 
భావగోచర విశ్వరూ, ప దగు న్వాకు, వ్వ నవర్తుసం 
ఖ్యావిరామము రేఫన, జ్యభరేఫంబుల్‌, హరన ర్తనన్‌. 319 


గేక్మాహారము 18-30841 
ల౮లమ!1|1న[|1లలయ ఆ౮౮౪౮|త I|||న ౮౮౮మ 
బాహాబాహిని దమలో, భ్రాతల్‌ దొడ్డ, పగలం బోరాడం 
గా హంవీరుం డగు బుభు, క్షాసూనున్‌ జ, గతి గూలంగా 
నాహా యేసిననరపా, లా రత్నేష, యతులు పొందంగా 
క్షాహారంబు మనయత, న్మంబుల్‌ చెంది, “మనును నందం బై. 820 


వ. ఏకోనవింశతిచ్చందంబగు నతిధృతియందుం బ్రతిపాదంబునకుం 
బందొమ్మిదేసి యక్షరంబులై 524208 వృత్తములు వుట్టె నందు 


కాకునూరి అప్పకవి 501 


అప్పకవీయము 


గేశార్జూలవిక్రీడితము 19-149337 
UUUమ IIUS IUlIz IIUS UUIE UUIత Uగ 
నీరేజాంచితలోచనాయ హరయే, నీలాంబుదాంగాయ మా 
యారాత్రించరఖండనాయ విభవే, హర్యక్షవక్తాయ తా 
ర్‌క్ష్యారూఢాయ యటంచుం గూర్తును నిదీ, వా విశ్వవిశ్రాంతి వి 
స్తారింప న్మసజస్తతంబులు గము, న్నార్టూలవిక్రీడితన్‌. 321 
తరళ 19-186040 

IIIన UIIY UIlULS IIUS IUlg !౮|జ UA 
జలజలోచనుం గైటభాంతకు, శంఖచక్రగదాధరున్‌ 
గలశజాదిమునీంద్రసేవితుం౦ గాళియాంతకు నచ్యుతున్‌ 
బలుకుచోం దరళంబులందుల, భానువిశ్రమపద్ధతిన్‌ 
గలియ నభ్రసజాగముల్‌ సమ, కట్టి చెప్పుదు రుత్తముల్‌. _ 322 


ేమేఘనస్ఫూర్ణితము 19-75714 
IVUయ ౮UU౮U౮మ 1॥III|న II౮స U౮ UIUర ఆగ. 
క్షమాలక్ష్మీనాథున్‌ విదురవరదున్‌, జాహ్నవీజాతపాదున్‌ 
సమామ్నాయ స్తవ్యున్‌ గరుడతురగున్‌, సామజప్రాణదాతన్‌ 
మిముం దాం బేర్శొన్న న్సభలం దనరు, న్మేఘవిస్ఫూర్ణితంబుల్‌ 
విమర్శం గూర్చన్‌ యమ్నసతరగము, ల్విశ్వవిశ్రాంతిచేతన్‌. ౩23 


చంద్రకళ 19-186587 
UIUS IIUS IIUS UUIS IUlIg IUlIz UA 
తానకంబుగ జంద్రకళా, వృత్తంబు కవు ల్విరచించినన్‌ 
వీనులార మనోజ్ఞపదంబుల్‌, పేర్చి కపర్దివిరామ మై 
కాన వచ్చిరసస్తంజజంబుల్‌, గంబు దనర్చి కళిందజా 
మానినీరమణస్తవగాథా, మానితరత్నములం దగున్‌. 324 


502 కాకునూరి అప్పకవి 


చతుర్థాశ్వాసము 
భూతిలకము 19-186039 
UII¢ UIIZ UIUS IIUS IUlz IUlజ UA. 
భారసజాగగణంబులుం బబు, వంగ భానువిరామవి 
స్పారత భూతిలకంబు పాండవ, పక్ష దైవతవృక్ష మిం 
పార ధరిత్రికిం దెచ్చినట్టి మ, హాత్మ యంచు గవీశ్వరుల్‌ 
చారుపదంబులు గూర్చి చెప్పిన, శ్రావ్యమౌ వినువారికిన్‌. 325 
కవికంఠభూషణము 19-177900 

IIUSIUle IIlUS IIUS IIUS IUlజ Uగ. 
నవరత్న విశ్రమము, నన్‌ సజసాసజగంబులన్‌ గవుల్‌ 
గవికంఠ భూషణము, గా రచియింతురు మాటిమాటికి 
న్రవణిల్లుకబ్బమున, నందక పాణి నుపేంద్రు రుక్మిణీ 
ధవు సత్మథాసుధలం దత్పరులై గేనమహాత్ములట్లుగాన్‌. 326 


వ. వింశతిచ్చందంబగు కృతియందుం (బ్రతిపాదంబునకు నిరువదేసి 
యక్షరంబు లై 1048576 వృత్తములు పుట్టె నందు - 


మత్తేభవి క్రీడితము 20-298676* 
I1Vస U1I!Iభ UI1౮ర 1111న ౮౮౮మ |1౮౮య 1౮వ. 

మనువిశ్రాంతిని సభ్రనమ్యవములన్‌, మత్తేభవి క్రీడితా 

హ్వను వృత్తంబు చెలంగె మానవతులా, రా వీండెయే తెంచె భ 

క్తిని గాత్యాయనిం గొల్పునాండు యమునా, తీరంబునం బొంది వే 

డక్కను మాచీరలు దోంచుకొన్న వెడదొం, గం జూచినారాయణనన్‌. 
327 

ఉత్పలమాల 20-355799 

UIIభ ౮U1I౮ర 1111న ౮1।॥!1భ ౮1|1భ ౮U1౮ర 1౮వ. 

పేరిననేయి దుగ్ధములు, పెర్లును మీంగడయు న్సదా ప్రజా 

గారము సొచ్చి త్రాగి వెస, గంతులు వై చు మురారి నెంచంగా 


కాకునూరి అప్పకవి 503 


అప్పకవీయము 


ధారుణి రూఢి కెక్కునవ, తారవిరామముచే లసద్భరన్‌ 
భారలగంబులుం గలయం, బల్మిన నుత్సలమాల చెన్నగున్‌. 328 


అంబురుహము 20-372151 
౮11భ ౮1॥|1భ ౮1I1|భ ౮1I|భ ౮UI౮రఠ I1౮స 1౮వ. 
చారుతమాలదళాసితవర్డునిం, జక్రహస్తు సనాతను 
న్గారితకంసముఖకితి పాలకు, నందనందను నవ్యయున్‌ 
శూరకులోద్భవుం గైటభభేదిని, జోలి చేసి నుతింప భా 
భారసవంబులు విశ్వవిరామము, బల్మ నంబురుహం బగున్‌. 329 


ఖచరఫ్లతము 20-373179 
1111న ౮॥|1భ ౮11భ ౮౮౮మ |11౮స I1|1౮స 1౮వ. 
యమునలోం జొర నోటిననానా, ప్రాకృతజంతువులం బ్రమో 
దమునం బ్రోచుట కై కలం చంగా, దర్పమునం జనుదెంచి ఘో 
రముగం జుట్టిన కాళియు సంహా, రం బొనరించినకృష్ణ య 
కోర్యమవిరామముతోడ నభామ్స్‌స్వల్‌, రాజిలనౌ ఖచరఫ్లతన్‌. 330 


ప్రభాకలిత 20-372076 
IIIS IUlz IUlజ UIIYH UlU5 IU స 1వ. 
వళి పదమూండవయక్క్మరంబుగ, వాసి కెక్కు నజాభరే 
ఫలు సలగంబు లమర్చి సొం పాద, వం బ్రభాకలితాఖ్య మై 
చెలు వగు వృత్తమునందు సత్మవి, శేఖరు ల్వినుతింతు రా 
జలనిధిమీందను బవ్వళించిన, జాంబవత్యధిపాలునిన్‌. 331 


వ. ఏకవింశతిచ్చందంబగు ప్రకృతియందుం బ్రతిపాదంబునకు నిరువది 
యొక్క యక్షరంబులై 2097152 వృత్తంబులు పుట్టె నందు - 
చంపకమాల 21-711600 
||1న[0౦౮|జ ౮||భ10౮|జ!౮|జ!౮|[|జ౮|౮ర 
చపలమనీషతోడ నొక, సంయమి వే మొజ వెట్టుచుండం గాం 
గృపను దదీయపుత్రు బ్రతి, కించిన మేటివిభుండ వంచు నిన్‌ 


504 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


సపరిగణంబుతో నజభ, జాజలు రేఫయుం గూర్చి సత్మవుల్‌ 
త్రిపురవిభేదనాఖ్యవిర, తిం దగం జంపక మాలం గొల్తురౌ. 332 


వనమంజరి 21-744304 
IIIS IUIz IUlz IUlz IUlజ UII UIUF. 
మనువిరతు ల్నజజాజభర ల్వన, మంజరిం గవిశేఖరుల్‌ 
దనరంగ నాజయుండు న్విజయుండను, ద్వారపాలకు లిర్వురు 
న్సనకుని శాపము దాంకి నిశాటు ల, నంగ బుట్టి సుపర్వులన్‌ 
జెనకినవాంద్రను జంపినకోలనృ, సింహుని న్వినుతింతు రౌ. 3883 
“స్రగ్ధర 21-302993 
UUUమ UIUర UII|భ్ర II||న I!U౮య I౮౮య I౮౮య 
మానొందున్‌ స్రగ్ధరాఖ్యన్‌, మరభనయయయల్‌, మత్తనాగాష్టవిశ్రా 
మానూన ప్రాప్త లైనన్‌, హరిముఖదివిజుల్‌ యాతుధానవ్రజంబుల్‌ 
సానందసక్తితోం దో, యధికడ నమృతం, బారగింపంగ నచ్చో 
మాని న్యాకారతన్‌ స, మ్మదము వొదలుప, ద్మాధవా! నందపు(త్రా! 
334 
లాటీవిటము 21-394972 
IU; IIUS IIUస IILస ౮౮౮మ UU!త I|౮౮య. 
సగణంబులు నాల్లిట మత్యలవి, శ్వశ్రాంతి న్లాటీవిటవృత్తం 
బగు నంచుం గవీంద్రులు గొల్తురు స, మ్యక్ర్ష్రీతి న్యాచించి యథేచ్చం 
దగునేర్చున మూండు పదంబులుగాం, *దైలోక్యంబు ల్లొచ్చి సురారుల్‌ 
వొగులం బలిదానవుం ద్రొక్కినయా, పొట్టిం దిట్ట న్వామనుం గృష్షున్‌. 
335 
మణిమాల 21-965356 
IIUS IUlz IIUS IUlz IIUS IUle I1U స. 
అజహత్సయోదధిఘృతంబు, లమ్ముచు మురారి $8్ట్టాడ్రిరెలమిన్‌ 
వ్రజుంగా దదీయచరణా త్త నవ్య హృదయారవింద లగుచు 


కాకునూరి అప్పకవి 505 


అప్పకవీయము 


న్వజసుందరీజనము లొక్క నాండు మణిమాలయందుం బొసంగ 
న్సజము ర్రివారము సముంబి, నాకివిరమంబు పొందు దనరన్‌. 
886 
కరిబృంహితము 12-782271 

౮11భ 1111న ౮1॥1॥భ 1111న ౮1॥|1భ 1|1|1న ౮1౮ర 
మూండు భనములు రేఫమును బదు, మూంట విరతియు సొంపు గాం 
గూడుకొనం గరిబృంహితము సమ, కూర్చి వసుమతి మండలా 
పీడ మనుకరిబృంహితరవము, పెల్లుగం బలుకుచుండం గాం 
గోడిగపురో జిననాండు శకటునిం గూల్చినహరి నుతించెదన్‌. 337 

కనకలత 21-1048576 
11న 1111న 111న 1111న [11న 1111న 11౮స 

జవమున భగభగ యనుచుప్ర, జజనములం బొదవినం 
దవశిఖి నుడిపినమధుముర, నరకదమన యని పే 
లవముగం బలుమటు నిరువది, లఘువులు గము పదుమూం 
డవయెడ విరతిం బొసంగిన బె, దం గడరుం గనకలతన్‌. 338 


వ. ద్వావింశచ్చందంబగు నాకృతియందుం (బతిపాదంబున 
కిరువదిరెండేసి యక్షరంబులై 4194304 వృత్తములు పుట్టె నందు - 


మహాస్రగ్ధర 22-605988 
'1౮స౮ల౮|త౮ఆ౮౪|త!10౮స![౮స౮౪౮|౮ర౮ఆ౮[|౮ర Uగ 
స్తతనస్రాగ ల్విరించా, ష్టవిరతులు మహో, ప్రగ్ధరం జెప్ప నొప్పున్‌ 
గ్రతువిఘ్నం బావహిల్లం, బ్రమదమున వ్రజ, వ్రాతదత్తాన్న మెల్లన్‌ 
క్షితిభృద్రూపంబున న్న్మె, క్కిన రుష సమరా, గ్రేసరుం డంప ('మబ్బుల్‌ 
ధృతిమై జాల్వానం “గూల్చన్‌, దివిరి కరుణతో, “ధేనువృద్ధ్యద్రి మోంచెన్‌ 
339 


506 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


భద్రకము 22-1930711 
౮||భ౮|౮ర!111న౮౦౮|1౮ర|||న౮ఆ౪|౮ర[!1[1న'ఆగ 
భంబు రనత్రయంబు గము నొంది, భానుయతి భద్రకంబు దనరున్‌ 
బంబినపిల్లగోల కరయుగ్మ, పాదములం బట్టి యూంది పశువ 
రంబు నరణ్యమధ్యమధరిత్రిం గాచు సమయంబున న్యమున త్రీ 
రంబున గొల్లలం గలసి యోగి, రంబు దినెం గృష్టుం దించుం బలుకన్‌. 
340 
మానిని 22-1797556 
౮I1భ ౮॥|1భ ౮I1భ ౮1|1భ ౮1|1భ ౮I1భ ౮I1భ ౮గ. 
రాజిలు సప్తభముల్లము విశ్వవి, రామము మానినియందు భర 
ద్వాజముఖ ప్రమునీశ్వరు లందటు, దైత్యగురున్‌ భృగువాక్యమునన్‌ 
రా జలనాయక తల్పుని దైవత, రాజు నజస్రము గొల్తురు వి 
(భ్రాజిత మోక్షము చేకుజం బుణ్య ధ, రాస్థలి నంచు వచించుటచేన్‌. 
341 
విచికిలిత 22-2097152 
11న 1111న 1111న 1111న 1111న 1111న 1111న ౮గ. 
ప్రవిలయసమయమునను బద, పడి జలనిధినడుమ స 
ద్భువనములు కడుపున నిడుక, భుజగపతిశయనముపై 
నవిరళమతిం గురుకువరదుం, డని విచికిలితం బదుమూం 
డవయెడ వడి యిరువదియుక, లఘువు గము బలుక నగున్‌. 342 


కకక రగ్గము 22-1490944 
IIIన IIIన III న IIIన IIUస IUIజ IUIజ Uగ 
నననన సజజగలు తిథళివిరమ, ణంబగు న్గురగంబునన్‌ 
గనలుచు నగరముపయి విడిసినం గాంచి తా నొకరుం డెదు 
ర్మొని దవులకుం గొని చని గిరిగుహం, గూర్మునాముచికుందుచే 
తను యవరునిం బొరిగొని తని వసు, ధ న్లణింతురు భూసురుల్‌. ౩43 


కాకునూరి అప్పకవి 507 


అప్పకవయము 


ఈ”ముద్రకము 22-1947095 
౮||భ06౮|!౮ర!1[|1న0౦౪|౮ర!110౮స!11౦౮స!|||న౮గ. 
అధ్వమునందు నడ్డమయి వా, హనాకృతి నున్నబకాసురు మహా 
సాధ్వసదున్‌ ప్రజార్భకవినా, శనక్షము వక్రముం జొచ్చి సురలున్‌ 
బ్రాధ్వగులై నుతింపంగం దదీ, యదేహము వెళ్లిన కృష్ణునుతి న 
క్రధ్వజమద్విరామము భర, న్ర సానగలుం దగు మద్రకమునన్‌. 
344 
వ. త్రయోవింశతిచ్చందంబగు వికృతియందుం బ్రతిపాదంబునకు 
నిరువదిమూండేసి యక్షరంబులై 8888608 వృత్తంబులు వుట్టె నందు - 


కవిరాజవిరాజితము 23-3595120 
IIIS IUlz !౮| జ !౮|జ !౮|జ !౮|జ IUlz [1౮వ 
కలయంగ నొక్కన, కారము నాజుజ, కారములు న్వము, గాటముగా 
నలరినచో ద్విర, దాచలశైలము, లై త్రివిరామము, లంది నిర 
ర్లళవిరాజవి, రాజితవృత్తము, రాణ జనార్దన, రమ్యకథా 
వళులం గవీశులు, వర్ణన సేయంగ, వ్రాలు నజస్రము, వావిరిగన్‌. 
345 
అశ్వలలిత 23-3861424 
||న[!౮౪౮|జ ౮||భ!౮|జ౮!|[భ[|౮|జ LI1భ 1౮వ 
సలలితవిశ్వవి శ్రమము నజ్బ, జల్భజభవంబు లశ్వలలితన్‌ 
జెలువుగం గూర్చి సత్మవులు తల్లి, చిన్ని సమయంబునందున నులూ 
ఖలమునం గట్టి వై చినను నీడ్చు, కీ న్షరలి మద్దిచెట్లు ధరణిం 
గలపినకృష్ణుం గీర్తనము సేయం, గాం దనరు సర్వకాలము ధరన్‌. 
346 
పద్మనాభము 23-149797 
UUIS UUISE UUIE UUIE UUIE UUIE ౮౮|త UU గగ. 
వేమాజు నప్పద్మ నాభంబున న్విశ్వ, విశ్రాంతియు న్సప్తంబు ల్లగంబున్‌ 
కోగకీమారంగా దేవరాత్రించరుల్‌ క్షీర, కూపారమధ్యంబున న్వీంప్రమీందన్‌ 


508 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


బ్రామంగ మంథాచలం బోపికం గచ్చ, ప స్వామిరై మోచె నీకృష్ణుం డంచున్‌ 
గామించి విద్వాంసు లెల్ల న్వదింపంగం, గ్రాలు న్థరిత్రి న్సదా మానితంబై. 
347 
మత్తాక్రీడ 23-4194081 
ల౮౮౮మ'లలిలమ'ల౮౪!1త !||1న[|||1న![|1న[!1|న 1౮వ. 
మత్తాక్రీడాఖ్యం బెంపారు, న్మమతననననవ, మహిత మగుచు ర 
త్నాత్తబ్రహ్మశాంతుల్లం దై, యమరంగ రణమున, నధికబలు మదో 
న్మత్తుం జాణూరక్రవ్యాదు, న్మధురనడుమం బెడ, మరలి పిడికిటన్‌ 
సత్తామాత్రుం డుర్విం గూల్చి, నృకలదివిషదులు, సమతను బొగడన్‌. 
348 
వ. చతుర్వింశతిచ్చందంబగు సంకృతియందు6 (బ్రతిపాదంబునకు 
నిరువదినాలు గేసి యక్షరంబు లై 16777216 వృత్తంబులు వుట్టి నందు. - 


సరసిజము 24-8388193 

ల౮౮లమలఆ౮ల!1త!లలయ 1111న I11న 1111న 111న I॥౮స 
సంబంధించు న్మత్యలు నానా,సలు దశనిధియతి, సరసిజమునకున్‌ 
గంబూర నృందాటవిలోనం, 9% వఏపికొనినసుర, కరువలిదనుజున్‌ 
శంబాభీలం బై తగుముష్టిం, జదపినయదుపతి, స్తవముల ననురా 
గం బూర న్నోభిల్లం గంబ్రాంచ, త్మవివరు లభినుతిం గజిపుడు రవనిన్‌. 
349 

క్రౌంచపదము 24-4193479 

౮11భ ౮౮౮మ 11౮స ౮1॥1॥భ 1111న 1111న 1111న |౮౮య 
పంచమకేశుం డిచ్చినభాస్వ, ద్వరమున మనమున, బవరము గోరన్‌ 
వంచనతో బాణాసురుహస్త, వ్రజములు దరిగెను, వడి హరి యంచు 

న్రాంచితలీల నృంకరనంద, ప్రకటితవిరతులు, భమసభనాన్యల్‌ 
*క్రాంచపదీవృత్తమ్మునం జెన్నా రంగం బలుకుడు రిలం, గవివరు లెల్లన్‌. 
350 


కాకునూరి అప్పకవి 509 


అప్పకవయము 


తన్వి 24-4155367 

౮||భ౮ఆ౮|1త !111న!10లస౮ఆ|[భ౮6౮||భ!1[|1న!లలయ 
దూడలతోం గాపరులను గుహలో, దొంగిలిదాచినవిధి నదలింపన్‌ 
గూడుక తద్రూపము లయి పసులుం, గోపవధూటులు మురిపము నొందన్‌ 
బాడి వినోదంబులు సలిపినగో, పాలుండటంచును భతనసభాన్యల్‌ 
దాడి గొన న్విశ్వవిరమణముతోం, దన్నిని జెప్పంగ దనరుం గవీంద్రుల్‌. 
351 

అష్టమూర్తి 24-3614521 

UUUమ IIIన UUIE IIUS UIUS UIIH IUlIజ IUUయ్‌. 
శ్రీకృష్ణుం గనకవస్తుం, జితతృణావర్తదైత్యు, న్సితకు శేశయనాభున్‌ 
వైకుంకు న్వరదుబ్బందా, వనచరున్వాసుదేవు, న్వసుమయుం బరముంబ 
ద్వాకాంతు న్నిధినిధానా, మలవిరామంబు లొప్ప, న్మనతసర్భయంబుల్‌. 
352 
వ. పంచవింశతిచ్చందంబగు నతికృతియందు. (బ్రతిపాదంబునకు 

నిరువదియైదేసి యక్షరంబులై 83554432 వృత్తంబులు పుట్టె నందు - 


బంధురము 25-14368768 
1111న [11న 1111న [11న 11౮స ౮1॥1భ ౮1॥1భ ౮1॥|1భ ౮గ. 

సొరిది ననననసభభభగములతో, షోడశసంఖ్యవిరామముతో 

బరువడి దినదినమును బుధజను లీ, బంధురవృత్తమునందు నుతిం 

తురు హిమకరకుసుమము నొసటను గ, న్ను స్పణిపాగయుం దాల్చినయా 

దొరజడలనడు మనిలిచిన తెలుపుం, దూకొనువాంగుకుం దండ్రి యనన్‌. 
353 

భాస్మరవిలసితము. 25-8381311 
VIIభ 11న 1౮Iజ |౮౮య ౮11 భ 111న 111న 11౮స ౮గ 
చెల్లెలి విజయున కిచ్చినవానిం, జేరెండుపృథుకములు దినినవానిన్‌ 
గొల్లతలను వలపించినవానిం, గొల్లకుం గొడు కనం బరంగినవానిన్‌ 


510 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


మల్లుర రణమునం జంపినవాని, నృనయభననసగలు పదుమూంటన్‌ 
బల్లిద మగువిరమంబు దలిర్ప, న్మాస్మరవిలసితములు గొనియాదున్‌. 
354 
ధరణిధరగతి 25-16777216 
1111న 1111న 1॥11న 111న [11న 1111న 1111న 1111న ౮గ 

వసునములు గము, వసువసుయతులు, వల నగు ధరణి ధరగతిన్‌ 

గస రొదవి సుడి, కరువిపగిదిం, గదిపి యదుశిశుచయముతో 
*వుసలు నెడ ముర, మథన నిను గొని, మదిని నలరుచు నెగసి యా 
కసమున కెగయం, గ శకటదనుజు, క్షమం గలిపితి వని పలుకన్‌. 
ిర్‌ర్‌ 
వ. షడ్వింశతిచ్చందంబగు నుతృతియందుం (బతిపాదంబునకు 

నిరువదాటేసి యక్షరంబులై 67108864 వృత్తంబులు వుట్టి నందు - 


భుజంగవిజృంభిత 26-23854849 
౮౮౮వ ౮౮౮వ ౮౮1॥త 1॥1॥1న 111న I111న UI1౮రఠ 11౮స ౮వ. 
వ్రాలు న్రత్నే శానశ్రాంతు, ల్వహి మమతనననరస, వల్‌ భుజంగ విజృంభితన్‌ 
గాళిందీయోషం బెండ్లాడ, నరదనుజు దునిమెను శి, భావలాంచితపింఛమున్‌ 
మౌళిం దాల్చి న్ఫండిం దోచె, న్మబిందికి రథముం గడపె, ోమద్దిచెట్టులు రెండు ని 
ర్మూలించె న్గాలంబు ల్గూల్చిన్‌, ముగుదలుభ్ర మయమురళి, మయం జేసె విభండనన్‌. 
356 
వరాహము 26-3888601 
౮౮౮మ 111న 1111న 1111న 1111న 111న 11౮స ౮గ 

రాజిల్లు నశకుధరవి, రతులు మగణ, రసనసగగలు వరాహాఖ్యన్‌ 
జేజే లందణు పొగడ ను, చితుం డని తలం చి భృగువు పలుకంగ నిత్యంబున్‌ 
దేజ శ్రీ పెరుగంగ మది, *ోద్భఢముగ నిడి, తిమురుచుం గొలిచిరి దాశార్డున్‌ 
రాజీవాక్షుని నరహరి, రవికులవరు, రఘుపతి బలసహజున్‌ గృష్టున్‌. 
357 


కాకునూరి అప్పకవి 511 


అప్పకవయము 


మంగళమహాశ్రీ 26-156587835 
UII IUle IIUS IIIన Unf IUIజ IIUస 1111న ౮౮ గగ. 
పొత్తు లెడం బాయుటను, బోరుసమ యంబునను, బొంగుచుం గురూద్వహుల నెల్లన్‌ 
దుత్తుమురు సేయంగం గు, దుర్చును మనీష నది, దుష్టసమరావనిం గిరీటి 
క్షత్తకు బస భజ, సన్లగలు మణ్యజుల, (శాంతులును మంగళమహా శ్రీ 
వృత్తములం జెన్నలర, నిచ్చిరి సువాసినులు, నిం పడర మంగళ మహార్హుల్‌. 
858 
క. పొందుగ నిరువదియా అగు 
ఛందములం దుదయ మైన, సమవృత్తము లా 
నందమునం గవులు పొగడెడు 
కందువల వచించినాండం, గామెపలీశా. 359 
వ. ఇవి సమవృత్తలక్షణంబు లింక ముఖ్య గౌణవృత్తలక్షణంబు 
లెతింగించెద. 360 
ముఖ్యగౌణవృత్తలక్షణము 
సమవృత్తపంక్తి స్వ, స్థానార్థసమములు 
స్వస్థానవిషమాఖ్యం జనునవియును 
బృథివిపై సమవృృత్త, భేదంబు లీమూంటి 
కక్షరంబులు సమం, బన్ని కాళ్ల 
నివి వృత్తముఖ్యంబు, లింకం బరస్థానార్థ 
సమవృత్తములు పర, స్థానవిషమ 
సంజ్ఞలపద్యము, ల్సర్వపరస్థాన 
విషమంబులును నివి, విషమవృత్త 


బ్‌ 


తే. భేదములు వీని నాలుగు, పాదములను 
సమముగాం జూపదవు వర్ణ, సంఖ్య లెచ్చు 
కడమ లైయుండు నీమూంటి, గౌణవృత్త 
పద్యము లటండ్రు శ్రీ కామె పల్లినిలయ. 361 


512 కాకునూరి అప్పకవి 


సమవృత్తవివేకము 


గీ. జగతి సమవ్ఫత్త మెన్నవ, ఛందమునను 
సంభవము నొందె నన్ని య, క్షరములమరుం 
బదపదంబున హెచ్చుచు, గొదువ గాక 
ప్రాసములు విరామంబులు, బరిఢవింప. 


స్వస్థానార్థసమవివేకము 
ఆ. అక్షరములు సమము లయ్యె స్వస్తానార్ద 
త్య థి థి 
సమములందు నాల్లు చరణములను 


విషమపదములొక్క విధముగణంబులు 
సమపదంబులొక్క సరిగణములు 


క. సగ మొక్క విధంబునం బెజ 
సగ మొక్క తెజింగు గాంగ, సమకూర్చందగున్‌ 
జగతి నొకకా లొకకరణి 
నొగి మూండు పదంబు లొక్క యోజం దనరున్‌. 


తే. సాధుకవికృత గ్రంథసం జాత మెల్ల 
వెదకి సకలలోపజాతుల విచ్చలవిడి 
గాళిదాసుండు రఘువంశ కావ్యమునను 
జెలంగి రెండవసర్గలోం జెప్పినాందు. 


చతుర్హాశ్వాసము 
థి 


362 


363 


364 


365 


వ. అటు గాన స్వస్థానార్థసమవృత్తంబులం దుపజాతి యను వృత్తము. 366 


ఉపజాతివృత్తము 


ఈపాటితో బేసుల నింద్రవజం 
బుపేంద్ర వ(జ్రాహ్వయ ముర్విసర్లం 


కాకునూరి అప్పకవి 513 


అప్పకవయము 


దాపించినంతం గరు ణాసముద్రా 
జపిష్టలోలా యుప జాతి యయ్యెన్‌. 367 


వ. ఇది పదునొకండవ త్రిష్టుప్పందంబునందలి యింద్రవజ్రాచ్చాయను 
బేసి పాదాలను నుపేంద్రవజ్రాఛాయను సరిపాదాలను నడుచును. “దీని 
పేరే నిశి. మటియు, 368 


వ్యత్యస్తోపజాతి 
తలంబులై బేసిజ తజ్జగంబుల్‌ 
చాలొప్ప సర్లం దత జల్‌ గగంబున్‌ 
జలంబుతో *నిట్టులు, సాగినంతన్‌ 
వాలారు వ్యత్యస్తము, వాసుదేవా! 869 


వ. ఇది ఉపేంద్రవజ్రాచ్చాయను బేసి పాదములును, ఇంద్రవజచ్చాయను 
సరిపాదములును నడుచును. మజియు, 370 


తాపింఛనీలాంగుం బృ దాకుతల్బున్‌ 

గోపాలబాలు నవి కోటి తేజున్‌ 

గృపాసముద్రున్నుతి యించెద న్ము 

క్యుపాధిం గాంక్షించి స మోపజాతిన్‌. 371 

వ. ఇంద్రవజ్రాఛాయను మొదలిరెండు పాదములును నుపేంద్రవజ్రా 
ఛాయను గడమ రెండు వదములును నడుచును. మజియు, 872 
వృత్యస్తసమోపతిజాతి 
తపంబు చేం గొల్తు వి ధాతృతాతన్‌ 
గపాలికోదండవి ఖండనాఖ్యున్‌ 


514 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


గోపీభుజంగున్‌ ధృత గోత్రు సన్మో 
క్షో పాయు వ్యత్యస్త స మోపజాతిన్‌. 378 


వ. ఇది యుపేంద్రవజాఛాయను మొదలి రెండుపాదములును 
నింద్రవజ్రాఛాయను గడమ రెండుపాదములును నడుచును. మజియు. 366 


వైపరీత్యోపజాతి 
తాజల్లగం బొంట జ తజ్జగంబుల్‌ 
గజిక్కున మ్మూంటను గంతు లేయన్‌ 
వజ్రాంగనావల్లభ వైపరీత్యో 
పజాతివృత్తంబుస భం జెలంగున్‌. 8374 


వ. ఇది యింద్రవజ్రాఛాయను మొదలిచరణమును నుపేంద్రవజ్రాఛాయను 
గడమమూండు చరణములును నడుచును. దీనిపేరేో వాతాంగియు, మజియు 
నీ వృత్తముననే యింద్రవజాఛాయను ఏదైన నొక చరణమును 
నుపేంద్రవజ్రాఛాయను నేవై న మూండు చరణములును జెప్పినను తప్పులేదు. 
మటియును, 375 


ఉపచిత్ర 


దరించి ససావలు బేసులన్‌ 
గాదిలి భాభగ, గంబులు సర్లన్‌ 
గుదురై రసికస్తుతిం గూడినన్‌ 


శ్రీదయితా యుప చిత్ర చెలంగున్‌. 876 

వ. ఇది త్రిష్టష్పందమునందలి వృత్తచ్చాయను బేసిపాదములును 

దోదకవృత్తచ్భాయను సరిపాదములును నడచును. మజియు, _ 377 
నారీనుతము 


పేరెంబు ల్వారోరి బేసి న్మతాగా 
సారంబు సర్లన్‌ దత జల్గగంబున్‌ 


కాకునూరి అప్పకవి 515 


అప్పకవయము 
ధీరో దాత్తుల్‌ సన్ను తింపన్‌ ధరిత్రిన్‌ 
నారీసుతం బయ్యె జ నార్దనాఖ్యా. 378 


వ. ఇది పదునొకంటం ద్రిష్టుప్పందస్సునందు శాలినీ, వృత్తచ్చాయను 
బేసిపాదములను నింధద్రవజ్రాచ్చాయను సరిపాదములును నడుచును. మతియు 


379 
అజిత ప్రతాపము 
జలజాక్ష! బేసుల స జల్‌ ససలున్‌ 
బలుమటున్‌ సరి న భజ లొందంగా 
ిజలజోద్భవాబ్దజవి శాలయతుల్‌ 
దళము లైన యజి తప్రతాపమౌ. 380 


వ. ఇది పండైెండవ జగతీచ్చందస్సునందలి ప్రమితాక్షరవృత్తవచ్చా" “యను 
బేసిపాదములును బ్రియంవదావృత్తచ్చాయను 10షర్రిపాదములును నడుచును. 
మటియు, 


381 
రతిప్రియము 
జేసి న్మనరగలు పేర్చి సర్లజంబున్‌ 
భసల్దగల్గది టన, పాదబద్ధమై 
యా సామోద్భవ చతు రాస్యవిశ్రమ ఖ్యా 
తి సన్నుతింపందగు ర తిప్రియం బనన్‌. 882 


వ. ఇది పదమూండవ అతిజగతీచ్చందస్సునందలి ప్రహర్షిణీవృత్తచ్చాయను 

బేసిపాదములును రుచిరవృత్తచ్చాయను సరిపాదములును నడుచును. 888 

ఇది స్వస్థానార్థసమవృత్తలక్షణం బింక స్వస్థానవిషమవృత్తంబు లెట్టి వనిన- 
స్వస్థాన విషమవృత్త వివేకము 


ఆ. చరణములను వర సంఖ్యలు దప్పక 


(2) 


నాల్గుపాదముల గ ణములు నాల్లు 


516 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


విధములై చెలంగు వృత్తముల్‌ స్వస్థాన 

విసమవృత్తసంజ్ఞ వెలయుచుండు. 384 
ధరణి 

రసపై సచతుష్మము రారసలున్‌ 

నాసనల్‌ మానసల్‌ నాటిన న్మణి తా 

పస నగ రస పరిపక్వయతు 

లా సొం పారు న్వా లాయముగా ధరణుల్‌. 885 


వ. ఇది జగతీచ్చందస్సునందలి తోటకవృత్తచ్చాయను మొదటి పాదమును 
గడమ మూండు చరణములును గవికల్పితములై నడుచును. మజియు, 394 


వారాంగి 


తాజల్గయుగ్మంబు జ తజ్జగంబుల్‌ 
తజాగగంబుల్‌ మభ, తల్లగంబుల్‌ 
రాజిల్ల "ోనిభా[ద్రి వి రామయుక్తిన్‌ 
వాజి(గీవా హరి వారాంగి దగున్‌. 386 


వ. ఇది యింద్రవజాచ్చాయును మొదటిచరణమునను నుపేంద్ర 
వజ్రాచ్చాయను రెండవ చరణమునను గీతాలంబనవృత్తచ్చాయను మూండవ 
చరణమునను వాతోర్మివృత్త చ్చాయను నాల్దవచరణమునను నడుచును. 
మటియు, 387 


అంగజాసము 
వ 


రంగుభమస్టల్‌, (గాలుమసజ్ఞల్‌ 

పొంగై మన్యగ ము (ల్రజర్గలొ 

ప్పంగా నార్త, వగిరివ శ్లెతే 

నంగజాస్త్రవృత్త మందగించున్‌. 388 


కాకునూరి అప్పకవి 517 


అప్పకవయము 


వ. ఇది రుగ్మవతీఛాయను మొదలిచరణమునను శుద్ధవిరాటిచ్చాయను 
రెండవ చరణమునను పణవచ్చాయను మూందడవచరణమునను 
మయూరసారిచ్చాయను నాల్గవచరణ మునను నడుచును. మజియు. 389 


నదీప్రహోషము 
పోలిపై రారరం బుల్‌ జతజంబులున్‌ 
పోళ లంచంగా యాయయలున్‌ దతజలున్‌ 
విలాసాచలాష్టేభ విశ్రాంతితోడన్‌ 
దేలింప నొప్పారు న దీప్రఘోషముల్‌ 890 
వ. ్రగ్విణీవృత్తచ్భ్చాయను మొదలిచరణమునను వంశస్థచ్చాయను రెండవ 
చరణమునను భుజంగప్రయాతవృత్తచ్చాయను మూండవచరణమునను 
ఇంద్రవంశచ్చాయను నాల్గవచరణమునను నడుచును. 391 
ఇది స్వస్థాన విషమవృత్తవివేకం బింకం 
బరస్థానార్థసమవృత్తవివేకం బెతీంగించెద - 
పరస్తానార్దసమవృత్తవివేకము 
థొధ 
క. మానుగ సమాంయఘు లొకగతిం 
బూనిన విషమాంఘ్రు లొక్క పోలికలిపులై 
హీనాధిక్యములు పర 
స్థానార్థసమంబులందు, సమవిషయములన్‌. 892 
మనోహరవృత్తము 


పేరైన తజజ్వలు, బేసియెడన్‌, సరులన్‌ సచతుష్మము, సాగిన గం 
భీరేభపితామహ, విశ్రమముల్‌, పెరుగంగ మనోహర వృత్తము లౌ. 393 


వ. ఇది కలితాంతవృత్తచ్భాయను బేసిచరణములును దోటకవృత్తచ్చాయను 
సరిచరణములును నడుచును. 394 


518 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 
కేతుమతి 


జత్రబేసుల న్స జనగముల్‌ 

భాతి సరిన్‌ భరే ఫనగగంబుల్‌ 

యతి శైలసంఖ్య నమరంగా 

నాతతకేతుమ త్యభిధ మొప్పున్‌. 395 


వేగవతి 


సోసగణత్రయగ ల్చను బేసిన్‌ 

బాగుగ సర్లను భత్రిగగంబుల్‌ 

నగవిశ్రమ మం దమ నొందున్‌ 

వేగవతీనుత వృత్తమునందున్‌. 396 


వియోగిని 


*”ససజల్‌ గము సాగ బేసులన్‌ 

బస స(భ్రల్లము భాసిలన్‌ సరిన్‌ 

రసశైలవి రామసంగతిన్‌ 

బొసంగు న్యోగిని, భూరమాధిపా. 397 


హూవతి 


"క లిరజజాంతగంబు లుంచి బేసులం 


దులన్‌ జరజగంబులుం "*గు దర్చరింపన్‌ 

గ్రాలుచు న్నిధానదిగ్వి రామ మొప్పంగా 

నిలం బరావతీసువృత్త మింపుగాంచున్‌. 398 
ధృతమధ్య 

బారిగ బేసుల, భాభగగంబుల్‌ 

సరుల నజాయలు, సాగంగ మేల 


కాకునూరి అప్పకవి 519 


అప్పకవీయము 
య్యారె శిలోచ్చయ, హస్తివిరామో 
"ిదారత నొప్పును, దాధృతమధ్యన్‌. 899 


వ. ఇది దోదకవృత్తచ్చాయను బేసిచరణములును తోదకవృత్తచ్చాయను 
సరిచరణములును నడుచును. 400 


ఇది పరస్థానార్థసమవృత్తవివేకం బింకం బరస్థానవృత్తవివేకం జెతింగించెద- 
పరస్థానవిషమవృత్తి వివేకము 


క. దానవహర యొకచరణం 
బైనను రెండడుగు లైన నక్షరగణసం 
ధానములను బెజ తెజ వగు 
వీనికి బేరు పరదేశ విషమము లయ్యెన్‌. 401 


శరభక్రీడ 


ఘనాదిత్యశ్రాంతి న్యమనసర గల్మూండు కాళ్లన్‌ 
గనద్దాతృ్రాంతి న్మభసయజ గద్వంద్వ మొందన్‌ 
దనర్పంగాం బౌరాణికకథల దాశార్లు వాక్రు 


వ్వనర్హం బై చెన్నా రవని శర భక్రీడసంజ్ఞన్‌. "* 402 

వ. ఇది చంద్రశ్రీభఛాయను ప్రథమచరణమునను విశాలచ్చాయను మూండు 

చరణములను నడుచును. 403 
శ్రీరమణము 


ఆది భమస్ట ల్తత్రిన నాపై 

గాదిలి భాభగ గంబులు మూంటన్‌ 

బాదుకొనం గవి పల్మినచో 

లక్ష్మీదయితా ధర శ్రీరమణం బౌ. 404 


520 కాకునూరి అప్పకవి 


వ. 


చతుర్హాశ్వాసము 
థి 


మూండుచరణములును నడుచును. 


రథగమనమనోహరము 


గ్రథితనయుగరజ్జ గంబులుంబొసంగం 

బ్రథమతృతీయచతుర్ధ పాదముల్వచింపన్‌ 
విధిదశయతు లొంది వింత గానజార్యల్‌ 
రథగమనమనోహర రంబగున్‌ ధరిత్రిన్‌. 


ఇది రుగ్మవతీఛాయను దొలిచరణమును, దోదకచ్చాయను 


405 


406 


అది పరస్థానవిషమవృత్తవివేకం బింక సర్వపరస్థాన విషమవృత్తవివేకం బెట్టి 


దనిన- 


సర్వపరస్థాన విషమవృత్తవివేకము 
ఉర్విని నాలుగుపదములం 
బర్వినగణములును వర్ణ పజ్మి గణనయున్‌ 
సర్వము విపరీతం బగు 
సర్వపరస్థానవిషమ సంజ్ఞలను హరీ. 
వీణారచనము 


దారిం దయసాగ ల్శటి, తజ్నభగాలు 
న్సారించి తజ నృసలు భ, నాజనగంబుల్‌ 
జేర న్మణిదిగ్దశ శశి శేఖరవళి వీ 
ణారచన ధరం జెలంగును నారదవినుతా. 


ఉదతము 
థి 


అరుదార ను ద్ధత మయ్యె న్శరి సజయలున్‌ నసజ్ఞలున్‌ 


జారుభనజగలు బ్బ సల్‌ ధర షణ్మహీ ధ్రగజ ధాతృయతిన్‌. 


కాకునూరి అప్పకవి 521 


407 


408 


409 


అప్పకవయము 


వ. 


మధుర 


వెస మధురాజ్యము విన్నజారగల్‌ నా 

రసలగములు మీంద రాంగ ననమ్యయల్‌ 

నసజజజగ లొందన్‌ దంతిరత్నాత్మ భూది"ో 

క్రసరవిరమంబుం జెంది రసం దనరా రజా! 410 


ఇది ప్రభాతచ్చాయను మొదటి చరణమునను, అపరాజితచ్చాయను 


రెండవ చరణమునను, మాలినీఛాయను మూండవచరణమునను నడుచును. 
నాల్గవచరణముకవి కల్పితము. 411 


మణిదీపిక 


గురుపితామహముఖ్యులం గినిసి, ఘోరరణములోం 

దెరలిచె నరుం దని పలుక రత్న దీపిక ల్దనరును న 

క్షరనభభ్నభస ల్ననాసజ, కారభసలు నభర్సనసనసలు 
నృరసజాగలు భూపతుల్విన, భానువిశమయుక్తితోన్‌. "* 412 


ఈసమవృత్తరాజి నుద, యించువిరామములు న్గణంబులుం 
(బ్రాసము లెల్ల దప్పక న మర్చి వచించిన నైదుత్రోవలై 

భాసిలు వృత్తపద్యములపారము లై విషమాహ్వయంబు లై 

వాసికి నెక్కు శిష్టజన, పాలన దుష్టనిశాటచాలనా. 413 


ఇది పంచవిధ విషమవృత్తవివేకం బింక వైతాళీయజాతివృత్తంబు లెటింగించెద- 


మ. 


(ప్రకటింతు న్దర దక్షిణాంతికయు నౌపచ్చాందసంబుం (బ్రవ 

ర్రక యాపాతలికాపరాంతికలు వై తాళీయము న్లారుహా 

సిక ప్రాచ్యంబు నుదీచ్యవృత్తి యనంగాం, జెన్నారువృత్తంబు లిం 
దుకుల శ్రేష్ట యనేకము ల్లలుగు నం, దుం గొన్ని వాక్రుచ్చెదన్‌. 414 


ఖ్యాతిగను రగడలందును 
వైతాలీయాఖ్యవృత్త, వారములందున్‌ 


522 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


భీతాంబర గురువునకు 
వ్రీతిగం గృతుల న్లఘువులు రెండేసి యగున్‌. 415 


దక్షిణాంతిక 


ఉరుసాజగ లుండు బేసులన్‌ 

సరులం దూకొను, సభ్రవంబులున్‌ 

దొర లేడిటం దొమ్మిదింట రా 

ధరలోం జెన్నగు దక్షిణాంతికల్‌. 416 


బెపచ్చాందసము 

ఇమిడి నలము లేడు తొమ్మిదింటన్‌ 

సమకూటు న్యతి, షడ్ల రేఫయంబుల్‌ 

సమత వసుల సాగి రేఫయంబుల్‌ 

క్షమలో నౌపచ్చాందసంబు మించున్‌. 417 
ప్రవర్తక (వర్తక) 

స్థిర బేసి ను దీచ్యవృత్తియున్‌ 

బరంగు న్సర్లను బ్రాచ్య వృత్తియున్‌ 

గిరిమణియతి కీలితంబుగమన్‌ 

బరముం గొల్వం (బ్రవర్తకాఖ్య మౌ 418 

ఆపాతలిక 


"గంము లావ, లన్ఫగగంబుల్‌ 

లము లెనిమిదిటికడన్ఫగగంబుల్‌ 

క్షమ గిరినవశ్రాంతులు నొప్పున్‌ 

(బమధథితమురయా పాతలి కాఖ్యల్‌. 419 


పూంతిక 


ఇల వర్తక వృత్తరీతితోం 
దులయై పాదచ తుష్టయంబులన్‌ 


కాకునూరి అప్పకవి 523 


అప్పకవీయము 


బలసినయది పద్మనాభ చె 
న్నలరుం గృతులం బరాంతి కాఖ్యచే. 420 


వైతాళీయము 


బుతులఘువులు రేఫవంబులున్‌ 

ధృతవసులఘువులు రేఫవంబులున్‌ 

జత సమకొన సారసాక్ష పా 

లితశుక వైతాలీయవృత్తమౌ. 421 


చారుహాసికి 


"క ప్రమదమునను వర్తకాఖ్యవృ 

త్రముఛందంబున ధాత్రి సత్మవుల్‌ 

సమకూర్చిన శార్‌జ్ఞ కార్ముకా 

సమతన్మీజును జారుహాసికుల్‌. 422 


ప్రాచ్యవృత్తి 

తొలి నేడిటం దొమ్మిదింట శ్రాం 

తులు పదునాలుగు దూటు బేసులం 

దులం బదాటు తొంగలించు స 

ర్ల లలి న్మాధవప్రాచ్యవృత్తి యౌ. 423 
ఉదీచ్యవృత్తి 

తమ కిరవగు దక్తిణాంతికా 

ఖ్యము తేజంబున నందగించు మే 


లిమికృతులం గ డింది వేలు పా 
తిమురు న్లాత్రి ను దీచ్యవృత్తికల్‌. 424 


ఇది వైతాలియజాతివృత్త వివేకం బింక మాలికావృత్తవివేకంబు 
లెజణింగించెద- 


524 కాకునూరి అప్పకవి 


చతుర్థాశ్వాసము 
మాలికావృత్తుల వివేకము 


తే. మాలికావృత్తము లనంగ మటియు నైదు 
దనరు నిరువదియాజు ఛం దముల మించి 
యల లయగ్రాహి లయవిభా తి లయహారి 
గదసహజ! త్రిభంగియు దంద కంబు లనంగ. 425 


లయగ్రాహి 


క. ముప్పదితొమ్మదిమాత్రల 

ముప్పదియక్క రములపదము తదం(ఘులు నా 

ల్లొప్పయతి ప్రాసంబులు 

గుప్ప లయగ్రాహి యనంగం, గొమ రొందు హరీ. 
ఇం బదరంగా భజస, నంబులతుద నృజన, నంబులు పదంపడి భ 
యంబులు లయగ్రాహి, హింబరంగువ్రాసవిర, మంబు నలుమాటు గుదు, 
రం బటుకవీశలు తి, రంబుగ వచింపన్‌ *'నంబరముగా వలసి తొంబగలి దానవక 
దంబము సహాయముగం బంబీత్రిదశుల్టు గ్ధాంబునిధి ద్రచ్చి యమ, 
తంబు గొనంజాలుసమ యంబు దొరికించితి ము దంబున ముకుందా. 426 


లయవిభాతి 
ముప్పదితొమ్మదిమాత్రల 
ముప్పది నాల్గర్ణము పద ము తదంఘులు నా 
ల్లొప్ప యతిప్రాసంబులు 
గుప్ప లయ విభాతి యనంగం, గొమరొందు హరీ. 427 
'పెనిమిటులు భార్యలును, దనయులను గాంచిరటె 


మనమలర దొడ్డతప, ముననలదశస్యం 
దనుండు మఠికోసలియుం, దన కడుపులోపల భు 


కాకునూరి అప్పకవి 525 


అప్పకవీయము 


వనము లఖిలంబు నిడు, కొనిన కొడుకు(నా 

మునని "ినసనత్రయము, వెనుకనసగంబు లును 
జొనిపియతులుండు నెడ, లనలుమటు ప్రాసం 

బు, నిలిపి కవీశ్వరులు, మును లయవిభాతి నిటు 

నిను వినుతి సేయుదురు, వనజదళ నేత్రా. 428 


లయహారి 


క. _ముప్పదితొమ్మిదిమాత్రలు 
ముప్పది యేడర్ణము పద, ము తదం[ఘ్రులు నా 
ల్లొప్ప యతిప్రాసంబులు 
గుప్పిన లయహారి యనంగం గొమరొందు హరీ. 429 
నగణములు పదునొకండు, సగణమును గురువునిడి, 
మిగులనిలుమటు యతులు, దగులు లయ హారిన్‌ 
బెగడిశతధ్భతిపరిప, రిగతుల మొజయిడదిన 
మ, రిగిరుష తనువు బొదివి, నిగిడి చనియంతన్‌ 
నిగమములు గొని వెసను, జగము లద్రువంబజచి యొ 
దింగికదపలిజదధిమునింగిననభియాతిన్‌ 
బెగడుచు నొడిసికరిచి, తెగంగొనిన తు 
రగగళుం, డగు హరివనంగ సుకవు, లగణుతి చెలంగున్‌. 430 


త్రిభంగివృత్తము 


క. ఇది నేత్రాంబుధిలము ము 
ప్పదినాలుగువర్ణములను బాదం బగుం ద 
త్పదచాతుర్ధికములచే 
నొదవుం ద్రి భంగి యనువృత్త, ముర్వరలోనన్‌. 431 


విసువక *ోసుకవులు, రసంబ్రతిపదమున, ాసగగమూండొగతీరై 
మటివేజై మూందొక తీర, రసనగణములును, *”ససభమసగలును, బొసంగిన 


526 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


షద్యతిసంగిన్రణరఠింగిం జెల్లుంద్రి భంగిన్‌, మసలెడువ్రజమున, దుసికిలి 
మధురకుం, గసికిసమృద్ధశుభాంగిందగుభంగిం జేరిత్రిభంగిన్‌, వెసమనిచిననవ, 
బిసరుహ నయనయ, ని సభల వేద్మగురింతున్‌ వినుతింతున్‌ నిచ్చలుం గాంతున్‌. 


4832 
దండకము 
ఇది నియమము లేని మహా 
పధమునం గావలసినంత ోివక్మాణింపన్‌ 
గొద లేక నమరు దండక 
ముద ధీంద్రశయాన తావ కోత్తమనుతులన్‌. 438 


విద్వాంసు లెల్లన్‌ హకారంబె కానీ నకారంబె కానీ సకారంబె కానీ 


వచింపందగు న్ముందుగా నిందు, గాదేని యాదిం దకారంబు గల్పించి 
యామీంది వెల్లం దకారంబులే మెండుగా నిచ్చకు న్వచ్చునందాంక నిర్మించి 
గుర్వంతముం జేసిననండకం బండ్రు భక్తానుయాయీ భుజంగేంద్రశాయీ 
వయుస్తక్రదధ్యాదిక స్తేయి నైర్మల్యతావించఛ గుచ్చచ్చ విన్వచ్చ 


మాయూరవించఛావచూడా న దామవాతబృందాటవీ వముద్యుర థ్యా 
నమారాధ్యతధ్యార్భక (క్రీడ హేవేక్షణా ఖర్వదోర్ల ర్వనంభూత 
సర్వోర్వరాభారనిర్వావాకార్యాంగిత క్రోడ చండ(ప్రభామండి తానేక 
మార్తాందకోటిప్రతీకాశ నానావిధాస్తోకలోకేశ వైకుంఠసంవేశ ఘోషాంగనాలోల 
కాదంబినీనీల గోపాలబాలా నమస్తే పునస్తే నమః 434 


క్ర 


దండిగ నేకపదంబున 

నుండెడివిన్‌ నాల్లడుగుల నుండెడివిన్‌ వే 

దండావన దండకములు 

పిండువు దనరారు6 జండ, పృష్టాదికముల్‌. 435 


కాకునూరి అప్పకవి 527 


అప్పకవీయము 


దండకము. *ోధూర్తుల్నకారంబులునైంటిపై సప్తేఫంబులుంగూర్చినం 
జందవృష్టాఖ్యమయ్యె, న్నకారంబులు గైంటిపై నష్టరేఫంబులుం గూర్చ నశ్వాఖ్య 
మయ్యె, న్నకారంబులు నైంటిపై రత్నసంఖ్యాకరేఫంబులుం గూర్చిన “న్నర్థవం 
బయ్యె, నోలి న్నకారంబులు నైంటిమీందం దశఖ్యాతరేఫంబులం "కాల్ల నన్‌ 
వ్యాళమయ్యి, న్న కారంబులు గ్రైంటిపై రుద్రసంఖ్యాక రేఫంబులు న్నిల్వజీమూత 
మయ్యె, న్నకారంబులు నైంటిపై నొప్పుపండ్రైెండు రేఫంబులుం జెంది లీలాకరం 
బయ్యె, బేర్మి న్నకారంబులు నైంటిపై మించు పద్మూండు రేఫంబులు న్నంత 
నుద్దామమయ్యె, న్నకారంబులు (నైంటిపై రూఢింబద్నాల్లురేఫ ం౦బుల 
నృ్మంఖమన్దండకంబయ్యె, నీరీతితోడ న్నకారంబులు నైంటితర్వాత నేడాదిగాంగా 
రకారంబు లొప్పారంగా సంఘ నాక్కాక్కటెక్కించి కావించనం జండవృష్ట్యాది 
నానాలసద్దండకంబు ల్పిసాళించుం గాకుండె నాల్గం[ఘ్రులుం జేయంగా వచ్చు, 
12నీరీర్రి నేకోన సాహస్రపర్యంతముంగూర్చి యిచ్చావిధింజెప్పంగావచ్చు 
గాంతంబుగా, రాధికాజార శ్రీరుక్మిణిమానచోరా సుదంతాసునాథా 
కళిందాత్మజానాథ వాఃకేళికాసక్త గోపీజనోత్సృష్టవస్రాపహారా శు 
కాస్యోక్తవాక్యామృతాంభోధి చంద్రోదయాసాంద్రదేవా నమస్తే పునస్తే నమః. 


436 
జాత్యుపజాతినామములు 
క. జాతులు నుపజాతులు నన 
భూతలమున రెండు భేద ములు జాతులలో 
జాతులు కందాదిక ముప 
జాతులు గీతాదికములు నరసిజనయనా. 4837 


కందభేదము లాజు గాకోయుత్సాహంబు 
తరువోజ మధ్యమా క్కరలు నైదు 

దీపించుమంజరీ, ద్విపద(త్రిపద 
చతుష్పదపంచపాదిష, ట్సదవిధములు 


బ్‌ 


528 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


తొమ్మిదివిధముల, తో నొప్పురగడలు 
కళికలు నుత్మళి, కలును గూడ 

జాతులు నవవిధ, గీతంబులును సీస 
సప్తకంబును నుప, జాతులయ్యె 


తే. ననుచు నన్నయభట్టు భీ, మనయుంబెద్ద 
సచివుండును మూర్తి తాత*ీనా, జ్జలు ననంత 
మంటత్రియునుం దిమ్మరాజు ని, మ్మాడ్మిం జెప్పి 
రందముగం దాము చేసిన, ఛందములను. 438 


జాత్యుపజాతి నిరూపణము 


క. గురులఘువులలో నెయ్యది 
మురసంహర ప్రథమపాద, ముఖమున నిలిచెన్‌ 
ధర నుపజాతులు దక్కంగం 
బరంగ నిలుచు నవియె నాల్గు, పదముల మొదలన్‌. 439 


మ. ధరణిన్‌ జాతుల కాదివర్ణ మొకండే తప్పంగరా దెల్లెడన్‌ 
హరి తజ్ఞ్జాతిగణంబులైన సరి యి ట్టట్టైనం గావచ్చు మం 
దరధారీ యుపజాతులం (బ్రథమవర్ణంబు న్యథేచ్చంబుగా 
సొరిదిం జెప్పంగ వచ్చుం బ్రాసములు ని ల్పు న్వళ్లకై యొక్కవోన్‌. 


440 
క. తెలియంగ వినుమీ కామే 

పలినామగ్రామధామ ప్రస్తుతపద్యం 

బులు గీతకందసీసా 

దులు విరతి గణనియమములతో వివరింతున్‌. 441 


క. గురులఘువుల పేరిజియ 
క్షరములు నష్టగణనామ కము లగులిపులున్‌ 


కాకునూరి అప్పకవి 529 


అప్పకవీయము 


బ్‌ 


సురరిపుగర్వతమోభా 
స్మర దీర్షము లైన రెండు గా నెన్నంబడున్‌. 442 


కందషట్కాఖి ధానంబులు 


పేష్టు రంగం గందము పథ్యయు, పురి విపులయుం 
జపలయును ముఖచపలయు జఘనచపల 

అనంగ గందపద్యంబు లీ యాజువిధము 
లఖిలసుకవికృతులలోన నలరుచుండు. 443 


సలగగభజసగ, ణంబు లేనునె కాని 
కందంబునకు నొండు గణము సొరదు 
13వ్రీంటి లోపల నొక మూంటిచే వడి లేని 
హీనపాదము ముందుం గానం బడును 
దరువాత దీర్హపా దము పంచగణములం 
దగు దానిమూండవ తావునందు 
నలజలు దక్కంగ గలయ వామీందనే 
యతి దాంకు నిజపదా ద్యక్షరంబు 


తుదిని గాసలు దక్కంగం గదియ దొకటి 

కొంచెపడుగుల బేసుల గొప్పకాల 

సరుల జగణంబు గూడదీ చరణయుగము 

భువిని సగమయ్యె రెట్టింపం బూర్జమయ్యె. 444. 


ఇది సమస్తప్రబంధములందుం జెప్పెడు సహజకందపద్యలక్షణ ము - 


పథ్య 
ధరలోం బథ్యాకందము, 
కోకారు నగు నాఖవయెడ నల మాటిటిపై 


530 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


విరతియుం గూదంగ మూంటను 
నెరయం జతుర్గణములు గము, నిలిచినచోన్‌. 445 


A 


విపుల 


క్షమ బేసికాలు సమపా 

దములోం జొర శబ్ద మొకటి తనరింపన్‌ 

సమధికపథ్యాకందము 

గమనిక విపుల యన నలరు కందమగున్‌. 446 
చపల 

గ్య మృప్రదముల మొదలం జగ 

ణముం గడయుడుగునను ద్విగ ణలఘువుపై 


గకావుకానువిరతియు౯ బదియేన్‌ 
లముల్‌ ముకుంద చపలకు నమరున్‌, 447 


ముఖచపల 


స్థిరం జపలాకందము వై 

ఖరిన్‌ మొదలియడుగు చెప్పంగం గవులు పె 

ట్టిరి ముఖచపల యెనెడు పే 

రరిదిగ వైకుంఠ వరద యఘజైత్రా. 448 


జఘనచపలాకందము 


క్షమం బథ్యరీతిం బూర్వా 

ర్థముచపలాకందముక్రియం దగు నపరా 

రము జఘనచపలకు మునీం 

ద్రమానసమరాళ, దాశార్మా 449 


క. గురువొకటి రెండు లఘువులు 
సరియైనకతమున వృత్త చయములం దక్కన్‌ 


కాకునూరి అప్పకవి 531 


అప్పకవీయము 


గోగారజ్రా త్యుపజాతులు ని 
బృరముగ నెవ్వైన నిలుప వచ్చున్‌ గృతులన్‌. 450 


ఉత్సాహలక్షణము 
“క్కహ్ర మీఅ సూర్యగణములేడు గాంత మైన ను 
త్సాహవ్ఫత్త మనంగం గృతులం జాగుచుండు సత్మవి 
వ్యూహనుతులు గాంచి గృష్టుం డొడిసి కాళ్లు పట్టి పెన్‌ 
ద్రోహి చావు మనుచు ఖరునిం ద్రోచె గాళ్లు మీందుగాన్‌. 451 
తరువోజ 


శతమఖత్రితయంబు జలజూప్తుందొకండు, 
సోశత్రమఖ(త్రయిమీందం జనువిశ్రమంబు 
ప్రతిభ నీయడుగులొ ప్పంగ రెండుగూర్చం 
బ్రతిమీఅనొక్కొక్క పాదమైతనరుం 
జతురం(ఘు లీరీతి, కూర్చి సుకవి 
చతురవాచారూఢి జలజాక్షునుతులం 
కోగృతులందుం దరువోజ, నీయోజ నెసంగం 
గృతకృత్యుం డై చెప్పు, క్షితి నెల్లసభల. 


పంచవిధాక్కరంబు లెట్టి వనిన - 


క. మధుదమన పురందరధా 
మధిచంద్ర గణాలిచే క్షమ మహామధ్యా 
మధురాంతరాల్పపూర్వ 
(గ్రథితాక్కర లైదు దనరు గ్రంథములందున్‌. 452 
మహాక్కర 


నూరుండొకండును మున్నుగాం దర్వాత 
సుత్రాము లేవురు పిజుంద నొక్క 


532 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


తారకేశుండు జతయైన నిట్టిస 
ప్రగణంబు లొక్క పాదంబునకుం 
జేరు రెండవచోట నాలవచోటం 
జిత్రభానుగణంబు గదియుచుండు 
నోరసిలు నాలవగణంబుపై (శ్రాంతి 
యుత్సలాంగ మహాక్కరంబునకు. 453 


మధ్యాక్మర 
మునుపుగాం బ్రాసంబు గూర్చి మూంటిపై విరమంబు నిల్పి 
చన నింద్రయుగళంబుమీంద జలజాప్తు నొక్కనిం జేర్చి 


యినుమడించిన నాజుగణము లెనసిన నొక్క పాదంబు 
దనర వక్కాణించినంతం దగు నిట్లు మధ్యాక్కరంబు. 454 


మధురాక్కర 
మురనిశాటేంద్రసంహార మూంటిపై విరతు లుంచి 
తరణిశక్రత్రయంబు సు ధా మయూఖునితోం గూర్చి 


వరుసతో నేనుగణముల పాద మొక్కటి యొనర్చి 
దొరలం జెప్పిన నొప్పుంగృ తుల మధురాక్కరంబు. 455 


అంతరాక్కర 


“నుం డిద్దజాదిత్యపతులు చంద్రుండు 

పూని నాలుగుచరణ ములం ద్రిగణాంత 

మెనవర్ణంబు విరతి నంతరాక్కరంబు 

భానుశీతాంశునేత్ర పద్మాకళత్ర. 456 


అల్పాక్కర 
విరమంబు రెంటిపై విస్తరిల్లి 
సురపు లిద్దజు నొక్క సోముండు రాం 


కాకునూరి అప్పకవి 533 


అప్పకవీయము 


జరణ మీమూంటిచే సాగి యొప్పు 
హరిపపర్యంక, య, ల్పాక్కరంబు. 457 


మతియు, మంజరి 


తుదమొదళ్లను “నంటి దూంకు శబ్దంబు 

వర్ణించి యతిమాజు ప్రాసంబు లిడక 

ప్రాసంబు లేనిద్వి పదయై చెలంగ 

(బాసంబు తుదలందుం, బదిలంబు చేసి 

1%(సాగింపంగాం జాల, సత్మవీశ్వరులు 

మోదంబు పెంపార, భూమిలోపలను 

బద్మాక్షుం డెపుడు చే, పట్టుమంజరుల, 

చందాన నలరారు జగతి మంజరులు.) 458 
ద్విపద 

సురపతిత్రి యంబు సూర్యుం దొక్కండు 

విరమంబు రెంటిపై వెలయు నొక్కటికి 

క్షితిం దగ నీరెంటి చే నొప్పు ద్విపద 

మితి లేక చెప్పిన మేలండ్రు కవులు. 459 
త్రిపద 


తొలుతను నల్వురిం ద్రులు రెంట మూంటను 
బలభీద్దయంబును రవియు 
వలి" లేక నలరారుం ద్రిపద 460 


చతుష్పద (చౌపద) 


జలజాసనవి శ్రమసంయుతమై 

లలిషోడశమిత లఘువుల తోడన్‌ 

గలసి చతుప్పద గతులను ధరలోన్‌ 

జెలు వగుం జౌపద సేవకసులభా. 461 


534 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 
వితాళచతుష్పద 


6బ్టానుగణయుగము పయి నవల లిం 

పూన మణివిరతి నొంది ధరలో 

జా నలరు జతు ప్పదవితాళా 

ఖ్యానమున వినా యకతురంగా. 462 


కర్ణాటచతుష్పద 
మొగి బంచలఘుగణం బులు మూడు రవియుం 
దగులందుదం బ్రాసంబు దాక రెంటిపయి 


నగు విశ్రమమునంగ ర్లాటచౌపద యె 
సంగం గృతుల సత్మవుల సమ్మతముతోడ. 468 


పంచపద 


క. ఆది సమవృత్తములలో 
నైదం ఘ్రుల నెద్దియైన నార్యులు వలుకన్‌ 
బాదుకొని కృతులలోపల 
నాదరమున బంచపాది యనంగా నలరున్‌. 464 


ఉ. ధన్య సుశీల యన్వనిత తత్పరత న్నది యొడ్డునందు స 
తృన్యలు సేయుసువ్రతము తానును వేడుక నాచరించి స 
న్మాన్యతం గట్టినట్టినవ పేగుండితదోర మసూయ చేసి పె 
న్దైన్యము నొంది కానల వి ధాతృకృతంబున సంచరించుకౌం 
డిన్యమహామునీశ్వరుం గ డిందిగం బ్రోచినరుక్కీణీశ్వరా. 4665 
షట్సద 
ప్రాసము ల్ముమ్మాజు, వాసవు 
లాజబ్లురి, పై సుధాధీధితితో నిర్యతి 


కాకునూరి అప్పకవి 535 


అప్పకవీయము 


వ. 


భాసిల్లంగాం బాద, మీసూటితో నాల్లుం 
జేసినకృతు లందు షట్పదాఖ్య. 466 


నవవిధరగడలు 
మణియు వైతాళీయభేదంబులైన రగడలనేకంబులు గల వందు 


బ్రసిద్ధంబులన హయప్రచారాదినవవిధంబులు ప్రబంధంబుల వర్తిల్లు నవి 
యెయ్యెవి యందటేని. 467 


క. 


నరసఖ హయప్రచారము 

పర్య గ్రగ్య దురగవల్గ్లనము విజయమంగళమున్‌ 

ద్విరదగతి విజయభ[ద్ర మ 

ధురహరి హరిణ వృషగతులు, దొరలుం గృతులన్‌. 468 


ఆద్యంతప్రాసంబుల, 

భేద్యంబులు రెంట రెంటం, బెనించి పదంబుల్‌ 

"ోహృద్యంబులు గూర్చిన నన 

వద్యంబులు రగడ లెల్ల వాలుం గృతులన్‌. 469 


కొద లేని నైపుణులం జౌ 

పదచే నుత్సాహవృత్త పదయుగ్మముచేం 

దుద నాదిని బ్రాసంబుల 

వదలక విరచింప వలయుం, ట్రాజ్ఞాలు రగడల్‌. 470 


హయ ప్రచారము 


బుతువిరామ మినులు నల్వు రతుక నొక్క యంఘ చెల్వు 
దనర హయతం దార్‌క్ష్యుం డంచు దనుజహరణ దక్షుం డంచు 
మును శుకాది, మునులు వొగదడం జను హయఫప్ర చారరగడ. 471 


తురగవల్లనము 
ఇరవుల న్హయప్రచార మినుమడించి కృతుల జెప్పు 
దురు విదూరితాగ్నివరణ తురగవల్లనాఖ్య మొప్పు. 472 


536 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 
విజయమంగళము 


తురగవల్దనంబు రెంటి తోడ విజయమంగళంబు 
ధూర్తకంసతూలదహన తుహినహీరసద్భశకీర్తి 

పరంగ దుగ్ధసింధుమధ్య బాసురాంతరీపవర్తి 
వారివాహసదృశమూర్తి భక్తజనమృదబ్దపూర్తి. 473 


ద్విరదగతి. 


కర మొప్పుం బంచలఘు, గణచతుష్టయముచే 
విరమంబు రెంటిపై ద్విరదగతి పేరిచే. 474 


విజయభద్రము 


ద్విరదగతి రెట్టింప విజయభద్రము చెల్లు 

విదురపూజితపాద వేదసన్నుతనామ 

దరచక్రకార్ముక గదాఖద్గధారణా 

తాపింఛసమగాత్ర, దళితదైత్యస్తోమ. 475 
మధురగతి 

సొనాలుగుమా(త్రలు నాటినగణములు 

నాలుగు రెంటికి నలి విరమణములు 


గలసి మధురగతి కనలును జగణము 
తొలంగిన ధృతకౌస్తుభ కవిరమణము. 476 


హరిగతి 


నలసభగగములోపల నెవై 

నను నెనిమిది నాల్లిటిపై విరమము 

గలసిన హరిగతి చెలు వగుం గృతులం 

గవివరు లౌ నని చెప్పిన నియమము. 477 


కాకునూరి అప్పకవి 537 


అప్పకవయము 


బ్‌ 


బ్‌ 


హరిణగతి 


నరహరి పదియు, నాలుగులములు 
కరియతి హరిణ గతికి నెళవులు. 478 


వృషభగతి 
ఇరువదియెనిమిది లఘువులు “*'పది, యేనిట విశ్రాంతియుం గూర్చిన 


నిరవగు వృషగతి పద్మాధిప, యిది విను మాదరమున ముదమున. 
479 


యక్షగానలక్షణము 


తుద నేడులఘువులు, తొలంగించి చదివిన 
ద్రిపుటకు వృషభగ, తిపదయుగము 
లలిం గడపల నొక్క లఘువు మానిన జంపె 
మనుద్విరదగతిస, మపదయుగము 
సొగురు తగురచ్చ రే, కు దురగ వలనాభిధ 
మేక తాళియా, మధురగతికి 
సం(ఘ కిర్వదినాలు, గటతాళమున మాత్ర 
లోలి విశ్రాంతి ప, ద్నాలుగింటం 


దెలియ నర్ధంబు నర్ధచం, దికలు"ో వీన 

యక్షగాన ప్రబంధంబు, లతుక వచ్చు 

రగడ భేదంబు లివి యండ్రు, రసం గవీంద్రు 

లవితనిజసేవకస్తోమ, యబ్ధిధామ. 480 
ఉదాహరణలక్షణము 


సప్తవిభక్తులు, సంబోధనంబును గూడ 
నెన్మిదివిభక్తులు గ్రమమునం 


538 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


బతిపేరు దొరలంగ బద్య మొక్కటిం జెప్పి 

రగడ భేదములు మార్గములు గాంగ 
గళికలు నెనిమిదిదళములు గావించి 

దానిలో సగటు నుత్మళికం జేసి 
యది యొక్క సమసనం బయ్యెడు దళము 

లెన్మిదిం గూర్చి వానికిం దుద విభక్తి 


తే. బయలు పటథిచి కట్టకడను, బద్య మొకటి 
పలుక వలయును సార్వవి, భక్తికముగ 
నిర్వదారుపద్యములందు నిడిన ధాత్రి 
నిది యుదాహరణ మటందు రిద్ధచరిత. 481 


సంబోధనమునకు, సరసాళి జయపతి 

ప్రథమకు వాణి వీ, రావళియును 
క్షితి ద్వితీయకు రట కీర్తిమతియుం దృ 

తీయకుం గీర్తి సుభగయు, నటం జతుర్ధి 
కిని దేవలాభిని యును భోగమాలిని, 

పంచమికి నెసంగు వాణియును గ 
లళావతి షష్టకి, లలిత కాంతిమతియు 

సప్తమికిని ఘోణి, సత్మమలయు 


బ్‌ 


లే. నాదిసూక్తులనామధే యములు వెనుకం 
బలికినది వేల్పు లష్ట విభక్తులకును 
వారు తమ శక్తికొలందిని వ్రాలుఫలము 
లిత్రు నాయకద్వయమున కిందిరేశ. 482 


2 


సంబుద్ధి యెడలించి, సప్తవిభక్తులు 

పలికిన భక్తి సద్దలి యనంగ 
సంబుద్ధితోం గూడ, సమవిభక్తులనిలం 

బలుక నొప్పారుం బద్దలి యనంగ 


కాకునూరి అప్పకవి 539 


అప్పకవీయము 


సంబుద్ధితోడ వి షమవిభక్తులతోడం 
బలికినకృతియు విద్దతి యనంగం 

గలిక లుత్మళికలు, గమకింపం బలికిన 
కావ్యంబు నుత్ఫల్లకం బనంగ 


తే. నవనిం జాటు ప్రబంధంబు లందు మిగుల 
నాటుకొని యొప్పుచుండునీ నాల్గు దెగలం 
గానంబడు నుదాహరణము ల్లానలోల 
కామెపల్లీశ వల్లవీ, కామ కృష్ణ. 483 


ప్రథమా విభక్తి 


ఉ. శ్రీవనితాసనాథుండు వ శీకృత భక్తమనోంబుజుండు వి 
శ్వావసుండగ్ర సేనుం డురు ోవైద్యుండజేయుం డగణ్యసద్దుణ 
ప్రావృతభూషణోజ్జ్వలుం డ హఃపతికోటిమరీచి భద్రదం 
తావళనాయకావనుండుదారుండు కృష్ణుండు మమ్ముం బ్రోవుతన్‌. 

484 


కళిక 


“న్పుజ్రియు వ్రేతల నెల్ల మరులుకొల్పినవాని 

మెజసి కానను బసుల మేపి తిరిగెడు వాని 

భామతో దుర్వాసు బండియీడ్చినవాని 

వేమరెదిరినమగధు *ోవిజుగం ద్రోసినవాని 

బాలుండై తోలెక్కి పాలుద్రావినవాని 

హేలతోం బదిరూపు లెలమిం దాల్చినవానిం 

దాళవృక్షము లెల్ల ధరణిం గూల్చినవాని 

గాలిరక్క్మసుం జావం గాలం దన్నినవాని 

లీలం గొల్తును గడింది లేమింబాపెడివాని. 485 


540 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 
ఉత్మలిక 


మండుపావకుం గొల్చి 'ఖాండవాహుతి వైేల్చి 
పార్టివేశ్వరుం గాంచి పార్చునక్కడ నుంచి 
థి ® 
సోకిరురకుం డమరించి చేరం దెచ్చినమంచి 
యరద మెక్కుక పూని పురికి వచ్చినవాని. 486 


తృతీయావిభక్తి 


చ. ిపులసిల నేల మానవుల సోపుట్టును బావన మయ్యె నెప్పుడున్‌ 
“*గళవడ మేల రోగముల కాలగతిం గడవట్టు నీతిబా 
ధలును దరిద్ర తావ్యధలు దవ్వుల కేంగును వాంచితార్థముల్‌ 
గలుగు నమేయు చేత గమలాధవుచే వటపత్రశాయి చేన్‌. 487 


కళిక 


మతీయు బ్రహ్మమాయం గెల్చి మసలుమంత్ర వాదిచేత 

నెజింగి సౌంభకునకు వరము లిచ్చి మెజయు మోదిచేత 
మృతతనయుని మరల గురున కిచ్చినట్టియమృతు చేత 
నతులరాసకేళి సలిపి నట్టియాదినటునిచేతం 

బిండిరుబ్బునాతి మోము పెరుంగు దుడుచుకొంటె చేత 
మండుచున్న కారుచిచ్చు మరిగి తావునమరుచేత 
నెలుంగుతోడంబోరి మజియు నింతింగొనిన యజరుచేత 

వెలయం దులసిపూసపేరు వేసికొనిన జోగిచేత. 488 


ఉత్మలిక 


గట్టిగశరపంజరంబు గట్టం దలంచి వేగిరంబు 
చవుటికడలిచెంతం జేరి పవనతనయుతోడం బోరి 

తన్ను జీరినంత వచ్చి చెన్ను గెలుపు నరున కిచ్చి 

మహిమ మెజయుకృష్ణుచేత మిహిరకోటిదీప్తుచేత. 489 


కాకునూరి అప్పకవి 541 


అప్పకవయము 
చతుర్ధీవిభక్తి 


శా. ఓలం బాసకుం దేక మత్సరముతో నుప్పాంగి “5 సెక్కేండులా 
భీలాకారమునం గొలంకునడుమన్‌, బేటాడునక్రంబుతోం 
జాలం గయ్యము చేసి చిక్కినమద స్తం బేరమస్వామిమై 
కేలం బట్టి నిమిర్చినట్టి హరికై, కృష్ణాంబుభృన్నూర్తికై. 490 


కళిక 


మజియునుం గౌమోదకియును ఖడ్గము 
మణియును శంఖము బట్టినహరికై 
మెజయంగ విద్యుచ్చేలముం దాల్బుక 
మెలంగెడుదధికణపరిదిగ్దునకై 

పెలుచం గదిసిన**ో మల్లుల నిరువురం 
బిడికిటం బొడిచినబలుమల్లునకై 
ోవెలయంగ యమునానదిలోం గాళియ 
విషధరుం దోలిన యదుసింహునకై 
విజయుని రథసారథి యై గురున్భప 
భీష్మాదులం గెలిచిన భూపతికై 

గజిగా యవనాభిధు ముచికుందునిం 
గనుదృష్టినిం జంపిన శ్రీపతికై 

బనువిడి దేవకితండ్రిని మధురకు 
బట్టము గట్టిన గోవిందునకై 

గెల దాల్చినవైఖరి గోవర్ధన 

గిరి మోంచిన మహదానందునకై. 491 


ఉత్మలిక 


తొలిపుట్టువునోము 1ఈ%్టల్రంబున వే బలువిడి నగు పేదతికంబున వే 
సరికొందల మందుచుం బైనంబై పురికిం బరమానందమునం బై 


542 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


కొని యుబ్బును వచ్చి కలిమిపనికిం, గని యడుకులొసంగిన బాపనికిం 
గలి మిచ్చిన బాల స్నేహునకై, ోకలుముల చెలి నేలినకృష్ణునకై. 492 


పంచమీవిభక్తి 


మ. "పురిటింటం బసిబిడ్డచందమున వా పోవంగ నాండాత్మలో 
మురు వొప్ప న్విషదుగ్ధయుగ్మకుచ యై ముద్దాడురాకాసి* చ 
న్నిరుకేలంగొని బాలు ద్రావుమిష చే నిమ్మైనకాలంబునన్‌ 
ధరణిం గూల్చిన నందపుత్రువలనం దార్మాణధర్మస్థితుల్‌. 493 


కళిక 


మటియు గీతామృతస మగ్రసింధునివలన 

వజలు భవపటుతిమిర వనజబంధునివలన 

బొంకు టెయ్యెడ లేని భూరిసత్వునివలన 

జంకు టెన్నండు లేని సమరనిత్యునివలన 

ఖేదము ల్పెడంబాపు సోకేశ్రిమర్దనువలన 

నాదికారణమూర్తి యగుజనార్దనువలనం 

గాన రానిపదముల గాము పానుపువలనం 

“బూని గొడ్రాలికిం, బుట్టెకానుపువలన. 494 


ఉత్మలిక 

“తను బిల్వం దమిం గూరదిని పాక మింపారం 

జేసి ద్రౌపదిచేత, నాస దీరంగ మేంత 

యడిగిన మునీశులకు నిడం గల్లు దాసులకుం 

గల్పించుహరివలనం, “ోగల్పస్థాయివలన. 495 
పట్టీవిభక్తి 

శా. ోకారాగారమునందు వెల్వడి భుజంగస్వామి సుచ్చత్ర మై 
పై రాం దార్‌క్ష్యుండు వాకిళు "ోల్టెజువ న, భ్రస్తోమముల్‌ మీటి శ్రీ 


కాకునూరి అప్పకవి 543 


అప్పకవీయము 


సూరోద్భూతి పథం బొసంగం దగుం గొం, చుం దండ్రి యేతెంచి “జా 
ల్వారేపల్లెను నిల్పం బొల్పు హరికి, న్వాలార నేమొక్కెదన్‌ 496 


కళిక 


మతియు౯ బెజయ నెజయ నుజియు 
మధునిం గూల్చినట్టి హరికి 

నటిమి తటిమి చటతిమి నుజుము 

నకు గెల్చినవితకరికిం 

గబిచి చజచి యజచి పజచు 

కపినిం జంపిన చ్యుతునకు 

మళథిగి తిరిగి వితిగి "'సొరగు 
మద్దులీడ్చినయమితునకు 

"సరల కెరలి వరలి మరలి 

సాళ్ళుం జంపిన క్షరునకు 

గరిమ మెరిమె యొరిమి నెరిమి 
కామెపల్లిమందిరునకు 

నయముం బ్రియము రయము జయము 
నరుని కిడిన కేశవునకు 

వ్యయము భయము లయము క్షయము 
వైరి కొసంగు మాధవునకు. 497 


ఉత్మలిక 


"ోగొల్ల లెల్లం దల్లడిల్లం, బెల్లుజల్లు లల్లి రాళ్ళ 


సోనవాన మాన పూని, కాన రాని*కోనలోన 
చుటి పటి గటి దిట్ల, రొట్లు గట్లు మట్లు గుట్లు 
© ల అ ల © © © © 
నూంచి లోచి నోచి మోంచి సొ భోచినట్టి వామనునకు. 498 


544 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 
సప్తమీవిభక్తి 


మ. పృథులావంతివరస్వయంవరమున, న్విందానువిందాదులన్‌ 
బ్రథనక్షోణిని గెల్చి సద్గుణ సుభద్రన్‌ భద్రం దోకొంచు వ 
చ్చి ధరాధీశుననుజ్ఞ చే ననలసా, క్షీకంబు గృహ్యోక్తస 
ద్విధిం బెండ్లాడిన కృష్ణునందు నిలిచె, ోస్టీరప్రతాపోన్నతుల్‌. 499 


కళిక 


మతియు నుగ సేనా, మాత్యునందు 

నెతి మీటు లయ కాల, నిత్యునందు 

విదురార్చితపదార, విందునందు 

8%ర్చిద్రల్రిత్లోరారి, బృందునందు 

నాభీరువస్రాప, హారునందు 

నాభీలకంససం, హారునందు 

బలిపట్టణద్వార, పాలునందు 

జలగాదిదశతనూ, చ్చాదునందు. 500 


ఉత్మలిక 


సజ్జరాగంబు, రజ్ఞానాగంబు 

కంధియోగంబు, మందరాగంబు 

రాపుతో నూచి, వీంపుతో మోంచి 

వెలయుహరియందు, జలజాక్షునందు. 501 


సంబోధన ప్రథమావిభక్తి 


ఉ. “కోధర్మజుం డంపిన న్నరిగి, దంతిపురంబున నాంబికేయుతో 
ధర్మముం జెప్పి దుష్కతుల, ఉరీకీద్రగ్గట్ర శాంతనవాదిసజ్జనుల్‌ 
నిర్మలచిత్తు లెల్లం గను, నేరుపున న్సభం దాల్చినట్టిని 


కాకునూరి అప్పకవి 545 


అప్పకవీయము 
న్నర్మవహాకృతిం దలంతు, నాదుమనంబున నందనందనా. 502 
కళిక 


పశీర్య్టుత్రియ్యృ జగన్మోహన, మాయం దాల్ప్ఫినజాల, 
జిబుముతటథి ద్రౌపదికిC, జీరలిచ్చినకాల 
సఖులతో నదిలోనం జల్ది గుడిచిన బాల, 
విఖనసుం డెదలోన, వేం దలిర్చినలోల 
నరుతేరినొగలపై, నాట్యమాడిన వీర, 

సరకుగొని భీష్ముపైం జక్రమెత్తిన శూర 

తరిని సద్దురుసుతుల, దాపరించినసదయ, 
'పెరిమె నాగపురంబు, పెక్క లించిన విజయ. 


ఉత్మళిక 


గురుభీష్మరాధేయు, లురుజన్యమున నేయు 

శరవహ్నిబయలెక్కి యరద మెల్లను నెక్కి 

ప్‌ోతరి గొల్బునెడ పాండు, వరుల నేగురి మెండు 

బ్రతుకం జేసిన పుణ్య, వితత దీనశరణ్య. 503 


సార్వవిభక్తికము 


శా. నీ వొాక్కందవు నిన్ను నమ్మి కొలుతు న్నీచే సుఖం బబ్బె నీ 
కై వేదండ మొనర్తు నీవలన ని ష్టావాప్తి చేకూటె నీ 
కే విశ్వాసము ోకనర్భ్ర తింక మదిలో హెచ్చయ్యె నీయందు నా 
కైవారంబులు శౌరసేనితనయా, కామేపలీవల్లభా. 504 


ఉ. నామన విచ్చగింపు మిట, నన్నయభట్టకృతాంధ్రశబ్దచిం 
తామణికల్పనో క్రికలనాచతురోపమ ల్లులసిల్ల ని 
చ్చామతి నర్పణంబుగ నొ సంగితిం గామెపలీశ నీకు నై 
రామయమైతగ నృవదుదాహరణంబు జగత్రసిద్ధిగాన్‌. 505 


546 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


సీసంబులనునవి సమవిషమంబులు రెండు దెజంగు లయ్యె వాని 


విశేషంబు లెట్టి వనిన. 


సీసమాలిక 


యతి నైనం బ్రాసంబు నందైన *ినొకటితోం 
జెప్పి రేనియు సమ సీస మగును 
నియమము ల్లీనిపై నిలిపిన సీసంబు 
లాజుదెజంగు లై యతిశయిల్లు 
నెనిమిదంఘ్రులం బ్రాస మెక్కింప వళ్లకై 
సర్వతః ప్రాససీ సం బనంగం 
బాస మాజంఘ్రులం బదిలంబు గావింప 
నక్కిలి ప్రాససీ సాఖ్య మనంగం 
నాది నేవడి నిల్పి రావడే పద మెల్లం 
జేయ నయ్యది వడి సీస మనంగం 
బదఖందములయందుం బ్రత్యేకయతులుగా 
స్థిర నవకలివడి సీస మనంగం 
గుదురుగా నుత్సాహ తుదయందు గీతంబు 
చెప్పిన విషమాఖ్య సీస మనంగం 
గడ వెళ్ల లఘువులే కల్పించి రెద్దాన 
సరవి సర్వలఘుసీ సంబు ననంగ 
సప్తవిధము లివియ శబ్ద శాసనుండు, 
పంచమామ్నాయఫక్కిలోం బల్మెంగాని 
కడమకవు లాజుసీసము ల్విడిచి పెట్టి, 
చెలంగి సమసీసపద్యమే, చెప్పినారు. 506 


కాకునూరి అప్పకవి 547 


అప్పకవయము 


అందుసీసలక్షణ మెట్టిదనిన - 
క. సురపతు లాజ్బరిపై భా 


స్మరు ోలిరువురు గూడ నొక్క చరణము పొల్చుం 
బరంగు నవి నాలుగడుగుల 
విరమముపై రెంట రెంట వెలయంగ వలయున్‌. 


వాసి జరణములు నాలుగు 

చేసి తుదిని గీత మొకటి చెప్పంగ నయ్యెన్‌ 
సీసము తం గెడదేశవి 

భాసుర శుభఖేల కామెపలిగోపాలా. 


బ్రతికించె నెవ్వాండు మృతగురుతనయుని 
మెలంత వేండిన మెచ్చి మేలుచేసెం 
బోషించె నెవ్వాండు పొదివినదారుణా 


507 


508 


పద లెల్ల దొలంగించి, పాండుసుతుల 


వెడలించె నెవ్వాండు, వెడపాడుబావిలో 
నూసరవెల్లియై, యున్న నృగుని 

మర్జించె నెవ్వాందు, మౌసలంబున వృష్టి 
యదుభోజసైన్యాంధకాదిన్భపుల 


వ్రేల్చె నేవాండు ఖాండవవిపిన మెల్ల 

జాతవేదోత్ధవిలసిత జ్వాలమీంద 

నతనిం గీర్తింతు మదిలోన ననుదినంబు 

ననంగ నలరారు సమసీస మఖిలకృతుల. 
సర్వతః ప్రాససీసము 

వేదండ వరదుండు, వేధోండగాంగుండు 

కాదేనశయనుండు, యాదవేంద్రుం 


548 


509 


కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


డాదిత్యవంద్యుండు, నౌ దాససులభుండు 
వేదాంతవేద్యుండు, కాదనీలుం 
డాదితేయుండు బిందు, నాదకళాతీతుం 
డాదిత్యకులజుండు, బాధితారి 
మేదినీశ్రీశుండు, 'భూదారగాత్రుండు 
శ్రీదమిత్రసఖుండు, ద్వాదశాత్ముం 


తే. దాదిదేవుం “*ేడాశ్రితగంధ, మాదనుండు 

చేదిసౌంభకవైదర్భ, సూదనుండు 

మేదురమురళి నాదవి, నోదుం దనుచుం 

జెప్పినను సర్వతః ప్రాససీస మగును. 510 
రృ త్త ప్రాసము 

శిక్షించె నెవ్వాండు ోచేటుకై సభలోనం 

జెడుమాట లాడిన చేదివిభుని 

రక్షించె నెవ్వాండు ద్రౌణిబాణముచేతం 

19% దియకుందంగం బరి క్షిన్సుపాలు 

భక్షించె నెవ్వాండు పర్వతాకృతి చేత 

నాఖీరు లర్పించు నారగింపు 

వీక్షించె నెవ్వాండు వేద్మతో సేవకుల్‌ 

బ్రతుకునట్లుగం గృపా పాంగదృష్టి 


తే. దాక్షిణాత్యుని సౌంభక ధారుణీశుం 
జంపె నెవ్వాండు పోరిలో సాహసమునం 
బక్షిరాజతురంగుం డె వ్వాం డనంగం 
జెలంగుచుండు వృత్తప్రాససీసము లిల. 511 


విజయసారథిం గాని వినుతింపంగా నొల్ల 
గిరినాయకునిం గాని కీర్తిసేయ. 


కాకునూరి అప్పకవి 549 


అప్పకవయము 


యాదవేంద్రునిం గాని యభినుతింపంగ నొల్ల 
మధుసూదనునింగాని మదిని నిల్బం 

బద్మనాభునిం గాని ప్రణుతింపంగా నొల్లం 
బారీనపతిం గాని ప్రస్తుతింప 

బాణసంహరుంగాని భజియింపంగా నొల్లం 


భీతాంబరునిం గాని ప్రీతిం దలంప 


తే. నవిత వేదండపతింగాని యనుసరింప 
ననుచు నినుం గూర్చి యనురక్తి, నాత్మ నెపుడు 
పొగడుసత్మవి *ోవ్రజములం బోచి, తనంగం 
దనరు వడిసీసభేదంబు, తాళభేది. 512 


అవకలివడిసీసము 


సామాజికహిత, సోమంబు సామంబు 
గా మించి మైత్రికి, నామతింప 
నభిమానధారుణీ, విభులు దానంబుచే 
నక్కజణ లన్నియు జక్కం జేయ 
నతిరుక్ళపక్షమా,వతులు భేదంబుచే 
దినదినక్షీణత్వ మునకుం జెడంగం 
బదిలింపుటుద్దండు లొదిగి దండంబు చేం 
దనయాజ్ఞ యౌదల నునిచి నడువ 


తే, సంధియానాదిషాడ్గుణ్య బంధురముగ 
సొవీమి శక్తిత్రయో పేతుం డై మురారి 
నేల ననురక్తినీతితో నేలె ననుచు 
జేయ నవకలివడినామసీస మగును. 513 
విషమసీసము 
అంచితముగ భీమునకు స, హాయ మేంగు దెంచి తా 
నించు కెదిరి దురము సేయ, నేయునంకుశంబు తా 


550 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


కించుకొనక కినుక వలనం, గెరలి నరకపుత్రు మ 
ర్దించినట్టి సవ్యసాచి తేరిఘోటకావలిం 


ఆ. _ దోలుకృష్ణ యంచుం, దోరంపుటుత్సాహ 
మీంద గీత మొకండు, మేలవింప 
విషమసీస మనంగ వెలయు గామెపలీశ 
జమ్మిచెంత నున్న చతురవచన. 514 


సపర్వ లఘు సీసము 
క. క్షమ షడ్రింశల్లఘువులు 
త్రిమహేశవిరామము గల, దీర్గపదచతు 


ష్మముపై నొకగీతి ముర 
ప్రమథన సర్వలఘుసీస, పద్యమున కగున్‌. 515 


బ్‌ 


చిబుతయగు కొడుకున "కె, దరయి మృతికి మొదలగు 
20%ద్రార్రులవలన వినిరుష, *వరుషుండగుచు 
చరమశరధిజలముల, తరణి మునుగక మునుపు 
దురమున నురువడి బలు, దురుసుపరచి 
కెరలి గొ నయము దురిమి, మురిగుణమ మొరయిడంగ 
నిరికిన శితశరములు, పరువ విడువ 
జలతిగి నెళ వెలి గొదిగి, మటుగున నిలిచిన కురు 
2? ల్రిమజిందిని నెరి నురు, మగను దలంచి 


తే. చేసినట్టిప్రతిజ్ఞ శా సింపంగోరి 
సవ్యసాచిశతాంగంబు సైంధవములం 
దోలుగోవిందునుతుల చేం దొడరుంగృతుల 
సర్వలఘుసీసపద్యంబు సాగుచుండు 516 
క. బలసోదర! గీత్యుదితా 
ర్యలు నాల్గార్యాఖ్యగీతు లాటవెలంది తే 


కాకునూరి అప్పకవి 551 


అప్పకవయము 


టులురెండు సమము లెత్తుక 
మలనాహ్వయ పవడలు విషమంబులు మూండున్‌. 517 


సమగీతి 


క్షమం బథ్యాకందము చం 

దమునన్‌ రెండరలు దెలియం దనరింపన్‌ 

సమ మనుగీతి కృతులలోం 

గమలాహృదయాబ్దనిలయ కమలాక్షా. 518 


ఉద్దీతి 
మొదలిసగము చపలగతిం 
దుదన్సగము పథ్యగతిని, దొదరంగా 


నిది యుద్దీతి మనం దగు 
విదురాక్రూరాదివరద వేణుధరా. 519 


ఉపగీతి 
ధరం జపలాకందమువై 
ఖరిన్సగం బైనం గావ్యములన్‌ 


బరంగు నుపగీతి పూర్వా 
మరవ్రజతమి(స్ర మారాండా. 520 


ఆర్యాగీతి 
సముదీరితపథ్యాకం 
దముకన్నను నొక్కగురువు దాకించినచో 
క్షమ నార్యాగీతి యగు 
న్గమలాప్రాణేశ సహజ, కందంబదియే. 521 


552 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 
సమగీతులందు నాటవెలంది 


మేలు మే లటంచు, మిత్రులు ముగ్గురు 

వింత వింత యనుచు, విబుధు లిద్ద 

అహహ యనుచు సూరు, లయిదుగురును మెచ్చ 

నాటవెలంది మూంట, నలరు సగము. 522 


తేటగీతి 
మీటత్రుం దడొక్కండు వీణియ, మీటుచుండ 
విబుధవరులిద్ద అర్థంబు, విప్పి చెప్ప 
నినులు నిద్దబు వినుచుండ, నేకగతిని 
దేటగీతంబు మూటను, వాటమయ్య. 5283 
విషమగీతులందు నెత్తుగీతి 


సురనాథుమీంద, సూరు, లిరువురు రెంట, విరతి 
ధరణిం బ్రాసంబు, *ోదనరు, హరి యెత్తుగీతి, యందు. 524 


కమలనగీతి 


హగణమైనం జాలు నగణ, మైనం జాలు హగణ 

నగణములును రెండు గలసి, నాటి యంి కేడు 

తగినవిరతి నాలుగింట, దనరం (బ్రాస మొదవి 

20మ్పిగులం గమలనాఖ్యగీతి, మెఅయుచుండుం గృతుల. ర్‌2ర్‌ 


పవడగీతి 


అవని ముగురుభాను, లాదిత్యపతు లిద్ద 

అవల నేగు రర్ము లర్ధమునకుం 

బవడగీతియందుం, బ్రాసముల్‌ సమకూటు 

నవియె యాటవెలంది, యందు లేవు. 526 


కాకునూరి అప్పకవి 553 


అప్పకవీయము 


వ. 
తే. 


ఇది నవగీతివివేకం వింత బిరుదావళిలక్షణం బెజింగించెద. 527 
క్రితి మహారాష్ట్రభాష చేం, జెప్పంబడెడు 

భీకరోక్తులు బిరుదులై, పెక్కుదనరు 

*వాటబిరుదావళియొనర్చ, వలయునండ్రు 

బుధులు సంబుద్ధి పదములు, పొసంగంగూర్చి. 528 


అతిభుజవిక్రమోద్భవము, లై రిపుకర్ణకరోరకంబులై 
“ోయతులితవీరవాక్కులయి, యాదిమపార్థివలాంఛనంబులై 
ప్రతిపదనూతనంబు లయి, భాసిలు సూక్తులు గూర్చి స్వస్తివా 
క్యతతులం జెప్ప నొప్పు బిరు, దావళి సార్వవిభక్తి కంబుగాన్‌. 529 


సలలితవాక్యగుంభనల, సర్వవిభక్తుల ?దీవనంబులన్‌ 

జెలువగు పద్య మొకటి ర, చించిన పిమ్మట గౌడరీతి సం 

కలితచతుష్మ షట్కదళ, గద్యము లెన్మిదియుం బదాటు నిం 

పలరంగం గూర్చి పేర్చి బిరు, దావళిం జెప్పంగ నొప్పు నెంతయున్‌. 
530 


చక్రవాళము 
ఒక పద్యముపిదప దళా 
ష్టకసందర్భాష్టగద్య చతురం బగుఫ 
క్కికిం బేరు చక్రవాళం 
బకట చతుర్భద్ర మదియె యచ్యుత మటియున్‌. 531 
ఒలిసమసనాంత్యవర్ణయు 
గళమే పునరుక్తి గాంగం, గైకొని సామీ 
ప్యలసత్సమాసము మొదల 
నలరించినం జక్రవాళమగు దాశార్దా 532 


554 కాకునూరి అప్పకవి 


బ్‌ 


చతుర్హాశ్వాసము 
థి 


అవధరింపుము దేవ దివ్యప్రభావ 

భావనాతీత నిస్తుల *పరమపూత 

పూతనాజైత్ర సుత్రామ, పుత్రమిత్ర 

మిత్రశశినేత్ర నిర్ణరసోత్రపాత్ర. 533 

చిత్రకవిత్వము 

అనులోమము విలోమము నిరోష్ట్రమును దల 
కట్టును గుడులు శృంగములు నక్ష 

రవిలోపమును బదభ్రమకంబు పద్య 
(భ్రమకమును నెల్లెంట్లు, మజియు నేక 

పదియు ద్విపదియుం ద్రిపదియును నేకవ 
రంబును ద్వ్యక్షరి, త్యక్షరియును 

సరవి నిచ్చావాక్యసంఘట్టనంబును 
నాదిగాంగొన్ని పద్యంబు లెల్ల 

క్రితినిం జిత్రకవిత్వప్రసిద్ధనామ 

ధేయముల చేతం బెం పొంది, తెలివి మీటు 


29 ని దెలియంగ వచియింతువాసుదేవ 
నందగోపాంగనాపుత్ర, నరకజైత్ర. 534 


అనులోమము 


దామోదరసామతనధ 

రామాస రసాకరదశరథహరిరాధా 

కామా సదయాతిపరమ 

ధామా పరయాదవకుల దారక రాసా. 585 


విలోమము 


సారాకరదాలకువద 
యారవ మాధామరపతి యాదసమాకా 


కాకునూరి అప్పకవి 555 


అప్పకవయము 


ధారారిహధరశదకర 
సారస మారాధనతమ, సారద మోదా. 586 


నిరోష్ట్రము 
క. పావన పాఫాబాభా 
మావా యను నాటబులిపులు, మట్‌ పద్యములో 


భావింప దొరల కుండిన 
భూవలయమున న్నిరోష్ట్రము పిసాలించున్‌. 537 


క. నరహర్యక్ష దయాకర 
కరిరక్షణ చక్రహస్త, కాంచనచేలా 
గరుడతురంగ జనార్దన 
ఖరదైత్య నికృంతన హరి, కంజదళాక్షా. 583 


తలకట్లు 


క. హర కలశజ తపన పవన 
శరభంగ మతంగ దక్ష సత్యావాసా 
స్మరపదయుగ గరుడధ్వజ 
210. రధర మమ్మరయు మనంగం దలకట్టు లగున్‌. 539 


గుడులు 


క. విరినిరి నిలిచిరి వినిచి, కిరి దివి నిశిందిరిగిరి తిరిగి మిడికి భీతి 
ల్లిరి చింతిల్లిరి తివిరిరి, సిరికొజకు ధూఢ్యలనంగ, క్షితి గుడుసులగున్‌ 540 
కొమ్ములు 
క. గురుండును శుక్రుండు నుగ్రుండు 
పురుహూతుండును శుకుండు, బుధుండును గుహుందున్‌ 


బురుకుత్సుండును గుత్సుండు 
గురునుతు లొనరించి రనంగం, గొమ్ములు కృష్ణా. 541 


556 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 
అక్షరవిలోపము 


క రవికన్యాసుందరకర మవలంబన మోరి యూందె, నచ్యుతుం డని యే 
నవవర్ధవిలోపముగా నవనిం బఠియింప వలయు, నార్యులు నలరన్‌. 542 


పరభ్రమకము 


క.  ధీరానానారాథీ 
ధారాకర తా”"'తరరత, తారకరాధా 
ధారాసుతతసురాధా 
ధారితతరిధావ నాం బ, ద భ్రమక మగున్‌. 5483 


పద్యభ్రమకము 


క. రాధానాథా తరలిత 
సాధకరధతావరనుత సరసనిధానా 
నాధానిసరసతనురవ 
తాధరకధసాతలిరత, ధానాధారా. 544 


నల్లెంట్లు 


క. నారదమునిశార్జూలము 
కూరిమి నజినంబు గప్పుకొని వేడుకతో 
నారాయణవాసమున క 
నారత మే తెంచు ననంగ, నల్లెంటు లగున్‌. 545 


ఏకపాది 
తే. మతివినాయకభరితస మృదు డనంగ 
మతివినాయకభరితస మృదు డనంగ 


మతివినాయకభరితస మృదు డనంగ 
మతివినాయక భరితస మ్మదుం కతనఠిగ. 546 


కాకునూరి అప్పకవి 557 


అప్పకవయము 
ద్విపద 
తే. సౌమ్యగురుకవుల్‌ నినుం బ్రీతి సరసిజాక్ష 
భోగిభాగాసనుం డని, **పొలుచు టరుదె 
సౌమ్యగురుకవుల్‌ నినుం బ్రీతి, సరసిజాక్ష 
భోగిభోగాసనుం డని, పొగడ ద్విపద. 547 
త్రిపద 
తే, దేవమునివంద్య గోవింద, దితిజహరణ 
పుండరీకాక్ష యవ్యక్త, పుణ్యపురుష 
యమరసన్నుత గోపాల, హరిముకుంద 
దేవ యవ్యక్త *ేహరియు నాం, ద్రిపదయయ్యె. 548 


ఏకాక్షరి 
క. నానానననానున్నన 
నూనను నిన్న నెను నేను, నున్ను నినిననై 


నానీననునానానును 
నానూన యనంగ నొంటి, యక్షర మయ్యెన్‌. 549 


ద్వక్షర 
క. మునినామా మమ్మును మన 

మున నూనిన నేమమునను, మొనమానను న 

న్మనుమని మననము మన్నన 

ననుమా నానామునిన య, నంద్యూర్ణమగున్‌. 550 


త్యక్షరి 
క. మానితమతితో మమతను 
నీనామము నేమమునను నేను మనమునన్‌ 


558 కాకునూరి అప్పకవి 


వ. 


చతుర్హాశ్వాసము 
థి 


నూనమున మతము మానను 
దానకముగం దలంతు ననంగం, ద్యక్షరి యయ్యెన్‌. 551 


ఇచ్చావాక్యసంఘట్టనము 
తోంటలు లెస్పై యున్నవి 
తాటా దూటములు గావు, తాపసు లుండన్‌ 


బేంటలు దా మోదరుచె 
ర్లాటలకు న్నెలవులు మధురాపురిచెంతన్‌. ర్‌ర్‌2 


ఈపద్యమునం దోంట తాట పేంట ఆట యనేమాట లర్ధవంతముగాం 


గూర్చుటం గనుక దీని పేరు ఇచ్చావాక్యసంఘట్టనము. 553 


బ్‌ 


బంధకవిత్వము 


గోమూత్రి కాఛత్ర, గుచ్చకుండలి నాగ 
కంకణమర్దల, ఖడ్గచ[క్ర 
పంకజసర్వతో, భ[ద్రమాలాోక్లురీ 
ప్రముఖబంధంబు లే, ర్పడంగం జెప్పు 
వృత్తము లంధక, విత్వవిశుతములై 
కవులకు జెవులపం, డువులు సేయు 
బటుతర (ప్రొఢిమం, బండితపామర 
సాధారణంబుగా, జగతిలోన 


రాధికాకేళికాలోల రమ్యశీల 

భూరిగుణసాంద్ర యదుకులాంభోధిచంద్ర 

వల్లవీమానచోర దుర్వారశూర 

పరమవాచాల రాజగోపాలబాల. ర్‌ర్‌డీ 


మొనసి యెద్దుచ్చరేఖల, మూలలందు 


వలయు పద్యంబు నాలుగం ఘ్రులను వ్రాసి 


కాకునూరి అప్పకవి 559 


అప్పకవీయము 


చదివిరేనియు సుకవులు, సమ్మదమున 
ధాత్రి గోమూత్రికాఖ్యబంధంబు దనరు. ర5్‌5్‌5్‌ 


గోమూత్రికాబంధము 








న్‌ శు. 
థూ క (Hore 


“మాలిని”. కనకనయనవైరీ, కాదపాహారవాహా 
వనజనయనశౌరీ, వాదవాహారివాహా 
వనధనదవిధిజ్ఞా, పాదసంభూతగంగా 
వినయనరవిధిజ్ఞా, వేదసంభూతగంగా 556 





క. _వితరణశూరదయార్దవ 
ధృత చక్రధరనరసింహ, *ిధ్భృశశోధిమహా 
వితరణధీరనయార్దవ 
జితన క్రపరతరగాహ, జీవనధి గృహా. రర? 


560 కాకునూరి అప్పకవి 


చతుర్థాశ్వాసము 








ఛత్రబంధము 


పారదమదనకవసుధర 

దారద సమసమసనాస, దరమారీచా 
చారీమారవరాకా 

కారావరదారధసువ, కనదమదరపా. ర్‌ర్‌కి 








మాణవకవృత్తము - 


గాదిలితో మాలదిగా, గాదిలకించెన్‌ బదిగా 
గాదిలికృష్ణుం డదిగా, గాదిడవాచా లిదిగా. 559 


కాకునూరి అప్పకవి 561 


అప్పకవయము 
కుండలినాగబంధము 


క. ఇలలో నెనుబదినాలుగు 
నిలయంబు లగుం బయోద, నిభనీలాంగా 
మెలిగొన్న పామువలె వెలు 
పలగున్‌ దలతోం కనాగ, బంధంబునకున్‌. 560 





చ. ద్యుతిధరదేవకీతనయ, తోయభవస్తుత భూరమేశ సం 
మితగుణసారభూతిదయ, మేయ బృహజ్ఞవపూరుషావనా 
జితనరకాపురాతనయ, జేయసువిష్మిరభారవాహశా 
శృ్వతపురుహూతపీతదవ, పావకశస్త పురాణకోవిదా. 561 


562 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 





కంకణబంధము 
జ్‌ 
జొ జలు న. 
ఖ్‌ న. య ల 
స. క 
త్త 
( త్తు 
/ (9 
. 
స రు 
ర్‌ స్తో 
క. బ్రా 
భ్‌ he 
Ys & 
స్మ eal జో 
he a 
అ టో 2 
eng గ జ? 


విద్యున్మాల - 


సేవే గోపాలం కేశిఘ్నం, గోవృద్ధ్య (ద్రిధంకంశంభుం, 
శ్రీదం భూనాథం వీనార్యం, కందాభాసం నీరాగారం. 562 


మర్దలబంధము 





చిత్రపదము - 


రాజులు రాజశయానా, లాజలు చల్లినయానన్‌ 
పూజలు గావశవర్తిన్‌, రాజిలు రాజనవయ్యా. 


563 
కాకునూరి అప్పకవి 563 


అప్పకవయము 


ఖడ్గ బంధము 


లక్షణము - 


క. 


చరణాంత్యవర్ణ మొక్కటి, 

చరణయుగాద్యంబుం జేసి, సరసులు ముమ్మా 

రిరుగడల మధ్య మొకటిగ, 

పరుజుల గదియింప ఖడ్డ, బంధం బొనరున్‌. 564 





శమదమసమధిక చిత్తా, 

విమలాంభో జారిహస్త, విష్టరకర్ణా 

యమలార్జునతరుభంజన, 

కమలాధరణీసనాథ, కంధరవర్దా. 565 





ధనదనవీనకనత్మన 

కనకాంబరవాసుదేవ, కరుణాపాంగా 

శినివరద శుభకర దళ, 

త్మనకకశిపు పూర్వదేవ, కందనిభాంగా. 566 


564 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 





క. శూరవరద రఘువరముర, 
మారణ చాణూరకంస, మధుపౌం[డ్రహరా 
రారాజత్మనకాంబర, 
ఘోరగ్రాహారిరక్ష గోపీజారా. 567 





క. _శారదరసారమణదర 
పారదరజనీశకీర్తి, పావనచరితా 
తారకరిపువినుతహరి య 
పారదయారవముకుంద భావజతాతా. 568 


కాకునూరి అప్పకవి 565 





సుగంధి - 


కోరితీరి వారిజాక్షు, గోరంజీరంజేరవే 

వేరుపడ్డదైత్యుజొమ్ము, వేగిలించి లెస్సగా 

గారవించి యతనిపుత్రు, గాంచి వేద్మం బ్రోవవే 

వేరువేర నింగినిల్ఫి, వేల్పులెల్ల (యొక్కంగా. 569 


చక్రబంధము 
లక్షణము - 


సీ. _ వర్తులాకృతులుగా పదిగీటులు లిఖించి 
యాతలితర మధ్యమాలయమున 
నంటంగంగడ లెల్ల నారు రేఖలు గీసి 
క్రింది పందొమ్మిదోఛందమునను 
బ్రోదిపుట్టినవృత్త మేదైన మూండంఘ్రు 
లటువ్రాసి నడిమింటి నాదివర్ణ 
మేది యయ్యెను నది యినుమీరు రాంజెప్పి 
మూట నాటిట నామముల రచించి 
గీ. కడలు గలయంగ నాలవ, కాలువలికి, 
చక్రబంధస్వరూపంబు, సభ్యులెల్ల 
వ్రాయందగుం గా మెపల్లీశ, వారిజాక్ష్మ 
జమ్మికడనున్న గోపాల, చారుశీల. 570 


566 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 





లక్ష్యము - 
శా భద్రాకాముకసోమసూర్యనయనా, భ్రాజిష్టశౌర్యక్రమా 
క్షుద్రాక్రుద్ధ విమర్శితాంగనతతా, స్తోక ప్రసంపత్మరా 
భద్రానూనజయావహావినయవా, గ్భావిషృతాయక్షమా 
మాద్రీశా భవతక్షుకా శుభకరా, మాంగల్యరాసోద్యమా. 571 


కాకునూరి అప్పకవి 567 


అప్పకవయము 


అష్టదళపద్మబంధము 





్రగ్ధర. రాధాసక్తారస[గ్రా, వ్రజకులతిలకా, త్రాతకృత్రాయ ధేరా 
రాధేయత్రాకృతత్రా, ప్రవిమలసుగుణా, గ్రావవర్యాప్రధీరా 
రాధీప్రర్యావవగ్రా, ప్రకటదనుజజై, త్రాపద ప్రోత్ధధూరా 
రాధూత్టప్రోదపత్రా, ప్రరుచిరప్పథుక, గ్రాసరక్తాసధారా. _ 572 


568 కాకునూరి అప్పకవి 


చతుర్థాశ్వాసము 


సర్వతోభద్రబంధము 





వందేసదా దాసదేవం, దేవరం పపరం వదే 
సరంగకంకంగరంస, దాపకంతతకం పదా. 578 


కాకునూరి అప్పకవి 569 


అప్పకవయము 


మాలికాబంధము 1 























రా 


అనంత నందనందనా సనాతనా జనార్దనా 
వనాటరత్న రక్షరమ్య నాగనాథనాశనా. 574 


570 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


మాలికాబంధము 2 


































































































22211 








చ. ఖరహర ధీరదేవకనకప్రకటాంబరవీరసార దు 
ర్థరధరవార వేణురవ రమ్యరమేశ మహామహామహీ 
ధరగరహారసన్నుత కృతజ్ఞతశిష్టపరాపరాపరం 
శరణ రజోరమావిశద, శస్తశమాత్మక శ్రీకళాకరా. 57S 


కాకునూరి అప్పకవి 571 


అప్పకవీయము 


క్షురికాబంధము 





చేసితౌసిరి సిల్లుచే 
వాసివా దరిచేరిరా 
రాసుతా దిని బోసిగా 


గాసి బోనిదితాసురా. 576 
షోదడశదళచక్రము*” 
సింహరేఖావృత్తము. 


రామరాత్రీ రాగ రాధా 
రామరాణా రాకరానా 
రామరాజీ రాచ రాజా 


రామరాజీ రావురాచన్‌. 577 





వ. ఇది బంధకవిత్వం బింక గర్భకవిత్వంబు వివరించెద. 578 


572 కాకునూరి అప్పకవి 


చతుర్థాశ్వాసము 
గర్భకవిత్వము 

గాంగేయకౌశేయ, ఘనకందగీత 

సద్దర్భచంపక మాలికయు వరిష్ట 
కందపద్యద్వయ, కమలవిలసి 

తరుగ్మ వతికాగర్భిత, క్రౌంచపదము 
గీతమత్తేభవి, క్రీడితాకంద గ 

ర్భితసీసము నట ష, ద్వృత్తగర్భి 
తోత్సలమాలిక, యును సుకల్పితకల్ప 

వల్లియు సీసరూ, పద్విపదయు 
స్రగ్విణీగర్భ భు, జంగ ప్రయాతంబు 

కందగర్భితమణి, గణనికరము 
కలిత చతుర్విధ, కందపద్యము నష్టవిధ 

కందమును బంచ, విధసువృత్త 


ల్‌ 


తే. మాదిగాం గలకొన్నిపద్యములు పెక్కు 
సరవిం బద్యము లిమిడి దో షములు లేక 
కాన వచ్చిన నవి యెల్ల, గర్భకవిత, 
ధరణి** నొప్పారు నీరీతిం, దనరి కృష్ణ. 579 


కందగీతగర్భచంపకమాల 


చ. నరహరి కేశవా వనజనాభ రమాధవ వంశహస్త బం 
ధురసుగుణాకరా దురితదూర జనార్దన దోర్భలాధ్య గి 
*ర్వరగిరిశ స్తుతా మురహ, రా సురపూజితముఖ్యపాద సుం 
దరపురుషాగ్రణీ భుజగ, తల్ప శచీపతిపుత్రరక్షణా. 580 


వ. ఇది భాషా పరిచ్చేదములో తెలియ వ్రాసినది. 581 


కాకునూరి అప్పకవి 573 


అప్పకవీయము 
కందద్వయకమలవిలసిత రుగ్మవతీగర్భక్రాంచపదము 


ద్వారవతీనాథా సదుదారా, తరుణధవళకర, ధరనుతనామా 
మారమణీధామా సుకుమరా, మరుదధిపతిరిపు, మదగిరిశంబా 
సారసనేత్రా సత్యవిచారా, శరరుహభవముఖ, సకలసురేశా 
శూరకులా తేజోజితసూరా, సురవరమణినిభ, సురుచిరదేహా. 582 


వ. ఇది వర్ణపరిచ్చేదములో తెలియ ప్రాసినాము. 583 
మత్తేభవి క్రీడితాగీతకందగర్చసీసము 


వినయసంపన్నరవిప్రభూతరమణీ 
నాథా పయోజేక్షణా నరాప్త 
విభయదాకార హవిర్భుగాయతరిపు, 
ప్రాణానిలాహీశ్వరా రమేశ 
విలయ కాలానల, విశ్రమ ప్రధిత సా 
ల్వగ్రావవృద్ధశవావరేణ్య 
విజయశీలా యదువీర కౌస్తుభధరా 
చక్రీ యశోదాత్మజా ముకుంద 


తే. కరివరద పూతనాంతక, గరుడగమన 
సత్వసహిత కామజనక, శంకరసఖ 
కనకవసన సుందరదేహ, వనధిశయన 
సనకమునివినుత చరణ, సరసిజయుగ. 584 


వ. ఇది వళిప్రాసపరిచ్చేదములో తెలియ వ్రాసినాము. 585 
వాణీపద్మాంబారతిదరధ్వనితాళమధుర గర్ఫోత్సలమాలికావృత్తము. 


ఉ. శారదశాసితప్రసవ, చాపవిఖండన సామసన్నుతా 
తారణ దాసపోషధవ, తాపసమండన ధర్మ తత్పరా 


5/74 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


వారణ భాసుర ప్రభవ, (ప్రాపకభండన వాసవానుజా 
పారద వాసుదేవ భవ, పాపవిదండన భర్గపూజితా. 586 


వ. ఇది యీ పద్యపరిచ్చేదము తుదను తెలియ వ్రాయుచున్నాము. 587 
కల్పితకల్పవల్లీప్రహరణకలిత 


కరధృతకరుహం, కరిహితకరణం 

కరుహసఖరుచిం, గరుడఖగరథమ్‌ 

ఖరఘనకరవిం, ఖరతరకరగం 

గరళముఖరిపుం, గరధరకరతమ్‌. 588 


వ. ఇది సంధిపరిచ్చేదములో తెలియ వ్రాయుచున్నాము. 589 
మతథిన్నీ కల్పితకల్పవల్లీ భాస్మరవిలసితము 


అక్షరహరివిక, చాంబురుహాక్షా 

యక్షపసఖనుత, యదుకులదక్షా 

రక్షక సురవిదు, రద్విపరక్షా 

రాక్షసవిదళన ప్రరుచిరవక్షా, *'గార్రీకళ్యాణవైభవమే. 
పక్షగపతిరథ, పౌండ్రవిపక్షా 

భక్షితదవశిఖి, బహుసవదీక్షా 


(కర 


వృక్షగసహచర, బుక్షసద్భక్షా 


బుక్షపదుహితృప, బుషిజనపక్షా. గౌరీకల్యాణ వైభవమే. 590 
22. వళము 

అక్షరహరివికచాంబురుహాక్షా యక్షపసఖ 

రక్షకసురవిదురద్విపరక్షా రాక్ష సవిదళన 

పక్షగపతిరథ పౌండ్రవిపక్షా భక్షితదవశిఖి 

వృక్షగసహచర బుక్ష సద్భక్షా బుక్షపదుహితృప. 591 


కాకునూరి అప్పకవి 575 


2282 


అక్షరహరివిక, చాంబురుహాక్షా 

యక్షపసఖనుత, యదుకులదక్షా 

రక్షక సురవిదురద్విపరక్షా 

రాక్షసవిదళన, ప్రరుచిరవక్షా, సువ్వీ సువ్వాలలే, 1 
పక్షగపతిరథ, పౌం[డ్రవిపక్షా 

భక్షితదవశిఖి, బహుసవదీక్షా 

వృక్షగసహచర, బుక్షసదృక్షా 


బుక్షపదుహితృప, బుషిజనపక్షా, సువ్వీ సువ్వాలలే. 
అర్ధచంద్రికలు 


అక్షరహరివిక, చాంబురుహాక్షున్‌. 
యక్షపసఖనుత, యదుకులదక్షున్‌. 
రక్షకసురవిదు, రద్విపరక్షున్‌ 
రాక్షసవిదళన, ప్రరుచిరవక్షున్‌. 
పక్షగపతిరథ, పౌండ్రవిపక్షున్‌. 
భక్షితదవశిఖి, బహుసవదీక్షున్‌. 
వృక్షగసహచర, బుక్షసద్బ్భక్షున్‌. 


బుక్షపదుహితృప, బుషిజనపక్షున్‌. 


00 ఇ ౮ 01 యయ ల[౮౦ [00 m= 


జోకందగర్భసీసరూపద్విపద 
మకరకుండలకర్ణ, మహితాభ్రవర్ణ 
శకదానవవిపక్ష కమలజాక్ష 
శుభికాలవత్సాల, సుయశోవిశాల 
యభిరమతస్నిగ్ధ్థయా, పీతుదుగ్ధ 
(శితదేవతరుమూల, చేదీశకాల 
ధృతమణిధరగదారి, తపతికథిత 


576 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


నివసితవైకుంఠ, నియతాబ్దకంఠ 
రవికళాదశుభనేత్ర, విజయమిత్ర 


తే. సతతసనకాదిసన్నుత, చతురచరిత 
యాదవకుల సత్యనిరత, యచ్యుత మధు 
విదళన హరిశాశ్వతకృష్ణ, విదురవరద 
భవవిరించినుతా యంచుం, బ్రస్తుతింప 592 
గర్భద్విపద 
మకరకుండలకర్ణ, మహితాభ్రవర్ణ 
శకటదానవవిప, క్షక్షమలజాక్ష 
శుభికాలసత్సాల, సుయశోవిశాల 
యభిరమతస్నిగ్ధ, యాపీతదుగ్ధ 
(శితదేవతరుమూల, చేదీశకాల 
ధృతమణిదరగదా, రితపతికథిత 
నివసితవైకుంఠ, నియతాబ్దకంఠ 
రవికళాదశుభనే, త్ర విజయమిత్ర. 593 


గర్భకందము 
సతత సనకాదిసన్నుత 
చతురచరిత యాదవకుల, సత్యనిరత య 
చ్యుత మధువిదళన హరి శా 
శ్వత కృష్ణ విదురవరద భవవివరించినుతా 594 
2 స గ్విణిగర్భభుజంగ ప్రయాతము 


నమో దాశకా వేణు, నాదప్రవీణో 
ద్యమా యాశుషేణా మ, హాయావనారీ 


కాకునూరి అప్పకవి 577 


అప్పకవీయము 


రమాధీశ దామోద, రా దేవదేవో త్రమా 
భేశమిత్రాక్ష **యింద్రానుజాతే. 595 


గర్భస్రగ్విణీవృత్తము 
దాశకా వేణునా, ద ప్రవీశోద్యమా 
యాశుషేణామహా, యావనారీరయా 


ధీశ దామోదరా, దేవదేవోత్తమా 
భేశమిత్రాక్ష యిం, *ోద్రానుజా తే నమో 596 


కందగర్భమణిగణనికరము 


కరధృతజలజునిం, గరిపతివరదున్‌ 

వరతనురుచిజిత, వనదునిం బరమున్‌ 

ోబరివృఢుం గొలిచెద, బరపదశరణున్‌ 

శరవణభవనుత, చరితునిం గరుణన్‌. 597 


ోగర్భకందము 


కరధృతజలజునిం గరిపతి, వరదున్‌ 

%వరత్రనురుచిజిత, వనదునిం బరమున్‌ 

బరివృఢుం గొలిచెదం బరపద, శరణున్‌ 

231 వణభవనుత, చరితునిం గరుణన్‌. 598 


చతుర్విధకందము 


రెండవ చరణంబునకు 

(నైండవగణ మాది గాంగ నిర్మించినచో 

దండిం జతుర్విధకందము 

పాండవ పక్షా మెలంగు ట్రాజ్ఞాలసభలన్‌. 599 


578 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


బలులేమి చేత వేసరు 

చెలికిం జిపిటంబు లీయం, జేకొని కృపతోం 

గలి మిచ్చినావు కేరుచు 

నెలమిం గృప ణేంగితజ్‌జ్ఞ, హితవుగ విపులన్‌. 600 


గర్భద్వితీయకందము 


చిపిటంబు లీయం జేకొని 

కృపతోం గలి మిచ్చినావు, కేరుచు నెలమిం 

గ్భప ణేంగితజ్‌ జ్ఞహితవుగ 

విపులం బలులేమిచేత, వేసరుచెలికిన్‌. 601 


గర్భతృతీయకందము 


కలి మిచ్చినావు కేరుచు 

నెలమిం గృహ ణేంగితజ్‌ జ్జ హితవుగ విపులన్‌ 

బలులేమిచేత వేసరు 

చెలికిం జిపిటంబు లీయం జేకొని కృపతోన్‌. 602 


గర్భచతుర్ధకందము 
థి 


కృప ణేంగితజ్‌ జ్జ హితవుగ 

విపులన్‌ బలులేమిచేత, వేసరుచెలికిం 

జిపిటంబు లీయం జేకొని 

కృపతో గలి మిచ్చినావు, కేరుచు నెలమిన్‌. 603 


మాలికాచతుర్విధకందము 


తరతరమవర్న మాదిగ 

దొరలించిన మాలికాచతుర్విధకందం 

బరుదారును సతృతులం 

దురగాధిపనవ్యతల్ప, యుదధిశయానా 604 


కాకునూరి అప్పకవి 579 


అప్పకవీయము 


క. శ్రీ భూమీన వరద హరి 
గో భూమానవవినుత సు, గుణబుధ మధునా 
శా భీమా నవకృష్ణఘ 
నాభా మానవహరి దరి, యభవకమలనా. 605 
గర్భద్వితీయకందము 


భూమీన వరదహరి గో 

భూమానవవినుత సుగుణ, బుధ మధునాశా 

భీమా నవకృష్ణఘనా 

భామానవహరి దరి యభవకమలనాశ్రీ. 606 


గర్భతృతీయకందము 


మీనవరద హరిగోభూ 

మానవినుత సుగుణబుధ మధునాశా భీ 

మా నవకృష్ణఘనాభా 

మానవహరిదరియభవకమలనా శ్రీ భూ. 607 
గర్భచతుర్ధకందము 


నవరద హరిగోభూమా 

నవవినుత సుగుణబుధమధు నాశా భీమా 

నవకృష్ణఘనాభామా 

నవహరిదరియభవకమల నాశ్రీభూమీ. 608 
అష్టవిధకందము 


రెండేసి గణంబులపై 

నుండి నగణ మాది గాంగ, నొనరంగం జదువన్‌ 
ఖండితసౌంభకఘోటికి 

తాండజ యష్టవిధకంద, మనంగాం బరంగున్‌. 609 


580 కాకునూరి అప్పకవి 


చతుర్తాశ్వాసము 
థి 
ప్రథమకందము 


తన కిరుగెలనను కనలుచుం 

గొన బయి గిలి పెడుకనగొలు, కులందగుం బెలుచన్‌ 

ఘనులను గలయం బెనంకువం 

గనుచుం గలుములం దనిపెను, ఖలశ్చంఖల మై. 610 


ద్వితీయకందము 


కనలుచుం గొనబయి గిలిపెడు 

కనుగొలుకులం దగుం బెలుచను, ఘనులను గలయం 
బెనంకువం గనుచుం గలుములం 

దనిపెను ఖలశృంఖలమయి, తన కిరుగెలనన్‌. 611 


తృతీయకందము 


గిలిపెడు కనుగొలుకులం దగు 

బెలుచన్లనులను గలయను, బెనంకునం గనుచున్‌ 

గలుములం దని పెను ఖలశ్చం 

ఖల మయి తన కిరుగలనను, గనలుచుం గొన బై. 612 


చతుర్ధకందము 


కులదగు బెలుచ న్లనులను 

గలయం బెనంకువం గనుచును, గలుములం దనిపెన్‌ 
ఖలశ్చంఖలమయి తనకిరు 

గెలనను కనలుచు గొనబయి, గిలిపెడుకనుకొల్‌. 613 


పంచమకందము 


ఘనులను లయం బెనంకువం 
గనుచుం గలుములం దనిపెను, ఖలశ్చంఖల మై 


కాకునూరి అప్పకవి 581 


అప్పకవీయము 


తన కిరుగెలనను గనలుచుం 
గొవ బయి గిలిపెడు కనుకొలం, కులం దగుం బెలుచన్‌. 614 


షష్టకందము 
'పెనంకువం గనుచుం గలుములం 
దనిపెను ఖలశ్ళంఖల మయి, తన కిరుగెలనన్‌ 


గనలుచుం గొనబయి గిలిపెడు 
కనుగొలుకులం దగుం బెలుచను, ఘనులను గలయన్‌. 615 


సప్తమకందము 


కలుములం దనిపెను ఖలశ్చం 

ఖలమయి తన కిరుగెలనను, గనలుచుం గొన బై 

గిలిపెడు కనుకొలుకులందగుం 

బెలుచ న్లనులను గలయను, బెనంకువం గనుచున్‌. 616 


అష్టమకందము 


ఖలశ్చంఖల మయి తన కిరు 

గెలనను గనలుచుం గొన బయి, గిలిపెడు కనుగొ 

ల్ములం దగుం బెలుచ న్లనులను 

గలయం బెనంకువంగనుచును, గలుములందని పెన్‌. 617 


కందద్వయనీలోత్సలమాలా మణిగణనికరగర్భసరసిజవృత్తము 


శ్రీవర్ధిష్టుం బావనజీవు, న్లితభృగుతనయుని, సిరిగలుగుటకై 
భావింతు నృంభావితభావుం, బ్రతియుగ సముదిత, బహుతనుమహితజఖున్‌ 
దవేంధ్రాది ప్రస్తుతదేవు, న్టితితనయతుహిన, దినకరకిరణున్‌ 
ధీవిద్యాద్యోతు న్వసుదేవు, న్ఫతిమదగుణయుతుం, దృణితవిదురదున్‌. 618 


582 కాకునూరి అప్పకవి 


గర్భప్రథమకందము 


శ్రీ వర్దిష్ణుం బావన 

జీవు న్లితభృగుతనయుని, సిరి గలుగుటకై 
భావింతు నృంభావిత 

భావుం బ్రతియుగసముదిత, బహుతనుమహితున్‌. 


గర్భద్వితీయకందము 


దేవేంద్రాది ప్రస్తుత 

దేవు న్గితితనయతుహిన, దినకరకిరణున్‌ 

ధీవిద్యాద్యోతు న్వసు 

దేవునస్ధుతిమదగుణయుతుం, దృణితవిదురదున్‌. 
గర్భనీలోత్సలమాల 


శ్రీవర్ణిష్ణుం బావనజీవున్‌ 

భావింతు నృంభావితభావున్‌ 

దేవేంద్రాదిప్రస్తుతదేవున్‌ 

ధీవిద్యాద్యోతున్వసుదేవున్‌. 
గర్భమణిగణనికరము 

జితభృగుతనయుని, సిరిగలుగుటకై 

ప్రతియుగసముదిత, బహుతనుమహితున్‌ 


దితతనయతుహిన, దినకరకిరణున్‌ 
ధృతిమదగుణయుతుం, దృణితవిదురదున్‌. 


చతుర్హాశ్వాసము 
థి 


619 


620 


621 


622 


వాణీపద్మాంబారతి దర ధ్వని తాళ మధురగతి గర్భోత్సలమాలికావృత్తము 


శారదశాసితప్రసవ, చాపవిఖండన సామసన్నుతా 
తారణదాసపోషధవ, తాపసమండన ధర్మతత్సరా 


కాకునూరి అప్పకవి 583 


అప్పకవీయము 


వారణభాసురప్రభవ, ప్రాపకభండన వాసవానుజా 

పారదవాసుదేవభవ, పాపవిదండన భర్గపూజితా. 623 
గర్భవాణీవృత్తము 

శాసితప్రసవ, చాపవిఖండన, సామసన్నుత్రా 

దాసపోషధవ, తాపసమండన, ధర్మ తత్సరా 

భాసుర ప్రభవ, ప్రాపకభండన, వాసవానుజా 

వాసుదేవభవ, పాపవిదండన, భర్గపూజితా 624 


గర్భపద్మావృత్తము 
సపచాపవిఖండన, సామసన్నుతా 
ధవతాపసమండన, ధర్మ తత్పరా 
భవప్రాపకభండన, వాసవానుజా 
భవపాపవిదందన, భర్గపూజితా. 625 


గర్భాంబావృత్తము 
చాపవిఖండన, సామసన్నుతా 


తాపసమందన, ధర్మతత్సరా 
ప్రాపకభండన, వాసవానుజా 


పాపవిదండన, భర్గపూజితా. 626 
గర్భరతీవృత్తము 
ఖండనసామసన్నుత్రా, మండనధర్మ తత్పరా 
భండనవాసవానుజా, దండన భర్షపూజితా. 627 
గర్భదరధ్వనితాళము 


శాసితప్రసవ, దాసపోషధవ 
భాసురప్రభవ, వాసుదేవభవ. 628 


584 కాకునూరి అప్పకవి 


చతుర్థాశ్వాసము 
గర్భమధురగతిరగడ 


శాసితప్రసవ, చాపవిఖండన 

దాసపోషధవ, తాపసమండన 

భాసురప్రభవ, ప్రాపకభండన 

వాసుదేవ, పాపవిదండన. 629 


ఆశ్వాసాంతగద్యము 


ఇది శ్రీమదాపస్తంబసూత్ర భారద్వాజగోత్ర కామెపల్లిపురమందిర 
నందనందనచరణారవిందవందనాభిలాష మనీషా ప్రాభవవేంగళార్యతనూభవ 
విద్యావిశేషసురాచార్య కాకునూర్యప్పకవివర్యవిరచితంబైన యాంధ్ర శబ్ద 
చింతామణి యను వ్యాకరణశాస్త్రంబు నందు మూలసూత్రంబులును, ఛందః 
(ప్రభావంబును, ఛందోవ్యాపక %సంపదాయంబును, ఛందస్వరూపంబును, 
నితిహాసాది స్వరూపంబును, గద్యవచనంబులును, బ్రథమప్రత్యయోద్దారణ 
క్రమంబును, గణజననచ్చందంబులును, గురులఘువర్ణ నిర్ణయంబును, 
సర్వగణలక్ష్యంబులును, గణాధిదేవతాఫలంబులును, అష్టగణ లక్షణంబులును, 
దేవతానరాంకిత నియవముంబులును, నాయకగణకూటంబులును 
గృత్యాదిగణద్వయం కూటంబులును, (బ్రశన కూటంబులును, 
దోషాదోషబాహుళ్య ఫలంబులును, గణద్వయ యోగఫలంబులను, గణనాథ 
యోగఫలంబులును, షట్పత్యయంబులును, బద్యలక్ష్యోపయోగి సంజ్ఞలును, 
షద్వింశతిచ్చందోజాత సమవృృత్తంబులును, ముఖ్యగౌణవృత్తంబులును, మాలికా 
వృత్తవివేకంబును, జాత్యుపజాతులును, జిత్రబంధగర్భకవిత్వంబును గల 
పద్యపరిచ్చేదంబను చతుర్థాశ్వాసము సంపూర్ణము. 


కాకునూరి అప్పకవి 585 


అప్పకవయము 


౨౨౦౫౩౭౯ లాజ ల [౬ గ 


పాద సూచికలు 


వాసైవేశ్వర (పూ.ము. 1859) వాసైకేశ్వర (1922) 

సప్తమ (పూ.ము). సప్తమ యోజనాంత సదన (పాఠాంతరము) 
క్రమతః (పూ.ము) 

లేనును (పె) 

ఈ పద్యము (పెలో లేదు. 

బాటు (ఓ). 

కవిత్వము రచింతు (ఓ, పూ.ము) 

నేరక (ఓ,పూ.ము.) 

ధర్మ (ప. పె). 

యదుపతి కామెపలీపుర (పె). 

గావ్యుండె (వె.ము.) 

పెరయ (పె). 

నిట. 

చక్రము (పె.ప). 

యొరపు (పూ.ము.) 

వర్ణమ్ము (పూ.ము. గి) పు. 

వట్రుసుడులు (పూ.ము.) 

భూపయోగ్య్యునిల గగనభాను (పూ.ము. గి.) 

శక్తుడున్‌ (అచ్చు. భా.) 

గతుండగు చక్రపాణి యీ. 

విగమ. 

నిశీర్య 

అచ్చు భాగవతములోని పాఠము అప్పకవి మతమున కేమాత్రమును 
ఆధారముకాదు. నాలవపాఠములో 'నభంబుగతి బ్రహ్మము” అనిలేదు. 
“అభంగగతి బ్రహ్మము అని చది. ఏ పాఠము సాధువో? అయితే, 
భాగవతము పూర్వముద్రణములలోను వ్రాతప్రతులలోను నభంబు' 
అనే ఉన్నది. ఈ పాఠము చూచి అప్పకవి వ్రాసి ఉండును. (౧) 
నభంబుగతి యన్నవే యాకాశమునకు (బ్రహ్మమునకు సమానమ 


586 కాకునూరి అప్పకవి 


24. 
25. 


26. 


27. 
28. 


29. 
30. 
31. 
32. 
38. 
34. 
85. 
36. 


37. 


38. 
39. 
40. 
41. 
42. 
48. 


చతుర్హాశ్వాసము 
థి 


ధర్మమగు నిత్యత్వమేర్ప్చడును (పూ.ము.) అకాడెమీ భాగవత ప్రతిలో 
'నభంబు అను నొక్కపాఠమే గ్రహింపబడినది, పాఠాంతరములు 
చూపంబడలేదు. (రా) 

దిచ్చేత్‌ (ప). 

లాకునలనామ శాకున (గంథంబునందు (పె), లూకుండును 
శాకువనామ (ప.) 

“మృగములలో గరిద్వేషి భాతినిజూడి అని పూర్వ ముద్రణములం 
దన్నిటం గలదు గాని యతిభంగము. 

పూ.ము. అన్నిటను 'లక్ష్యంబులని యున్నది; గాని తప్పు. 

“వీనికి అనుటకు బదులు వీటికి అనియే అన్ని తాటాకు 
పుస్తకములందును ఉన్నది. (గి) 

కవి (పె) 

నాడెనేన సహాయా (పూ.ము.) 

గదయు (పె.ప.పూ.ము.) లోను, 4 ఆ. 126 వ పద్యములో నున్నది. 
తాటాకు పుస్తకములో “నుంచి” అనియే ఉన్నది. 

గలసిన (పె). గడసిన (ప) 

క్షితిసురల (పూ.ము.) 

తాటాకు పుస్తకములలో 'పత్సని అని ఉన్నది. 

యోగము నిధనము (సూ) 110వ పద్మములో “'సుతజనకులు గదసిన 
ధనయుతుండగుం గృతిభర్త యని యుండుటచేత “యోగమున 
నిధనము' అనుట పొసగదు. (పూ.ము) 

యోగమున నిధనము. (వె.ము.) 110వ పద్యములో “'సుతజనకులు 
గది సీన ధన యుతుండగు గృతిభర్త యని యుండుటచేత 'యోగమున 
నిధనము' అనుట పొసగదు. (పూ.ము.) 

ధరా. (సూ) 

బయి తనరినట్లు (పూ.ము.) 

బాద (పూ.ము.) 

బ్రస్తుతింప (ప.) 

కోటులు (రా). 

నలువది (రా). 


కాకునూరి అప్పకవి 587 


అప్పకవీయము 


44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
ర్‌2, 
58. 
54. 


ర్‌ర్‌. 
56. 


57. 
ర్‌రి. 


59. 


60. 


61. 


62. 


63. 


బది హేద్వేలున్‌ (ప. పె.) 

బోలి (పూ.ము) 

గలుపుకో (పె.) 

నిరుమైల (పె). 

నిరుమైల (ప. పె.) 

“ఇండ్లు అనుటకు బదులుగా (పె.) లో (ఇంళ్లు), (ప.)లో “ఇళ్లు”. 
ద్విగుణింఫుచో (పె) 

లెన్నెన్ని (ప), లెన్నన్ని (పూ.ము.) లెన్నేని (రా.) 
తాటాకుపుస్తకములలో వెరసువేసి ఉన్నది. 

తాటాకుపుస్తకములలో వెరసువేసి ఉన్నది. 

“సురలతి కును, 'శశివదనికును భేదము లేదు. కాబట్టి భిన్నవృత్తమయి 
నటుల చూపింపంబదని లేదు (గి) 

దర్శించెదనని (గి-ప్రతి) గణభంగము. 

ఇది (పూ.ము.)లో లేదు. దీని పేరుమాత్రము సంజ్ఞలపట్టీలో నున్నది. 
(చూ.8.39.) 

గంబులన్‌ అని గి- ప్రతి. ఇది పొరపాటు (రా). 

రుగ్మవతికిన, చంపకమాలికిని గణములలో భేదములేదు, 
యతిస్థానమున మాత్రము భేదముగలదు గాన వేజుగ జెప్పబడినది 
(౧). దీనికి రుక్మవతి యను పేరు సంస్కృత వృత్త రత్నాకరాదులలో 
నొసం గం బడినది (రా). 

(పూ.ము.) సంజ్ఞలపట్టీలో “వరాటి” అనియున్నది. (పె)లో విరాటి, 
విరాట (ప). 

తోటక (పె.ప.) దీనిపేరు దోధకమని సంస్కృతచ్చందములం దున్నది. 
(రా). 

భద్రకమునకును జం(ద్రికకును గణములలో భేదము లేదు. 
యతిస్థానమున మాత్రము భేదము గలదు. చూ. చంద్రిక - పుట. 
230 (రా.) 

పదునేడవఛందమున మటియొక పృథ్విగలదు. అయ్యది ప్రసిద్ధము 
(రా). 


చూ. భద్రకము - పుట. 228 


588 కాకునూరి అప్పకవి 


64. 
65. 


66. 
67. 
68. 


69. 


70. 
71. 
72, 


73. 
74. 
75. 
76. 
17 
78. 
19: 


80. 
81. 
82. 


83. 


చతుర్హాశ్వాసము 
థి 


ల్లాంచుం బాదంబై (గి.పూ.ము). యతిభంగము (రా). 
భజసన్నగగలున్‌ (వూ.ము) ఈగణములు పొరపాటు గాన 
సవరింపంబడియె. (రా) 

11-వ ఛందములో మటియొక శాలినీవృత్తము గలదు. 
పెంళాములు. 

మునిజనహృదయముల బొలుచువానిన్‌ (గి. ప్రతి) ఇందు గణభంగము 
గాన సవరింపబడినది. (రా) 

పూర్వముద్రణమునందు భరేఫనాననగము లనియున్నది. దీనింబిట్టి 
మీదను భ, ర, న, న, న, న, గలీ పద్యమున కుండునట్లు 
గుర్తింపబడినది, పద్యమున భ, ర, న, న, న, గలు మాత్రమే కలవు. 
కావున నించుక సవరింపబడినది (రా) 

సంస్కృతచ్చందమున “నర్దటక” మని పేరు (౧) 

మలచెదం దొంటి బామున కుమర్చడు (గి) 

ఇట యతిభంగము “ధృవ అనురూపము అసాధువు. చూ. 
అప్పకవీయము. 2-66 (రా). 

తొమ్మిదింట నైదింటయతులు (సూ). 

కనలు (పాఠాంశరము) ఇది బహుయతి నియతికి విరుద్ధము (రా). 
దీనికి బదుమూండింట యతి (సూ.) 

పదుమూంట యతి (సూ.) 

దీనికిం బదునొకంట యతి (సూ). 

పదునాలవ యింట యతి (సూ.) 

రమ్యవిరామముతోడ నభామ్స, స్వల్వెలయున్‌ (పూ.ము.) ఇందుయతి 
తప్పనది, రమ్యవిరామముతోడ సభామ్సస్వల్‌ రాజిలనౌ (ప.ఓ.పె.) 
ఇందు గణము తప్పినది. 

ఇది (పూ.ము.)లలో లేదు. (వలో ఉన్నది. 

(పూ.ము.)లలో - గొల్వంగశూరుల్‌. 

బాడిరెలమిన్‌, వజు గా(గి) బాడిరెలమి, న్నజుగా (పూ.ము.) ఈ 
పాఠము చేదుస్సంధియు నఖండివడియు సంఘటిల్లును. ఇది యప్పకవి 
మతవిరుద్ధము (రా) 

చిననాడయసురుల (పె.) 


కాకునూరి అప్పకవి 589 


అప్పకవీయము 


84. 
రిర్‌. 
86. 
87. 
88. 


89. 
90. 
91. 
92. 


93. 


94. 
95. 


96. 
97: 
98. 
99. 


100. 


101. 
102. 
109. 


గూల్బన్‌ (క), గూల్వన్‌ (ప) గుర్వన్‌ (పూ.ము). 

ధేనువర్దాద్రి (పూ.ము.) 

పదేనింటయతి. 

ఇది (ప). లో మహాగస్తగ్ధర తర్వాత ఉన్నది. 

(ప)లో పాఠము ఇందులకు భిన్నముగానున్నది. కాని దానిపై గీతలు 
గీచి యుండుటచే స్పష్టముగా లేదు. మటికొన్ని తాటాకుపుస్తకములు 
చూడవలెను. 

గోమారుగా (పూ.ము.) 

గవసు (ప) 

ఈ పాదమున బహుయతి. నియమము తప్పినది (రా) 

మసలెడు నెడమురమథన - అనుపాఠము ప్రాచీనముద్రణములలో 
నుండెను. గిడుగు ప్రతిలో ఛందోభంగమని యధస్స్పూచికలో 
దెలుపంబడెను. పై సవరణ మదీయము (ఠా). 
మద్దిచెట్టులగూలిచెన్‌, దాలంబుల్లూల్చె న్వేగన్‌ ముగ్గలుభ్రమయం గను 
మురళిదాలిచెన్‌ సువిభుండనన్‌ (పూ.ము.) 

ధృవముగ (ప). 

భజస్నభజసానగలు - అని పూ.ము. ఇందుండవలసినగణములు 
భ, జ, స, న, భ, జ, న, నస గ గ లగుటచేత నీలక్షణము దుష్టము. 
కాన పైరీతి సవరింపబడినది. (రా) 

ఈ వాక్యము పూ.ము. లలో లేదు. 

నిట్లు (గి). 

వారాంగిని (పూ.ము) వారాంగి ముందు వచ్చును. (చూ.ఆ. 4. 395) 
భిదురంచి (పూ.ము). 

జల జోద్భవాబ్దజ - 9-9, యతులని యర్థము. బేసి పాదముల 
9-వ అక్షరము యతి యున్నది గాని 8-వ యక్షరము యతి, 
“జలజోద్భవ ద్విపవిశాలయ తుల్‌ అని సవరింపనగును (రా) 

సరి (పూ.ము.) 

బేసి (పూ.ము.) 

ఇభేంద్రవిరామయుక్తిన్‌ - అని గి. ప్రతి వాతోర్మి కేడవయక్షరమున 
యతి కనుక “ఇభాద్రి విరామయుక్తిన్‌' అని సవరింపనగును (రా). 


590 కాకునూరి అప్పకవి 


104. 


105. 


106. 


107. 


108. 


109. 
110: 


115. 
116. 


చతుర్హాశ్వాసము 
థి 


ఇందు రెండవపాదమున వంశస్థవృత్తము నడచును వంశస్థమునకు 
యతిస్థానము 8, లక్షణమున 9న నున్నది, కాన యతితప్పినది. 
“'తలంప యాయాలును + తాజరేఫలున్‌ అని సవరింపనగును. (రా.) 
ఇందు బేసిచరణములు పంక్తిఛందమున 492 వ వృత్తచ్చాయను 
సరిచరణములు త్రిష్పుష్ప్టందమున 471-వ వృత్తచ్చాయను నడుచును. 
ఈ వృత్తముల నప్పకవి యుదహరించలేదు. 

ఇందు బేసిచరణము పంక్తి చ్చందస్సునందలి 220 వ వృత్తచ్చాయను 
సరిపాదములు త్రిష్టుప్పందస్సునందలి దోదకవొత్తచ్చాయను నడచును. 
బేసిచరణము లందలి వృత్తము నప్పకవి పేర్కొనలేదు. 

ఇందు బేనిచరణములు పంక్తి చృందమునందలి 348 వ 
వృత్తచ్చాయను సరిచరణములు 692వ వృత్తచ్చాయను నడచును. 
ఈ వృత్తము నప్పకవి పేర్కొనలేదు. 

ఇది పరస్థానార్థ సమవృత్తము కాజాలదు. స్వస్థానార్థసమవృత్తములలో 
జేర్చదగినదిగా, గనబడుచున్నది. సరి, బేసి చరణములేక చ్చందము 
లోనివిగానున్నవి. 

గుదిరింపగా (పూ.ము.) ఛందోభంగము 

ఈ చరణము రెందవచరణమువలె లేదు. అన్ని ప్రతులందును ఇది 
ఇట్లే ఉన్నది. కాని 'విరామాదరముని నని సవరించిన సంగతమగును 
(రా) 


.విందు నాలుగు చరణములును చంద్రశ్రీ ఛాయనే ఉన్నవి. 


రెండవచరణము గనద్ద్భామ్రాంతిన్మభనయజ గద్వంద్వ మొందన్‌ 
(పూ.ము). 


"| సజ్బలున్‌ (గి). సజ్బసల్‌ - సవరణ (రా). 
. రత్నాజది - అను పూ.ము.లో గణభంగ మగుటచే నిట్లు 


సవరింపబడినది (రా). 


. ఇందు పం(డైెండవ యక్షరము యతి యని చెప్పబడినది. 


తొలిపాదమున బదమూడవ యక్షరమును, రెండవపాదమున 
బదునాల్గవ యక్షరమునును యతులుగా నున్నవి (రా). 
లములాటునలున్‌ భగగంబుల్‌. (గి) యతి భంగము. 

ప్రవర్తక - పరాంతిక - చారువోసికులకు నామభేదమేకాని 


కాకునూరి అప్పకవి 591 


అప్పకవీయము 


117. 
118. 
119: 
120. 
121. 


122. 
129. 
124. 


125. 
126. 
127. 
128. 
129. 
130. 
131. 


182. 


1383. 


134. 
135. 


136. 


137. 


రూపభేదము కానవచ్చుటలేదు. (పూ.ము.) 

సంబళముగా 

నసనద్వయము (పూ.ము) 

ముప్పదియేడు లిపుల పదము లయం(ఘులు (సూ) 

సుపలురస (పూ.ము) ఛందోభంగము. 

హసగగ - అనుటలో నర్థము లేదు, 'ఎసగగి అని సరవరింపనగు 
(రా). 

ససభసగములును (గి.) 

వఖ్మాణింపన్‌ (ప), వక్కాణింపన్‌ (ఓ.). 

ధూర్తుల్‌ - అనుపాఠమే పూర్వముద్రణలలో నున్నది. ఇది 
యర్థవంతముగాదు, 'ధీరుల్‌ అని మార్చుకొనుట యుక్తము. (రా) 
న్నర్హవం (పూ.ము.) గూర్చితే వర్ణవ (గి). 

జెప్పితే. (౧). 

నీతీరు (ప.) 

నుత్సాహంబు (పూ.ము.) 

ఆ.నొజ్జ (ప) నొజ్జయు (సూ) 

నిలుచున్‌ (సూ) 

ఆ పరగ గందముమటథి పథ్యయు విపులయు, జపలయు ముఖచపల 
జభంనచవల యనగా నాజువిధదములై కందవ ద్యము, 
లఖిలసుకవికృతులనలరుచుండు (పాఠాంతరము) 
అప్పకవిమతమున “'మతజిలో నలఘురేఫముండవలెను. చూ. పుట. 90 
(రా) 

వ్రాతప్రతులన్నిటిలో “వీంటి” అనియేయున్నది. వీటి (సూ) ఇందర 
సున్న లేదు. 

హరియగు (పూ.ము.) 

సమపదముల మొదలం జగ,ణముగడపాదమునకు ద్విగణలఘువుపై 
(ప.ఓ.) ఇందు రెండవ పాదమున మొదటిగణము జగణముకాదు. 
సమకొను యతి యాజవయది, లమై ముకుందచపలకు నమరున్‌ 
(పూ.ము.) 

అప్పకవిమతమున “పెజిలో నున్నది శకటరేవము. ఇందు 


592 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


లఘురేఫముగా ముద్రితము చూ.పుట. 89 (రా). 

138. ఈ హకారశక్ర (ప.ఓ.) 

139. శతమఖత్రయిమీద యతిలేదు శతమఖిద్వయి అని సవరించినను 
రెండేసిగణములపై యతులనన యర్థము గుదురుటలేదు. సరియెన 
పాఠాంతరము మృగ్యము. 

140. బహుయతినియతిభంగము. (రా) 

141. భానుడిద్ద రాదిత్య, పతులు తమిస్రాపతియు, జానుమీర నీ నాలుగు 
చరణములకు త్రిగణాంత, మైనవర్ణంబువిరతి, నంతరాక్కరంబు, 
భానుశీతాంశునేత్ర పద్మాకళత్ర (ప.ఓ.) 

142. ఈ మూడవ పాదమున ఛందోభంగము గలదు. 'మైనవర్ణంబు విరతి, 
నంతాక్కరంబు” అని సవరించుట యుక్తము (రా). 

143. నంటితూకు (ప), నంటుతూకు (ఓ). 

144. ఈ రెండుచరణములు (వాతపుస్తకములందు లేవు. పూ.ము.లలో 
“బదిలంపుజేసి” తర్వాత కనబడుచున్నది. 

145. లేక యలరారు (రా) 

146. భానుయుగముపై, పయి నవలనిం - అని పూర్వముద్రణ. రెండు 
సూర్యగణములపై దొమ్మిది లఘువు లుండిన వితాళచతుప్పద. 

147. మండితతోరము - అని పూ.ము. తోరము - తద్భవము, దోరము - 
తత్సమము (రా.) 

148. వరుస (గి) యతిభంగము. సరస (పాఠాంతరము) 

149. హృద్యంబుగ (సూ) 

150. నాలుగులఘువులు (ప) 

151. పది, హేనిట (ప) 

152. గురుతగురచ్చెర - కుదురగవల్లనా, హ్వయమేకతాళ్లియా - మధురగతికి 
- పూ.ము. ఇందుత్తరార్థమున యతి భంగముంటచే సవరింపబడినది 
(రా). 

153. వీటి (సూ) 

154. వైద్యులచేలు (పాఠాంతరము) 

155. ఇందు రెండవచరణము మొదలుకొని అయిదు పాదములు 
పూ.ము.లలో లేవు. (ప.ఓ.)లలో గలవు. (పూ.ము.) లలో ఇందలి 


కాకునూరి అప్పకవి 593 


అప్పకవయము 


156. 
157. 
156. 
159. 
160. 
161. 
162. 


163. 
164. 
165. 
166. 
167. 
168. 


1-7-8 పాదములును (ప.ఓ.)లలో లేని “లీలంగొల్తును గడిది, 
లేమిబాపెడు వాని అను పాదమును గలిసి నాలుగు పదములు 
మాత్రమే కలవు. ఈ కళికలో 9 పాదములున్నవి. ఒక పాద మధికము. 
(రా) 

విరుగందోలిన (పాఠాంతరము) 

కాండవాహుతి (గి) 

దారకు (గి) 

పులకిల (గి) 

పుట్టువు. (ఓ. గి.) 

గళవళమేల (గి) 

పెక్కెండులు, న్లీ లాకారము... నడుమన్మిట్టాడు (పాఠాంతరము), 
నడుమన్‌, బేపాడు (ఓ). 

మల్లుర (పూ.ము.) 

వెలలగ (పాఠాంతరము) 

ఫలంబుననే (పూ.ము.) అంత్య ప్రాసనియమభంగము. 
కలుములచే (పూ.ము.) 

పురుటింట. 

గర్తెటిగిష్టముగ... నిర్వైనకాలంబునన్‌ (పూ.ము.) ఇది “క్షార్ధేకారసంధి” 
ఇది యప్పకవి యుపయోగించి యుండడు. కాబట్టి దీనిని సవరించుట 
న్యాయము. మహాలాక్షిణికుడై యప్పకవియె యట్టియశాప్రీయమైన 
సంధినిజేసినచో నాంధ్రభాషకు ముప్పువచ్చుననుట యతిశయోక్తిగాదు. 
మణియు “నిర్వైన” అనుపదము మిక్కిలి కర్ణకలోరముగనున్నది. తక్కిన 
పద్యశైలిని చూడగా పదముల మార్దవము స్పష్టముగదా. 


169. కేళి (పూ.ము.) 


170. 


LTL. 
172. 
1783. 
174. 


పూనిగొడ్రాలికి బుట్టు కానుపు వలన (పూ.ము.) ఛందోభంగము, 
బూని గొడ్డురాలికి (ఓ.ప.) 

తనుం బిల్వమిగుల (పూ.ము.) 

ఛందోభంగము. 

కారాగారమునుండి. (పూ.ము. అని-గి) 

ల్లెలియ (ప) 


594 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


175. చెల్వారం బల్లెను. (పూ.ము. అని-గి) 

176. హరికీ, వాలార (ప) 

177. యొరగు (పూ.ము. అని-గి) 

178. సరలిమరలి కెరలి వరలి - సాల్వు జదిపినక్షరునకు (ప.ఓ.) 

179. ఇందు (పూ.ము.ల) లోను (ప.) లోను మూడు చరణములు మాత్రమే 
ఉన్నవి (ఓ)లో నాల్గుచరణులున్నవి. (గి). 

180. కాన (పూ.ము. అని-గి) 

181. ద్రోచినట్టి వామనునకు (పూ.ము.అని-గి), బ్రోచినట్టి వామనునకు 
(ప). 

182. దీర్భ (పూ.ము. అని-గి) 

183. ఛందోభంగము. 

184. అంపినన్నరిగి - దుస్సంధి యని యప్పకవి - చూ. ఆ-44, 45 ప. 
అంపగా నరిగి - అని సవరింపనొప్పు (రా). 

185. దగ్గ (పూ.ము. అని-గి) యతి భంగము. 

186. ఛందోభంగము. 

187. తరుగాల్చునెడ పాండు, తనయులేగురి మెండు (పూ.ము. అని-గి). 
తరి గొల్పు (ఓ.), తరుగొల్పు (ప.) మటికొన్ని తాటాకుపుస్తకములు 
చూచినగాని సరియైన పాఠము నిర్ణయించుటకు సాధ్యముకాదు (గి). 

188. జేర్తు నింక (పూ.ము. అని-గి) 

189. రెంటితోం (పూ.ము.) 

190. లిద్దజు సీసదీర్హ చరణమునకున్‌, చరణాది పంచమాదియు విరమములై 
రెంట, రెంట వెలయుగవలయున్‌ (పాఠాంతరము.) 

191. భూధర (పూ.ము.) 

192. డాద్భత (పాఠాంతరము) 

193. దీనికే (పూ.ము.)లో అక్కిలి ప్రాససీసమని పేరు. సీసభేదములం 
దెల్పుసీసమాలికలో (521.ప.) దీని పేరు అక్కిలి ప్రాససీసమని 
యున్నది. వృత్తప్రాన మనుపేరు లేదు. చెలంగుచుండు 
నక్కిలిప్రాససీసము లిలి అను పాఠము చేర్చుకోవచ్చు (రా). 

194. చేట్మయ్యె (ప). చెట్టయె (పాఠాంతరము) 

195. చిక్కకుండగ (పూ.ము.) 


కాకునూరి అప్పకవి 595 


అప్పకవయము 


196. 
197: 
198. 


199. 
200. 
201. 
202. 
203. 
204. 


205. 


206. 
207. 
208. 
209. 
210. 
211. 
212. 
219. 
214. 
215. 


జనముల (ప). 

నౌర (పూ.ము.గి.) 

కరివరద పరమకృప, ధరణిదర సురవినుత కనకవసన నరహరి, 
గరుడగమన నళినకరపదనయన, దలితఖరదనుజలయ నరసఖ 
పరగుణనిధి, శరధిశయన పరమపదనిలయ హరి, పరమపురుష 
ప్రకృతికి బరుడని నినునిగమనివహముపలుకు నిరతమును 
హృదయమున, నినుదలతు నను మనుపు మనియనఘచరిత జల 
దనిభతనువ 

తే. సర్వలఘుసీస మీరీతి, సకలసుకవి, వరులు చెప్పుదు రిలమీద, 
వరుస నెల్ల, వారు మెచ్చంగ సర్వేశ, వారిజాక్ష కామేపల్లీశ యచ్యుత, 
కామజనక ఈ పద్యము (పూ.ము.)లో నున్చది (గి.) 

కెదురయి (ప). ర.జి. ప్రాసయతి (రా). 

ఉరుల (ప). 

వరుషుండనుచు (ఓ). 

ఈ పాదమున యతిభంగమున్నది (రా). 

దనరునెత్తుగీతియందు (పూ.ము.) ఛందోభంగము. 

మిగుల మెజయు చుండు గృతుల గమలనాఖ్యగీతి (పూ.ము.) 
యతిభంగమున్నది గాన సవరింపబడినది (రా). 

వాని (పూ.ము.) వాటి అని వ్రాతప్రతులలోని పాఠము తప్పని 
దిద్దినయెడల “వాని అని యుండవలెను (గి). 

యతులనిరుద్ధ (ప.ఓ.) 

దీవనోక్తులన్‌ (ప.ఓ.) 

పరమమూర్తి. (పూ.ము.) పునరుక్తి నియమభంగము. 

వాంటి యని తాటాకుపుస్తకములన్నిటను గలదు. 

దరథర. (పాఠాంతరము) 

తరళిత. (పూ.ము.) 

పోల్చు (పూ.ము. అని.గి.) పొగడున్‌ (ఈడి.) 

హరియానా (పాఠాంతరము) 

క్షరీ (పూ.ము.) 

“ధృవి అనురూపము సాధువుగాదు. 'ధ్రువి అని యుండవలెను, గాని 


596 కాకునూరి అప్పకవి 


చతుర్హాశ్వాసము 
థి 


యట్లేని యతిభంగ మేర్చడును(రా). 

216. ఇందు మూడవ వలయమున 'కాకునూర్యపయ” అని ఆబివ 
వలయమున 'సోమయాజికవి” అని కవిపేరు గూర్చంబడినది. (రా) 

217. ప్రతి చరణములో నాల్గవ అక్షరము దీర్జాంతముగానే ఉన్నదిగాని, 
అప్పకవి చెప్పిన లక్షణము ప్రకారము హస్వమై ఉండవలెను. 
(చూ.పుట. 224) 

218. కనలు (ఓ). 

219. నొప్పారనీరీతి దనరు గృష్ట (సూ) 

220. ర్థర (ప). 

221. “గౌరీకల్యాణవైభావమే” అని (ఓ.ప. )లలో వ్రాసి ఉన్నది. 

222. శ్రీధవళము (సూ) 

223. సువాల (పూ.ము. అని.గి.) 

224. కందగర్భద్విపదరూపసీసము (ఓ.) (ఓ), కందద్విపద గర్భసీసము 
(సూ) 

225. ఇందు నాల్గవపాదములోని '“ఇంద్రానుజాతే' అను పాఠమున 
యతిభంగము గలదు. '"తార్‌క్ష్యానుయాయీ అను పాఠము 
భుజంగప్రయాతమునకు సరిపోవును గాని గర్భస్రగ్విణికి సరిపడదు. 
'దైత్యేంద్రశిక్షా - అని సవరించిన నుభయత్ర యతికి సరిపడును 
(రా). 

226. తార్‌క్షానుయాయీ (పూ.ము.) ఇందును యతుభంగము. 

227. ఈ చరణమున (ప.ఓ.) ల లోనిది పాఠము. ఇందును యతిభంగము. 

228. పరివృఢుంగొలిచెద... 

229. ఇందు మతి మూడు కందములు గర్భితములు. 

230. వరతనురుచి... 

231. శరవణభవనుత... ఇది చతుర్విధ కందగర్భమగును (రా.) 

2౩2. సాంప్రదాయకంబును (ప). 


కాకునూరి అప్పకవి 597 


అప్పకవీయము 


మూ. 


Q 


పంచమాశ్వాసము. 


సంధిపరిచ్చెదము 


శ్రీ కృష్ణాపూర్వతట 

ప్రాకారప్రాంతకుతలపరిశోభిత వ 

జాకర కేతవరనగర 

నాకారివిది(క్రియోజనస్థితభవనా. 1 


అవధారు శబ్దశాసనుం 

డవనిం గలియుగమున కాది, నారాజమహేం 

ద్రవరంబునం జెప్పినయం 

'ధ్రవచోవ్యాకరణసూత్రతతిం దెనుంగింతున్‌. 2 


ఆం(ధసంధు లెల్ల, నష్టాదశార్యల 

సుకవులౌ నటంచు, జోద్య మంద 

ఛత్రితాద్రినాథ, శబ్బానుశాసనుం 

డవనిం దేటపతిచె, నతిముదమున. 3 

సంధిపరిచ్చేదము 

సూ. తిజ్మధ్య శేషషష్టీసుస్మర్మ ప్రవచనీయజవిభక్తిః. 
కిక్పొత్రశంసనాద్భుతసన్తాపయదా తదా కిమేవాంశ్చ. 1 
క్వా కిల తూష్టీమాద్యా నభిదధితికలా[ద్రుతో న యేషాం స్యాత్‌, 
అన్యే ద్రుతప్రకృతయో యే స్యుర్వనుజీవితద్రుతా నిత్యమ్‌. 2 
సర్వత్రాజ్వ త్మార్యం జేయం యస్య ద్రుత ప్రకృతికేభ్యః. 
లుక్సంశ్లేషానాచి ద్రుతస్య సర్వత్రలు కృమాసేషు. 3 


598 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 
సన్ధిర్నాచో చ్యనుతో వాతోనాదిషు విభక్తిషూతో వా, 
నిత్యమనుత్తమపురుషక్రియా స్వితః పరిమితౌ సమస్తానామ్‌. 4 
నస్యా త్తద్ధర్మోతశ్చోర్వాస్యా ద్వర్తమానవిహితస్య, 
తద్వత్తదాదిజస్య ప్రాయస్తు స్యాత్మిమాదిక స్యేతః. 5 
"అపి శబ్దేతో లుగ్వాస్యాదిచ్చ విభక్యన్తిమస్య జే రలిచ, 
శబ్దాత్తచ్చబ్దాతో లుగ్గారార్థేత ఉదపి రేఫ స్వాత్‌. 6 
సామానాధికరణ్యేషూదన్తానాం టుగాగమో చి స్యాత్‌, 
థాతుపదసమృవానాం విశేషణానాముత స్తథా నుమచి. 7 
షష్ట్వా ఉతో చిను మేచాద్య మేడిత్నేలి. న్యలోప శ్చ, 
అహమాదీనాం ద్విత్వం లోపో నమ ఆదికే విసర్గస్య. 8 
బో రద్భుతశబ్దార్థే పోశ్చ తదాద్యర్థవాచకేషూతః, 
వికృతిపదే లౌటో రప్యుపథారేశ్చావితశ్చలు గ్వా స్యాత్‌. 9 
పదమధ్యనరలడానా ముతశ్చ పూర్వప్రయోగసిద్దానామ్‌, 
లోపో వా స్యాత్తేషామితశ్చ తద్వ త్రివిక్రమమతేన. 10 
కవిభల్లటైః క్రియాణాం నామ్నాముల్లోప ఇప్వతే హ్యేషు, 
ప్రథమైకచనమాత్రే వికృతౌ నాన్తాదయో౭_పి కథ్యన్తే. 11 
బెపవిభక్తికసంజ్ఞా వర్ణా ష్టింట్యాదయో భవన్తీహ, 
రుల్వాదే ర్నామ్నాం స్యుస్తే హి విభకౌ సమాసే చ. 12 
ప్రథమావైభక్తిమోర్లుక్‌ పూర్ణో వా పతి క్రియర్ధే త్తు, 
తస్య సమాసే పుంపూ నుమోతో హల్యధర్వణార్యమతాత్‌ 13 
శత్రర్థే తూత శ్చానో స్తస్య స్యాచ్చ పూర్ణబిన్దురపి, 
వాత్మాస్మదో (ర్లు తస్యాల్లు గ్వాక్యాన్తగతపదానాం చ. 14 


కాకునూరి అప్పకవి 599 


అప్పకవీయము 
పరుషా ద్రుతప్రకృతికా తృరళా స్స్యుస్తద్దుతం చ విన్గుస్వాత్‌, 
అవికారగతే తస్మిన్నపి సరళా ఏవ సన్తి తే పరతః. 15 
లుగ్వా న ప్రకృతిపదాత్పరతస్సరళే స్థిరే చ నస్య స్యాత్‌, 
అలుకి చ సంశ్లేష స్వా ద్చిన్సుం ప్రవదన్తితం క్వచిత్మేచిత్‌. 16 
(ప్రథమలుగపి ద్వినుల్వోర్లుతస్య సర్వత్ర లుక్సమాసేప 3 
హేమోక్తేః పరుషాణాం గసడదవా స్యుః పదాద్ద్వనే. 17 
గసడదవా స్స్యుః ప్రథమామాత్రాదాత్నాస్మదో ర్వినా పరుషాః, 
న వికృతి శబ్బాత్సరత న్ఫాంస్కృృతికానాం భవన్తి గసడదవాః. 18 

ఇతి సకలభాషావాగనుశాసన నన్నయభట్టవిరచితాన్ధశబ్దచిన్తామణా 
సన్ధిపరిచ్చేద సృతీయః. 
వ. ఈ శ్లోకంబులు పదునెనిమిదియును నలువదియెనిమిదిసూత్రము 
లయ్యె నవి యెల్ల నిందు వివరించెద. 4 


తే. హేమచంద్రత్రివిక్రమ నాములాదిం 
బ్రాకృతము త్రోవం జూపి రా ప్రాకృతంబు 
నందు భేదంబుగావున, నాంధ్రమునకుం 
గలుగు లక్షణమెజుంగంగ వలయు గవులు. ర్‌ 


ఆ. తెలుంగుబాస యెంత దెలిసి యుండిన దీని 
జదువకున్నం గవిత చక్కగాదు 
ఇంటిలోన హేమ మెంత గల్లిన నేమి 
తొదవు సేయకున్నం, దొడుగ రాదు. 6 


క, పదసంధులు చెడ నదికినం 
బదపద్యము లార్యసభలం బరువడి హాస్యా 
స్పదము లగుం గాన వైకృత 
పదసంధివిధములు తేట, పజిచెద వరుసన్‌. 7 


600 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


క. “వసుధ విసంధియును మహా 
విసంధియుం గుసంధిదోషవిధమును దుస్సం 
ధిసమాఖ్యయు ననునాల్లును 
బొసంగింపరు సంధిదోషము లటంచు గవుల్‌. 8 


తే. హరి ముసలికిని అనుజుండు అర్జునునకు 
జెలి యనుచు నిట్లు గుడుసుపై, శృంగముపయి 
స్వరములకు సంధి గలుగక, సాగెనేని 
దానిని విసంధి యండ్రుసత్మవులు కృష్ణ. 9 


తే, సాల్వభూమివరున్‌ *అండజధ్వజుండు 
ధరణిం గూల్చి సురల్‌ “అద్భుతంబు నొంద 
ననుచు బొల్లులవలపల నచ్చు లున్న 
జరుగును మహావిసంధిదో షం బనంగ. 10 


తే. మగు వొకతె సారె తెలనాకు మడుపు లీయం 
బొలం తొకతె తెల్లసవరంబుం బూని విసరం 
జే డొకతె చక్రితో నెత్తమాడె ననంగు 
నంధి యగు నిట్లు గలయని, సంధులదుక. is 


క. ఎందును దుస్సంధిసమా 

ఖ్యం దిరమగు నందు నిందు ననుచో నందు 

న్నిందు న్నవి పై నచ్చులు 

పొంద సముచ్చయనకార, ములు కృతి నూందన్‌. 12 
తే. తొలుత నీసంధిదోషచతుష్టయంబు 

చెంద కుండంగం గావ్యము ల్చెప్పవలయుం 

గానం దెలియంగ సంధిల క్షణము లెల్ల, 

విన్నవించెద గోపాల విమలశీల. 13 


కాకునూరి అప్పకవి 601 


అప్పకవీయము 


క. _వుడుములు ప్రథమైకోక్తికిం 
గడం గూర్చిన యది విభక్తికంబనంబడుం బా 
ల్పడి యవి చెందని నుడు గె 
ప్పుడు నవిభక్తికము నామమును ననంబరంగున్‌. 14 


క. తరువన హరుం దనం బుర మనం 
బరంగ నివివిభక్తికములు, బరువు” వరుడు సుం 
దరి దుర మనునివి యెల్లను, 
నరసఖ యవిభక్తికములు, నామములు నగున్‌. 15 


ఆ. “వెనుక నున్నపదము, కొనయక్షరంబుతోం 
బైపదంబు మొదలి, ప్రాణమునకు 
సూత్రమునను సంధి, చొప్పడకున్న న 
ప్పట్ల బుధులు ప్రకృతిభావ మండు. 16 


క. తొలంగి చనుం దొలంగ కుండును 
గలుగును లే కుండు నౌను, గా కుండును ని 
చ్చలు వచ్చును రాకుండును 
జెలువార వికల్ప మనుచుంజెప్పెడుచోటన్‌. 17 


క. మొదలను జెప్పినవిధమున 
కొదవు వికల్పంబు లేక, యొక్క తెజంగునన్‌ 
బదపడి నిలిచిన దానిని 
యదుగోత్ర పవిత్ర నిత్యమందురు ధీరుల్‌. 18 


తే. పుడమిం డొల్లింటిరాజుల వెడల నొత్తి, 
వారి నెళవులందా ముండు, వై రి నృపుల 
పగిది మునుపున్న (బాలను, బాబందోలి 
తా మచట నిల్చు నాదేశ, నామకములు. 19 


602 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


తే. వెండికొండను నెలకొన్న వేల్ప్బుటేని 
చెంత నత్యంతమైత్రిమైంజేరి యుండు 
యక్షుగతి శబ్బమునం గల్లు నక్షరంబు 
పొంతనుక్తాగమము పొందుం, బూని నిల్చు. 20 


తే. పదములను మున్ను గలవ్రాల, తుదిని దాము 
నతికికొని నిల్చు లిపులు ప్ర, త్యయములయ్యె 
మున్నుపదములం గలవర్ణ, ములు నిలువక 
తొలంగి చనుట లోపం బని, పలుకంబడును. 21 


ద్రుత ప్రకృతిసంజ్ఞ 
మూ.సూ.  తిజ్మధ్య శేషషటష్టీసుస్మర్మప్రవచనీయజో విభక్తిః. 
కిజ్చిత్పశంసనాద్భుతసన్తాషయదాతదాకిమేవాంశ్చ, 
క్వాకిల తూష్టీమాద్యానభిదధతి కలాద్రుతో న యేషాం స్యాత్‌, 
అన్యే ద్రుతప్రకృతయో యే స్యుర్వనుజీవితద్రుతా నిత్యమ్‌. 


క. వలసినచోం దుది ద్రుతములు 
తలచూపెడు శబ్దములు ద్రుతప్రకృతులనన్‌ 
వెలయు నవి వొడమ కుండెడు 
తెలుంగుపదంబులు కళా(ప్రదేశము లయ్యెన్‌. 22 


లే. ధాత ధాతను భూపతి ధరణిపతిని 
జనకు జనకుని గనియెం గ, న్గానియె ననుచు 
గడ ద్రుతము లిట్లు లోపము, ల్లాంచి వలయు 
పట్లం గనుపట్టునవి [ద్రుత ప్రకృతు లీశ, 23 


క. _ వికృతిపదంబుల లోపల 
నకారములు వలయుచోం గో నలం బొడము (ద్రుత 
ప్రకృతు లసంఖ్యంబులు గొం 
కక యవి యెన్నంగ నలవి, గాదహిపతికిన్‌. 24 


కాకునూరి అప్పకవి 603 


అప్పకవీయము 


తే. గూను నెమ్మేను మెడ నాను, మీను పేను 
"మ్రానువరిచేను పులిబోను, మటియు నిట్లు 
భువి నకారంబుతోంగూడం బుట్టు శబ్ద 
ములు ద్రుతప్రకృతులు గావు, మునిశరణ్య. 25 


తే. అన్ను బంగరు పొన్నుచాయ యగు తెన్ను 

చెన్ను పులిజున్ను దొరపన్ను, జొన్నయెన్ను 

మొదలు గా జడ్డలు నకార, ములకుం దుదిని 

దనరుపదములు గావు ద్రుత ప్రకృతులు 26 
ఆ. తన్ను నిన్ను నన్ను విన్ను మున్నామిన్ను 

చన్ను కన్ను వెన్ను శబ్బములకు 

జడ్దలుండుం బోవుం జర్చింపనివి ద్రుత 

ప్రకృతులెపుడు గావు, భక్తసులభ. 27 


కళా ప్రదేశములు 


బ్‌ 


ఇనుందు గోత్రము గోవు, జను లని యిబ్బంగిం 
బలికెడు ప్రథమావి, భక్తులందు 
రాముంగూర్చి రణోగ్ర, భీముంగూర్చి యటంచుం 
దెలిపెడు కర్మద్వి, తీయలందుం 
గృష్ణునకై సురో, చిష్ణునకై యని 
తొడింబడ నుడుగుచ, తుర్భులందు 
బలునిబట్టి మురారిం, బట్టుండి యని పలి 
కెడు పంచమీవిభ, క్తి తుదలందుం 


తే, పద్మబాంధవసుతయొక్క భద్రయొక్క 
జాంబవతి యొక్క యను శేష, షష్టులందు 
క్షితిసముచ్చయములందక్క ద్రుతము గానం 
బడదు గావున నవిపల్మం, బడుం గళ లని. 28 


604 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


సుగ్రీవుందే వాయు, సూనుందే యనుచు నే 
వార్థము లెలుపువ్యాహారములును 
నటియించెనంట పాడెనంట కూడెనంట యను 
లలితకిలార్థాను లాపములును 
వింటిమి కంటిమి వేడి రటంచు నీ 
మాడ్చిని బలుకు తి జృధ్యములును 
గాంచి విచారించి కరుణించి యనియెడు 
క్వాప్రత్యయాంతార్థవాచకములు 


బ్‌ 


తే. నుజక మిన్నక సేయక, యెజుంగక యను 
నట్టి తూష్టీంపదార్థవాక్యములు నాది 
శబ్ద ముండుట చేతను, జనియె సుమ్ము 
కనియెం గద యనునవియును, గళలు కృష్ణ. 29 


తే. నవ్వుచున్నాండు వచ్చుచున్నాండు వాండు 
మనం గలండటన్న తిబ్మధ్య, మంబు లెందుం 
గాకయును బ్రథమలలోనం, గలసి సరసి 
జాతనేత్ర కళాప్రదేశంబు లగును. 30 


బ్‌ 


కటకట యక్కట, కట్ట యయ్యో యని 
పరితాపమునం బల్కు భాషణములు 

జెర బళీ “మజ్జ, యయ్యారె యంచు (బ్ర 
శంసించు నంధ్రభా షాపదములు 

నిది క్రొత్త యిది వింత యిది లెస్స యద్ది జా 
యోహో యనుమహాద్భుతోదితములు 

నించుక గోరంత, యిసుమంత చీమంత 
యావంత యనుకించిదర్ధములును 


కాకునూరి అప్పకవి 605 


అప్పకవయము 


తే, హరిహయాత్మజసఖ యిప్పు, డప్పుడెప్పు 
డనియెడు యదాతదాద్య *శబ్దాన్నయములు 
నెద్ది యయ్యెది *యేటదియేమి యను కి 
మర్థములును గళాసంజ్ఞ, లంగజపిత. 31 


తే. ఇంతియే కావు తెలుంగున, నిట్టికళలు 
మధునిషూదన వెదకిన, మజియుం గలవు 
వీని కొనల ద్రుతంబులుగానం బడవు 
తాపసమనోనివేశ కామేపలీశ. 32 


సంధివివేకము 


క. "వనుకటి శబ్దమునకు దుదిం 
దనరెడువర్ణమును బై పదమునకు మొదలం 
గనుపట్టు నక్షరంబును 
సనకస్తుత కూర్చి పలుక సంధి యనం జనున్‌. 83 


క. విను ప్రాణసంధులును వ్యం 
జనసంధులు ననగ శబ్ద సంధులు కృతులన్‌ 
దనరారు నిరుదెజంగుల 
గొనకొని తద్విధము లెటింగి, కూర్చం దగు హరీ. 34 


ఆ. మీందిశబ్దములకు, నాదివర్ణంబులు 

స్వరము లైనం బ్రాణ, సంధులయ్యె 

హల్లు లయ్యెనేని, వ్యంజనాక్షరసంధు 

అయ్యె వాని తెజంగు, లరయవలయు. 35 
తే. “పొల్ల లై హల్లు లెల్లను, బుట్టి పిదపం 

(బ్రాణములం గూడుకొని బహుభంగులైన 

కతన హల్లుల గల తలకట్లుగుడులు 

మొదలుగా నిన్నియును స్వరంబులు నిజంబు. 36 


606 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


అ. ఎచట సంధి గలుగు, నచటం బూర్వపదాంత 
హల్లుతోడం గూడినట్టిస్వరము 
లోపముగ నొనర్చి, యాపొల్లతో మీంది 
యక్షరంబు గూర్చు, నయ్యెసంధి. 37 
స్వరసంధిలక్షణము 
క. అరయ 'శకంధ్వాదిషు టేః, 
పరరూపం వాచ్యి మనుచుం, (బకియలోనన్‌ 


వరరుచివాక్యము కలిమిని 
బరరూపమె వికృతిం గానంబడు స్వరసంధిన్‌. 38 


తే, కృష్ణు దడవ్యయుం డాద్యుం డిభేంద్రవరదుం 
డీశ్వరుం డుత్తముం డూర్జితేష్టఫలదుం 
దేకపదుం దైంద్రసఖుందోషధీశుడౌర్వ 
శేయనుతుం డని సంధులు సెలంగు నిట్లు. 39 
ఆంధ్రపదాదియకారమునకు 
మూ.సూ. సర్వత్రాజ్వత్మార్యం జేయం యస్య ద్రుతప్రకృతికేభ్యః. 
ఉ. ఆరయ వైకృతోక్తులం బ, దాదులయందు యకారముండ దా 
తీరునం బల్మువ్రాతం గణుతింపంగ నచ్చగు దాని డాపలన్‌ 
నీరజనాభ నాంతములు, నిల్చిన నచ్చటం బ్రాణసంధి చె 
న్నారు నితండు చైద్యవసుధాధిపు నేపడంగించె నేం డనన్‌. 40 


వాక్యము. నాంతములనంగా ద్రుతప్రకృతులకు పేరు. 41 


క. _శృంగాంత్యవక్రయుగముల 
సాంగత్యము వాకు నాంధ్ర, సంస్కృతముల నా 
దిం గలుగ దట్టివ్రాత ధ 
రం గలయు ద్రుతాంతములను, బ్రాణములట్లన్‌. 42 


కాకునూరి అప్పకవి 607 


అప్పకవయము 


క. ముంగామురువులు నాలుగు 
నుంగరములు మూండు నేండు, నొడ్డాణంబుల్‌ 
పొంగుచు నొసంగి హరి యొక 
యంగనను రమించె నన నుదాహరణంబుల్‌. 483 


ద్రుతప్రకృతిస్వరసంధిలక్షణము 
మూ.సూ. లుక్సంశ్లేషా నాచి ద్రుతస్య సర్వత్ర లుక్సమాసేషు. 8 


తే. అచ్చు పరమైన నాంతపదాంతమునకు 
సంయుతమును లోపంబునుజగతి లేవు 
సంయుతంబయ్యె నేసి దుస్సంధి యగును 
లోపమైన గ్రామ్యం బగు, లోకవినుత. 44 


ఆ. చూచె నింతి ననెడుచోటం జూచె న్నింతి 
ననిన సంధిదోష, మయ్యె గృతులం 
బొడిచె నర్ముం దనెడు, నేడం ““బొడిచెర్ముండు 
ప్రాచి ననంగ గ్రామ్యభాష యయ్య. 45 


క. ధరణి ద్రుతప్రకృతులపై 
స్వరపూర్వ పదములు గదిసి సంధి గలయుచో 
నరకాసురదమన ద్రుతా 
క్షరములు లోపములు గాక కడపల నిలచున్‌. 46 


క. _ అవిభక్తికతత్సమములు 
భువి నటువలె నుండు నాంధ్రములు నచ్చులపైం 
గవిసినను బ్రకృతిభావము 
లవు శృంగాంతములు దక్క నహిపతిశయనా. 47 


అ. హరి యొసంగు మోక్ష మాచక్రి యంగన 
యందు భక్తి నిలుప, నబ్బు సిరులు 


608 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


నిక్క మనుచు దీనిముక్కంటి యిటుంగును 
నలువ యెొజుంగు గట్టుతులువ యొజుంగు. 48 


తే. కుత్సనుత యవిభక్తిక తత్సమాంధ్ర 
శబ్దముల రెంటికొమ్ముల స్వరములదుకు 
శీతరుక్నదిరా జింద్రజిత్తనంగం 
బచ్చవిలుదాలు పెక్కుడుబంట నంగ. 49 


వ్యంజనసంధి 


క. పొల్లలగు వ్రాలకవతలి 
హల్లులు ద్విత్వంబు లగుచు నసురాంతక సం 
ధిల్లును వ్యంజనసంధులు 
సోతెల్లముగాం దద్విధంబు, తెలియంగ వలయున్‌. 50 


తే. ప్రాణపరుషాది సంజ్ఞలుపలికి వాని 
యం దొకక్కరమునకు లక్ష్యములు పలికి 
దాని తెజింగున నాసంజ్ఞదనరునట్టి, 
వ్రాల కెల్లను బట్టింపవలయు నెందు. 51 


అకారాదిసంధులు 
మూ.సూ.సంధి ర్నాచో9_చ్యనుతః. 4 
తే. పొల్ల యగు పూర్వశబ్దాంత హల్లుమీందం 
బరపదాద్యచ్చు నిలిచెడుంబ్రాణసంధి 
కొమ్ము పైందక్క నితర స్వరమ్ముమీంద 
నచ్చు గదిసిన నచట లేదాంధ్రమునకు. 52 


బ్‌ 


కడు లెస్స యగుపట్టు, కమ్మిపుట్టం బన 
జాళు నాయొజపుప*చ్చడ మనంగ 


కాకునూరి అప్పకవి 609 


అప్పకవీయము 


సిరియన్నం బురణించు, చిన్ని నెమ్మో మన 
వలదు సుమీ యింతవైరమనంగ 
జన్నె యావులపాల, చవి చెప్ప రాదన 
రేయెండ విరహంబు, రేపు ననగ 
పై యొప్పు చూపట్టెం, బైయంట వెదకిన 
గలదొ యించుక లేదొ, కౌ ననంగ 52 
తే. ధనమొకో యింతులకు జక్కందనమనంగ 
నలినమునివాసమౌనెల నాగహరికి 
దేనియన నీపదింటిపై దెలుగులందు 
స్వరములెదిరిన బ్రకృతిభావంబె నిలుచు 53 
క. ఒప్పగు పేరెద నొప్పుల 
కుప్ప ననారతము నుంచు కొని గోవిందుం 
డెప్పుడు భోగించు ననం 
దప్పక కొమ్ముపయి సంధి, దనరు రమేశా. 54 


అదంతసంధి 
మూ.సూ. వాతః. ర్‌ 


తే. నెట్టన వికల్పమునం దలకట్టునకును 
స్వరముపై నిల్చునప్పుడు సంధి కలుగు 
హరికి బలదేవుతల్లి పెద్దమ్మ యనంగ 
నల్ల పాండుని సతి మేనయత్త యనంగ. ర్‌ర్‌ 


విభక్తిసంధి 
మూ.సూ.అనాదిషు విభక్తిషూతో వా. 6 


తే. ప్రథమం దక్కంగ నితరవిభక్తులందు 
దుదలం గొమ్ములు గలవిభక్తులకు షష్టిం 


610 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


బలుకు కాగుడికిని వికల్పంబువలన 
నిల ద్రుకప్రకృతిత్వంబు, గలుగుచుండు. 56 


బ్‌ 


“నిన్ను నెజుంగంగ, నే నెంతవాందడను 
న న్నేలుకొనుము ఘృణాసముద్ర 
సారె నీకొణకు నంజలి మోడ్చి మొక్కెద 
నిమ్ము నాకొజ కైహి కమ్ము లెల్ల 
నీకు నా(శితులు వా ణీనాథముఖ్యులు 
గణుతింప నాకేడు గడయు నీవె 
నిలువం జేయుము నాకు నీయందు నతిభక్తి 
స్వజనులం దర్శిలి నిజము నీకు 


తే. [ద్రౌపదికి నక్షయాంబర దాన మిచ్చి 
సవ్యసాచికా యోధనజయ మొసంగి 
ప్రోచుపగిదిని మమ్మునె ప్పుడును గావు 
మయ్య శ్రీకృష్ణ యనంగ లక్ష్యంబులయ్యె. 57 


తే. రాముం డధికుండు తారకబ్రహ్మ మాశ్రి 
తౌఘసుర ధేనువా మేటి, యనుజు లహిత 
భంజను లటంచు. బ్రథమావిభక్తులందుం 
గొమ్ములకు సంధి వచ్చు నిత్యమ్ముగాంగ. ర్‌రి 


తే. కూర్చి విడిచి ద్వితీయం బల్మునవి మూండు 
నవతలివిభక్తిం దెలుపు వాక్యములు నాల్గు 
వలనం గంటె లోపల నను, వచనములును 
బదివిభక్తులలో ద్రుతప్రకృతులయ్యె. 59 


బ్‌ 


తాటక నొకకోల, ధరణిపైం గూల్చెను 
మొక్కలపు సుబాహు, నుక్కడంచె 


కాకునూరి అప్పకవి 611 


అప్పకవీయము 


మౌనుల నానంద, మగ్చులం గావించె 
వారిచే నందె దీ, వనలు పెక్కు 

జనకుని చేత నర్చనములు గాంచెను 
ఘనతతో నధ్వరా, గారమునను 

వరశక్తితోడ నీశ్వరువిల్లు విణిచెను 
నరులకంటె నమర్య, వరులు పొగడ 


తే. వెస విదేహునివలన నుర్వీతనూజ 
మిథిలలోపల నుద్వాహ, విధిని జెందె 
ద్యుమణికులుం డన నివి విభక్తులు పదియును 
ధరణి ద్రుతప్రకృతికలు నిత్యముగ నగును. 60 
భూతార్థక్రియాసంధి 


మూ.సూ. నిత్యమనుత్తమపురుష క్రియాస్వితః. 


ఇ] 


తె. వసుధ నుత్తమపురుషైక వచనమునను 
దక్క భూతక్రియాపదాం, తములం గల్లు 
నిత్తులకు మీంద నచ్చులు, హత్తునపుడు 
నిత్యముగ సంధులు ఘటించు, దైత్యదమన. 61 


తే. పుడమి సూత్రోక్తముత్తమ, పురుష మనుచు 

దత్పురుష మెల్లం గొనరాదు, తద్బహూక్తి 

మున్ను తిబ్బధ్యములోతోడ, నెన్నుకతన 

నిత్యముగం బాణసంధి దానికి ఘటించు. 62 
తే. వనిని దీవించిరంట మునీ శ్వరులు నిన్ను 

రవిజునేలితివంట నీవు రామచంద్ర 


మీరు గట్టితిరట కపులార జలధి 
వింటి మీవార్త మేమన, వెలయు నిట్లు. 63 


612 కాకునూరి అప్టకఏవ 


పంచమాశ్వాసము 


క. విరచించెను శ్రీనాథుండు 
ధరణిని శృంగారనైషధంబునం “గూర్చుం 
డిరి యొండొరు”నని కానక 
పరపురుషక్రియలం ప్రకృతి భావముం గలదే. 64 


మః నైషధంబులో గుడిమీంద విసంధిగా శ్రీనాథుండు చెప్పుకొన్న పద్యము. 
65 


మ. బలభిద్వహ్నిపరేతరాజవరుణు, ల్పర్యుత్సుకత్వంబు సం 
ధిలం గూర్చుండిరి యొండొరుం గదిసి య, ర్థిం దత్రదేశంబున 
న్నల నాళీకమృణాళనాళలతికా, నవ్యప్రణాళీమిళ 
ల్లలనాలాప కథాసుధానుభవలీలాలోలచేతస్ములై. 66 


క. గరుడధ్వజ ప్రథమోత్తమ 
పురుషైకవచనము లెల్ల భూతార్థమునన్‌ 
ధర నగును ద్రుతప్రకృతులు 
భరియించె నుపేంద్రుందేనుబ్రతికితి ననంగన్‌. 67 


వర్తమాన క్రియాసంధి 


లే. వర్తమానత్రిపూరుష వచనములకు 
జరుగుస్వరసంధు లని శబ్దశాసనుండు 
చెప్పందయ్యెం గొమ్ములసంధి సిద్ధమగుటం 
బథమసూత్రంబునన కానం, బడుటం జేసి. 68 
మ. చనుచున్నాం డదె సీరి గోపకులుోప జ్ఞం జీరుచున్నా రహో 
యనుచున్నా వఘవైరి నీ వరుగు కా, ర్యంబే మనన్నీరును 
న్వినుచున్నా రెజుంగింపుం డెద్దియును దానే చెప్పుచున్నా నింకన్‌ 
జనులారా చొరనీయ మా వ్రజము ని, చ్చ ల్నిచ్చుచున్నా మనన్‌. 
69 


కాకునూరి అప్పకవి 613 


అప్పకవయము 


బ్‌ 


భావిక్రియాసంధి 


భావిపదములలో ద్రుత, ప్రకృతి గాన 
నోర్వం గల ననునుత్తమైకోక్తి దక్కం 
దక్కినవి శృంగములు తుదిందాల్చుకతన 
స్వరపరములైన నిత్యమై, సంధిం జెందు. 


కావం గలం డచ్యుతుండు మెచ్చంగల రమరులు 
తొదరం గల వర్మనందనుతోడ నీవు 

మెలంగం గల రానరుపిబుంద మీరు భూమి 
కాంతులార మేమును జూండగల మనంగ. 


పరిమాణసంధి 
మూ.సూ. పరిమితౌ సమస్తానామ్‌. 8 


2కనిపెడు |వేలెడు, *కమికెదు జేనెడు 
మూరెడు చేతెడు, బారె డనంగం 
జేటెడు పుడిసెడు, చేరెడు దోసెడు 
గంపెడు పుటికెడు, గాదె దనంగం 
జెంబెడు దుత్తెడు, చెరవెడు బిందెడు 
పఅబంటెడు కుండెడు, బానె డదనంగం 
బారెడు చిట్టెడు, పడెడు సోలెడు తవ్వె 
డామానకుంచెడు, తూమె దనంగం 


దక్కెడన వీసెడన నొక్క చిక్క డనంగం 

వాటె దన మోసె దనం బెద్ద, నామె దనంగం 
బరిమితార్థంబు తుది నిల్చు, పట్ల నిట్లు 
ప్రాణముల నెల్ల దజమి వక్రములు బలయు. 


614 


70 


71 


72 


కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 
తద్ధర్మార్థ క్రియాసంధి 
మూ.సూ. నస్యాత్తద్ధర్మోతః 9 
తే, ఉర్విం దద్ధర్మమునం బ్రథ, మోత్తమాఖ్య 
పురుషముల నేకవచనముల్‌, పోవ విడిచి 


కదమ పదములు తిబ్బధ్యకములుంగానం 
గొమ్ములను బ్రాణసంధులు గూర్చు టొప్పు. 73 


క. కాంతు రజప్రభృతులు నిను 
సంతతమును బ్రోతు నీవు, సనకాదుల మ 
ర్దింతు రభవుండు నీవును 
బంతంబుల ఖలుల ననుచు, భావింతు మెదన్‌. 74 


క. వదలక తద్ధర్మములను, 
బొదలెడు ప్రథమోత్తమాఖ్యపురు షైకవచః 
పదములు దద్రుతప్రకృతు లగుం 
బదరును నతం డోరు నేను, బలుమటు ననంగన్‌. 75 


వర్తమానార్థ[దడ్రుత ప్రకృతులు 
మూ.సూ. చో ర్వాస్యాద్వర్హమానవిహితస్య. 
తే. పరపదార్థ మపేక్షింపంబడిన యట్టి 
వర్తమానార్థమున షష్టవర్ణశ్ళంగ 
కంబు తుది గల్లు పదము వికల్పమున ద్రు 
తప్రకృతియగుం గైటభదర్చదళన. 76 


క. కేరుచు నొయ్యన డగ్గజిC 
జేరుచు నురుముష్టిహతికిం, జిక్కన వేగం 
దారుచహంకృతిం గ్రమ్మజ 
దూరుచధోక్షజుండు మల్లు, ద్రుంచె ననంగన్‌. 77 


కాకునూరి అప్పకవి 615 


అప్పకవయము 

తదాదులు 

మూ.సూ. తద్వత్తదాదదిజస్య. 11 

క. తుది గుడుల నదుకు నది యిది 

మొదలగు పదముల వికల్ప, మున స్వరసంధు 

ల్సుదతి యదెవ్వతె చెపుమా 

యది యిది యని నన్ను బలుక, నన లక్ష్యంబుల్‌. 78 
కిమాదులు 

మూ.సూ. ప్రాయస్తు స్యాత్మిమాదిక స్యేతః. 12 


క. కమలాక్ష యేమి యను వా 
క్యము మొదలగు వానితుదలం, గల గుడులను బ్రా 
ణములదుకు వికల్పంబున 
హిమగిరి యే మనియె నేమియిచ్చె మన కనన్‌. 79 


అపిశబ్దసంధి. 
మూ.సూ. అపిశబ్దేతో లుగ్వా స్యాత్‌. 18 
క. ఏని యను మాటకడపలం 
గానంబడు నిత్తుమీందం, గదిసినచోటన్‌ 


బాణములు సంధి గాంచును 
బూని వికల్చ్పంబువలనం, బుణ్య చరిత్రా. 80 


*త్తే పలుకు చెలియేను మాప్రాణభర్తయేని 
వనజభవుందేని యహికులస్వామియేని 
నీమహత్త్వంబు వర్ణింపనేర్చు నెట్లు 


నా నుదాహరణంబులు, దానవారి. 81 


616 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 
క్వా ప్రత్యయాంతార్థసంధి 
ఆ. వారిజాతనేత్ర, క్వాప్రత్యయాంతార్థ 
ములు వచింతుం దెలుగు, పలుకులకును 
బైస్వరంబు లుండుపట్టులం బ్రకృతిభా 
వంబు గాని సంధివాటపడదు. 82 


ఆ. కాంచి యాలకించి, యెంచి యాలోకించి 
యొరసి యాది యోడె, యొరగి యెతింగి 
యంటి యెచ్చి యిచ్చి యని, యాడుకొని యెత్తి 
యెనసి యేంగి యాగి, యనంగ వచ్చు. 83 


ఇకారాదేశవిభక్తులు 
మూ.సూ. ఇచ్చ విభక్యన్తిమస్య. 14 


క. లలినాదేశములగు ని 
త్తులు సమసనములను జేత, తోడ వలన లో 
ఏల ననునివి మొదలగు పలు 
కుల తుదిం దలకట్టులకు వికుంఠతనూజా. 84 


ఆ. కృష్ణువలనిబలిమి, కేశవుతోడి స 
ఖ్యంబు శకటదానవారిచేతి 
పోపు భాగవతులలోపలిగణనయు 
ధవళవాహనునకుం దక్కం గలదె. 85 


అల్యాదేశము 
మూ.సూ. జేరలి చ. 15 


ఆ. కడవిభక్తులైన, నుడుగుల కలియను 
నాగమంబు వచ్చు, నంత్యములను 


కాకునూరి అప్పకవి 617 


అప్పకవీయము 


సమసనమున శేష, శాయియందలి భక్తి 
వాడమునతండె లోక, పూజ్యుం డనంగ, 86 


ఆదిలోపము 
మూ.సూ. శబ్దా త్తచ్చబ్దాం_తో లుక్‌. 16 


తే. శబ్దము తుదను నది యను శబ్దమదుకు 
నప్పుడది యనుపదమున,కాది నుండు 
నత్వము వికల్పమున లోపమగును గాన 
నిది ప్రకృతి భావమున నుండు నింది రేశ. 87 


తే. పొసంగు లోప ప్రకృతిభావములను వరుస 
బాంపనిది, కోమిటిది మంచికాంపుది, యన 
మహిని బాపనయదియుం గో, మటియదియును 
గాం పయదియును ననంగభ, క్త జనవరద. 88 


ఉదాదేశరేఫాగమములు 

మూ.సూ. దారార్థే త ఉదపి ర 17 
తే. కొనలం దలకట్లు గలసురో క్తులకు మీందం 

గర్మ ధారయసమసన కల్పనమున 

నా లను త్రిలింగ దేశ వాక్యంబు గూర్చ 

మహి నుదాదేశ రేఫాగ మములు వచ్చు. 89 
ఆ. బుద్ధిమంతురాలు, పుణ్యాత్మురాలు ద 

యాసమగురాలు, దాసురాలు 

వినుతశీలురాలు, ఘనురాలు గంభీరు 

రాలు విష్ణు పెద్దరాణి యనంగ. 90 


618 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 
టుగాగమము 


మూ.సూ. సామానాధికరణ్యేషూదన్తానాంటు గాగమో౭ చి స్యాత్‌ 
క. _శమితాఘ కర్మధారయ 

సమసనమునం దుదిని గొమ్ము, సంధిల్లెడు శ 

బ్దములు వికృతి బొల్ల టకా 

రము వెట్టుక సంధిం జెందుం, బ్రాణముతోదన్‌. 91 


అ. అక్కజంపుటదవి, నలశూర్పణఖముక్కు 
మెజుంగుటంపమొననుం దటథిగివైచె 


జిగురుటాకు గోటం, జిదిమిన చాడ్పునం 
గఅకుటసుర లులుక, (గహపకులుండు. 92 


విశేషణాంత[ద్రుతాగమము 
మూ.సూ. ధాతుపదసమృవానాం విశేషణానాముతస్తథానుమచి. 19 


లే. క్షితిని బైపదములకు విశేషణంబు 
లగు క్రియాపదముల తుదినమరు శృంగ 
మునకు వచ్చు నాగమమయి, పొల్ల ద్రుతము 
ప్రాణపరమైనం గర్మధారయమునందు. 9౩ 


క. *"అని సేయు నతండు కవ్వడి 
కనుగొని యెడు నతడు మా([దికడపటికొడు కా 
*మొననుండు నతందు వడముడి 
వెనుసనునతం డర్మసుతుండు విరథుం డనంగన్‌. 94 


షష్టీసమాసద్రుతాగమము 
మూ.సూ. షష్టా ఉతో౭_చి నుమ్సే చ. 20 
తే. కొమ్ముమీంద షష్టీసమాససమ్మునందు 
న చ్చెదురం బొల్ల ద్రుతమగు నాగమంబు 


కాకునూరి అప్పకవి 619 


అప్పకవీయము 


కొడుకునాలు నేనుంగునొడ, లొడవు నొజపు 
రాజునానతి ధేనువు, నోజ యనంగ. 95 
ఆ(మైడితసంధి 

మూ.సూ. ఆద్య స్యామేడితేః న్యలోపశ్చ. 21 
తే. ఒక్కమాటయె రెండుమా, ర్లుచ్చరింప 

దానిపేరార్యు లామేడి, తంబటండ్రు 

పృథివి దత్సదములలోనం, (బథమపదము 

తుదిని సంధి ఘటించు నచ్చెదిరినపుడు. 96 
తే. _అచ్చటచ్చట చినాడాడివచ్చు నొక్కం 

దొక్కం డయ్యారయారె యోహోహె నందు 


పట్టి యనంగ నామేడితపదము లందు 
మొదలిపదముల తుద సంధి, గదియుం గృష్ట. 97 


అనుకారసంధులు 


మూ.సూ. అహమాదీనాం ద్విత్వం లోపో నమ అదికే విసర్గస్య. 22 


బ్‌ 


అనుకరించెడు చోట, నవ్యయాదులకొనం 
గల బొట్టుగవకు దీ, ర్హంబులకును 
వచ్చు లోపము కేశవాయ తుభ్యం నమ 
యనంగ రామోఘసంహర్త యనంగం 
బూర్గంబులకు నోష్టభూతానునాసిక 
శృంగంబు జడ్డనుజెంది నిలుచు 
నంబుజాక్ష తవ దాసోల_హ మ్మనంగను 
బొల్లులకును ద్విత్వములు ఘటించుం 


అ. బండితోత్తములు కృపాసముద్రో ముర 
జిత్తటంచుం జదివిచెప్ప వినుచు 


620 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 
నసురవైరి విడిచి, యన్యదైవతములం 
గొలుచు మూఢమతులు, గలరె యనంగ. 98 
వ. ఇవ్వి స్వరసంధు లనంబరంగు నింక వ్యంజనసంధు లెట్టి వనిన. 99 
అద్భుతశబ్దసంధి 
మూ.సూ. బోరద్భుతశబ్బార్థే. 28 
ధథ 


ఆ. అద్భుతార్థవాచ, కాంధ్రశబ్దంబున 
నడిమి వ్రాంతకొమ్ము, చెడును నిలుచు 
హరి ధరించెం గేల, నబ్రంపుగిరి యనం 
ద్రావె నబ్బురంపు, దవ మనంగ. 100 


పుకారసంధులు 
మూ.సూ. పోశ్చ తదాద్యర్థవాచకేషూతః. 24 
తే. అప్పు డెప్పుడు కప్పురం బిప్పు డనుచుం 
బలుకుచో వీని నడిమి (వాం తలకు గలుగు 
కొమ్ములుండును బోవును గొమ్మకప్ర 
మవ్లు గా కెప్పు మేన బూయం గల దనంగ. 101 


టుకారసంధులు 
మూ.సూ. వికృతిపదే లౌటోరపి. 25 


ఆ. అవని శృంగసహిత మగు తృతీయాంతస్థ 
మునకు డాపలించి, తెనుంగులందుం 
గల టకారశ్ళంగ ములు పోవు నుండు ని 
ట్లనియె నిట్టు లనియె, ననంగం గృష్టు 102 


రేఫసంధి 
మూ.సూ. ఉపథా రేశ్చావితశ్చ లుగ్వా స్యాత్‌. 26 


కాకునూరి అప్పకవి 621 


అప్పకవయము 


క. _కడవర్ణమునకు దాపలి 
కడరేఫము గుడుసు లుక్కు గాంచును దనకున్‌ 
గుడిని *చకారము లుండెడు 
నెడల వికల్పమునం బన్నగేశ్వరతల్పా. 103 


క.  పేర్చిరి పేరిచి రరిం బరి 
మార్చిరి పరిమారిచిరి గ్రమంబున ధనముల్‌ 
గూర్చిరి గూరిచి రప్పులు 
దీర్చిరి తీరిచిరి నాంగం దెల్లంబయ్యెన్‌. 104 


లే. మొదల రేపాక్షరంబు నాపిదప దాని 
జడ్డయును గూర్చి యొకటి గాం జదువుకొనుచు 
ముందు జడ్డయు వెస రేఫమునకు బదులు 
గిలుక విభజించియు లిఖింతు రిల గుమతులు. 105 


క. ఆజంటులం జఅియటులం బథింటెల 
గతింటెల మొతింటెలను గల, కారము లెల్లన్‌ 
దటి నెజసున్నలు నగు, న 
య్యజంటులం బఅం టులను ద్రుతములగు వలసినచోన్‌. 106 


నరలడశృ్ళంగసంధులు 
మూ.సూ. పదమధ్య న రల దానాముతశ్చ, పూర్వప్రయోగసిద్దానాం లోపో వా స్యాక్‌, 
27 
క. ధరం బదమధ్య నరలడా 
క్షరముల కొమ్ములు వికల్పకంబున విద్యా 
ధరసన్నుత లోపములగుం 
బురాతనకవిప్రయోగములం గొన్నిటన్‌. 107 


622 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


ఆ. కాను తూర్పు తెల్పు, గాడ్పు కానుపు తూరు 
పచ్చ తెలుపు గాడుపనుచు నిట్లు 
కొమ్ము లడంగు నుండుం గొన్నింటందొల్లింటి 
వారు కావ్యములను వాడుకతన. 108 


క. *పద మూనుదుం బదరుదుం బొద 
లుదుం బాడుదు ననుచు నిట్లు లోకంబున నొ 
ప్పిదము లగుకొన్ని పదములం 
గదలవు నడికొమ్ములాది కవు లొడబడమిన్‌. 109 


ఆ. వినుడు చారుడు తలుండు, విడు దను పలుకులు 
చిబుంతబొట్లమీంద, జెంది యునికి 
నరసిజాతనేత్ర, నరలడాక్షరముల 
కొమ్ము లడంచి సంధిం, గూర్చ రాదు. 110 


త్రివిక్రమమతసంధులు 
మూ.సూ. తేషామితశ్చ తద్వత్రివిక్రమమతేన. 28 


ఆ. నడిమి నరడలకు, గుడు లేంగు నుండును 
ధరం ద్రివిక్రముని మ, తమునం గొన్ని 
పూన్మి గూర్చి కల్కి బుడ్చి పూనికి గూరి 
మనుడు కలికి బుడిపి, యనుచు నిట్లు. 111 
నరలడాకారలోపవర్ణము 


చ. కొలందిగ మున్ను చెప్పెం జరి, కొండనృ్ఫసింహుండు వెల్ల యంచు నీ 
వల నగసాలరుద్రపను, వాడును మొల్క లటంచు గూరిచెం 
దెలియక కొంద తిట్లు వికృ, తిం బదమధ్యమునన్‌ లకార రే 
ఫలం దలపై యకారమును, బాపుదురార్యులు నవ్వునట్లుగన్‌. 112 


కాకునూరి అప్పకవి 623 


అప్పకవయము 


వ. ఇందునకు వినుకొండలోను గుంటిపల్లిభాస్మరయ గారి సముఖమందుం 
గందుకూరి రుద్రయగారు చెప్పినపద్యము. 118 
చ. వెలగకు వెల్ల యంచు సర, విం జరికొందనృ్ఫసింహుం డాదంగా 
మొలకకు మొల్మ యంచుం గవి ముఖ్యుండు రుద్రపపల్మ దోసమే 
భలళిభళి మంచిమాటయె ప్ర బంధము నా జలరాశి యందులో 
పల నెరసుల్లహింతురె యపారములౌ మణులెల్ల నుండంగన్‌ 114 
కవిభల్లటమతసంధులు 
మూ.సూ. కవిభల్లటైః క్రియాణాం నామ్నాంచోల్లోప ఇప్యతే హేషు, 
ప్రథమమైకవచనమాత్రే వికృతౌనాన్తాదయో౭_పి కథ్వనే. 29 
తే. ధాతుపదములకడపటం దనరు రేఫ 
శృంగములకు లోపంబులు చెల్లుచుండు 
హల్లుపై కొన్న చోం గవిభల్లటార్య 
మతమున వికల్పనంబునం, బతగగమన. 115 
తే. సర్వగతుండని హరి నెన్ను దుర్విబుధులు 


బ్‌ 


పరమపురుషుని గాం దలం, తురు తపసులు 
* శుతిమయుండని చెప్పుదు ర్బూమిసురులు 
(బ్రహ్మమనుచు నెజఖుంగ లే రనుజవరులు. 116 


భల్లటవిరచిత ఫక్కిలో సూత్రంబు 
వలనను బైహల్లు, నిలుచునపుడు 
ప్రథమైకవచనము, ల్పలికెడుచోటను 
సమసనములు గూర్చు సమయమునను 
దెనుంగునామంబుల, కొనలనుండెడు నర 
లడలకొమ్ములు విక, ల్పంబువలనం 
గాంచును లోపము, ల్లన్మూసెం గనుమూసె 
గోర్నాంటెం జెక్కిట, గోరు నాంటె 


624 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


తే. మరుండు విల్పూనె విలుపూనె, మధుండు జాజి 
ననల వీడ్మ్శొనియెను వీడు, కొనియె ననంగ 
సాయపాన్వయవేంకట, క్షాపదత్త 
కామెపల్యగ్రహారనగర్యధీశ. 117 


తే, కాంతచన్లవ చనుగవ, కార్మెజుపులు 
కాటుమెబుపులు వాల్లంటి, కలికి వాలు 
శోగంటి చెడ్చాటు చెడుపాటు, గాంచె ననుచు 
దెలుంగుసమసనముల నిట్లు, పలుకవచ్చు. 118 


తే. చట్టుజాతికిం జట్రాయి, గట్టుటేని 
పట్టి యనుచోట గటైేని, పట్టి యనుచు 
సమసనముల టకారశ్ళంగములు నడంగు 
నాదిశబ్దంబు సూత్రంబునందుం గలిమి. 119 
బెపవిభక్తికములు 


మూ.సూ. బెపవిభక్తికసంజ్ఞా వర్గ్ణాష్టింట్యాదయో భవన్తీహ, 
రుల్వాదే ర్నామ్నాం స్యు స్తే హి విభక్తా సమాసేచ. ౩30 


2 


అవిభక్తికములగు నాంధ్రనామములందు6 
(బథమావిభక్వేక భాషణముల 
కొననుండు రుల్వాదు లను బాజం దోలి వి 
భక్తులందును సమా సోక్తులందు 
నవని నాదేశంబు లగుచుం డింట్యా 
ద్యక్షరంబులు నిలుచు ప దంబు లెల్ల 
నౌపవిభ క్తికా హ్వయములై కృతులను 
బహువిభక్తులను జూ పట్టుచుండు 
తే. నిపుడు చెప్పిన రుల్వాది లిపులు కొన్ని 
యెందు నాదేశములులేక, యొప్పటట్లు 


కాకునూరి అప్పకవి 625 


అప్పకవయము 


బ్‌ 


బ్‌ 


సమసనవిభక్తులను రెంట, నమరెనేని 
యవియు నౌపవిభక్తికాా హ్వృయము లయ్య. 


రలవర్ణముల శృంగ, ములకును గుడులకు 
డాలకొమ్ములకును, టీలువచ్చు 

నీటికి దాక పం, దిటికిం దోండేటి 
కంబటికిం గూటికి గుడి, పాటి కనంగ 

జడ్డలు గలనలా, క్షరశ్చంగములకును 
గొన్నిమాటలకు లా, గుడుసులకును 

గట్టిబొట్టులకుడి, కడ దుకారములకుం 
బూరయుక్తంబు లై, పొందుం డీలు 


చంటి కింటికి గొంగగు, ద్దంటి కజంటి 
పంటికిందుపాకిగుంటికి, రెంటి కనంగ 
*యిజ్టులకుం దిజ్తు లగు నూతి, కేటిమిర్తి 
కనంగ షష్టినిగొన్నింటి, కమరు నిట్లు. 


పాలేటి కాలువ, పందిటిగుంజ తాం 
బేటినో రంబటి, పిండికుండ 
కాటిపాపండు *జుంటి, గడ్డ యింటిమగండు 
గొడ్డంటినరుకుడు, గుంటికోవి 
ముంజేతికంకణం, బులు చేంతిసొరకాయ 
*క్రార్తివీరుండు పెద్ద, గోగొర్తి చెక్క 
నాంపజొన్నలు కతి, వేంపపూవుల దండ 
లలపాంపమేతరి, యంపిములుకు 


“నుపపెనమునం బోసిన, మినుపదోసె 
లనుపపప్పును జొక్కంపు, టెనుపనేయి 


626 


120 


121 


కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


యనుచు నిట్లు సమాసంబులందుం గొన్ని 
పలుకులను నిల్చు నౌపవిభక్తికములు. 122 


అనౌపవిభక్తికములు 


దూరు పేరుబిడారు, తొలకరి పుల్లరి 
చాలుపాలు రవాలు, జగిలి మొగలి 

యీడు జోడును గీడు, నెన్ను పన్నును* చెన్ను 
కల్లు జల్లును పొల్లు, గాలి జాలి 

చెండు దిండును దండు, చేదోయి (ప్రొయి వేయి 
పాదు *వేదూదేదు, గేదెముఖ్లు 

గీము తొల్లిటిబాము, మోము పున్నమనోము 
కొమ్మిమ్ము తలదిమ్ము, జొమ్ము సొమ్ము 


బ్‌ 


తే. మనుము మొదలగు వికృతినామంబు లొక్క 
కొన్ని తుదల రుల్వాదులం గూడుకొనియు 
లలివిభక్తులను సమాసములను రెంట 
భువి ననౌపవిభక్తికంబు లగుచుండు. 123 


మువిభక్తిలోపము 
“మూసూ, ప్రథమావైభక్తికమోర్లుక్‌ పూర్ణో వా పతి క్రియార్ధే తు. 


తే. పడియె నను క్రియ తుది నిల్చం, బడియెడు నెడం 
(బథమయగు మూకు సమసన, పదమునందుం 
బెలుచ నాదేశమగుం బూర్జ, బిందు వదియు 
లోపమును జెందును వికల్ప, రూపములను. 124 


క. పదంతి పియంపడియె భయం 
పడియె సుఖంపడియె సంభ్రమంపడియెం బదం 


కాకునూరి అప్పకవి 627 


అప్పకవీయము 


పడియెం బ్రియపడియెం గడు భయ 
పడియె రమించి సుఖపడియె (భ్రమపడియెననన్‌. 125 


తే. (భ్రాంతిపడి చింతపడి యను, పట్లం బెద్ద 
సున్న గలుగదు కొనను మూసున్న యగుట 
బలము పడియె మదేభముపడియె ననినం 
జెడి చనదు మూ సమాసంబు నుడుగు గామి. 126 


పువర్ణాదేశము 

మూ.సూ. తస్య సమానే పుంపూ. 32 
క. ఆదివిభక్తిముకారము 

యాదవవర కర్మధారయసమాసమునన్‌ 

మెదినిపైం జెందుం బువ 

ర్దాదేశం బది సబిందు, వగు వలసినచోన్‌. 127 
తే. పడంతి యబ్రపుటూరు ల బ్రంపుటూరు 

లతివచోద్యపుటారు చో ద్యంపుటారు 

మగువసూక్ష్మపుంగౌనుసూ,క్ష్మంపుంగౌను 

కలికిచొక్కపుమేను చొక్కంపుమేను. 128 

అధర్వణమతసంధులు 

మూ.సూ. ను మోతో హల్యధర్వణాచార్యమతాత్‌. 338 
లే. సమసనమున నామాంతశృ్చంగములకెల్ల 

హల్లు గదియ స్వార్థంబునం బొల్ల ద్రుతము 

వికృతి నాగమమై ద్రుతప్రకృతిపగిదిం 

గాంచు సంధి నధర్వణ కవిమతమున. 129 


628 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


క. చనుగవకుం జనుంగవ యనం 
దనరుం దలిరుజొంపమునకుం, దలిరుంజొంపం 
బన వచ్చుననుంగు వెలందికి 
ననుంగున్వెలంది యన శ్లిష్టమగు స్థిరపరతన్‌. 130 


పదమధ్యధ్రుతలోపబింద్వాదేశములు 
మూ.సూ. శత్ర రే తూతశ్చౌనోస్తస్య స్యాచ్చ పూర్ణబిన్దురపి 34 
ఆ. తెలుంగువర్తమానముల షష్టవర్ణంబు 
కొమ్ము పిజుంద ద్రుతము కొమ్మమరినం 
గొమ్ములోపమగు ద్రుతమ్ము పూర్ణం బగు 
క్షమను గొన్నిటను వికల్పమునను. 131 


క. చనుచును బూనుచు నెన్నుచు 
నను కొన్నిటం దక్క నంచు, ననుచును వించున్‌ 
వినుచును గనుంగొంచును గను 
గొనుచును దించుందిను చనంగ, గూడును గృతులన్‌. 132 


తే. ధాతుపదముల నడుమను, దటలపిజుంద 
వెలయు ద్రుతములు స్వరసమన్వితము లగుచుం 
దొలంగి తమ చోటం బూర బిందువులు చనిలుచుం 
గొన్నిటను గనుంగొందుం జే, కొంటి ననంగ. 138 


ప్రథమైకవచనద్రుతప్రకృతులు 
మూ.సూ. వాత్మాస్మదోర్టుతస్య స్యాల్లుక్‌. 85 
క. శ్యామాంగ నేను దా నను 
నీమాటల కొన ద్రుతంబు, లేంగు నిలుచు హ 
ల్లామీంద నుండు నప్పుడు, 
నే మనుదును నేను మనుదు, నీకృప ననంగన్‌. 134 


కాకునూరి అప్పకవి 629 


అప్పకవయము 


తే. తాను నేనను పలుకులలోని ద్రుతము 
లడంగుచో మీందం బరుషంబులసురదమన 
సరళలిపులగుం దద్దు తాక్షరము లర 
బిందు లగుం దాం జనంగ నేం *బిలిచితనంగ. 185 


పదాంతద్రుతలోపము 
మూ.సూ. వాక్యాన్తగతపదానాం చ. 36 


క. పసగల సీసాదికముల 
వసుమతి నాక్కొక్కపదము, వాక్యమనంగా 
నెసంగు దదంత్యపదము తుదం 
బొసంగు నకారంబు పొల్ల, పోవు న్నిలుచున్‌. 136 


తే. దానవారాతి కేళికో ద్యానసీమ 
నాకభూజంబు చెంతంగాం, తాలలామ 
ననఘగుణ ధామ సత్యభామను బెరిమను 
గలయు నిచ్చలు ననంగ ల క్ష్యంబులయ్యె. 137 


పదాంతప్రాణలోపము 


క. నాంతపదాంత ద్రుతమున 
కెంతయుం బ్రథమాబహూక్తి, కేతెంచుతృతీ 
యాంతస్థంబునకుం బ 
ద్యాంతంబున స్వరము లోప, మగుం గొన్నింటన్‌. 138 


క. నలినాక్షతెలుంగుపద్యం 
బుల కడపల నుండు నలల, పొల్లులకు మహీ 
స్థలి గుడుసులు శృంగములును 
నిలుపరు చదువు నెడ లాక్షణికు లెచ్చోటన్‌. 189 


630 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 
ద్రుతప్రకృతికాంతబిందుసరళాదేశము 
మూ.సూ. పరుషా ద్రతప్రకృతికాత్సరళాస్సుు స్తద్దుతం చ బిన్దుస్స్యాత్‌ 37 


పీ ధర ద్రుతప్రకృతిశ, బ్దంబులపై బరు 
షంబులు *సెడి సర,ళంబు లగును 
దుతములు ఖండబిందువు లగు నాపట్ల 
గాధేయమునివెంటం గదలి నడచెం 
జరణపంకజధూలిం, జట్టు నాతిగం జేసె 
వెసం డొక్కు మనకుండ విల్లు విటిచె 
ధాత్రీ తనూభవం, దగ వివాహంబయ్యె 
గురువైభవంబునం బురికి వచ్చె 


ఆ. నినకులేంద్రుం దనంగ, నివి యుదాహరణంబు 
లిట్టి చిన్ని సున్న లెల్ల గుజుచ 
లిపులమీంద నుండు నపుడు గొప్పలు నగుం 
గదమవ్రాలమీంద, గావుగాని. 140 


ఆ. ముంగమురువు దాలిచెం గాంత యన నిట్లు 
గొప్పసున్న లగును, గుబుచమీంద 
రాజు నగ్ని గాలి, చేం జాల నన నిట్లు 
నిడుదమీందం గావు, నిండుబొట్లు. 141 
ద్రుత ప్రకృత్యంతసరళాదేశము 


మూ.సూ. అవికారగతే తస్మిన్నపి సరళా ఏవ సన్తి తే పరతః. 88 


బ్‌ 


అవని ద్రుతప్రకృ త్యంత ద్రుతంబులు 
చెడి బిందువులు గాని యెడల వాని 
వలపలి పరుషము, ల్వరుసతో సరళంబు 
లవుంగాని యచట బిందువులు లేవు 


కాకునూరి అప్పకవి 631 


అప్పకవీయము 


తండ్రి పంపునను గాం, తారంబునకు నేంగి 
సమదవిరాధుని జావ మొత్తె 

నతివతోడను డేకు టాకుటింట వసించెం 
గనకమృగంబును దునిమివైచె 


తే. భామినిని బట్టుకొనిపోవు, పజ్మికంఠు 
నంతకునిం జేర్చెం బుత్రమిత్రాన్వితముగ 
నగరమునకు మహీజాతను గొనివచ్చె 
రాముం డర్శ కులాంబుధి, సోముం డనంగ. 142 
ద్రుతప్రకృతికాంతద్రుతలోపము 
మూ.సూ. లుగ్వా ద్రుతప్రకృతికాత్సరతస్సరళే స్టిరే చ నస్య స్యాత్‌. 89 
సీస మాలిక - సరళంబులును స్థిరా, క్షరచయంబును 
ద్రుత ప్రకృతి శబ్దంబుల, పైని గదియు 
నపుడు తదంత ద్రు, తాక్షరంబులు విక 
ల్పమున లోపంబులై, పరంగుచుండు 
జనియించె గరుడకే, తనుండు దేవకియందుం 
బెరిగెను గోపికి, బిడ్డం డనంగ 
నఖినుతిం గాంచె జం, భారి ముఖ్యులచేతం 
బూతనను జయించెం, బురిటిలోన 
ననుపమస్థితి డెంద, మున భీతి నొందక 
చంపెను డింభుం డై, శకటదైత్యు 
నడం చె దుష్టాత్ముం దృ, ణావర్తు మెడం బట్టి 
తిగిచి బ్రేపల్లెను, దిక్కుల ద్రువ 
గర్గుచే బహునామ, కములు గాంచెను నెటి 
పెను బాలలీలలం, బెక్కు గతులం 
బొడచూపె ఖేచర, భూచరావళిన్‌ దల్లికా 
నంబునను ఖ, గాలి మెచ్చం 


632 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


గదలె ఘోషాంగనా, సదనంబులకు వెన్న 
ముచ్చిలియెను గంట, 'మోంగకుండం 
జేసె ఛిద్రంబులు, క్షీరభాండంబులం 
బలికెడు ఛలవాక్య,ముల వనితల 

బడవైచె రుంపాప్ర, భంజనుండన మద్దు 

లరిగెను యల్లీరవాటవికిని 
వదలక కాచె రే, వలు మీజం గ్రేపుల 

గోపకులను రీవిం గూడి మాడి 
తునిమె ధక్మకుం జర్మమునకు నోయన 

వత్సదనుజుని ధాకతోం దలంక కుండ. 
నిర్జించె ధీరుండై నిలిచి బకాసురు 

నఘుని ధాత్రిని గూల్చ నద్భుతముగం 
గల్పించె నీరేజగర్భుండు డాచిన 

వలను మీఅంగ నూత్నవత్సములను 
గ్రీడించె ఫలితశాభిచ్చాయలను మౌళిం 

జుట్టిను ఫుల్లప్రసూనమాల 
నవలీల భంజించె, నావులం గాయుచు 

గర్జభాసురుని భీ కరశరీరుం 
గాళియు మర్దించి, కాళింది వెడలించెం 

ద్రావెను మండెడు, దావవహ్ని 
సరసి యాదళణేళి, సలుపుచుండంగం జే 

కొనియెను యువతుల, కోక లెల్ల 
భుజియించె రుచికరంబుగ విప్రవనితల 

చేతను రాజాన్నజాత మెలమి 
రక్షించె లేఖభర్త నుతింప నెల్లర హ 

స్తంబునను లీల, నచలమెత్తి 


కాకునూరి అప్పకవి 633 


అప్పకవయము 


శరమున వరుణకిం కరుం డె త్తికొని పోవు 
నందుని వెదకి పంతమున దెచ్చెం 
దాల్చి శయాంబుజాతంబున వేణువు 
పూరించెను శిరీషములు చిగుర్చం 
బాడె షడ్డస్వర, (ప్రభవగీతంబు వి 
రాలి బెట్టెను షట్బదాలకలను 
జలమున సుందరీ జనములం గికురించి 
చనియెను సూనవృక్షములనడుమం 


తే. గరుణ హేమాంబరంబుతోం, గానవచ్చి 
మానమెల్లను హరియించి మరునికేళి 
వారి నెల్లను దేల్చెను వరుసకొలంది 
నన ద్రుతప్రకృతుల కుదాహరణము లగు. 1483 


తే. ధేనుపాల తవర్గద్వితీయ మొకండు 
మొదలియను నాసికంబులు, మూండులిపులు 
నాంధ్రసంస్కృతశబ్దాదు లందు లేమిం 
జేసి వానికి లక్ష్యము, ల్చెప్ప నైతి. 144 
ద్రుత ప్రకృతికాంత ద్రుతశ్లేషము 
మూ.సూ. అలుకి చ సంశ్రేషస్స్యాత్‌. 40 
క. లలి సరళస్థిరముల డా 
పలినాంత పదంబు లూంది, పలికెడుచో సం 


ధులు గాంచును డతవర్గం 
బులు నాతిటిచెంత దక్కం బొల్లులయి హరీ. 145 


క. టతవర్గంబులు రెంటను 
సతతము సరళాక్షరములు, సమలిపులును ని 
ర్జితము ర నాంతపదాంత 
దుతములనుం గూడుకొనవు, తుదిం గదిసినచోన్‌. 146 


634 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 
మాలినీవృత్తము 
నలువం గనిన వేల్పు, న్గంధవాహాదతల్పు 
న్నలకలిభయహర్త, న్లాంబవత్యాత్మభర్త 
న్నలినదళసమాక్షు, న్నాణదైత్యేం ద్రశిక్షుం 
దలంతు ననంగ జెందుం, దన్నకారంబు లెందున్‌. 147 
మహాస్రగ్ధర 
నవతల్పాయం దలంతు, నగపతిగమను, నృత్రచి త్రధ్వజాంకు 
న్నవకందర్పావతారు, నృణిపతిశయను, న్ల ప్రనాధథేందు నేత్రు 
న్నవరత్నాంచిత్మిరీటు, న్స షపదజనకు, నృర్మవస్తాపిధాను 
న్నవనీతక్షీరచోరు, న్నతజనసులభు, న్మానిహృత్సద్మవాసున్‌. 148 
నరకపుప్పిణీవృత్తము 
నరకభయసంహరు, న్యాదవాగ్రేసరు 
న్నరకదనుజాంతకు, న్రాహిణేయానుజు 
న్నరముఖసురార్చితు, న్లక్ష్మణావల్లభు 
న్నరహరిం దలంచెద, న్వాంఛితార్దాప్తికిన్‌. 149 
స్రగ్విణీవృత్తము 
నీరజాతేక్షణు, న్మేషసింహాసను 
న్నారదాదిస్తుతు, న్న ట్పదశ్యామలు 
న్నారకాపద్దరు, న్సామజేంద్రావను 
న్నే రహస్యంబున న్ఫృద్గతుం జేసెదన్‌. 150 
ద్రుత ప్రకృతికాంతబింద్వాదేశము 
మూ.సూ. బిన్దుం ప్రవదన్తి తం కచిత్మేచిత్‌. 41 
తే. కడుందృతీయచతుర్ధవ, రములం గలుగు 
సరళములు సమలిపులునుబరములైన 


కాకునూరి అప్పకవి 635 


అప్పకవయము 


తటిని నాంతపదాంతద్రు, తంబుపొల్ల 
బెటికి యై నిత్యముగం బూర్జబిందు వగును. 151 


క. నన్నయసూత్రమునం గ్వచి 
త్తన్న దొకటిం దక్క బొట్ల, కక్షరనియమం 
బెన్నుట లే దాదికవుల్‌ 
గొన్ని తెలుంగు లరసి తెలిసి, కొంటిని వీనిన్‌. 152 


వాక్యం. అవి యెయ్యెవి యంటేని దృతీయవర్గసరళంబునకు రాచమల్లువారి 
షష్ట స్మంధములోను ప్రయోగము *... చతుర్భవర్గసరళంబునకు 
రాఘీవపాండవీయము లోను భారతార్థమునందు పింగలిసూరపరాజు 
ప్రయోగము... టవర్ల ద్వితీయమునకును తైశంకవోపాఖ్యానములో కవిసింగరన్న 
ప్రయోగము... 153 


క. డుంగీశు భైరవుని శితి 
కంఠు విశాలాక్షి దండ కరు జాహ్నవి వై 
కుంఠపతి గుహుని లోలా 
రుం రేవలు మీజ భూవ, రుడు పొడగనియెొన్‌. 154 


టవర్గచతుర్ధంబునకు అధర్వణాచార్యుల విరాటపర్వమునందు :- 


తే.  ఢాంఢమిత భేరికాధ్వాన ముం ఢులీని 
నాదమును మిన్ను ముట్ట ననారతంబు 
పెక్కుగంధర్వపతులు న, ల్లికులందుC 
గాచు సౌగంధికంబు దేగలరె యొరులు. 155 


తవర్గంబునందు ద్వితీయవర్ణము సంస్కృతాంధ్రశబ్దాదులందు లేదు గానం 
బ్రయోగంబు గలుగనేరదు, చతుర్ధాక్షరంబునకు అనంతుని ఛందమునందు- 


తే. పేర్చి పొల్లనకారంబు, బిందువగుచు 
మీంద నున్న ధకారంబు, నూంది ప్రాస 


636 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


బంధ మగుం గృష్టుం డుదయించి, నం ధరిత్రి 
యంతయును నిరుపద్రవం, బయ్యె ననంగ, 156 


క. ముందర గజబమకారము 
లొందిన నాంతముల తుదలనుండు ద్రుతములం 
గ్రందుకొని వికల్పంబున 
బిందువులుగం జేసి కృతులం బెట్టుదురొకచోన్‌. 157 


బ్‌ 


అంగజకేళిం దేల్చెం గోపకాంతల 

నగము హస్తంబున, న్లరిమం దాల్బం 
*ఉ%ర్చంబి భోజధరావ, రుం జముకడం జేర్చె 

నరుం బ్రోచె రణముననగ మెజుంగ 
జాంబవంతుని గెలి చెం బంటుతనమున 

నతికె జక్రంబునన్నాణుపాణు 
లమ్మకుండలము లిచ్చెం మహీసుతుం 

జంపి నాటె భూతలమున, న్మఘవతరువు 


తే. దైవమాత్రంబె దేవకీ దేవిపట్టి 
దేవదేవుండు శ్రీవాసు దేవుం డనంగ 
గజబమంబులడాపలంగదియు నట్టి 
నాంతపదములకెల్ల ల క్ష్యంబులయ్యె. 158 


నమకారద్విత్వమై త్రము 


తే. తమకు దాము ద్విత్వంబు లై, యమరునవియు 

బిందువులు డాపలను వెలుం, గొందు నవియు 

నొక్కరూ పయి పూర్వప్రయోగసరణి 

నములు ప్రాసంబులకు నిల్చు, దమకుం దాము. 159 
క. మిన్నేబుపాదమున థా 

త న్నాభిని గుసుమశరు నె దం గాంచిన నీ 


కాకునూరి అప్పకవి 637 


అప్పకవయము 


సాన్నిధ్యము దొరకుటకై 
సన్నుతి సేయుదురు నిన్ను సనకాదు లజా. 160 


క. తమ్ములను మల్లికాకు 
సుమమ్ముల మరువాదిపత్ర, మాలిలికలను భ 
క్తి మ్మురసంహరుపూజలు 
సమ్మదమున సలుపం గలుగు, సకలార్ధంబుల్‌. 161 
పదాంత నులుకారద్విత్వలోపములు 
మూ.సూ. ప్రథమాలుగపి ద్వినుల్యోః 42 
క. సమయును వికల్పకంబున 
శమితదనుజ తమకు దాము జడ్డలయి పదాం 


తముల వెలింగెడి నులువ 
రములను బ్రధమాక్షరములు రాజీవాక్షా. 162 


తే, కన్ను మూసెను గను మూసెం, జన్నుదోయి 
గబ్బిచనుదోయి మిన్నువాం క మినువాంక 
ముల్లు నాటెను ములు నాటెం, బల్లుగంటి 
తరుణి పలుగంటి కల్లుముం, త కలుముంత. 163 


ద్రుతలోపసమానములు 
మూ.సూ. ద్రుతస్య సర్వత్ర లుక్సమాసేషు. 48 


తే. వనధితనయేశ యయినటు, వంటి యనుచు 
బరపదవిశేషణము తేట, పజచుకొనుచు 
దొలుతటిపదంబుకొనం నుండు, ద్రుతము గుడియు 
సమసనమునందుం జెందు లోపములు కృతుల. 164 


క. కదడపలిదధ్రుతమును గుడియును 
బొడ వడంగిన బయిని బరుష ములు సరళము లౌం 


638 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


జెడవు పెజహల్లు లెల్లను 
సడలక (ప్రాణంబు లెల్ల, సంధులు. గాంచున్‌. 165 


తే. జగతి జప్పనికూరకుం, జప్పంగూర 
చనును జక్కనిచాయకుం, జక్కంజాయ 
హెచ్చు “పచ్చనిటోపికిం, బచ్చండోపి, 
గరిమం గమ్మనితావికిం గమ్మందావి. 166 


ఆ. చల్లగాలి తీయవిల్లు నా సరళస్థి 
రాక్షరములు తొల్లి, యట్ల నిలుచుం 
బంచబాణజనక, పచ్చావు నల్లావు 


లనుచు నచ్చులెల్ల, నదుకునిట్లు. 167 
హేమాచార్యమతసంధులు 
మూ.సూ. హేమో క్తేః పరుషాణాం గసడదవాస్సుుః పదాత్‌ ద్వన్స్వె 44 
క. సుమనఃస్తుత ద్వంద్వసమా 


సమునను హేమోక్తిని బర శబ్దాదిమవ 
ర్హములగు పరుషాక్షరములు 
తమరూపులు విడిచి గసడదవలగు వరుసన్‌. 168 


ఆ. కసవుకట్టెలనంగం, గాలుసేతు లనంగ 
నిక్కు డెక్కు లితండు, నేరం దనంగ 
నొప్పుదప్పు లనంగ, నూరుపల్లె లనంగ 
జరుగు నిట్లు ద్వంద్వ, సమసనమున. 169 


ప్రధమాంతగసదడదవాదేశము 

మూ.సూ. గసడదవా స్ఫ్యుః ప్రధమామాత్రా దాత్మాస్మదో ర్వినా పరుషాః. 45 
సీ. _శుకమునిస్తుత ద్రుత, ప్రకృతు లౌ నేను దా 
ననురెండు దక్కంగ, నవనిం గలుగు 


కాకునూరి అప్పకవి 639 


అప్పకవీయము 


(ప్రథమావిభక్తుల, పైని దత్తుల్యశ 
బ్దములమీందను గమ్య పట్టు నాం(ధ 

శబ్బాదిగతపరుషంబు లేనింటికిం (గమము 
దప్పక వచ్చు, గసడదవలు 

సిరి గలిగిననాండు, పురుషుడు సెలరేంగి 
నిక్కంబు డెక్కులు, నెరపుం గాని 


తే. ప్రియము దళు కొత్త నర్ధికిం బెట్ట లేండు 
కలిమి వోయిన నీగికిం గాంక్ష సేయు 
నపుడు గలుగునె తనకుం గా సైన ననంగ 
నివి యుదాహరణము లయ్యె, నెన్నిచూడ. 


170 


మూ.సూ. న వికృతిశబ్దా తృరత స్సాంస్కృతికానాం భవన్తి గసడదవాః. 46 


సీ పరమాత్మప్రథమావిభక్తులమీందను 
దత్సమానాంధ్రశబ్బములమీందం 
గల సంస్కృతపదాది గత పరుషంబులె 
ల్లెడ నిజరూపము ల్ఫెడక నిలుచు 
గాదిలిజవరాలు కమలనివాసిని 
చిణుతముద్దులపట్టి చిత్తజాతుం 
దడనుంగుంజుట్టంబు టం కాయుధహస్తుండు 
మక్కువమజింది తామరసవైరి 


తే. నిక్క్మమర్శిలి మామ పానీయరాశి 
యరసి చూడంగ నెవ్వని, కట్టివేల్పు 
నాండు కరుణించి నాకు స్వ, వ్నమున వచ్చి 
తెనుంగు గావింపుమనియెను, దీనిననంగ 


640 


171 


కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 
కల్పితకల్పవల్లీ సమాసలక్షణసీసమాలిక 


50ప0చదశవిధాంధ్ర, పద్యగర్భితములై 
కరధృతకరుహము, ఖ్యంబు లఅగుచుం 
బరంగు ద్వితీయవి, భక్ష్యేకవచనాం 
త సంస్కృతభాషాష్ట సమసనములు 
వాని కధ్యాహార్య, మై నౌమి యను ధాతు 
పదము పైకొనునభి, ప్రాయములకు 
సమసనాంతస్థితా, క్షరములపైం గల తల 
కట్టులకు శృంగములు ఘటించి 
బొట్టుల వలపలం, బొదలు వవర్గాద్యక్ష 
రము లెల్ల దత్సరళములు చేసి 
యాదివర్గద్వితీయములదాపల నుండు 
పూర్ణంబులకుం బద్యములకు దుదిని 
దనరుసున్నలును బొల్లనకారములం 
జేసి పఠియింప నగునాంధ్రపద్యవితతి 
తరువాత గంద పద్యముతోడం గులకమై 
తలచూపు దానికి ధాతుపదము 
మదవిలసితయు గ్మం బయ్యెం బదబదం 
బునకు సష్తాక్షరంబులుగం జదువ 
నిపుడు చెప్పినవృత్త, మే యంగవిధులచే 
మధుమతివృత్తనామంబు గాంచుం 
బాదపాదమునకుం బదునాల్లువర్ణము 
ల్లావింపం బ్రహరణ కలిత మయ్యెం 
దొలుతటిసమసనం బుల (ద్రుత ప్రకృతు 
లై పై నొక్మసమసనపదముం గూడి 


కాకునూరి అప్పకవి 641 


అప్పకవీయము 


పంచదశాక్షరో దంచితపదము లై 
మణిగణనికరసమాఖ్యం జెందు 
నష్టమాత్రావృత్త యమళ మయ్యె ద్రుతాంత 
సమసనం బొక్ళొక్క చరణమైన 
నాంతసమాసద్వయం బొక్కపాదమై 
రగడలలో మధురగతియు నగుం 
దలపోయ నిటుల వ్యత్యయలేఖన క్రమ 
విధులు షోడశలఘు వృత్తమండ్రు 
ద్విపద పాదంబయ్యె, దీనికిం గడపలం 
జూపట్టు ద్రుత మరసున్న యైన 
వెస ద్రుతాంతంబు లై, నసమాసములు 
నాల్గు హరిగతి కేకాంఘి, యై తనర్చు 
వేమటు కడపల, వెలయు సమాసంబు 
మొదలుగా దుదయును, మొదలు గలయం 
జదువువేళం దృతీయ, సప్తమసమసన 
చరమవబిందులు ద్రుతాక్షరము లైనం 
గనుపట్టు నెనిమిది, కందపద్యంబులు 
గణయతిప్రాసము ల్మడమ గాక 


తే. నిట్టి గర్భకవిత్వంబు లెటింగి నీకు 
గవిత రచియించు వాని భాగ్యంబు వొగడ 
నమరనేతకు ధాతకు నైనం దరమె 
*సహ్యభూ(జా)దక్షిణెకయో జననివేశ, 172 


అవతారిక 
అధేదానీం కాకునూర్యప్పకవివర్యః పంచదశాన్ధపద్యగర్భితాష్టసమాసాన్‌ 
ప్రహరణకలితవృత్తేన సంగృపహ్టాతి. 


642 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


కరధృతకరుహం, కరిహితకరణం 

కరుహసఖరుచిం, గరుడఖగరథమ్‌ 

ఖరఘనకరవిం, ఖరతరకరగం 

గరళముఖరిపుం, గరధరకరతమ్‌. 178 


టీక. _బాలానాం మందబుద్ధీనాం సుఖావబోధార్ధమేతదష్టసమాసాంతర్గత 
శబ్దానాం క్రమేణార్థం దర్శయతి ప్రపంచయతి - కరధృతకరుహం కం జలం 
“కం శిరోంబునో" రితి నానార్ధాభిధానాత్‌ - కే జలే రుహతి ప్రాదుర్భవతీతి- 
కరుహ మబ్దం శంఖమితి యావత్‌ - రుహబీజజన్మని ప్రాదుర్భావే చ ఇతి 
ధాతుః కరో హస్తః, బలహస్తాంశవః కర ఇత్యమరః - కరేణ ధృతం కరుహం 
శంఖం యేన తం కరధృతకరుహం శంఖధారిణమిత్యర్థః. యద్వా కరేణ 
హస్తేన ధృతం కరుహమంబుజం యేన తం కరధృతకరుహం పద్మ 
స్యాంభోరువాత్వేన కరువాత్వన్య వక్తుం శక్యత్వాత్‌. తథా చ 
హస్తధృతాంభోరుహమిత్యర్థః - శంఖచ క్రగదాపద్మధారిణం వనమాలినమితి 
ధ్యానాన్తరప్రసిద్దేః. 1 


కరిహితకరణం - కరో హస్తో౭_ స్యాస్తీతి కరీ మతంగజః 'కుజ్ఞ్యరో 
వారణః కరీ త్యమరః - కరిణో హితం మోక్షణం కరిహితం - కరిహితే 
కరణః సాధనభూతః - తం కరిహితకరణం - అత్ర కరణాధికరణయోరితి 
కరణార్ధే ల్యుట్‌. న చాస్య ల్యుడన్య పుంస్వం శంకనీయం. నారాయణ ఇత్యాదౌ 
పుంస్వస్వాపి ప్రసిద్దేః. ఆశిష్యం లోకాశ్రయత్వాల్లింగ స్యేతి జనపదాదిషు పూర్వ 
రభఖిహితత్వాత్‌. పురా కిల పాండ్యరాడి(నద్యుమ్నాభ్యో రాజర్షి - 
రగస్యశాపవశాద్దజేన్హతామాపన్నస్సన్‌ కదాచితృష్టావశాద్దుగోదధిమధ్య 
త్రికూటాచలాగ్రవారుణోద్యానాంతరసరోవరం సమాగత్య దేవలశాపాగత 
గ్రామరూపిణా హూహూగంధర్వేణ గ్రస్తః ప్రాక్షనజన్మతపోవి శేషవిజ్ఞానసంపన్న 
స్సన్‌ పరమెశ్వరముద్దిశ్య సోత్రం. చకార వైకుంఠభవనస్సా వాసుదేవస్తత్సమీపం 
ప్రాప్య మోక్షయామాసేతి సుప్రసిద్ధం భాగవతే. 2 


కాకునూరి అప్పకవి 643 


అప్పకవీయము 


కరుహసఖరుచిం కే జలే రుహన్సి కరుహాణ్యమ్మోజాని కరుహాణాం 
నీరజానాం సఖా హితః కరుహసఖ స్ఫూర్యః అత్ర రాజాహస్సఖిభ్య ష్టజితి 
ట_చ్చత్యయః కరుహసఖస్య సూర్యస్య రుచిరివ రుచిః యస్య తం. కించ 
యథా భాస్వాన్‌ తమో నివర్తయన్‌ లోకం దీపయత్యేవం విష్ణురష్యజ్ఞానరూపతమో 
నివ ర్తయన్‌ లోకదీపకత్వా - త్తస్య భాస్మరతేజోవత్వం యుక్తం. యద్వా 
కరుణాణ్యుత్సలాని తేషామపి జలరుహత్వస్య వక్తుం శక్యత్వాత్‌. 
కరుహాణాముత్సలానాం సఖా హితః కరుహసఖ శ్చంద్రః కరుహసఖస్య 
భూషణమయచన్షస్య రుచిర్యస్యతం బాలభావే హరిణార్థ చంద్రాో*కార 
భూషణధారణస్య కర్ణామృతే షూక్తత్వాత్‌. యద్వా “సూర్యకోటి ప్రతీకాశం 
చన్లకోటిసమప్రభి మితి పద్మపురాణే భగవద్దానాంతరస్య సత్వాచ్చ అస్పిన్నర్ధే 
కరుహస ఖేత్యత్ర బహువచనతయా సమాసో జ్ఞేయః బహుత్వస్య 
త్రిత్వాదిసాధారణత్వాత్‌ అధవా కరుహీణీన్టీవరాణి తేషాం సఖా హృదయభూతా 
తుల్యరూపిణీత్యర్థః - తాదృశీ రుచిర్యస్య తం శైత్యం హి యత్సా ప్రకృతి 
ర్దలస్యే త్యాదివ ద్భిన్నలింగానామపి విశేషణవిశేష్య భావస్సమృద్యతే. 8 

గరుడ ఖగరథం - గరుడో గరుత్మాన్‌ - “గరుత్మాన్లరుడ స్తార్‌క్ష్య' 
ఇత్యమరః. గరుడ ఇతి ఖగః పక్షీ గరుడఖగః గరుడఖగ ఏవ రథో వాహనం 
యస్య తం. యద్వాఖే గచ్చన్తి చరన్తీతి ఖగా ఇతి వ్యుత్పత్యా ఖగశబ్దస్య 
దేవతావాచకత్వస్యాపి వక్తుం శక్యత్వాత్‌ గరుడఖగో గరుడదేవః స ఏవ రథో 
యస్య తం. అధవా గరుడ ఏవ ఖగరథో వ్యోమసంచారణపటూ రథో యస్య 
తం కించ-ఖగః సూర్యః 'శరార్మ విహగాః ఖగా ఇత్యమరః. సూర్యశబ్దస్య 
గశ్రేష్టవాచకత్వస్యాపి వక్తుం శక్యత్వాత్‌ గరుడానాం పక్షిణాం (్రేష్టః గరుడఖగః 
స ఏవ రథో యస్య తమ్‌. 4 


ఖరఘనకరవిం - ఖరః ఖరాసురః ధేనుక వనవాసీ గర్దభాసురః - 
అధవా- దండకారణ్య నివాసో రావణజ్ఞాతిః ఖరాసురః స ఏవ ఘనః మేఘః 
'ఘనజీమూతముదిరా” ఇత్యమరః. కః వాయుః 'మారుతే వేధసి బ్రద్నే పుంసిక' 


644 కాకునూరి అప్టకఏ 


పంచమాశ్వాసము 


ఇత్యమరః. కానాం వాయూనాం రవిః గ్రేష్టశ్చబ్ణమారుత ఇతి యావత్‌ ఖరఘనస్య 
కరవిః తం ఖరసమానఖరాసురస్య ప్రళయవాయుస్వరూపః అస్మిన్‌ పక్షే 
భాగవతరామాయణ ప్రసిద్ధిర్హష్టవ్యా. ర్‌ 


ఖరతరకరగం - ఖరతరా స్తీకర్ణతరాః “తిగ్మం తీక్షం ఖరం తద్వి 
దిత్యమరః, కరా అంశవో యస్య సః ఖరతరకరస్సూర్వః తం గచ్చతీతి ఖరతరకరగః 
తం ధ్వేయస్సదాసవితృమణ్ఞలమధ్యవర్తీతి ధ్యానశ్లోకప్రసిద్ధత్వాత్‌, యద్వా ఖరతరో 
దర్గు దర్గురః కరో యస్య సః ఖరతరకరః కుంజరః స ఇవ గచ్చతీతి ఖరతరకగః 
తం మత్తమాతంగవిక్రమమితి రామాయణే బాలకాండే వాల్మీకివచన ప్రసిద్దేః - 
న చాత్ర విక్రమపదస్య పరాక్రమార్ధపరతాశయణీయా తద్వాఖ్యానే తత్పదస్య 
క్రము - పాదవిక్షేపణ ఇత్యస్మాద్దాతోర్దమనార్థకత్వస్యోక్తత్వాత్‌. 6 
గరళముఖరిపుం - గరళం విషం ముఖే యస్య సః గరళముఖః 
కాళియః తస్య రిపుః శత్రుః తం కాళియమర్దనమిత్వర్థః. అ(త్ర భగవాన్‌ 
యమునా(టాదన్భం కాళియాఖ్యం మహూరగం శిక్షితవానితి 
పూర్వభాగవత ప్రసిద్దేః. 7 
గరధరకరతం - ధరలతీతి ధరః డుధాళ్‌ ధారణపోషయోరితి ధాతుః 
గరస్య కాలకూటస్య ధరో గరధరస్సదాశివః స ఏవ గరధరకః స్వార్ధే కప్రత్యయః 
తస్మిన్రతం ప్రీతిమంతం నారాయణప్రియమనంగమదాపహారమితి స్తోత్రాత్‌. 
యద్వా కశబ్దస్య బ్రహ్మవాచకత్వాత్‌ గరధరశ్చ కశ్చ గరధరకౌ తయోః రతం 
ప్రీతిమంతం యద్యపి నారాయణస్య సర్వసమత్వ మేవ వక్తవ్యం తధా- చ 
లౌకికసామ్యా త్పురాణ(ప్రని ద్దేశ్చ తద్వదుక్తిరితి జ్ఞేయవ్‌. అ(త్ర 
నౌమీత్యాధ్యాహారేణ తధావిధం గోపాలం నౌమీత్యర్థః. యద్వా గరధరరతమిత్య త్ర 
గరేతి ధరేతి. కరక మితి పదత్రయం ద్రష్టవ్యం తథాచ హేగర విష 
స్వరూపపాపిష్టేతి యావత్‌కే బ్రహ్మణి రతం ప్రీతిమంతం పూర్వోక్తవిధం దేవం 
ధర హృది ధ్యాయ స్వేత్యర్థ:ః అ(త కృష్ణస్య గరండఖగరథమితి 
విశేషణద్వయసామర్య్యాత్తద్భజనేనాస్య పాపరోధో భవిష్యతీతి తథోక్తిరితి జ్లేయమ్‌. 
8 


కాకునూరి అప్పకవి 645 


అప్పకవీయము 
వ. _సప్లాక్షరైకపాదం బైన గర్భమదనవిలసితవృత్తద్వయము. 
కరథ్భతరుహున్‌, గరిహితకరుణన్‌, గరుహసఖరుచిన్‌, గరుడఖగరథున్‌. 
గర్భద్వితీయమదనవిల సితవృత్తము 
ఖరఘనకరవిన్‌, ఖరతరకరగున్‌, గరళముఖరిపున్‌, గరధరకరతున్‌ 117 
వ. కొంద తీ రెండువృత్తములు మధుమతీవృత్తమందురు. 
చతుర్దశాక్షరైకపాదంబైన గర్భప్రహరణకలితవృత్తము 


కరధృతకరుహున్‌, గరిహితకరణున్‌ 

గరుహసఖరుచిన్‌, గరుడఖగరథున్‌ 

కరఘనకరవిన్‌, ఖరతరకరగున్‌ 

గరళముఖరిపున్‌, గరధరకరతున్‌. 178 


పంచదశాక్షరైకపాదంబైన గర్భమణిగణనికరవృత్తము 


కరధృతకరుహుని, గరిహితకరుణున్‌ 

గరుహసభఖురుచిని, గరుదఖగరథున్‌ 

కరఘనకరవిని, ఖరతరకరగున్‌ 

గరళముఖరిపుని, గరుడఖగరథున్‌ 179 


అష్టాక్షరైకపాదంబైన యష్టమా త్రావృత్తద్వయము 


కరధృతరుహుని, గరిహితకరణుని 
గరుహసఖరుచిని, గరుడ ఖగరథుని. 180 


గర్భద్వితీయాష్టమాత్రావృత్తము 


ఖరఘనకరవిని, ఖరతరకరగుని 
గరళముఖరిపుని, గరధరకరతుని. 191 


షోడశాక్షరైకపాదంబైన గర్భమధురగతిరగడ 
కరధృతకరుహుని, గరిహితకరుణిని 
గరుహసఖరుచిని, గరుడఖగరథుని 


646 కాకునూరి అప్పకవి 


పంచమాశ్వాసము 


ఖరఘనకరవిని, ఖరతరకరగుని 
గరళముఖరిపుని, గరధరకరతుని. 182 


వ. కొందటు దీనినే షోడశలఘువృత్తము నందురు. 
పంచదశాక్షరైకపాదంబైన గర్భద్విపదము 


కరధృతకరుహుని, గరిహితకరుణు 

గరుహసఖరుచిని, గరుడఖగరథు 

ఖరఘనకరవిని, ఖరతరకరగు 

గరళముఖరిపుని, గరధరకరతు. 183 


ద్వాత్రింశదక్షరైకపాదంబైన గర్భహరిణగతిరగడ 


కరధృతకహుని, గరిహితకరణుని 

గరుహసఖరుచిని, గరుడఖగోరథుని 

ఖరఘనకరవిని, ఖరతరకగుని 

గరళముఖరిపుని, గరధరకరతుని. 184 


గర్భప్రథమకందము 


కరధృతకరుహున్‌ గరిహిత 

కరుణున్‌ గరుహసఖరుచిని, గరుదఖగరథున్‌ 

ఖరఘనకరవిన్‌ ఖరతర 

ఫ్‌కరగ్ఫున్‌ గరళముఖరిపుని, గరధరకరతున్‌. 185 


గర్భద్వితీయకందము 


గరధరకరతున్‌ గరధృత 

కరుహున్‌ గరిహితకరణుని, గరుహసఖరుచిన్‌ 

గరుడఖగరతుని ఖరఘన, 

కరవిన్‌ ఖరతరకరగుని, గరళముఖరిపున్‌. 186 


కాకునూరి అప్పకవి 647 


అప్పకవీయము 
గర్భతృతీయకందము 


గరళముఖరిపున్‌, గరధర 

కరతున్‌ గరధృతకరుహుని, గరిహితకరణున్‌ 

గరుహసకరుచిన్‌ గరుడఖ 

గరథున్‌ ఖరఘనక రవిని, ఖరతరకకగున్‌. 187 


గర్భచతుర్ధకందము 
థి 


ఖరతరకరగున్‌ గరళము 

ఖరిపున్‌ గరధరకరతునిం గరధృతకరుహున్‌ 

గరిహితకరుణున్‌ గరుహస 

ఖరుచిన్‌ గరుదకగరథుని, ఖరఘనకరవిన్‌. 188 


గర్భపంచమకందము 


ఖరఘనకరవిన్‌ ఖరతర 

కరగున్‌ గరళముఖరిపునిం గరధరకరతున్‌ 

గరధృతకరుహున్‌, గరిహిత 

కరణున్‌ గరుహసఖరుచిని, గరుదఖగరథున్‌. 189 
గర్భషష్టకందము 

గరుదఖగరథున్‌ ఖరఘన 

కరవిన్‌ ఖరతరకరగుని, గరళముఖరిపున్‌ 


గరధరకరతున్‌ గరధృత 
కరుహన్‌ గరిహితకరుణుని, గరుహసఖరుచిన్‌. 190 


గర్చసప్త్రమకందము 
కరుహసఖరుచిన్‌ గరుడఖ 
గరథున్‌ ఖరఘనకరవిని, ఖరతరకరగున్‌ 


648 కాకునూరి అప్పకవి 


గరలముఖరిపున్‌ గరధర 


కరతున్‌ గరధృతకరహునిం, గరిహితకరణున్‌. 


గర్భాష్టమకందము 

కరిహితకరణున్‌ గరుహస 

ఖరుచిన్‌ గరుడఖగరథుని, ఖరఘనకరవి 

ఖరతరకరగున్‌ గరళము 

ఖరిపున్‌ గరధరకరతుని, గరధృతకరుహున్‌. 
పదప్రకాశితకందము 

కామెపలినామపురిసు 

త్రాము సరోజాప్తకోటిధాము జలధర 

శ్యాము యదుసోము దనుజవి 

రామున్వజస్రీమనోఖి, రాముం దలంతున్‌. 


ఆశ్వాసాంతగద్యము 


పంచమాశ్వాసము 


191 


192 


193 


ఇది శ్రీమదాపస్తంబసూత్ర భరద్వాజగోత్ర కామెపల్లి పురమందిర 


(అప్పకవీయము సంపూర్ణము) 
శ్రీకృష్ణస్వామినే నమః 


నందనందనచరణారవిందవందనాభిలాషమనీషా ప్రాభవ వేంకటార్యతనూభవ 
విద్యావిశేషనురాచార్య కాకునూర్యవృకవివర్యవరచితంభైన 
యంధ్రశబ్దచింతామణి యను వ్యాకరణ శాస్త్రంబునం దష్టాదశార్యావృత్తంబులు 
నష్ట చత్వారింశత్సూత్రంబులుం గల సంధిపరిచ్చేద మను పంచమాశ్వాసము, 


అప్పకవీయము సంవూర్ణము కాలేదు. మిగతా భాగము అలభ్వము. 


(నంవూర్ణము” వావిళ్లవారి ప్రతిలో వుంది) 


కాకునూరి అప్పకవి 649 


అప్పకవయము 


లు 


00౫ ౯ ల మ 


పాద సూచికలు 


ఈ శ్లోకముల క్రమము బాలసరస్వతీయా హోబలపండితీయములలో 
మార్పు చెందియున్నది. ఇట్టి వింకను గలవు (రా). 

ఎసగ(పా). 

“వరున్నండజ” (పాఠాంతరము.) వరున్‌ యండ (పూ.ము.) ఇట్లు 
యడాగమముతో నిల్పుట ప్రమాదము, అప్పకవి లక్షణవిరుద్ధము (రా). 
సురల్‌ యద్భుత (పూ.ము.) 

పురుడు (ఓ). 

వెనక (ప.ఓ.) 

మానుపతిచెను (పూ.ము.) 

తన్ను నిన్ను నన్ను - అను నీ మూడు కళలని యిందు జెప్పబడెను. 
ఇది పొరపాటు (రా). 

గావునం బల్మగా (ప), గావున నివి (ఓ). 

జనియె జుమ్ము (రా) 

రూరె. (ప) 

శబ్దార్థములును (పా) 

యొదియేది (పా) 

ఇంతయే (రా) 

వెనకటి (ప.ఓ). 

పొల్లు (పా). 

బొడిచర్ముండు (రా) 

తెల్లమిగా(గి) 

ఇట్టిమాటలలో “చ్చు కు బదులుగా “త్స కొన్నియెడల వ్రాతప్రతులలో 
కనబడుచున్నది (గి) 

నిన్నునే నెజుగంగ నేనెంతవాడను (పూ.ము) ఈ పాఠము పొరపాటు 
(రా). 

కేడుగడయు (ప.) 

లోన (ప). 


పంచం 


650 కాకునూరి అప్పకవి 


24. 


25. 
26. 


27. 
28. 
29. 
30. 
31. 
32. 
38. 


34. 
85. 


36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
శతి. 


పంచమాశ్వాసము 


“ఎడు” ప్రత్యయము సార్ధబిందుకము. వుడిసెండుజలంబిడి 
పెంపనేర్చునే. భాస్మరశతకము. “పుడిసెందు - పుడిసెండు అని 
బిందుకరూపద్వయము గలదు. పూర్వముద్రణలలోనెల్ల బైనున్నట్లు 
నిర్చిందుకముగానుంచియున్నారు. కారణము దురూహము. (రా). 
కై కెడు. 

వలుకుచెలియేని నాప్రాణభర్తయేని (1922 నం. ప్రతి) 
పలుకుచెలియను నాప్రాణ భర్తయైన - అనవలెను (1934) (గి) ఈ 
రెండు పాఠములు సరిగావు. అందు రెండవ పాఠసంస్మరణ 
యర్ధములేనిది (రా). 

అనుటయు (పూ.ము.) 

మొనసందునతడు (పూ.ము.) 

నాడాడ (పా). 

చికారము (పూ.ము.) 

ముద మూనుదు (ప). 

శ్రుతిమయుండని చెప్పుదుర్భూ సురులునతని (మూ.ము. అని గి) 
గంటి చేడ్చాటు చేడుపాటు గాంచెననుచు (పూ.ము) రెండును 
ఛందోభంగములని తెలియజేయు చిహ్నము కలదు. 

డాక (ప.ఓ) 

నీటులకు (పూ.ము.) నూయి” శబ్దము యొక్క “యి కారమునకు “తి” 
రాగా 'నూతికి అగును. “మిజు శబ్బ్దముయొక్క “జు” కారమునకు 
'ల్రీ” రాగా “ఏటిమిత్లి” అగును. కాబట్టి 'యిజ్టులకు” అని 
యుండవలయును గాని 'నీటులకు’ అనుట తప్పు. (గి) 

బోటికాల్వ (పూ.ము., ప.) 

కొటి (గి) 

గొత్తి (గి) 

ములకు (వె.ము.) 

లినుప (పూ.ము.) 

పెను (పూ.ము.) 

వెన్ను (ఓ) 

లేదూ (పాము.) (గి) 


కాకునూరి అప్పకవి 651 


అప్పకవీయము 


44. (ప్రథమావైభక్తికమోర్సిందుశ్చ మహాన్పతి క్రియార్ధే తు (పాఠాంతరము) 

45. నిలువు (పా) 

46. బిలిచితి నన (ప) 

47. నిజసరళంబు (పూ.ము., ఓ. అని.గి.) 

48. తాటాకు పుస్తకములలో ప్రయోగములు ఇచ్చుటకు చోటు విడిచిపెట్టి 
యున్నది. (గి). 

49. పచ్చనితోంటకు బచ్చదోంట (పూ.ము.) పచ్చనిటోపికి బచ్చడోపి(ఓ), 
పచ్చనిపోటికి బచ్చబోటి (ప). 

50. పంచాదశ. (ఓ.ప. ; పూ.ము.) 

51. పంచాదశ. (పూ.ము.) 

52. సహ్యమీ. (పూ.ము.) 

53. కారణభూ. (వె.ము.) 

54. రథున్‌... రవిన్‌... రగున్‌... కరతున్‌... (వె.ము.) 

55. కరతున్‌. (వె.ము.) 


652 కాకునూరి అప్పకవి 


అప్పకవి ఉదాహరించిన గ్రంథములు 


అందులోని పద్యములు 


అ. 


ప. 


అధర్వణాచార్యుని విరాటపర్వము: - 


క. ఆకర్షుదురాలాపము 

తే. డాంఢధమిక 

ఆ. ధర్మతనయ 

క. శ్రీకంఠు 

అనంతుని ఛందము :- 

తే. అబియనంగను (1. 101) 8 

తే. ఒరులనమ్మయ్య (1. 120) 8 

క. కాకుస్వరయతి (1. 95) 8 

క. ధరనెక్కటి (1. 118) 2 
8 
2 
ర్‌ 
2 


లల ల లు 


ఆ. నాస్తియనక (1. 99) 

ఉప. పినాకికోదండము (2. 85) 
తే. పేర్చిపొల్లనకారంబు (1. 51) 
గీ. మరునితండ్రి (1. 119) 

క. యరలవలంతస్థులు (4. 124)2 
క. లళలకుభేదము (4. 125) 2 
అష్టమహిషీకల్యాణము వా 

ద్వి, ఇంతులమేల్బంతి తి 
ఆదిపురాణము :- 

మ.ఒకనాం౭ డిందుధరుండు* 38 
ఆముక్తమాల్యద (విష్ణుచిత్రీయము) 
శా.ఆనిష్టానిధి (1. 84) 3 
చ. కదళిగభీర (1. 88) 2 
ఉ. కంధరనీలవర్ణ (5. 158) 38 
మ.గురుగుంజెంచలి (4. 134) 3 


142 
155 
124 
141 


193 
228 

94 
237 
175 
131 
156 
238 

54 

ర్‌ర్‌ 


174 


118 


147 


167 


351 
139 


అ. వ. 
మ. గృహసమ్మార్దనమో (2. 91) 8 36 
తే. తిరుగుదు (1. 41) 3 35 
క. తునియలు (1. 35) 3 150 
మ. దవధూమంపు (2.84) 3 61 
ఉ. పూనిముకుందు (1.4) 1 1831 
2 76 
చ. మలచిపయోజ (1.52) 5 153 
ఉ. వేలినమేడ (1. 62) 2 257 
మ.స్ఫుటభూయోహృతి (4. 145) 2 102 
ఛ. హితులుభిషగ్గహ (4. 278) 3౩ 31 
ఉత్తర హరివంశము :- 
శా. నాతోమార్శొన 3 319 
కవికర్ణరసాయనము వా 
మ. అమరీవిభమ (1. 64) 3 295 
తే. దానగుణశాలి (2. 58) 3 318 
కవిగజాంకుశము :- ++ 
క. ఒదుగుచు 2 166 
సీ. జిలుగుచందురు 2 398 
కవిజనాశ్రయము :- 
క. ధరజఇులను (సం. 72) 2 236 
క. నెజయంగా (సం. 4 2 200 
ఉ. మానుగవిశ్రమాక్షర (సం. 66) 3౩ 184 
లోకసంజీవని :- 
కే. తాయెత్తులు నుయ్యెలయు 2 187 





+ ఇది సోముని ఉత్తరహరిశంశములోనిది. 


++ ఇది గౌరవపుత్రుండు భైరవుడు వ్రాసినది; 8 తాటాకులు మాత్రమే గలది. (గి) 


ఇప్పుడు ఇది వావిళ్లవారిచే ముద్రితము (రా) 


కాకునూరి అప్పకవి 


653 


అప్పకవీయము 


అ. ప. అ. ప. 
కళా పూర్ణోదయము వా గణితము (పావులూరి మల్లన) :- 
మ.అకటాయేమని (4. 112) ౩3 251 | ఉ. శ్రీనిధియైన శివ్వనను 3 55 
శా.అదిశత (4. 56) 2 169 | చంద్రభానుచరిత్రము :- 
శా.ఆవాలుంగనుదోయి + 3 374 |సీ. ఒకయింతి (1.89) 2 191 
ఉ. ఏయెడ (1.92) 3 362 చంద్రికాపరిణయము :- 
కాకుత్‌ స్థవిజయము వా ఉ. అంతటరుక్మబాహు 3 183 
శా.మారుండద్భుత 3 376 |ఉ. జంగమరోహణా 2 165 
కావ్యచింతామణి :- ఉ. నాణిముసూడ 2 165 
ఆ. కృష్ణుండిచ్చు 8 220 చమత్మారమంజరి :- 
కావ్యాలంకారచూడామణి :- మ.ధరలోనన్‌ ద్విజరాజ 2 182 
ఉ. ద్వీపులంద్రుంచు (765) 3 143 |ఉ. బంగరుదుప్పటంబు 3 92 
ఉ. ధన్యుండువిశ్వభూ (7. 68) 3 155 చమత్మార రామాయణము :- 

క నీకరవాలము (7.68) 3 160 |క, ఓశశిముఖి 3 163 
క. భావమెయించుక (2. 22) 2 69 |క నిన్నుంజె 3 289 
ఆ. అజ్జులాడియీగి (7. 46) 2 240 చారుధేష్ట చరిత్రము :- 

క. లరమజవ (7. 44) 2 289 (న్న అచ్చరలు 3 171 
కాశీఖండము :- క. ఈలలన 3 217 
తే. అప్పటికి (2. 201) 3 219 | చిత్రభారతము :- 

ఉ. కంటికినిద్ర (1. 108) 2 99 | జ. ఆయమరాచలంబు (2-80) 2 228 
క. త్రిణయను (2. 150) 3 335 | చ చదివినవారికి (1-12) 2 168 
సీ నైషధారి (1. 18) 2 227 |క తదనంతరంబ (1.16) 2 85 
కాళహస్తి మాహాత్యము :- తే. నకులసహదేవులార (8. 94) ౩ 67 


ఉ. తానుగుమార (1. 42) 8: 151 జైమిని భారతము :- 

మ.ప్రణతుల్‌ సేయుచు (1. 109)3 334 తే. తండ్రితరమున (2.109) 3 28 
సీ. విజమూడుదేవర (1. 3౩5) 1 70 శ మజ్టిమాత్రంబె (1. 22) 3 176 
కూర్మ పురాణము :- తే. మానిజల్పిత (6. 96) 3 178 
తోటక. తాలిమిదూలిన 3 371 


+ ఈ పద్యము కళాపూర్ణోదయమందు కనబడదు. శృంగార శాకుంతలములో ఉన్నది. 
(చూ.2. 187) ఇది ఏ చంద్రికా పరిణయమో తెలియదు. మాధవరాయ ప్రణీతమైన చంద్రికా 
పరిణయములో ఈ పద్యములు లేవు. వీటిలో మొదటిది చంద్ర భానుచరిత్రలో కలదు. (గి) 





654 కాకునూరి అప్పకవి 


అ 


ప. 


అ. ప. 


* తిపురాంతకదేవుని యుదాహరణము :-|గీ. అధికరోషకషాయిత (2. 82) 3 165 


ఉ. ఆజడియాస 2 
తై శంకవోపాఖ్యానము వా 

క. రుషకేతుద్విషునకు 3 
క. డుంఠీశు ర్‌ 
దేవకీనందనశతకము :- 

మ. చతురంభోధిపరీత 3 
దేవీవిజయము :- 

లే. వాక్రిణేత్రాంగ 3 
నృసింహపురాణము వా 


క. అది యట్లకాదె (4.32) 
తే. అదిరిపాటున (3. 69) 

సీప్ర ఏ దేవులీల (2. 30) 

చ. కడిదివరంబు (2. 135) 

సీ, క్రూరకిల్చిష (2. 385) 

మ. ధరణీమండలి (3. 141) 

. పరమాత్ముపదముల (1. 54) 
. పొగడమ్రాంకుల (2. 69) 
పొదవియొండొండ (8. 80) 
. పొందవుదుఃఖముల్‌ (2. 31) 
. మీతీన (1. 95) 

. వడిగాలిసుడిసిన (2. 14) 
వేదములాదిగ (3. 30) 
. శ్రీస్తనకుంకుమ (2. ౩7) 
. శ్రుతిమతధర్మ (1. 46) 
. సురుచిరపాన (8. 97) 
షధము :- 
అదిగితినొక్కనాండు (2. 58) 2 


2 


OO pg ch Gh 
= లి [0 ల అ జ 9 [60 [0 [0 [60 60 [60 ల 60 6 


ప్రీ 
క. 
ఉ 
చ 
చ 
నై 


214 


330 
154 


209 


320 


84 
82 
30 
159 
67 
89 
201 
202 
83 
91 
216 
958 
354 
18 
68 
86 


183 


సీ ఒంటికాలనునిల్చి (1. 100) 2 81 
క. కాదంబరిద్రావింతును (7. 120) 1 96 
చ. కెడలిమహాసివేమ (1.50) 1 87 
క. కైలాటరాయ (1. 110) 3 279 
సీ పా. చదలేటి బంగారు (2.49) 2 130 
చ. చిలుకలుగూయునో (4. 24) 3౩ 370 
మ. పవిసంగంబున (3. 34) 2 103 
మ. బలభిద్వహ్నిపరేత (8. 78) 5 66 
సీపా. వితతనవద్వయద్వీప (1.44) 3 44 
పద్మపురాణము వా 

క. శ్రీకరచక్రాంకితులగు 3 321 
పరమయోగివిలాసము :- 

పీపా, నిగమచోరకుని (2. 104) ౩ 66 
పాండురంగమాహాత్యము వా 

స్పీగ్సీ సుఖులు పరిహాసకులు (8.10) 2 142 
పారిజాతాపహరణము :- 

ఉ. అంతట నొక్కనాండు (1.439) 3 167 
మ. అలినీలాలకనీవు (1.60) 3 97 
ఉ. తామరడోయలో (1. 10) 2 156 
తే. దేహకాంతులు (1. 44) 2 129 
క. మానవతి (1. 114) 2 77 
ప్రభావతీ ప్రద్యుమ్నము :- 

క. జలనిధియను (1. 57) 38 357 
సీ సురటిచేకొని (2. 12) 2 70 
భాగవతము :- 

ఉ. సర్వఫలప్రదాతయును (2.210) 4 69 





చ. 
+ గ్రంథకర్త గుండయకవి; (గ్రంథము అచ్చువడలేదు. వ్రాతప్రతి తంజావూరు 


(గంథాలయములో ఉన్నది. (గి) 


ఇప్పుడిది ముద్రితము- కర్త : రావిపాటి తిప్పన్న గుండయకవి యనుట పొరపాటు (రా) 


కాకునూరి అప్పకవి 


655 


అప్పకవయము 


అ. ప. 
భారతము: - 
ఆదిపర్వము :- 
చ. ఆలసతనోరంగా (4. 42) 3 95 
క. ఆపన్నగముఖ్యుల (2. 42) 83 312 
ఉ. ఆయముగర్వమున్‌ (5.6) ౩ 71 
ఆ. కర్మబంధములను (5. 177) 2 78 
తే. కామసుఖసంగములకు (8.74) 3 168 
ఉ. కాదనకిట్టిపాటి (2. 200) 3 353 
క. కాజఅదవిందబఅచు (4. 18) 2 210 
క. గిఅపునెడనేయునెడ (5. 168)2 98 
మత్త. తీంగయుయ్యెలనూంగు 3 307 


మత్త. దండితాహితవీర(3. 228) 3 127 
మత్త. ధీరులీధృతరాష్ట్ర (8. 29) ౩ 108 


క. నావచనమున నపత్యము (5. 135) 3 204 
చ. నుతజలపూరితంబులగు (4.94) 3 89 
ఉ. పాయకపాకశాసనికి (1.25) 3 170 
ఉ. ప్రల్లదుండైన యొక్క (1.26) 3 99 
క. ప్రస్తుతఫణిసత్ర (2. 219) 3 125 
ఉ. భూనుతకీర్తి (1. 157) 2 252 
క. వనకన్యకయంటే 1 180 
చ. వితతమఖ ప్రయోగనిధి (2. 227) 

3 240 
క. వీంళంబఅతెంచి (8. 203) 3౩ 303 
ఉ. క్షత్రియవంశ్యులైన (2.1783) 8 316 
ఆనుశాసనికపర్వము :- 
క. అతిథినినుగోరి (1. 68) 3 206 
ఉ. ఆనరనాయకు (1. 58) 3 249 
ఆరణ్యపర్వము :- 
ఉ. అంధకవృష్టి (4 160) 3 347 


“ 


ఈ ఈ. 
క. ఆబుషికన్యలు (3. 104) 3 360 
చ. ఉరమునరెండు (6.357) 3౩ 210 
క. ఎజకలుగల కులశైలము (6. 345) 

3 194 
చ. ఎటింగితినిన్ను (7. 367) ౩3 200 
చ. కనకగిరింబ్రదక్షిణము (4.38) ౩ 339 
చ. కలిదమయంతింబాప (2. 79)2 188 
క. కోరియనేకయుగంబుల (1.37)3 101 
క. జగములనెల్లను (7.290) 2 154 
చ. నగినగియేనియున్‌ (4397) 3 157 
మ.పజచుందవ్వుగ (6. 327) 2 206 
చ. ప్రతిబలదర్ప (1. 311) 3 90 
సీ. శూరులు ధృతరాష్ట్ర (1. 262) 2 94 
ఉద్యోగపర్వము వా 
మ.అని నిన్మెచ్చి (3. 148) 2 88 
చ. అనిమదినిశ్చయించి (4. 140038 211 
ఉ. ఆఅడిపోకయు (3. 107) 2 211 
క. ఎజకలువిచ్చుచు (3. 301) 2 860 
తే. కొంచెమైననుదగం (2.47) 2 177 
క. కొడుకులుదానును (1. 220) 3 368 
ఉ. డక్కెనురాజ్యమంచు (2. 52) 2 152 
విరాటపర్వము :- 
ఉ. ఆకమలాక్షిరూప (8. 32) 3౩ 40 
ఉ. ఎండకువానకోర్చి (1. 1385) 3 3857 
క. ఎజఖుకగలవారి (1. 116) 2 95 
చ. చిజునగవొప్ప (5. 149 ౩ 197 
సీ. పా. తరుణులుం బతులు (2. 288) 

3 172 
క. ద్యూతక్రీడకు (1. 196) 2 248 





+ ఇది పినవీరభద్రుని శృంగారశాకుంతలములోని పద్యము. (చూ. 3-114) 


656 


కాకునూరి అప్పకవి 


అ. ప. 
క. నాకొబింతదీర్చి (2. 271) 3 304 
క. నీవొకతెయేల (2. 256) 2 255 
సీ, పా. నెగసినకొనలతో (1.162) 

2 79 
చ. పరిజనుదెంచె (4. 78) 2 203 
ఉ. బాంధవశా(త్రవా (1. 333) 83 348 
క. ముదమొదవరమ్య (1. 301) ౩ 855 
క. మునువెజతు (5. 124) 3 159 
ఉ. వచ్చినవాండు ఫల్టునుం 

(4. 234) 2 91 

సీ పా. శక్రాదిసురలతో (4.210)2 100 
ఉ. శ్రీయనగౌరినా (1.1) 3 188 
శా.సింగంబాకటి (4. 95) 8 375 
ఉ. స్వాంతముబాహు (2.331)| 3 166 

2 181 
శల్యపర్వము :- 
క. కవదొనలును గాండీవము (2. 334) 

8 8783 
క. చావరునొవ్వరు (1.14) 3 294 
శాంతిపర్వము :- 
మ.అనుమానింపక (1. 287) 3 247 


క. ఏవానిబంధుమిత్రులు (1. 52) 

2 256 
కారవులు సేయునవ (1.13) 2 209 
జ్ఞానము కేవలకృప (4. 255) ౩8 57 
. పరిమెయింబాతి (4. 255) 3 57 
. పరిమెయింబాతి (1. 505) 2 204 
. యజనముదానకర్మములు (2. 224) 
2 164 
2 114 


WEAK గి టో లో 


చ. వినుమునరేంద్ర (1.35) 


కాకునూరి అప్పకవి 


సభాపర్వము :- 
సీ పా. బుత్విజుండని (2. 11) 3౩ 24 
క. జూదమిదియేల (2. 135) 1 95 
క. వెజచజువ (2. 305) 2 199 
స్రీ పర్వము :- 
క. పెరుగుటస్రగ్గుట (1. 24) 2 205 
భాస్మరరామాయణము :- 
ఉ. ఆన్నవుతండ్రియట్ల (యు-140) 

3 207 
శా. అన్నా లక్ష్మణనిన్నుం (అర 28) 

3 245 
చ. ఎతింగియెతీంగి 2 207 

(యు. 784) ] 3 195 

ఉ. ఏజనకాత్మజున్‌ (యు. 41) 3 2483 
ఉ. ఓకపివీరులార (యు. 165) 3౩ 208 
చ. కడుకొనివేండి 3 380 
క. జనకజకుసుమిత్రా (అ.258) 3 255 
క. తేజుదురురిపుల (యు. ) 2 218 
క. దానవసుందరు (యు. 28328) 

8 2783 
శా.నీకంఠార్పిత (సుం. 448) 3౩ 41 
క. బలవంతుడైన (3. 614) 3౩ 64 
ఉ. మీజినకోజలున్‌ (యు. 2032) 

8 212 
ద్వి మూంగిచరించు 3 308 
చ. రణముననుగ (యు. 544) 3 336 
శా. లాటీచందనచర్చ (8. 826) 8 138 
మ. హరకోదండవిఖండ (సుం. 263) 

3 162 
భాస్మరశతకము :- 
ఉ. దక్షతలేనియింటికి 3 149 


657 


అప్పకవయము 


అ. ప. 
మధుసేనము :- 
క. పోనుద్యోగము 
మనుచరిత్రము :- 
మ. అకలంకౌషధ (2. 16) 3 119 
ఉ. ఇంతలుకన్నులుండ (2. 41) 3 216 


ఇటనవ్వరూధినియు (8. 72) 2 97 
. ఎవ్వతెవీవు (2. 39) 3 
సీ. తీర్థసంవాసులేతెంచి (1. 57) 8 29 
క. దివిబిసరుహబాంధవ (1. 76) 


gg « 


రాజశేఖరచరిత్రము :- 

క. ఏరికిబుద్ధిబలంబులు (3. 25)2 245 
మ.కలిమాన్నంబు (2. 127) 3 65 
శా.కేలీకాంచనసౌధవీధి (2. 4) 3 364 
శా. డాకేలన్నిజనకన్యకా (8. 167) 2 150 


రామాభ్యుదయము :- 
సుగంధి. అంగనాలలామం 

(5. 239) 3 253 
పీ పా, ఠేవమీరంగం (6.18) 2 148 


ఉ. పాలును నీరు నేజబుపజువం (1.8) 


2 141 
ఉ. పాటునకింతులోర్తురె (2. 70) 2 103 3 365 
శా.శీలంబుంగులమున్‌ (1. 55) ౩ 59 తే. రాచపాజునిజన్నంబు 1 92 
మరున్నందనశతకము :- బుక రల 
మార్యందేయపురాణము = మ.ధననాధప్రియ (1.8) 2 978 
చ. ఘననిబిడాంధకార (3. 128) 2 116 | గహ తీకరగుజసాంద్ర వ 
మయాతిచరిత్రము :- వజపంజరశతకము :- 
క ఉ. శ్రీగజగామినీ 3 257 
సి. పా. వలంబడ్డజక్కవల్‌ 2 189 
జై వరాహపురాణము :- 
రంగనాథరామాయణము :- 
తనమ స a క. ఆ చింతామణి 3 309 
ద్వి. 24 
ప నాల వసంతవిలాసము :- 
ద్వి. ఎక్కడాగురుందని 3 161 
ben క. అత్తజివిటనాగరికులు 87 78 
ద్వి. సద్రోకి 2 162 
పరా టా వాసిష్ట రామాయణము :- 
రాఘుబపోందఎయ ము. -క= చ. కదిసిననోరువోయి (1. 7) 2 170 
ప్రగ్ధర. ఆరాజన్యోత్తము (2. 93) 2 98 ఉత్సాహ మతియలఖెక్కు 4 196 
ఆ. ఎందువేంటరారె (1. 29) 2 136 వసుచరిత్ర :- 
a ఎయెడనర్ణగౌరవ (1. 4) 3 177 | రాఓలంబాలక (8. 162) 8 277 
సీ పా. పుడమిటేందేరీతి (1. 19) 2160 విక్రమార్క చరిత్రము :- 
రగడ. es (2. 6) 2168 | స అనసఘుండుసి ంగనార్యునకు 3 226 
శా.లోకత్రాణరతిం. (పీ. 3) 3 322 విజయవిలాసము :- 
క. వినియతనిందనపై (1. 25) 2 225 | క ఫ్యసినన్‌ మీమది (2 ee 
658 కాకునూరి అప్పకవి 


. ఆణిమెటుంగు (1. 83) 
. కొమ్మపయినీవు (3. 56) 


6 
క 
ఉ. చిత్తజుందల్లితూంపు (8. 15) 
ఉ 


. చెట్టతనంబునన్‌ 
తే. చెబికువిలుకాని (1. 158) 
శా.తాసైరింప (1. 114) 
శా. దేవ బ్రాహ్మణ (1. 85) 
విజయసేనము :- 
ఉ. వల్లభుండేంగు 
విధినాటకము :- 
కందుక కేళిసల్పెడు 
మ. కుసుమంబద్దినచీరెకొంగు 
వైజయంతివిలాసము :- 
తే. దొంగవలెవచ్చి (4. 36) 
శమంతకమణిచరిత్రము :- 
ఉ. కాయవచోమనఃస్థలన 
శశిబిందుచరిత్రము :- 
క. నాకౌకసులైననుం 
క. నూవుంబువ్వును 
ఉ. పయ్యెదంబాపి 
శారదాదర్పణము :- 
తే. చఛజర్వులకు 
శృంగారషష్టము Be 
క. అనుటయుగృష్టద్వైపాయన 
సీ. గీ. తత్తరముననాపోశన 
తే. తల్లియునుదండ్రి 
తే. వలవదుభయంబు 
శేషధర్మము క 
క. మెట్టండునారకమార్గం 
శ్రీరంగమాహాత్యము స్ట్‌ 
ఉ. గందపుంగొండ 


కాకునూరి అప్పకవి 


ww www 


25 | సర్వలక్షణసారసంగ్రహము : 
140 | తే, అచ్చుహల్లునుదేశీయ 3 198 
82 | తే. మహిమనెక్కటివళులన 2 241 
53 | సాంబవిలాసము :- 
32 | క వసుధాకళత్రునకు 3 331 
20 | వ, శరధిసుతాకళత్ర 3 156 
144 | తే, హలికినెదురేగి 3 148 
సాంబోపాఖ్యానము :- 
254 | క్ష చతురానననందన 3 1283 
చ. మురసంహరునాటోప 3 102 
379 | సాఠంగధరచరిత్రము :- 
139 |క్ట స్ట ఉమ్మెత్తపువ్వునా (3. 143) 
1 120 
158 | జ జ్రవరు లేంగ లేంగ (3. 117) 
7 97 
వ సుదక్షిణాపరిణయము :- 
చ. వలంబడియున్నజక్క్మవ 8 173 
54 హరివంశము :- (సోముని) 
har శా. నాతోమార్శొనలేరు 3 319 
హరిశ్చంద్రుని కథ :- 
235 ద్విపద. చీంకటివిరయించు 3 275 
ద్విపద. ముందుమీరెతింగిన 3 75 
338 హరిశ్చంద్రోపాఖ్యానము :- 
164 | శౌ.ఓరీరాజకులాధమా (2. 147) 
146 3 246 
180 | చ. ధనదునిపుష్టకంబునకు (2. 10) 
2 90 
౨14 | సీ. పా. పల్లవారుణజటా (1. 8) 8 68 
అయ్యలరాజు రామభద్రుడు : 
84 | రాజమనోజా 3 41 
659 


అప్పకవీయము 


ఆం(ధకవితాపితామహుండు : 


క. చేపట్టినధ్రువు 

మ. సమరక్షోణినిగృష్టరాయల 
ఎడవల్లిపర్వతన్న :- 

క. అంగజసంహారుండగు 
మ.రణరంగంబుననీశితాసి 
ఏలూరిశేషమంత్రి :- 
చ. మునుపొకకేలరావణుండు 
కందుకూరిరుద్రయ :- 
చ. వెలగకువెల్లయంచు 
గౌరరాజు :- 

ఉ. ప్రాకటదర్పులై 
తెనాలిరామలింగము :- 
క. చిన్నన్నద్విపదకజుంగును 
క. బసవనకుంబుట్టినప్పుడె 
నందితిమ్మన :- 

క. ఇప్పటిదాతలసరిగా 
శా.రాయగ్రామణికృష్ణరాయ 
పలకలూరిగోపన :- 
నా. గోలకొండమలక 
పింగళిరామరాజు :- 
ఉ. పింగళియేకచక్రపురి 
పెద్దిరాజు రామరాజు :- 
క. ఇమ్మహిలోమహనీయ 


j= 


రం 


230 


377 


375 


114 


158 


225 
379 


222 
69 


378 


232 


660 


క. ఇమ్మామదభీష్టంబును 
పొట్టూరిగోపన :- 

క. అన్నలుండు రూపమున 
ప్రౌఢకవిమల్లన :- 

క. గుడియన్ననృపతి 
బడబానలభట్టు వా 

క. బడబానలభట్టారకు 
మేధావిభట్టు వా 

క. రవికోటిధామమయమై 
రాచపూడి వెంకటయ్య :- 
క. వ్యాయామజనిత 
రావిపాటితిప్పరాజు :- 
మ. సరిబేసైరిపుడేల 
నెల్లూరి తిరుమలయ్య :- 
చ. హయమదిసీత 
వణుకూరిగురువన్న :- 
క. ఇక్కలియుగశక్తులలో 
వేములవాడ భీమకవి :- 
చ. గరళపుముద్దలోహ 

ఉ. చక్కదనంబుదీవి 

చ. బిసరుహగర్భు 
హుళక్కి భాస్మరుండు :- 
క. అప్పులిడునతండు 


లు 


రం 


లు 


233 


224 


372 


374 


385 


236 


376 


2834 


77 


3783 


91 


2283 


కాకునూరి అప్పకవి 


అనుబంధం 


అప్పకవీయము 
శీ రసు. 


అలీ 


(శీశామేశ్వనై నమః. 


ఆ ప్ప క సయ నూ 


సశకుభ్రాస్త్టై 
న్‌ ల గ షా 
పురాణం, సూర్య నారాయణశా స్త్రులవారిణ 


బరిష్క్బ తము. 





వావిళ్ల , రామస్వామిశా స్తులు అండ్‌ నన్‌, వారిచే 
య య = ఆ 


(బక టితెము, 


ఓ 


+ 


వెన్న వురి. 
1910. 


662 కాకునూరి అప్పకవి 


అప్పకవీయము 


అ 
9 


అప్పక ఏీయము 


సో 


కాకునూరి అప్ప కవివిరచిత ము 


శ్రీమాక్‌ ఉత్పల వేంకటనరసింహాచార్యులుగా రి చేతను 


వరిషమ్ము తము, 





చెన్న పురి: 
వావిళ రామస్వామిళా స్తులుఅండ్‌ సన్స్‌ వారిచేం 
య 'ఆ 
బ్ర కటిశ ము, 
1091 
All Rights Reserved. 


కాకునూరి అప్పకవి 663 


అప్పకవీయము 


శ్రీరస్తు 


అప్పకవీయము 


కాకునూరి అప్పకవివిరచితము 


ఠరావుసా హేబు 
శ్రీగిడుగు రామనూ ర్తిపంతులు, బి. ఏ, గారిచేతను 
శ్రీమా౯్‌ ఉత్పల వేంకటనరనింహాచార్యులుగారిచేతను 
బరిష్టూ కము 
రోశ్తకూర్పు. 
పరిష్కర్త: పీఠికాకర్హ : 
విద్వాక్‌ శ్రీరావూ3 దొరసామిశర్శ, ఎం. ఏం 





చెన్న వురి: 


వావిళ్ల శామస్వామిశాస్త్రులు అండ్‌ సన్స్‌ 
ట్ర 
1962 
All Rights Reserved. 


664 కాకునూరి అప్పకవి 


అప్పకవయము 


ఉపోదాతము 
ఖు 


శ్రీ వావిళ్లవారు 1910వ సం॥లో ప్రకటించిన అప్పకవీయము 
ప్రతి పది సంవత్సరముల క్రిందట మేము చదువుచున్నప్పుడు అక్కడక్కడ 
కావ్యభాషలో కానరాని చాలా’ 'అయ్యేటి 'వాటి మొదలయిన శబ్దములు 
కొన్ని మాకు కనబడినవి. అవి పరిష్మర్తల ప్రమాదము వల్ల 
(గంథములోనికి చొచ్చినవా? లేక, అప్పకవేవాడినాడా? అనే సందేహము 
పుట్టినది. తర్వాత, తాటాకు పుస్తకములలో ఉన్న రంగరాట్‌ ఛందస్సు, 
బాలసరస్వతీయము చదివినప్పుడు వాటిలో వివరణమంతా 
వ్యావహారికభాషను కనబడగా, అప్పకవి కూడా తన గ్రంథములో అట్టి 
వచనములు అట్టి భాషలో వ్రాసినాడేమో తెలుసుకోవలెనని అభిలాష 
మాకు పుట్టినది. విశాఖపట్టణమందున్న శ్రీ పరవస్తువారి 
పుస్తకాలయములో తాటాకుపుస్తకము లున్నవని విని, అక్కడికి వెళ్లి, 
మా మిత్రులయిన శ్రీపరవస్తు లక్ష్మీనరసింహస్వామి అయ్యవార్లంగారిని 
అడిగి, వారి వద్ద నున్న తాటాకు పుస్తకము ఎరువుతెచ్చుకొన్నాము. 
అది ఇంకా మావద్దనే ఉన్నది. అందులో చూడగా అనేక వచనములు 
వ్యావహారికభాషలోనే కనిపించినవి. అచ్చులో మాత్రము అవి అన్నీ 
కావ్యభాషలో ఉన్నవి. ఈవ్యత్యాసము మాకు వింతగా తోచినది. దీనికి 
కారణము తెలుసుకోవలెననే కోరిక దృఢపడి, పూర్వముద్రణముల 
ప్రతులు, వ్రాతపుస్తకములు పరిశీలించుటకు మొదలు పెట్టినాము. 

అప్పుడు మాకు దొరికిన (ప్రతులు వరిశీలించగా 
పూర్వముద్రణములందు గ్రంథచ్యుతులు, లేఖకప్రమాదజనితములైన 
తప్పులు, పరిష్మర్తలు తమ ఇష్టానిష్టములబట్టి చేసిన దిద్దుపాట్లు 
మొదలయిన లోపములు అనేకముగా కనబడినవి. ఈ విషయములన్నీ 


కాకునూరి అప్పకవి 665 


అప్పకవీయము 


మా మిత్రులయిన బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్రిగారికి తెలియజేసి 
ఈ [గ్రంథమును మరల సంప్రతించి ముద్రింపించవలసినదని వారిని 
కోరినాము. అందుకు వారు సమ్మతించి, తమ తండ్రిగారు సంగ్రహించిన 
అప్పకవీయము ప్రతి మాచేతి కిచ్చి గ్రంథము వ్రాతప్రతులను బట్టి 
సవరించవలసినదని మమ్ము కోరినారు. వారు కోరినట్లు గ్రంథము 
సాధ్యమైనంతవరకు జాగ్రత్తగానే సవరించి పంపినాము, ఐనా, ఇందులో 
తప్పులు లేవని చెప్ప సాహిసించలేము. మా కోరిక ప్రకారము వారు 
[గ్రంథము మరల అచ్చు వేయించి మాశ్రమ సార్థకమయినదానిగా 
చేసి, దీనికి పీఠిక వ్రాయవలసినదని మమ్మే కోరి గౌరవించి 
మాకుపకారులయినారని కొనియాడుతున్నాము. 


- గిడుగు వేంకటసీతాపతి, బి.ఏ.,ఎల్‌టి. 


666 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


పకాశక విజి 
న్‌ ఈలి 


అప్పకవీయము వంటి ఛందశ్శాస్తము వేటొకటి కానరాదు. అప్పకవికి 
తరువాతి మహాకవులంద అద్దానినే ప్రధానముగ చేసికొని గ్రంథములు వ్రాసిరి 
వ్రాయుచున్నారు వ్రాయం గల రనుట నిర్వివాదాంశము. భాండాగారములు 
అచ్చుకూటములు లేని ఆ కాలములో నెన్నియో సద్దంథముల సంపాదించి చక్కంగా 
విమర్శించి లక్ష్యముల సంగ్రహించి కల్పద్రుమసదృశమగు శాస్త్రమును వ్రాసిన 
మహాకవికెల్లరము కృతజ్ఞులము కావలయుం గదా! దీనికిం బూర్వము ఛందశ్శాస్త్ర 
(గ్రంథములు లేకపోలేదు. వానియం దీన్ని విషయములు లేవని చెప్పక తప్పదు. 
కాంబట్టియే ఈ మహాకవి యోపికతో గ్రంథములం బరిశీలించి ఆంధ్రలోకమునకు 
మహోపకారమొనరించి కృతకృత్యుండై శాశ్వత యశఃకాయవిరాజితుం డయ్యెను. 


అప్పకవీయమును బలువురు ముద్రించిరి. మేమును 1850 సం॥నను 
1919 సం॥నను రెండుసారులు ముద్రించితిమి. తరువాత మరికొన్ని తాళపత్ర 
(గంథములం బరిశీలించి ఆ పాఠముల ముద్రించిన మేలని తోంచి 1922 వ 
సం॥ మజల ముద్రించితిమి. విశాఖపట్టణమున శ్రీపరవస్తువారి యింట నొక 
పతియు, పెండ్యాల వారి దొక వతియు, మాయింటం గొన్ని 
తరములనుండియున్న ప్రాంత ప్రతియు ఈ ముద్రణమున కాధారములు. ఈ 
మూండు (ప్రతులలో మాతండ్రి గారు పైతృకధనముగ గౌరవించుచున్న 
తాటియాకుల ప్రతియే ప్రాచీనతమము. ఈ మూండు ప్రతులలో గలుగు 
పాఠభేదములను గ్రింద ముద్రించితిమి. ఈ ప్రతులను జక్కంగాం బరిశీలించినవారు 
శ్రీమాన్‌ ఉత్పల వేంకటనరసింహా చార్యలవారును, రావుసాహేబు శ్రీగిడుగు 
రామమూర్తిపంతులు గారును అని సంతోషముతోం దెలుపుచున్నాము. వీరు 
కడుంగడు (్రద్ధమై ఇందలి పాఠభేదములం బరిశీలించిరి. ఆ తరువాత మరల 
1944-1951 సం॥ల ఇంకొకసారి ముద్రించి మరల ఇపుడు ముద్రించినారము. 
ప్రతి ముద్రణకాలమునను పండితులకు జూపి తగు సంసారము జేయించియే 
ముద్రించుచున్నారము. 
ఇట్లు 
వావిళ్ల వేంకటేశ్వరశా'స్తులు. 


కాకునూరి అప్పకవి 667 


అప్పకవీయము 


ఆబివ ముద్రణము 


ఈ యాజవ ముద్రణములోం దెలుంగు ఛందోవ్యాకరణ శాస్త్రము లందుం 
జాలం బరిశ్రమ చేసినవారును 'తెలుంగు భాషలోని ఛందోరీతులు” అను 
నుద్ధంథమును రచించినవారును, సులక్షణసారము ఛందోదర్పణము 
కవిచింతామణి మున్నగు లక్షణ (గ్రంథములను మాకుం బరిష్కరించి 
యిచ్చినవారును ఆగు విద్వాన్‌ శ్రీరావూరి దొరసామిశర్మ (ఎం.ఏ) గారు పూర్వ 
ప్రతులతోను నితర లక్షణ (గంథములతోను సంప్రతించి యప్పకవీయమును 
బరిష్మరించి చక్కని సమీక్ష రచించి యొసంగిరి. అందులకు వారికి మే మెంతయుం 
గృతజ్ఞులము. ఇందుగిడుగువారి విమర్శనము సయితము చేర్చి ముద్రించినారము. 
ఆ విమర్శనము ఈ క్రొత్త సమీక్ష లక్షణజిజ్ఞాసువులకు మిక్కిలి యుపకరింపం 
గలదని నమ్ముచున్నాము. 


తండయార్చేట, ) 
చెన్నపురి, 1962. } 
“ప్రకాశకులు” 


ఏడవ ముద్రణము 
విద్వాన్‌ శ్రీరావూరి దొరసామిశర్మ (ఎం.ఏ) గారు పరిష్కరించిన ఈ 
యప్పకవీయము నాజివ ముద్రణ ప్రతులన్ని చెల్లిపోవుటచే మజిల శ్రీ శర్మగారి 
మతికొన్ని క్రొత్త సవరణలతోడను సమీక్ష తోడను నీ యేడవ ముద్రణము 
గావించుచున్నాము. 


1966 } 
ప్రకాశకులు 


668 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


పీరిక 
కాకునూరి అప్పకవి 


ఆంధ్రలక్షణ గ్రంథములలో సవిస్తరముగాను సుప్రసిద్దముగాను ఉన్న 
“అప్పకవీయము”ను రచించిన కాకునూరి అప్పకవి యొక్క చరిత్ర - విమర్శకులకు 
తెలిసినంతమట్టుకు - కీర్తిశేషలయిన రావుబహుడూరు కందుకూరి వీరేశలింగము 
పంతులుగారి ఆంధ్రకవుల చరిత్రలోను, ఆంధ్రవిజ్ఞానసర్వస్వములోను ఉన్నది. 
తనచరిత్రను గురించిన విషయములు కొన్ని కవి తన గ్రంథమందు చెప్పుకొని 
ఉంచుటచేత జిజ్ఞాసువుల పరిశ్రమ తగ్గినది. 


కాలము 


ఈ గ్రంథములోని పీఠిక 33వ పద్యమును బట్టి శాలి.శ. 1578 
మన్మథనామ సం॥ శ్రావణ బ॥ 8 నాడు, (అనగా క్రీశ. 1656 ఆగష్టు 3 
తేదిన ) తనకు కలవచ్చినట్లు కవిచెప్పుకొనుటచేత, 17వ శతాబ్దమధ్యమం 
దుండినవాడని స్పష్టముగా కనబడుచున్నది. కలగన్న మరునాడే ఈ లక్షణ 
[గ్రంథమును వ్రాయుటకు మొదలు పెట్టుట చేతను, తా నది వరకు సంస్కృతాంధ్ర 
గ్రంథములు రచించినట్లున్ను శ్రీగిరిలో భోగవిభూషణుని పట్టపుకవీంద్రుడుగా 
ఉన్నట్లున్ను పీ. 84, 85లో చెప్పుకొనుటచేతను, అప్పకవి 17వ శతాబ్దారంభమున 
పుట్టి ఉండునని ఊహించవచ్చును. అప్పకవీయము “క్రీస్తు శకము 1656-వ 
సంవత్సరమునం దారంభింపబడి 1660-వ సంవత్సర ప్రారంభమున కింతవరకు 
జేయబడియుందును”, అని వీరేశలింగము పంతులుగారు ఆంధ్ర కవుల చరిత్రలో 
వ్రాసినారు; గాని ఈ వాక్యములోని విషయమునకు ప్రమాణము ఎక్కడ నున్నదో 
మాకు తెలియదు. 


వంశావళి 
కర్భవంశావతార పద్యముల బట్టి పీఠిక (70-83) అప్పకవి భరద్వాజ 
గోత్రుడనిన్ని పందితవంశమునందు పుట్టినవాదనిన్ని స్పష్టమగుచున్నది. ఈ 
దిగువను కనబరచిన వంశవృక్షమునకు ఆ పద్యములే ఆధారము. 


కాకునూరి అప్పకవి 669 


అప్పకవీయము 
కాకునూరి తమ్మన 
సోమయ (భార్య గంగమాంబ) 


అమరేశ్వరుడు కొండలయ్య రంగప్ప (భార్య కన్నమ్మ) లక్ష్మణుడు 


నన ననన నా నానా. 
తిరుమలభట్టు గంగన్న పెదసోమయ  చినసోమయ 


(భార్య కృష్ణమ్మ) 


వెంగన కన్నుబట్టు గంగయ తిమ్మమ్మ రంగమ్మ లింగమ్మ గోనమ్మ 
(భార్య సేసమ) 


అప్పకవి సోమనార్యుడు వేంకటపతి కృష్ణభట్టు లక్షణుడు బుచ్చి! 
ఇంటిపేరు 


'కాకునూరు” అని తన ఇంటి పేరు వచ్చుటకు కారణము. పీ. 72లో 
చెప్పుకొన్నాడు. అతని తాతను తాతయైన సోమయ మధురాపురముననకుపోయి 
“వేద శాస్త్ర పరాణాదివాదములను కాకునూరింటి జేసిన కారణమున కాకునూరింటి 
వాడన ఘనతగాంచె” నని ఉన్నది. అయితే, దాని తర్వాతి పద్యమందే అతడు 
“చరికొండసీమలో కాకునూరి అనే సర్వాగ్రహారము సంపాదించినాడని చెప్పటచేత, 
ఈ ఇంటిపేరు గ్రామ నామమా లేక పౌరుష నామమా అన్న సందేహము 
పుట్టుచున్నది. అసోమయ “కాకునూరి తిమ్మన సుతుండు” అని (పీఠిక. 73) 
చెప్పుటచేత, అతని తండ్రినాటికే ఈ ఇంటిపేరు ఉన్నట్లు ఊహించుటకు 
అవకాశమున్నది. లేదా, కొడుకు సంపాదించినపేరు తండ్రికి పెట్టినాడని 
చెప్పవలెను. 


1. (ఓ)లో “లక్ష్మణాఖ్యు బాలబుచ్చి” (పీ. 883) అని ఉండుటచేత ఈ పేరున్ను 
చేర్చినాము. ప. లోని 'బాలుంగాంచె” అనే పాఠము మూలమం దుంచినాము. 


670 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 
వంశోత్మర్న 


అప్పకవి పందితవంశమునందు జన్మించినవాడు. అతని తాతకు తాతర్రైన 
సోమయ కాశీలో బ్రహ్మేంద్రులవద్ద శాస్త్రములు చదివి గొప్ప పండితుడయి 
ఉండెను; మధురాపురమందు పండితులతో శాస్త్ర వాదములు చేసి 
గెలిచినవాడు (పీ. 72, 73), అప్పకవి తాతయైన పెదసోమయ క్రతువులు 
చేసినవాడు (పీ. 78), ఈ పెదసోమయకు అగ్రజుడైన తిరుమలభట్టు 
కాలామృతము అనే జ్యోతిషగ్రంథమును రచించినవాడు (1V.67). అప్పకవి 
తండ్రి వెంగన తన పాండిత్య విశేషముచేత, “మాజట బ్రహ్మ” అని 
ప్రఖ్యాతిపొందినవాడు (టీ. 82) ఈ లక్షణ గ్రంథము రచించకమునుపే, అప్పకవి 
శ్రీత్రైలములో “భోగవిభూషణుని పట్టపుకవీంద్రు” డయి ఉండెను టీ. 84). 
సంస్కృతాంధ్ర గ్రంథములు కొన్ని రచించెను (పీ. 85). వీటిలో మనకు ఒక్కటైనా 
లభించకుండుట కడుశోచనీయము. “అంబికావాద” మను యక్షగానమును 
సయితము పేర్మానుటచేతన, యక్షగానముల గురించి ఈ గ్రంథములో నాలుగవ 
ఆశ్వాసమందు వ్రాసి ఉండుటచేతను యక్షగాన ప్రబంధమునకు ఆకాలమందు 
తగిన గౌరవము ఉండెనని ఊహించవచ్చును. కంకంటి పాపరాజు రచించిన 
“విష్ణుమాయావిలాసము” అను యక్షగానప్రబంధము తంజావూరు 
(గంథాలయమందు ఉన్నది. 


చక్రబంధములో “కాకునూర్యపయ” అనిన్ని 'సోమయాజికవి అనిన్ని 
రెండుపేళ్లు కనబడుచున్నవి. మొదటిది గ్రంథకర్త పేరు. రెండవది ఎవరిపేరో 
తెలియదు. (చూ.పు. 289) 


ఈ లక్షణ గ్రంథమందు అప్పకవి 43 పూర్వలక్షణ గ్రంథములను పేర్మాని 
అనంతుని ఛందమునుండి 7 పద్యములను, కావ్యాలంకార చూడమణినుండి 5 
పద్యములను, కవిగజాంకుశము, కవిజనాశ్రయము, లక్షణ సారసం[గ్రహముల 
నుండి రెండేసి పద్యములను, కవిలోక చింతామణి, కావ్య చింతామణి, 
శారదాదర్చణముల నుంది ఒకొక్నక్క పద్యమును లక్ష్యములుగా ఇచ్చినాడు. తాను 


కాకునూరి అప్పకవి 671 


అప్ప్టకవీయము 


పేర్మొన్న లక్షణ గ్రంథములు అన్నీ అతడు చదివినాడో లేదో తెలుసుకొనుట 
కష్టమే కాని, “సకల గ్రంథములను జదువక తెలియునె లక్షణ ప్రపంచంబెల్లన్‌” 
(1.6) అనిన్ని “గ్రంథములన్నియు వెదకి వెదకి సారమెల్ల వివరింపంగన్‌” 
(1.7) అనిన్ని చెప్పుకొనుటచేత, అతడు చాలా గ్రంథములు చదివి ఉండవలెను. 
అంతేకాక, సుమారు 100 గ్రంథముల నుండి మొత్తముమీద 300 పద్యములకు 
పైగా తన లక్షణగ్రంథములో ఉదాహరించినాడు. (చూ. ఉదాహృత (గ్రంథముల 
వివరణము) అయితే పూర్వలాక్షణికులు తమ లక్షణ (గంథములలో లక్ష్యములుగా 
ఎత్తి వ్రాసికొన్న పద్యములే అనేకముగా ఇతడు ఉదాహరించినట్లు కనబడుచున్నది. 
అందుకు దృష్టాంతముగా కవిలోక సంజీవని చూచినయెడల, ముద్దరాజు 
రామన్న ఎత్తి వ్రాసుకొన్న పద్యములలో సుమారు 69 పద్యములు అప్పకవి తన 
లక్షణగ్రంథములో ఉదాహరించినట్లు కనబడును. అయినా, అప్పకవి 
సంస్కృతాంధ్ర వాజ్బయముల పరిచయము విశేషముగా కలవాడనిన్ని అనేక 
శాస్త్రములు పరిశీలించినవాడనిన్ని ఈ లక్షణ (గంథమునుబట్టీ ఊహించుటకు 
అవకాశము విశేషముగా కలదు. 


(గంథము పూర్తి గాకుండుటకు కారణమేమి? 


అప్పకవి 8 ఆశ్వాసముల గ్రంథమును వ్రాయబూనినట్లు పీ.96వ 
పద్యమునుబట్టి స్పష్టము, అయితే ఏప్రతిలో చూచినా 5 ఆశ్వాసములు మాత్రమే 
కనబడుచున్నవి. 


చతుర్జాశ్వాసములో గర్భకవిత్వమును గూర్చి వ్రాస్తూ (1/7. 388) “ఇది 
భాషాపరిచ్చేదములో తెలియ వ్రాసినది” (1/7. 390) “ఇది వర్ణపరిచ్చేదములో 
తెలియ వ్రాసినాము. (7.౩92) “ఇది వళిప్రాసపరిచ్చేదములో 
తెలియన్రాసినాముూ, (178989) “ఇది యీ పద్యపరిచ్చేదము తుదను 
తెలియ(వాయుచున్నాము; “(1V.394) “ఇది సంధిపరిచ్చేదములో 
తెలియవ్రాయుచున్నాము అని మాత్రమే చెప్పి తత్సమ, దేశ్య, (కియా 
పరిచ్చేదముల తుదను తెలియజేయదలచిన పద్యముల గురించి 


672 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


చెప్పకపోవుటచేత, చతుర్థాశ్వాసము వ్రాసేసరికి పంచమాశ్వాసము గురించి 
ఆలోచనమే కాని, తక్కిన మూడు ఆశ్వాసముల గురించి ఆలోచన యున్నట్లు 
సూచనలేదు. 


అప్పకవీయము వ్రాతప్రతులు 


1. మావద్దనున్న ప్రతులు. 


1. 


ప. 


ey 


ey 


ey 


ey 


విశాఖపట్టణమందున్న శ్రీపరవస్తువారి ఆర్యపుస్తాలయములోనిది, 
సంపూర్ణము. “రాక్షస సం॥ ఫాల్గుణ శు 15 గురువారంవరకు 
ఉప్పులూరి నృసింహులు, ఆత్మార్థం వ్రాసుకొనెను,అని ఉన్నది. 


. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గము తాలూకాలోని గంగవరము 


నందు కాపురముండిన ఓరుగంటి రామకవి వ్రాసుకొన్నదని మాకీపుస్తక 
మిచ్చిన (బ్ర॥ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్తులుగారు చెప్పినారు. 
రామకవి 90 సం॥ల క్రిందట కాలము చేసేనని ఆయన మనుషుడు 
చెప్పెనట. గ్రంథము సంపూర్ణము, గాని కడపటి పత్రము లేదు. 


. కీర్తిశషులయిన బ్రహ్మశ్రీ వావిళ్ల రామస్వామిశాస్తులుగారు సంగ్రహించి 


వారు బందరులో కాగితాలమీద వ్రాసినది, అసంపూర్ణము. ఇది బ్రహ్మశ్రీ 
వావిళ్ల వేంకటేశ్వరశా'స్తుల వారికి తిరిగి ఇచ్చివేసినాము. 


. (1) మొదటి ఆశ్వాసము మాత్రమే ఉన్నది. ఎవరు ఎప్పుడు వ్రాసినదో 


తెలియదు. 


. (2) మొదటి ఆశ్వాసము మాత్రమే ఉన్నది. ఎవరు ఎప్పుడు వ్రాసినదో 


తెలియదు. 


. (9) నాలుగవ ఆశ్వాసములో కొంతమాత్రము ఉన్నది. ఎవరు ఎప్పుడు 


వ్రాసినదో తెలియదు. 


. (4) ఇందు నాలుగవ ఆశ్వాసము 'సుకేశకి వృత్తము వరకు 


మాత్రమున్నది. 136-వ అంకెగల తాటాకు మొదట నున్నందున 


కాకునూరి అప్పకవి 673 


అప్పకవీయము 


దానిమీది 135 తాటాకులలో తక్కినమూడు ఆశ్వాసములోని శేషించిన 
[గ్రంథము “రెండో పుస్తకములో వ్రాసివున్నది”. అని లేఖకుడు, 
సుంకరణము తిరుపతి వ్రాసినాడు. తారీఖు లేదు. 


ఈ నాలుగున్ను బ్రహ్మశ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్తులుగారే ఇచ్చినారు. 


మావద్ద నున్నవి. 


ii. 


1. 


మేము చూచిన తక్కిన ప్రతులు. 


ఆంధ్రసాహిత్య పరిషత్తు పుస్తూలయములోనివి మూడు. 528, 2307, 
2866 నెంబర్లుగల పుస్తకములు, ఇవి అన్నీ అసమగ్రముగానే ఉన్నవి. 
కడపటిదానిలో పదితాటాకులు మాత్రమే కలవు. అన్ని పుస్తకములలోని 
తాటాకులున్ను చూచినాము. మావద్దనున్న పుస్తకములలో ఉన్నట్లే 
వచనములు వ్యావహారిక భాషలో ఉన్నవి. 515, 1609 నెంబర్లు 
గలవి అప్పకవీయ పుస్తకములని పట్టీలో వ్రాసి ఉన్నదిగాని, కావు. 
ఒకటి కవిజనాశ్రయము, రెండవది అనంతుని ఛందస్సు. 
గవర్నమెంటువారి లిఖితపుస్తక భాండాగారములోనివి, - 


1. నెం. 13-2-7 అసమ(గము. దానిలో పుటలు 164, 167, 178 
చూచి తైపారు వేసినాము. 


2. నెం. 14-3631 అసమగ్రము, 65, 72, 77 పుటలలోని గ్రంథము 
తైపారు వేసినాము. 


8. నెం. 13-83-2 అసమగ్రము, 126, 129, 130, 131 పుటలలోని 
గ్రంథములు చూచినాము. 


అడయారులోని థియొసాఫికల్‌ సొసయిటీవారి పుస్తకాలయములోనివి. 

1. నెం. XXX G.33-23-ప పుటలోని గ్రంథము చూచినాము. 

2. నెం. XXI1D.4. అక్కడక్కడ చూచినాము. 

పిఠాపురము పరిశోధకమండలి వారిపుస్తకాలయములో కొన్ని 


674 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


ప్రతులున్నవనిన్ని అందు వ్యావహారిక భాషలోనే అనేక వచనములున్న 
వనిన్ని మ. వంగూరి సుబ్బారావుగారు చెప్పినారు. అక్కడి ప్రతులలో, 
అల్లమరాజు సుబ్బనార్యుడు (ప్రమాదీచ సం. ఫాల్గున బ 10 వ్రాసినది 
మేము చూచినాము. ద్వితీయాశ్వాసము మాత్రమున్నది. దానిలోని 
వచనములు మావద్దనున్న పుస్తకములలో నున్నట్లే ఉన్నవి. 


ర్‌. బ్రహ్మశ్రీ మండపాక పార్వతీశ్వరశాస్రిగారు కొన్ని వ్రాత ప్రతులు 
చూచినారట. వాటిలో వ్యావహారిక భాషలో రచించిన వచనములున్నవట. 


వ్యావహారిక భాషా ప్రయోజనము 


అప్పకవి ఈ [గ్రంథమందు రెండు విధములయిన తెలుగుభాషలను 
బుద్దిపూర్వకముగానే వాడినట్టు స్పష్టముగా కనుబడుతున్నవి. ఒకటి కావ్యభాష, 
రెండవది వ్యావహారికభాష అని ఆరెంటికి గలభేదము తెలియజేయుటకు 
పేళ్లుపెట్టవచ్చును. కావ్యభాష అనేది నన్నయ మొదలుకొని కవులందరున్ను 
కావ్యములలో గద్యపద్యములు రచించినప్పుడు వాడినది. వ్యావహారికభాష అనేది 
శిష్టజనులు వ్యవహారమందు సంభాషణలోనున్ను వ్రాతలలోనున్ను వాడుకొనేభాష 
అప్పకవి రచించిన పద్యములన్నీ ఇంచుమించుగా కావ్య భాషలలోనే ఉన్నవి. 
'వచనములు, కొన్ని కావ్యభాషలోనున్ను కొన్ని వ్యావహారిక భాషలోనున్ను 
రచితములయి ఉన్నవి. 


చంపువులలోని వచనములవంటివి పద్యములవలెనే తప్పకుండా 
కావ్యభాషలో ఉన్నవి. ఉదా. ఆశ్వాసాంతగద్యలు, కావ్యములలోని గద్యలకు 
లక్ష్యములు (చూ. iv 24, 25), ఇవిగాక, “అని యివ్విధంబున” (1. 16.) 
“మదీయ స్వప్న విధంబంతయు, దేటపడనెజఖుంగించిన” (1.66) మొదలయిన 


ఉన్న శబ్దములు కొన్ని అప్పకవి వాడి ఉన్నాడు. ఉదా. దాచినావు (180) రాశి నుంచి 
(1818) వలమాటి (11.265) ఎక్కువ, వంచుక, పదొమ్మిదో ఛందము (పు. 287), 
వీటికి (1౪.70), వీటిలో (1౪.266) 


కాకునూరి అప్పకవి 675 


అప్పకవీయము 


వచనములు కావ్యభాషలో రచించినవి. మొత్తము మీదను గ్రంథమంతటలో 
నున్నూ నూరుపంక్తులయినా ఉండవు. తక్మినవచనములన్నీ వ్యావహారికభాషలో 
రచించినవే, అవి డెబ్బది కంటె అధికముగా నున్నవి. 550 పంక్తులకన్న ఎక్కువే. 
మొదటి ఆశ్వాసమందు తద్భవస్వరూపమును వివరించిన పట్టున (చూ. పుటలు 
80-37), ద్వితీయాశ్వాసమందు అక్షరరూపములు వివరించినచోట్ల (చూ. పు. 
48-55), చతుర్ధాశ్వాసమందు ప్రసార వివరణములలోను (చూ.పు. 148-216) 
ఇట్టి వచనములు మెండుగానున్నవి. మూడవ ఆశ్వాసమందున్ను అవతారికలలో 
“అన్న అనేటందుకు” “అయ్య అనేటందుకు” (చూ.పు. 1259) అని వ్యావహారిక 
భాష కనబడుతున్నది. తెలివిడి, వివరణము, టీక, అవతారిక, వాక్యము అని 
ఇట్టివి వచనముకు పేళ్లు, ఇప్పుడు క్రొత్తగా ముద్రించిన ఈ గ్రంథమందు ఈ 
వచనములు వ్యావహారిక భాషలో రచితమయినట్లు కనబడుతున్నవిగాని, 
ఇంతకుపూర్వము 1859 సంవత్సరము మొదలుకొని నేటివరకున్స ముద్రించిన 
పుస్తకములలో, ఎక్కడనో తప్పిదారి పరిష్మర్తలు దిద్దమజచిన శబ్దములు విడిచితే 
పద్యముల వలెనే ఇవిన్నీ కావ్యభాషలో రచించినవైనట్లే తోచును. "ఇప్పటి 
ముద్రణములో తిరిగీ మార్పు జరుగుటకు కారణమేమి? అందుకు మేమే 
ఉత్తరవాదులము, గనుక కారణము విశదపర్చుచున్నాము. 


1859-వ సం. నవంబరు నెల తే-25-దిని సూర్యాలోకమనే 
ముద్రాక్ష్యశాలయండు మొట్టమొదట అప్పకవీయము అచ్చుపడ్డది. అచ్చు వేయుటకు 
గాను గ్రంథమును పరిష్మరించినవారు శ్రీ రేకము రామానుజ సూరిగారు. “వారు 
గవర్నమెంటు నార్మల్‌ కాలేజిలో దెనుగు పండితులు”. ముద్రాక్షర 
శాలాధికారులయిన ఎగ్గులూరు వేణుగోపాలనాయుడుగారు తెప్పించియిచ్చిన 


1. చూ. 1859-వ సం. ముద్రణలో (పుట. 31-32-34-35) ఇందుకు (54) 
పదిహేనవయచ్చు (60) అందుకు (77) కాదంటేను (81) వచ్చితేని (82) పోవద్దురా 
(90) రెండోసారి, బజాణివాండ్లు, (205-206-207-208) చాలా ఎనిమిదిసార్లు 218 
వద్ది నుంచి 214, అయ్యేటట్లుగాను, వాటిలోపల, - ఇవి తర్వాతి ముద్రణలో కూడా 
నిలిచి ఉన్నవి. 


676 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


లిఖీతపుస్తకములు వారికి ఆధారములయినవట. అవి ఇపుడు ఎక్కుడనున్నవో 
తెలియదు. అచ్చుపడ్డ ప్రతి గ్రంథమునకున్ను వ్రాతప్రతి మూలము. 
అప్పకవీయము అచ్చుపడక పూర్వము ఆగ్రంథము వ్రాతప్రతులలోనే కదా 
లోకములో విదితమై ఉండేది. ఆవ్రాతప్రతులకు మొదటిమాతృక అప్పకవి 
స్వయముగా వ్రాసినదే అయి ఉండవలయును. అయితే, అదియిప్పుడు ఎక్కడయినా 
ఉన్నదో లేదో ఎరుగము. గాని అచ్చుపడక పూర్వము కాగితాలమీదను 
తాటాకులమీదను వ్రాసిన పుస్తకములు అనేకములు ఇప్పటికిన్నీ దేశములో ఉన్నవి. 
మేము 14 వ్రాతప్రతులు చూచి ఉన్నాము. అన్నిటిలోనున్ను (గ్రంథము 
ఇంచుమించుగా ఒక్కలాగునే ఉన్నది. లేఖక ప్రమాదము లుండుగాకేమి. ఇట్టి 
(ప్రమాదములచేత కలిగిన మార్పులు ఎన్ని ఉన్నా పూర్వపు ముద్రణలోనున్నట్లు 
వ్రాతప్రతులలో కూడా (గంథముకన బడితేనేతప్ప, మేము చూచిన పుస్తకములలోని 
(గ్రంథమే రామానుజసూరిగారు చూచిన పుస్తకములలో కూడా ఉందుట 
అసంభావ్యము కాదు. వారు అచ్చొత్తించుటకుగాను పరిష్మరించినప్పుడు (గ్రంథము 
దిద్ది ఉండరు. వ్యావహారిక భాష గ్రంథరచనకు ఉచితమయినది కాదని పరవస్తు 
చిన్నయ్యసూరిగారు మొదలయినవారు ఆకాలమందు ఉపదేశించుటచేత కాబోలును, 
రామానుజసూరిగారు ఈ గ్రంథమందు అప్పకవి వ్యావహారికభాషలో రచించిన 
వచనములలో తమకు తప్ప్రలుగాతోచిన శబ్దములు తొలగించి, తమకు ఒప్పులుగా 
తోచినవి చేర్చి, భాషమూర్చి వేసినారు. వారి దృష్టికి వారు చేసిన మార్పు 
నిర్గష్టమయినదే కావచ్చును. గాని, అప్పకవి వ్రాసిన గ్రంథమును అట్లే ఉండనీయక 
తమయిష్టానుసారము బుద్దిపూర్వకముగా మార్చి, అప్పకవే అట్లు మార్చినాడని 
పాఠకులకు తోచేటట్టు చేయడము ఎంతమాత్రమున్ను పరిష్మర్తలకు 
ఉచితముకాడు. అప్పకవివంటి లాక్షణికుడు ఇట్టి లక్షూ గ్రంథములో ఇట్టి వచనములు 
కావ్యభాషలోనే రచించి ఉండునుగాని, వ్యావహారికభాషలో రచించి ఉండడు 
- అని, కావ్యభాషను రచించి శిశు బోధలు బాలబోధలు చదువుకొన్న ఇప్పటి 


1. ఈ వచనములో వ్యావహారికభాషా శబ్దములు మార్చినట్లే కొన్ని పద్యములలో యతులు 
మొదలగునవి కూడా తమకు తప్పుగా తోచినవి దిద్ది మార్చినారు. 


కాకునూరి అప్పకవి 677 


అప్పకవీయము 


తెలుగువారం ఊహింతురేమోకాని, అట్టి ఊహ నిరాధారమయినది. అప్పకవి 
కావ్యభాషలోనే ఈ వచనములు రచించి ఉంటే లేఖకులు ఉద్దేశపూర్వకముగా 
వ్యావహారిక భాషలోనికి మార్చి, వాటిని వ్రాసినారనుటకు ఆధార మేమయినా 
ఉన్నదా? అప్పకవి కావ్యభాషలో రచించిన వచనములు కొన్ని ఉన్నవే; అని 
లేఖకులు మార్చకుండా ఉన్నది ఉన్నట్టే వ్రాసినారే. ఇప్పుడు కనపడుతూఉన్న 
వ్రాత ప్రతులన్నీ ఒక్కకాలములో ఒక్నస్ణలములో, ఒక్క లేఖకుడు వ్రాసినవికావు. 
కొన్ని ప్రతులు పండితులు స్వయముగా వ్రాసుకొన్నవి, మాటకు, మావద్దనున్న 
అయిదుప్రతులలో ఓ. అనేది అనంతపురము జిల్లా కల్యాణదుర్గము తాలూకాలోని 
గంగవరమునందు 90-సం. క్రిందట కాలముచేసిన ఓరుగంటి రామకవి 
వ్రాసుకొన్నదట. అతడు నాలుగు ప్రబంధములు రచించినాడట! శకటరేఫలు 
అరసున్నలు ఉంచి, తప్పులు జాగ్రత్తగా సవరించి, వ్రాసిన ప్రతులున్నవే. అట్టి 
వాటిలో ఈ వచనములు వ్యావహారిక భాషలో ఉన్నప్పుడు, మూల గ్రంథములోనే 
అట్లున్నవని నిశ్చయముగా చెప్పడము తప్పుకాదే. ఇందే కాదు, అప్పకవికి 
పూర్వమందున్ను పరమందున్ను తమ వ్యావహారిక భాష యొక్క ప్రయోజనమును 
పండితులు అందరున్ను అంగీకరించి, అనేక విధములయిన(గంథములను 
ఆభాషలో ప్రచురముగా రచించినారు, గాని, గ్రామ్యమని గర్జించి, తమ భాషను 
త్యజించలేదు. ఇందుకు నిదర్శనముగా వందలకొలది గ్రంథములు వ్యావహారిక 
భాషలో వ్రాసినవి ఉన్నవి. సంసృృతభాషలో నున్న వైద్యము, జ్యోతిషము, గణితము 
మొదలయిన విద్యలకు, కళలకు తెనుగుపండితులు వ్యావహారిక భాషలోనే టీకలు, 
వివరణములు వ్రాసినారు. అమరమునకు తెనుగుటీకలు, సంస్కృత కావ్యములకు 
తెలుగుటీకలు, వసుచరిత్ర రాఘవపాండవీయ హరిశ్చంద్రనలోపాఖ్యానము 
మొదలయిన తెలుగు ప్రబంధములకు తేటతెలుగులీకలు వ్యావహారిక భాషలోనే 
ఉన్నవి. అవి వ్రాసినవారు గొప్ప తెలుగుపండితులు, అప్పకవికి పూర్వులు, 
ఇంతెందుకు? అప్పకవి తన (గ్రంథమున కాధారముగా “సకల 
కవితాస్వతంత్రభట్టారక యొలకూచి బాలసరస్వతీ మహామహోపాధ్యాయ 
ప్రణీతంబయిన యాంధ్ర శబ్దచింతామణీ టీకాగ్రంథ” మనిపేర్యొని, 


678 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


“బాలసరస్వతీయమనే లక్షూ(గంథమందు 'వివరణమంతా వ్యావహారిక భాషలోనే 
రచించినాడు. పుస్తకభాండాగారములలో చాలాప్రతులున్నవి. అప్పకవికి 
పిమ్మటను పుట్టిన లక్షణ గ్రంథములలోకూడా వివరణము, తెలివిడి, టీక, 
అవతారిక అనే పేరుగల వాక్యములన్నీ వ్యావహారిక భాషలోనే ఉన్నవి; 
రంగరాట్బందస్సు, లక్షణ శిరోమణి, తిమ్మకవి సర్వలక్షణసార సంగ్రహము, 
కవిజనాంజము మొదలయినవాటి వ్రాతప్రతులన్నిటిలోను, మేము 
చూచినంతమట్టుకు ఇట్లే ఉన్నవి. 


వ్యావహారిక భాష కథలలోను, ధర్మశాస్తములలోను, శైవ వైష్ణవ 
మతవిషయములను గురించి వ్రాసిన గ్రంథములలోను, వేదాంత గ్రంథములలోను 
అవశ్యముగా వాడినట్లు కావలసినన్ని నిదర్శనములున్నవి. రాతిపలకల మీద, 
చెక్కించిన శాసనములలో వ్యావహారిక భాష దేవాలయములలో నేటికిని కనబడతూ 
ఉండనే ఉన్నది. పైన చెప్పినట్లే వ్యావహారికభాష యొక్క ప్రయోజనము అనేక 
విధములయిన రచనలలో అప్పకవి కాలమందేకాక, అతనికి పూర్వమున్నూ 
పిమ్మటనున్నూ పండితులు అంగీకరించినట్లు నిదర్శనముగా వేలకొలది గ్రంథములు 
పుస్తక భాండాగారములలో కనబడతూ ఉన్నందున, అప్పకవి కూడా అట్టిభాష 
వ్రాయడము సార్వత్రికమయిన సత్సంప్రదాయమనిన్ని సదాచారమనిన్ని 
మేమూహించుటకు తగినంత కారణమున్నది. 


వ్రాతప్రతులలో వ్యావహారికభాష కొన్ని రచనలలో కనబడుతున్నదని 
అంగీకరించినా, అప్పకవే అట్లా వ్రాసినాడని ఎందుకు ఊహించవలెను? అతని 
శిష్యులు వ్రాసినవయినా, గురువుగారు అంగీకరించినవే కావలెనుగదా! 


1. ఈ గ్రంథము ఇప్పటికిన్నీ సరిగా అచ్చుపడలేదు. “సటీకాంధ్ర శబ్దచింతామణి” అని పేరుపెట్టి 
కొంతగ్రంథము బాలసరస్వతీయములోనిది దొంగలించి బాల సరస్వతి ప్రయోగించిన 
వ్యావహారిక భాషాశబ్దములు తొలగించి కావ్యభాషాశబ్దములు దూర్చి, కొందరు పండితులు 
తాము రచించిన గ్రంథముగా ప్రకటించుకొన్నారు. ఇట్లే మన వసుచరిత్ర రాఘవపాండవీ 
యాదికావ్యములకు పూర్వులు వ్రాసిన టీకలు మారు రూపొంది అచ్చులో నేడు 
కనపడుతున్నవి. 


కాకునూరి అప్పకవి 679 


అప్ప్టకవీయము 


ఎట్లయినా, అవి (గంథములోనివే అనకతప్పదు, ఐతే, అప్పకవే ప్రాసినాడని 
ఊహించుటకు (గంథములోనే తగినంత ఆధారమున్నది చూడండి: వ్యావహారిక 
భాషలో రచితమయిన వచనములు ఒకొక్కకటి చదివి పూర్వోత్తర సందర్భములు 
పరికించిచూస్తే, గ్రంథకర్త తప్ప మరి ఒకరు ఆవచనములు వ్రాసి ఉండరని 
తెలియకపోదు. ఉదా. (1) 30-వ పుటలో “ప్రయోగమూలం వ్యాకరణం” 
అనే సూత్రమునకు ట్రాసిన తెలివిడిలో, “వాటికన్నింటికీన్న తెలిసేటట్లు 
అందులోపల నొకచందద్రశబ్దమునకు చెప్పుచున్నాము” అని ఉన్నది. ఇట్లు 
గ్రంథకర్తకాక ఇతరులు వ్రాతురా? (2) దీని తర్వాత వ్రాసిన సూత్రము టీకకొసను, 
“అదియెట్లంటేను” అని చెప్పి, ప్రాకృత సూత్రమును ఉదాహరించినవాడు 
లాక్షణికుడు కాకమరియెవడు? (8) 32వ పుటలో టీకకొసను “ఇందుకు 
ప్రయోగము నరసింహపురాణమునందు” అని చెప్పినవాడు ఒకదున్ను, పద్య 
ముదాహరించినవాడు ఇంకొకడున్ను అనవచ్చునా? (1) నాలుగో ఆశ్వాసము 
118-వ పద్యములో, “మగణమునకెల్ల వ్రాసితి మిగిలినట్టి గణములకునిట్లు 
వ్రాసిన గ్రంథమధిక విస్తరంబగు నని వ్రాయనెజచినాడ దెలిసికొనడగుంగవులు 
యాదులకు నిట్లు” అని చెప్పినవాడు లాక్షణికుడే కనుక మగణమునకు వ్రాసిన 
వచనములు ఎనిమిదిన్నీ అతడే వ్రాసిన వనకతీరదు. ఇది నిశ్సాయికమయిన 
నిదర్శనము. ఇంతకంటే అమోఘమయినది మరి ఒకటిచూస్తే, మామాట 
ఎవరికిన్నీ శంకించుటకు మరి అవకాశముండదు. (5) నాలుగో ఆశ్వాసము 
133-వ పద్యము “తే, ప్రత్యయములాటు నీచెపుపద్యములను, 
తెలిసికొననెంతవానికి సలవికామి, వరుసనన్నింటికిం డీక వ్రాయవలెసెం 
దెనుగుమాటలన గడుతేటతెల్లం గాగ.” అని చెప్పినవాడున్ను చెప్పినట్లుగానే 
టీకలు వ్రాసినవాడున్ను ఒక్కడుకాదని వాదించేవారికి ప్రత్యుత్తరమేమి 
చెప్పవలయునో మాకు తెలియదు. ఈ వచనములు అన్నీ (గంథమునకు 
అంగములు, అవి లేకుంటే గ్రంథము అసంపూర్ణమవుతుంది. ప్రతిపక్షులు చేసే 
ఆక్షేపము మరియొకటి ఉన్నది, దానికికూడా మేము సమాధానము చెప్పవలసి 
ఉన్నది. వ్రాతపుస్తకములలోనున్న వ్యావహారికభాష పరిష్మర్తలు ఎందుకు 


680 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


మార్చివేవేసినారు? అంటే పైని ఒకచోట మేము సూచించినదే వివరించి 
చెప్పుతున్నాము. పరవస్తు చిన్నయసూరిగారు, శ్రీరకము రామానుజసూరి గారు, 
కరాలపాటి రంగయ్యగారు, నిశ్చింత తేవప్పెరుమాళ్లయ్య గారు మొదలయిన 
దక్షిణదేశపు తెలుగుపండితులు కొందరు వ్యావహారిక భాషెట్టి (గ్రంథములలో 
నైనా వాడనేకూడదని నియమము చేసుకొన్నట్టు వారు వ్రాసిన వ్రాతలను పట్టిన్నీ 
వారు పరిష్కరించిన గ్రంథములను పట్టిన్నీ ఊహించవచ్చును. వారి మతమునకు 
విరుద్ధముగా, తెనుగుదేశపు పండితులు, అప్పటివారు, రావిపాటి గురుమూర్తిశాస్రి 
గారు పుదూరి సీతారామశాస్త్రి గారు, పుసులూరి వైద్యనాథ సిద్ధాంతి గారు, 
జూలూరి అప్పయ్యపండితులుగారు, వైయాకరణము రామానుజాచార్యులుగారు, 
పురాణం హయగ్రీవ శాస్తులుగారు, వేదం వెంకటాచలశాప్రిగారు, వఠెం వాసుదేవ 
పరబ్రహ్మశాస్తులుగారు, స్వామినీని ముత్తునరసింహనాయుడు గారు, వెంకటగిరి 
మహారాజులయిన శ్రీవెలుగోటి సర్వజ్ఞకుమారయాచేంద్రుల వారున్ను, ఇంకా 
అనేకపండితులున్ను ప్రాచీన సంప్రదాయము చొప్పున కావ్యములు 
కావ్యభాషలోను, వచనగ్రంథములు వ్యావహారిక భాషలోను వ్రాసేవారని వారి 
వ్రాతలలోకనబడతూ ఉండడమేకాక, కడపట పేర్ళాన్న ముగ్గురు పండితులున్ను 
వ్యావహారికభాష యొక్క ప్రయోజనము కంఠోక్తంగా విధించి చెప్పినారు. "అయితే 
సూరిగారివంటి పండితులు ఉపాధ్యాయులుగాను, అచ్చుకూటములలో 
పరిష్మర్తలుగాను, కొంత అధికారము వహించి ఉండుటచేత వారిమతము 
వ్యావించినది. వారు వరిష్మరించిన (గ్రంథములు చదివేవారికి 
భాషాపాండిత్యములేక పరిష్మర్తల భ్రమప్రమాదముల వల్ల కలిగే దోషములు 
కనబడవు. భారతాదిప్రాచీన గ్రంథములన్నీ ఇట్టి పరిషరణమువల్ల పాడయి 
ఉన్నవి. నానావిధముల ప్రయోజనముగల వ్యావహారికభాష అచ్చులో కనబడక 
రూపు మాసిపోయినది. పూర్వముద్రణములో ప్రచురముగా ఉన్న వ్యావహారిక 
1. చూ. పరబ్రహ్మశాస్తులుగారు 1851- సం.లో రచించిన హిందూధర్మ శాస్త్రము, 


నాయుడుగారు 1863 - సం.లో రచించిన హితసూచని, మహారాజులు 1886-సం.లో 
రచించిన మనస్సాక్ష్యము. 


కాకునూరి అప్పకవి 681 


అప్పకవీయము 


భాష నేటి ముద్రణలో కానరాదు. రావిపాటి గురుమూర్తి శాస్రిగారు 1834 
సం॥లో వ్యావహారిక భాషలో రచించి అచ్చు వేయించిన పంచతంటత్రి 1870 
సం॥ వరకున్నూ చాలా మాట్లు ముద్రితమయి బడులలో పిల్లలు చదువుకొనుటకు 
ఉపయుక్తముగా ఉండేది. అపుస్తకము ఏ పండితుడో గారడిమాయపన్నినట్లు 
కావ్య భాషలోనికి మార్చి అచ్చు వేయించినాడు. 40 సం॥లు వాడుకలో ఉన్న 
[గ్రంథము మారురూపు పొందినదని ఇప్పటివారికి తెలియదు. ఇట్లు పరిష్మర్తలవల్ల 
పొదుపడి ఎన్నో గ్రంథములు ఉన్నవి. సామాన్యమైనవాటి మాట కేమి? 
చిన్నయ్యసూరిగారు రచించిన నీతి చంద్రిక సూరిగారు అచ్చువేయించినట్లు 
ఇప్పుడు లేదు. ఎన్నో మార్పులు కలిగినవి. ఎవరుచేసినారో తెలియదు. 
(గ్రంథములు పరిష్కరించి అచ్చు వేయించేవారికి గ్రంథములోని విషయముగానీ 
భాషగాని మార్చి సవరించుటకు అధికారములేదు. గ్రంథములో దోషములుంటే 
ఉండుగాక, అవి నిరూపించుటే విమర్శకులకు విహితధర్మము. విమర్శకునికి 
దోషముగా కనబడ్డది దోషము కాకపోవచ్చును. ఉద్దేశపూర్వకముగా 
స్వమతానుసారముగా ఇతరుల [గ్రంథము మార్చుట కూట కరణము వంటిది. 
అది మహాపాతక మని వివేకులు అట్టి పని చేయరు. 


అప్పకవీయమువంటి (గ్రంథములో తెలివిడి మొదలయిన వచనములు 
[గ్రంథకర్త వ్యావహారిక భాషలో వ్రాసినా, అచ్చులో కావ్యభాష నుండుట మేలు 
కాదా? అలా గున్నందువల్ల గ్రంథమునకు గౌరవము అధికము కాదా? అని 
అంటారు కొందరు. వ్యావహారిక భాషలో పూర్వులదృష్టికి లాఘవ మెంత 
మాత్రమున్ను లేదు. దానియందు అగౌరవము రామానుజసూరి వంటివారు 
అపాదించి దేశమునకు అపరిమితమయిన నష్టము కలుగజేసినవారయినారు. 


అపరిమిత ప్రయోజనమయిన వ్యావహారికభాష పండితపామర సామాన్యమై 
వాస్తవమయిన దేశభాషగా ప్రపంచమంతటా గౌరవము కలిగియున్నది. పరిమిత 


ప్రయోజనమయిన కావ్యభాష పండితులు రచించే గ్రంథములలో ఉచితముగా 
నుండును. సంస్కృృతభాషా పాండిత్యము లేనివారికి అది సుబోధము కాదు, 


682 కాకునూరి అప్టకవి 


అప్పకవ్‌యము 


సుకరమున్నుకాదు, అల్పజ్ఞానముగల పండితంమన్యులు వచ్చీ రాని ప్రాచీన 
కావ్య భాషలో నిర్దుష్టముగా కావ్యభాష వ్రాయగలవారు మిక్కిలి అరుదు. 
బాయబూని చేతగాక, కృతకభాష సృజించి, ఆంధ్రభాషకున్ను వాజ్మయమునకున్ను 
హాని కలుగచేస్తూ ఉన్నారు. ఇట్టి కావ్య భాష దేశభాషగా నెలకొల్పవలెనన్న 
ఉద్దేశముతో గాబోలు వ్యావహారికభాష రూపు మాపి నిర్మూలము చేయుటకు 
సమకట్టినారు, అట్టిపని వెట్టిపని, అసాధ్యము, నిరంతరకృషిచే పండితులు మాత్రమే 
దానిని సాధింపగలరు. వ్యావహారిక భాపైతే అందరికీ సాధ్యము. ఈ విషయములో 
పూర్వుల సంప్రదాయమే మేలయినది. ఆ సదాచారము ఉద్ధరించుటకు 
ప్రయత్నించుట పెద్దలకు విహితధర్మ మని మనవి చేయుచున్నాము. అది 
అట్టుండనీయండి. 


పూర్వ ముద్రణములు 


పరిష్మర్తలు తమ ఇష్టానిష్టముల బట్టి గ్రంథము సవరించి లేని పాఠములు 
కొన్ని కల్పించుటచేతను, సరియైనపాఠము నిర్ణయించుటలో పరిశీలన చక్కగా 
చేయకపోవుటచేతను, వింతైన కొత్త తప్పులుకొన్ని పూర్వముద్రణములో 
కనబడుతున్నవి. మొట్టమొదట ఈ గ్రంథము 1859 సం॥లో ముద్రించినపుడు 
పరిష్మర్తలయిన శ్రీరేకము రామానుజసూరిగారు సరియైన వ్రాతప్రతులు 
దొరకకపోవుట చేతను, కొంతమట్టుకు పరిశీలన లోపముచేతను, చాలాతప్పులతో 
(గ్రంథము అచ్చువేయించినారు. "తర్వాతి ముద్రణములవారు పూర్వ 
ముద్రణములను మాత్రమే ఎదుట నుంచుకొని, స్పష్టముగా కనబడిన 
తప్పులలోకొన్నిటిని మాత్రము దిద్దినారు; గాని, వ్రాతప్రతులను సంపాదించి, 
జాగ్రత్తగా పరిశీలించి, గ్రంథము తప్పులు లేకుండా అచ్చువేయించినారు కారు. 
ఇందుకు దృష్టాంతముగా చూడండి. ఈ ముద్రణములో (పు.277,) ఉన్న 
సర్వలఘుసీసము “చిజుతయగు” అనేది మేము చూచిన వ్రాత ప్రతులన్నిటను 


1. ఇట్లు గ్రంథమందున్ను తప్పులు చూపించుటచేత గ్రంథమును ప్రకటించిన వారు చేసిన 
మేలు మరచినవారమైనా మని తలచగూడదు. 


కాకునూరి అప్పకవి 683 


అప్పకవీయము 


గలదు, గాని, తొలిసారి గ్రంథము ముద్రించినవారికి దొరికిన ప్రతులలో 
(గ్రంథ శైథిల్యముచేత కాబోలు, అది కనబడలేదు, గనుక శ్రీ రేకము 
రామానుజసూరిగారు “కరివరద” అనే పద్యము క్రొత్తగా రచించి (గంథములో 
చేర్చినారు. ఈలాగున చేయవలసినవచ్చినదని వారు పీఠికలో వ్రాసి ప్రకటించక 
పోలేదు. *ఆ పద్యమే నేటికిని నిలిచి ఉన్నది. ఈగ్రంథము అనేక పర్యాయములు 
ముద్రితమైనది గదా, వ్రాతప్రతులు చూచి ఉన్నయెడల, పరిష్కర్తలలో 
ఎవ్వరికైనను అప్పకవి రచించిన పద్యము కనబడకుండునా? 

ఈ విధముగానే 1859 సం॥లో ముద్రితమైన ప్రతియందు స్పష్టముగా 
కనబడే తప్పులు తర్వాత ముద్రణము లన్నిటిలో నున్ను నిలిచిపోయినవి. వాటిలో 
కొన్ని మాత్రము తార్మాణముగా ఈదిగువను ఉదాహరిస్తున్నాము. 

1. భాం | ధవ.... గుయివెట్టన్వెళ్లు... 111... 61. 

అనుస్వారసంబంధ యతులకు లక్ష్యముగా ఇచ్చిన ఈ పద్యములో 
“గుయివెంటన్‌” అని అప్పకవిమతమున ఉండవలెను, లేనియెల ఈ లక్ష్యమునకు 
ప్రయోజనము లేదు. 

2. వే । దండమండల చండతుండవి దారణాసి.... ౧౧.127.) 
“వేదండదండవి దారఘోరతరాసిభాసి భుజార్గళా” అని అప్పకవి పాఠము 
మావద్దనున్న ప్రాతప్రతులన్నిటను గలదు. ఉభయవకులకు ఉదాహరణము 
లిచ్చునప్పుడు అప్పకవి సర్వసాధారణముగా మొదట స్వరమునకున్నూ తరువాత 
వ్యంజనమునకున్నూ లక్ష్యములు చూపిస్తున్నాడు. ఈ వేదండ శబ్దములోని దకారము 
రెంటీకిని చెల్లును అని ఈ పద్యము స్వరమునకన్న దీనితర్వాత నున్న భీష్టపర్వములోని 
పద్యము వ్యంజనమునకున్ను లక్ష్యములుగా ఇచ్చినాడు. గనుక, 

“వే! దండమండల చండతుండవి దారణాసి...” అనే పాఠము తప్పు, 
రెండు పద్యములున్ను వ్యంజనమునకే లక్ష్యములుగా, ఇచ్చి స్వరమునకు లక్ష్యము 
ఇయ్యకుండునా? 


* “సర్వలఘు సీనమును బ్రతులలో లేమింజేసి నూతనముగ నేర్చజుపబడియె” పీఠిక పుట. 
2.1859. 


684 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


3. “డిగ్గి తొలంగు సైనికులు, నేలకు....” 111... 152. 


అనేక శబ్దమునకు లక్ష్యముగా ఇచ్చిన ఈ పద్యములో ఆశబ్దమే 
కనబడనీయక పాఠము మార్చివేసి అచ్చు వేయించుటచేత కవి హృదయమునకు 
విరుద్ధమయిన పాఠము కనబడుచున్నది. ఈ లక్ష్యమునకు ప్రయోజనము 
చెడిపోయినది. 

4. “ధృతి యందు గతియుగక్షితిపక్ష బాహులు” 1/7. 186. 

ధృతియనే 18వ ఛందమందు (బాహు = 2, పక్ష = 2, క్షితి = 1. 
యుగ = 4, గతి =4) 22144 వృత్తములున్నవని అర్ధమగును. అఛందము 
నందు 262144 వృత్తములు కలవు, గనుక, ఈ పాఠము తప్పు. “ధృతి 
యందు గతియుగ క్షితి వక్షరసబాహు...” అని మావద్దనున్న వ్రాత వ్రతులన్నిటను 
గలపాఠము సరియైనది. 

5. (పుట 214) సప్తమచ్చందః ప్రసారములో 6-37 వృత్తముల గణము 
లన్నీ తారుమారయినవి. 1859 సం॥ ప్రతిలో ప్రమాదవశమున ఈ తప్పు 
వచ్చియుండవచ్చును. ఈ అచ్చుతప్పు ఈ చోటనే తర్వాత ముద్రణములో 
కూడా ఎందుకు కనబడవలెను? 

6. (పుట 230) ఏకరూప గణములు. 

UUUమ 1UIIభ।| UIజ U౮ గగము 

1859 సం॥ ప్రతిలోని అచ్చు తప్పు తర్వాతి ముద్రణము లన్నిటను 
నిలిచిపోయినది, చూచినారా? ఈ విధముగానే ప్రమితాక్షర గణములు తప్పుగా 
ముద్రించినారు. 

7. (7409 మనోహర వృత్తమును గూర్చి చెప్పిన వచనములో 
“ఇది కవితాంత వృత్తచ్చాయను...” అని ఉన్నది. ఇందులో రెండు తప్పులు 
కలవు. “కలితాంత” గాని 'కవితాంతి కాదు. సమ వృత్తములలో దీనిపేరు 
సరిగానే పేర్కొన్నారు. వృత్త అనే పదము రెండుసార్లు ముద్రిత మయినది. ఈ 
తప్పులు తర్వాతి ముద్రణములలోకూడా నిలిచినవి. 


కాకునూరి అప్పకవి 685 


అప్పకవీయము 


8. (౧409) ధృతమధ్య గూర్చి చెప్పిన వచనములో 


“ఇది తోదక వృత్తచ్చాయను బేసిచరణములను దోదకవృత్త చాయను 
సరిచరణములను నడుచును” అని ఉన్నది. తోడక - దోదక నామములు 
తారుమారయినవి, గనుక లక్షణము చెడినది. 


9. “...6బవడగీతియందు బ్రాసముల్‌ సమకూజు 
నవియె యాటవెలది యందు!గలవు (1V.541) 


1859 సం॥ ప్రతిలో శుద్ధ పత్రికయందు “గలవు” అసాధువనిన్ని 
“లేవు” సాధువు అనిన్ని చెప్పి పరిష్కర్త తప్పు దిద్దుకొన్నా తర్వాతి 
ముద్రణములవారు కేవలము మూలములో నున్నదే ఎదుట నుంచుకొని శు 
దగ్ధపత్రిక ఉపేక్షించి తప్పుపాఠమునే తీసుకొన్నారు. ఆటవెలదిలో 
ప్రాసములుండునా అన్న విచారమయినను లేకపోయినది. 


10. “అపధరింపుము.... పరమమూర్తి 
పూతనా....” IV. 548 


పరమమూర్తికి బదులుగా “పరమపూతి అని ఉండవలెను. లేకున్న 
పునరుక్తి నియమభంగమగును. 


11. “..జేదొకతె చక్రితోనెత్త మాడె సనంగ 

సంధియగు....” V.11 

అప్పకవి '“విసంధి, మహావిసంధి, కుసంధి, దుస్ఫంధి” అనే నాలుగు 
సంధి దోషములను పేర్మాని, ఈ పద్యము “కృసంధ్రికి లక్ష్యముగా చెప్పినాడు. 
గనుక, ఈ పాఠము అపార్థకముగా ఉన్నది. 

12. “మాను పతిచెను బులిబోను” 7. 25 


“ను అంతమందు గల పదములలో ద్రుతప్రకృతులు గానివి అప్పకవి 
ఉదాహరించినాడు. “మాను వరిచేను పులిబోను” అని మావద్ద నున్న 
వ్రాతఫప్రతులన్నిటను కలదు. 


686 కాకునూరి అప్టకవి 


అప్పకవ్‌యము 


అచ్చుకూర్చిన పనివాండ్లలోపము ప్రతిముద్రణ మందున్ను ఈ చోటనే 
రావలెనా? ఇది కేవలము పరిశీలన లోపము చేతనే వచ్చినది. 

13. “పదంతియటబ్రపుటూరు ల (బంపుటూరు 

లతివచోద్యపుటూరుచో ద్యంపుటూరు” V. 128. 

ఈ పద్యములో అప్పకవి 'ఊరులు, ఆరు, కౌను, మేను ఈ నాలుగున్ను 
పేర్మాని, మొదటిచరణమందు '“అబ్రపుటూరులు' అన్నిన్ని నాల్దవచరణమందు 
“పొకృప్రమేను' అన్నిన్ని ప్రయోగించినాడు. మొదటిచరణమందు, 'అబ్రప్రటూరులు” 
అని ఉండగా రెండవ చరణమందు, మరల “చోద్యపుటూరు” అని ఊరు శబ్దమే 
ఏకవచనముగా ప్రయోగించి ఉండునా? 

14. “జగతిం జప్పనికూరకుం... పచ్చని తోంటకు బచ్చ దోంట..” 
(V.166.) 

ఇందులో ఉదాహృతశబ్దములు కకారాది వర్గములలోని ప్రథమాక్షరముల 
వరుసను పేర్మొన్నట్లు స్పష్టము. 

“కూర, చాయ, టోపి, తావి” వీటిని పేర్కొన్నట్లు మావద్ద నున్న 
వ్రాతప్రతులలో కనబడుచున్నది. 

1859 సం॥లో ముద్రితమైన ప్రతియందు తమకు తప్పులుగా కనబడ్డ 
చోట్లనైనా వ్రాతప్రతులు చూడక తర్వాతి ముద్రణములవారు కేవలము తమకు 
తోచినట్లు సవరించి వింతయిన తప్పులు ఉంచివేసినారు. ఇందుకు 
దృష్టాంతముగా ఒకటి ఈ దిగువను వివరిస్తున్నాము. 

15. 176 “అనచునిట్లు భూతాది క్రియాపదాంతముల విశేషణ పదక్రి 
యలను దక్క అని 1859 సం॥లో ముద్రితమయిన ప్రతిలోని పాఠము ఇందు 
గణభంగమును మాత్రమే చూచి తర్వాతి ముద్రణములవారు “ములకును విశేషణ 
పదక్రియలను దక్క” అని వ్రాతప్రతులు చూడక దిద్ది అచ్చువేయించినారు. 

వీటిని బట్టీ చూడగా పరిష్మర్తలు వ్రాతపుస్తకములు పరిశీలించక కేవలము 
1859 సం॥లో ముద్రితమైన ప్రతినే ఆధారము చేసుకొన్నట్లు స్పష్టముగదా. 


కాకునూరి అప్పకవి 687 


అప్పకవీయము 


Il. 


పూర్వముద్రణములలోని తప్పులు - పాఠకులు సులభముగా 
విమర్శించుకోదగినవి - ఈక్రింద పేర్మొని చూపిస్తున్నాము. 


పీఠిక, పద్యసంఖ్య 


10 దరహాసమానసము 
64 విశ్వశేయయనుచు 


71 తమ్ములను పేరుననె 


74 విద్యప్రస్తుతమగుచుండ 

103 ఇందోపలనీలునకు 

4 పిన్న కోట పెద్దన 

8383 అశ్లిష్టాభిధానమునకు 

40 కరపరిణత 

70 కాళహస్తిమహత్వము 

98 కుక్కగోళము బవి 

98 (మీదను) త్రిలింగదేశ 
తద్భవము 

15 ఇవ్వక 

39 దాని మొదలైన తలకట్లు 
వానినెల్ల 

43 పద్యాదిప్రాణంబుల, నా 
ద్యంతస్థములుగాను 

132 భూమిని మింటను జంచ 
త్సామర 

185 వ్యర్థకృతులను 

426 దుష్టచంద్రోపబలములు 


పీఠిక, పద సంఖ్య 


111. 55-0బోలనార్యులను 
60 మంత్రియయ్య 
నినకొండన్‌ (బులు) 

IV. 15. 75 (తర్వాత) 
అష్టగణ లక్ష్యం) 
(అప్పకవి లక్షణము చెప్ప 
బోవుచున్నాడు) 

(పు. 213) (అజవ ఛందమునకు 
ఇచ్చిన ప్రసారములో 
31వ వృత్తగణములు 
11111 
(౧111106 
అని ఉండవలెను) 


387 పచునొకంట ద్రిష్టు 
ప్పందస్సు (పదునొకండవ 

అని ఉండవలెను) 

391 “ఇది పదుమూడవ జగతీ 
ఛందమునందు” (13వ 
ఛందము అతిజగతి 
గానిజగతికాదు) 

526 పోరులో 

V. 148 భర్మవస్తాభిదానున్‌ 





688 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


ఛందోభంగములయినను కానివారు కారు చూడండి. - 
1. 38.సీ. పా. వజలు జాతి స్వభావంబుననగ, 
ఇందు 'తి గురువు కాదు. 
38 (పంక్తి 8) సీ.పా. వరసపస్థాయి భావములలో నొగింజెప్పి 
నరతియె భావాది రంజనముల 
ఇందు యతిభంగము. 
39 (పంక్తి 10) జనుకావ్యములగని సంటబ్రశస్తి - ఇందు యతిభంగము 


111.172 సీసా. తరుణులుం బతులు వా తాయనమ్ములనల్ల 
మల్లకలైవే బోక మలయ పవను 


ఇందులో గణభంగము. 


3805 “మూంకలు విరియించి వీంకి “మూకలు” అనే పదములో 
అర్జానుస్వారము ఉండవలెననియే మాకును తోచుచున్నది, గాని, 
అప్పకవిమతమున లేదనుట స్పష్టము. ఉన్నదని అతడు ఎరిగి ఉన్న యెడల 
ఖండాఖండ ప్రాసములకు ఇది ఉదాహరణముగా ఇచ్చి ఉండడు. గనుక, 
ఇక్కడ ఈ పదము అర్జానుస్వారము లేకుండానే అచ్చువేయించవలసి ఉండెను. 
1910 సం॥లో వావిళ్లవారు ముద్రించిన ప్రతిలో ఈ చోట (ఇది పొరపాటు) 
అని ఉన్నది. గాని, ఏది పొరపాటో తెలియజేయలేదు. 


11/7. 74 మృగములలోంగరి ద్వేషిభాతిని జూడ - ఇందు యతిభంగము. 

IV. పుట 248 (క్మాహారములో) “బుభుక్షసూనుం” అని 1859వ 
ప్రతిలోను, “బుభుక్షసూను అని తర్వాతి ముద్రణములందును కలదు. అన్నిటను 
గణభంగము. 

17. పుట. 245 ఖచరఫ్లతములో నాల్గవ చరణము “ర్యమవిరామము 
తోడసభామ్స స్వల్‌...” ఇందు యతి భంగము 

IV. ప. 407 “ందులన్‌ జరజగంబులున్‌ గుదిరింపగా” గణ భంగము 
యతిభంగము. 


కాకునూరి అప్పకవి 689 


అప్పకవీయము 


IV. 431 ప్రథమమునకు వృత్తము - ఇందు ప్రాసభంగము. 

506 బూనిగొ డ్రాలికి బుట్టుకానుపు వలన - ఇందు గణభంగము. 

515 “ధర్మముజిప్పి దుష్ఫృతుల డగ్గజి” దడలకు మైత్రి, అగ్రాహ్యమని 
చెప్పిన అప్పకవిమతమునకు విరుద్ధము గనుక యతిభంగము. 

IV. 528. “నౌరశక్తిత్రయో పేతుడై మురారి” ఈ సీసపద్యమందు 
ప్రాసయతినియమము కలదు గనుక, ఈ పాఠము లక్షణ విరుద్ధమయినది. 

539. “ధరణింబ్రాసంబు దనరు 

నెత్తుగీయందు” రెండవ చరణము 

గణభంగ మయినది. 

V. 71. తే.గీ. కాంతులారమేము చూడం గలమనంగ, గణభంగము. 

అర్థవిచారము సరిగా లేకపోవుటచేతను కలిగిన ప్రమాదములు 
చూడండి. 

1. 39 (పంక్తి 14) “శోకము” విషయము అష్టరసముల గురించి 
గనుక, ఇది అసంగతము. “శోకము” అని ఉండవలెను. 

11. 196-197 రేఫ భేదముల గురించి చెప్పిన సీసమాలికలందున్ను 
అర్థముల పట్టికలలో నున్ను తప్పులు మెండుగా ఉన్నవి. కొన్ని చోట్ల మాలికలలోని 
మాటలు అర్థముల పట్టికలలో కనబడవు. 

మాలికలో 'గరివెలిగరిగె' అనిన్ని అర్ధముల పట్టికలో 'గరిచెడిగరిగా” 
అనిన్ని ఉన్నది. రెండుచోట్లను “గరిచేడిగరిగ? అని ఉండవలెను. 

“చేరుద్రాపుట చూరి చిన్నకత్తి” ఇదియే సరియైన పాఠము. చేరు” 
అపశబ్దమనుకొని కాబోలు 'చారు’ అని దిద్దినారు. అందువల్ల యతిభంగమగునని 
“చారుద్రాపుట చిన్నచూరికత్తొ అని పాదమంతా అసంగతమయేటట్లు దిద్దినారు. 
'చూరి' అంటే, 'చిన్నకత్తి' అని అప్పకవి ఉద్దేశము. అర్ధముల పట్టికలో మాత్రమే 
సరిగానే ముద్రించినారు. 


690 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


“తరము బడిత” అంటే, అర్ధముకాక కాబోలు “తరముబలతి” అని 
దిద్దినారు. అర్ధముల పట్టికలో మాత్రమే సరియైన పాఠమే ఉంచినారు. 


“మరులుమోహము, బుద్ది మరువుట” అని ఉండవలెను. అర్థము తిన్నగా 
చూచుకోక “మరులు మోహపుబుద్ధి - ” అని అచ్చు వేయించినారు. 


అర్ధముల పట్టికలో “మేంతెరువు = మేంక వెండ్రుకలు” అని అచ్చు 
వేయించినారు. మేకెరువు అంటే మేక వెంట్రికలు అని అప్పకవి ఉద్దేశము. “పె” 
వె వలె లేఖకులు వ్రాసి ఉందురు. అర్థముగ్రహించక, “వెంట్రుకలు” అని 
చదువుకొని శబ్ద సౌష్టవమునకై వెండ్రుకలు’ అని పరిష్మర్తలు దిద్దినారు. అందువల్ల 
“ఎరువు” అంటే, వెండ్రుకి లయినది! 

Il. 197 “ఉటుపదం బెల్లెదనురుతరార్థ” అని ఉంటే, అర్థము చక్కగా 
చేసుకోక, 'ఉబుపదంబెల్లెడ నుజుతపిల్ల” అని అచ్చువేయించినారు. అర్ధముల 
పట్టికలో మాత్రము సరియైన పాఠము కలదు. 


'తిటుగలి” అని 1859 మొదలుకొని పూర్వముద్రణము లన్నిటను కలదు. 
కాని ఈ శబ్దములోని రేఫము శకటరేఫము కాదు - అశబ్దమునకు బడులుగా 
అక్కడ 'తుజుంగలి” అని ఉండవలెను. అర్థముల పట్టికలో మాత్రము ఈమాట 
కనబరచినారు. 

11. 392 తర్వాత నున్న శారదాదర్పణ శ్లోకములో మూడవ చరణమందు 
“యవౌ” అని ఉన్నది. దాని క్రింద నున్న టీకలో “యవర్ణలవర్ణములు” అని 
ఉన్నది. పాఠకులు ఏది ప్రమాణముగా తీసుకొని అచరించవలెనో స్పష్టముగా 
తెలుసుకోకపోయినయెడల, మాతృకార్చనము దుష్టమయి హాని సంభవించునేమో! 

Il. 121 ఉభయవళులలో అప్పకవి పేర్కొన్నది నామాఖండ యతిగాని 
నామకఖండయతి కాదు. తక్కినచోట్ల ఈపేరు సరిగానే ముద్రించినారు. 


IV. 104 “మహినధినాయకురాశి 
గ్రహమును గృతిముఖగణోడు రాశిగహమున్‌ 
మిహిరేందులు దమగతిలో 
సుహృత్తులై యున్న సరియ చుట్టము గాదే.” 


కాకునూరి అప్పకవి 691 


అప్పకవీయము 


అని 1859 సం॥ మొదలుకొని పూర్వ ముద్రణములందు కలదు, గాని, 
అర్థము పొసగదు. 


IV. 112. “శాంతంబునకు జెల్లు ఇందు అర్థము చెడినది. తక్కిన 
రసములకు పగలుగానో వైకముగానో ఈసుగానో ఉన్నవి శాంతరసమునకు చెలులు, 
అని అప్పకవి ఉద్దేశము. 


142. “పొడవులును నడ్డవరుసలు పాసంగనిలుపి ఇందు అర్థము పొసగదు. 
టీకలో మాత్రము 'పొడవునకు' అని సరిగా ఉంచినారు. 


IV. 116. “విషమంబులనుబోలి వెలయ మటొక్కటిం గలిపి” అర్ధము 
చెడినది. బేసి సంఖ్య అయితే అర్జించుటకు పాలుపోదు గనుక, మరి ఒకటి కలిపి 
అర్థించవలెను అని అప్పకవి ఉద్దేశము. టీకలో 'పాలు” అనే ఉంచినారు. 


ఇవి కాక, నాల్గవ ఆశ్వాసములో ఏయే వృత్తములు ఏయే ఛందములలో 
ఎన్నవ వృత్తములయి ఉన్నవో తెలియజేసే సంఖ్యలు చాలా చోట్ల తప్పుగా 
ఉన్నవి. అవి అన్నీ ఈ ప్రతిలో సవరించడమైనది. 


పూర్వముద్రణములలో అనవసరముగా చేసిన దిద్దుపాట్లు 


పద పూర్వ (బాతప్రతులను ఈ ముద్రణములో 
సంఖ్య ముద్రణములలో బట్టి పాఠము ఉంచిన పాఠము 
కీ 20 నినుంగరంప నినుంగరంచ 
21 పట్టియు పట్టుక 
47 నుదుపు తెసుంగులు నుదుపు తెజంగులు 
76 వారెవ్వరనిన వారెవ్వరంటేని 
88,89 మొ. ఆంధ్రము అం(ధము 
| 8 పిల్లగుడి పిల్లగుడుసు 
149 దాయబోయి దాయదోయ 
దాయబోయి దాయడోయ 


692 కాకునూరి అప్పకవి 


అప్పకవయము 


263 అథోవర్గములకు అధోర్లములకు 
265 వలమైనళాకు పలమాటిళాకు 
271 (ప్రాణవర్ణములు ప్రాణార్థములు 
Il. 285 ఉత్తరాషాఢసుండి ఉత్తరాషాఢనుంచి 
I. 319 నక్షత్రరాశినుండి నక్షత్రరాశినుంచి 
I. 370 త్రాడు తాండి 
I. 383 తెలిసియు తెలుసుక 
V. పుట. 250, వ్రంతకు వాగుకు 
(బంధురవృత్తములో) 
IV. 518 చేర్తునింక చేర్చితింక 
IV. 529 ఏగుదెంచితా ఏంగుదెంచితా 
V. 97 ఆడాడ అడాడి 


గ్రంథము సంప్రతించినవారికి కొన్ని శబ్దముల స్వరూపమున్ను అర్థమున్ను 
చక్కగా తెలియకపోవుటచేత అనవసరమైన దిద్దుపాట్లు కొన్ని చోట్ల చేయవలసి 


వచ్చినదని తోచుచున్నది. 


“అర్థము” అనే శబ్దమును ఎరిగ ఉన్న యెడల వ్రాత ప్రతులన్నిటను అది 


కనబడుతూ ఉంటే “వర్ణము” అని దిద్దవలసిన అగత్యమేమి? 11. 263లో 
“జడ్డలుగల మాతృక తొలి, నిడ్డనధోరముల కెల్ల నేటికి మీదన్‌” అని 
వ్రాతప్రతులలోపాఠము ఉండగా, అర్థశబ్దమునకు బదులుగా వర్ణశబ్దము దూర్చి 
అట్లు చేయుటచేత కలిగే ఛందోభంగము తొలగించుటకై పాదము మార్చి 
ముద్రింపించవలసిన అగత్యమేమి? ఆ మార్చువల్ల “ఎల్ల” శబ్దము యొక్క 
అర్థవిశేషము అడుగంటినది. 

ఈలాగుననే 11..271లో “ప్రాణార్థములు బది+యాజును...” అని 
ఉండగా వర్ణశబ్దము దూర్చుటకై విశ్రమాక్షరము మార్చి “ప్రాణవర్ణములును + 
బదియాజు” అని దిద్దివేయవలసిన అగత్యమేమి? ఈదిద్దుపాటువల్ల 
సముచ్చయార్థకమైన ద్రుతముఉచితమైనచోటలేక అర్ధము చెడినది. 


కాకునూరి అప్పకవి 693 


అప్పకవీయము 


పిల్లగుడుసు (11.8) అపశబ్దమనుకొని “పిల్లగుడి” అని దిద్దడము 
శబ్దస్వరూపము తెలియకనే కదా, 'గుడుసు అనేటందుకు శ్రీనాథుని ప్రయోగము 
చూడండి- “గుడుసైన పూవింటల” (నైషధము) '“గడుసుకలయిదువు” అంటే, 
విష్ణుచక్రము. (చూ.శ.ర.) 


“నుడువు తెజంగు” లంటే అర్థము సరిగా (గ్రహించక, కవి 
హృదయమునకు భిన్నముగా, నుడువు తెనుయగులు” అని దిద్దినారు. 


వారివ్వరంటేని, ఏగుదెంచితే - ఇటువంటిరూపములు (గ్రామ్య 
ప్రయోగములుగా భావించినారు కాబోలు. భారతములో “అది యొట్లంటేని 
మొదలయిన ప్రయోగములు అనేకముగా ఉన్నవి. వీటిలోని క్రియారూపమును 
మధ్యమపురు షైక వచనముతో అన్వయించును. 


పట్టుక (పీ.21) వంటి క్యార్థక రూపములు జైమిని భారతము, భాస్మర 
రామాయణము, అముక్తమాల్యదవంటి ఉత్తమ గ్రంథములలో కనబడుచున్నది. 
అప్పకవినాటికి ఇవి సాధురూపములయి ఉన్నవి, అప్పకవి చాలాచోట్ల 
ప్రయోగించినాడు. తక్కినచోట్ల దిద్దక విడిచి ఒకచోటను దిద్దుటవల్ల ప్రయోజన 
మేమి? 


అడామి (V.97)లో క్వార్థకేకారసంధి ఏర్పడినదని దిద్ది 'ఆడాడి అని 
ముద్రింపించినారు. ఆమైడిత సంధులకు ఉదాహరణముగా ఇచ్చిన ఈ 
పద్యములో “నందుపట్టి” అచ్చటచ్చట ఆడి+ఆడి” అని అర్థమిచ్చునట్లు 
సందర్భానుసారముగా అప్పకవి వ్రాసినాడు. అది చూడక క్వార్థకేకారసంధి 
తొలగించడమే ముఖ్య ప్రయోజనముగా భావించి ఆడాడి అని దిద్దుటవల్ల 
అర్థము చెడినది. క్యార్థకేకారసంధి అప్పకవికి సమ్మతము కాడు. (చూ. V. 82,839) 
అయినా, ప్రమాదముచేత కాబోలు రెండుచోట్ల ఈ సంధిచేసినాడు; 
గుర్తెజింగిష్టంబుగ, (1V. 506) నెళవెటిగొదిగి. (17.531) ఏటిలో 1V..506-వ 
పద్యమందు అప్పకవి మతమునకు విరుద్దముగా ప్రాసములందు రేఫ శకటరేఫల 
సాంకర్యము కూడా కనబడుచున్నది. వ్రాతప్రతులలో గాని పూర్వము 
ద్రణములలోగానీ పాఠాంతరములేదు. ఇది కేవలము ప్రమాదజనితమై ఉండును. 


694 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


1859 సం॥లో ఈ గ్రంథము తొలిసారి ముద్రితమైనప్పుడు పరిష్మర్తలు 
గ్రంథము తుదను శుద్ధపత్రిక చేర్చి అందులో “ఇవ్వరు” అసాధువుగాను “ఇయ్యరు” 
సాధువుగాను చూపించినారు. 'ఇవ్వరు' అనేరూపము పరిష్మర్తల బుద్ధికి అసాధువని 
తోచినా, అప్పకవికి సాధరూపముగానే తోచినట్లు స్పష్టముగా కనబడుచున్నది. 
ఎందుచేతనంటే, రేఫాక్షరసీసమాలికలో రేఫములకు పూర్వమందున్న వర్ణములు 
అకారాదిగా వరుస ఏర్పడునట్లు అప్పకవి రేఫములుగల పదములను పేర్మొన్నాడు. 


“దేవర వివరంబు తెరువరి తలవరి యెవ్వరు నివ్వరు నవ్వరసంగ” ఈ 
క్రమాన ఉన్న పదములలో అప్పకవి “ఇయ్యరు” అని ప్రయోగించి ఉండునో, 
“ఇవ్వరు” అని ప్రయోగించి ఉండునో చదువరులు సులభముగా ఊహించగలరు. 


ఆశుద్ధపత్రికలో కొన్ని సాధురూపములు అసాధువులుగాను 
అసాధురూపములు సాధువులుగాను కనబరచినారు. 'జనకునింగొల్వ ఇందులో 
అర్జానుస్వారముండవలె నని పరిష్మర్తలు తలచినారు గాని అది తప్పు, అప్పకవి 
నిషేధించినాడు (చూ. V.142)* 


“అవియెయ్యవనిని అసాధువుగాను, “అవి యియ్యెవనిని సాధువుగాను 
చూపించినార. వారు అసాధువని తలచిన రూపమే సాధు రూపము 'అవి+ఏ+అవి 
అని అర్థము. ఇటువంటి తప్పులు ఆ శుద్ధపత్రికలో ఇంకా అనేకము కలవు. 
'సుఖకరి అసాధువట! 'సుకకరఃసాధువట! 'దోదకము” అని వృత్తనామము 
“దోధకము” అని ఉండవలెనట! 


పూర్వముద్రణములలోని (గంథచ్యుతులు 


మాకు దొరికిన వ్రాతప్రతులన్ను పూర్వము[దణములున్ను 
ఎదుటనుంచుకొని పరిశీలించగా, పూర్వముద్రణములందు చాలా చోట్ల 


[గ్రంథము తృటితమయి పోయినట్లు స్పష్టమయినది. సాధ్యమయినంత మట్టుకు 

* ఈ ముద్రణములో V.142. పంక్తి 2లో - 'సంతకునింజేర్చె అని ఉన్నది. ఇందున్న 
అర్జానుస్వారము అచ్చుతప్పు (స) దోధక మనుపేరే సరియైనది. సంస్కృత 
వృత్తరత్నాకరాదులలో “దోధకము అనుపేరే గలదు (రా.) 


కాకునూరి అప్పకవి 695 


అప్పకవీయము 


పోయిన(గంథము సంపాదించి ఈ(ప్రతి లో చేర్చినాము. అప్పటికిన్నీ (ఓ) 
ప్రతిజాగ్రత్తగా పరిశీలించేసరికి ఈ [గ్రంథము అచ్చుపడిపోయినందున ఈ 
ముద్రణములో కూడా కొన్ని చోట్ల ఇంకా లోపములున్నవి, అయితే వాటిలోనివి 
కొన్ని “పాఠాంతరములు” అనే శీర్షిక క్రింద చూపిస్తున్నాము. 

ఈ దిగువను వివరించిన స్థలములలో పూర్వముద్రణములందు 
(గంథముపోయినది. అది పూర్వముద్రణములున్ను ఈ ముద్రణమున్ను ఎదుట 
నుంచుకొని చూచినయెడల మేము చెప్పినది స్పష్టముగా తేటపడగలదు. 

I *5, 83, 85, 96, 114, 134. 

II. 172, 1783, 196, 196, 197, 201, 219, 302, 

305, 308, 325, 345, 358. 
111. 103, 104, 107, 115, 121, 169, 186, 226, 
231, 242, 257 

IV. 24, 45, 67. 375, 481 498, 511 వీటిలో కొన్ని మాటలు, 

వాక్యములు పోయినవి. 





ఈ దిగువ వివరించిన స్థలములందు పద్యములే పోయినవి. 

1. 16-18: 18-వ పద్యములోని నాల్దవ చరణము 16-వ పద్యములో 
5-వ చరణముగా పూర్వముద్రణములన్నిటను ఉన్నది, 17-వ పద్యమున్ను 
18-వ పద్యములో మొదటి మూడుచరణములున్ను కనబడవు. అందువల్ల 
అర్థము పొసగదు. 

1 102 తర్వాత తుల్యాతుసమా అనే సూత్రమున్ను 108-వ పద్యమున్ను 
పోయినవి. 

11. 235 తర్వాత ఒక వచనమున్ను కవిజనాశ్రయము నందలి 
పద్యమున్ను. 
*, అంకెక్రింద గీటు అన్నయెడల, 'ఆ సంఖ్యగల పద్యమందుగాని వచనమందుగాని”, అనిన్ని 


లేనియెడల, దాని తర్వాత అనిన్ని అర్ధము. 
థి 


696 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


Il. 805 తర్వాత ఒక శ్లోకమున్ను ఒక పద్యమున్ను (ఓ. ప్రతిలో 6 
శ్లోకములు, కుక చ్మము, ఇక పద్యము కలవు.) 


IV. ప్రమాణి, స్రగ్ధర పద్యములు 


IV. 187 తర్వాత. “మతియు వ్యత్యస్తోపజాతివి” అనే శీర్షిక, దాని 
తర్వాతి పద్యము, దాని దిగువనున్న వచనము. 


IV. 511. 498 లో 5 చరణములు, 554, 409 ఇవి కాక, 
బంధకవిత్వమునకు సంబంధించిన గ్రంథమంతా విడిచిపెట్టినారు. 


కొన్ని చోట్ల గ్రంథచ్యుతివల్ల విషయసందర్భము చెడినది చూడండి. - 


11. 114 తర్వాత “మార్మందేయపురాణమునందు అని లేకపోవుటచేత 
115వ పద్యము ఏ గ్రంథములోనిచో తెలియదు. 


11. 189 తర్వాత “విజయవిలాసమునందు” అని లేకపోవుటచేత 140వ 
పద్యము ఏ గ్రంథములోనిదో తెలియదు. 


11. 163 తర్వాత “కర్ణపర్వమునందు” అని లేకపోవుటచేత 
“సారవంతమై..” అనే పద్యము ఏ గ్రంథములోనిదో తెలియదు. 


I. 202 - 'పరిగొనుటకు” అనే శీర్షికయున్స్ను దాని తర్వాత 
ఉదాహరణమునకు గాను విడిచి పెట్టవలసిన చోటున్ను కవబరచక “పరిగొనుట, 
పరిచను దెంచుటకు విరాటపర్వమునందు” అని అసంగతముగా ముద్రించినారు. 


111. 192 తర్వాత, “లక్ష్య సారసంగ్రహమునందు” అనేశీర్షిక దిగువను- 
ఆ లక్షణ(గంథములోని పద్యమును, దాని తర్వాత “నిర్వచనోత్తర 
రామాయణమునందు అనే శీర్షికయున్ను విడిచి, “ఎజుగవు గాక” అనే పద్యము 
ముద్రింపించుటచేత, ఈ పద్యము లక్షణ సారసంగ్రహములోనిదని భ్రమపడుటకు 
అవకాశము కలుగుచున్నది. 


IV. 415 తర్వాత మధురవృత్తలక్షణ పద్యము విడిచి దానిగురించి 
చెప్పిన వచనము ముద్రింపించుటచేత, ఈ వచనము ఉద్ధతము గురించి 
చెప్పినదని భ్రమపడుటకు కారణమైనది. 


కాకునూరి అప్పకవి 697 


అప్పకవీయము 
అర్లానుస్వారము 
© 


'వాండు వంటి కొన్ని మాటలలో అర్థానుస్వారము ఉంచవలెనని 
అందరున్ను అంగీకరించి ఉన్నారు. 'మూండు” వంటి మాటలలో కొందరు 
పండితులు మొన్న మొన్నటివరకున్ను లేదని వాదించినారు.. శబ్దరత్నాకరములో 
“మూడును గురించి, “ఇది సార్టబిందుకమనుటకు గవిత్రయమువారి ప్రయాగముల 
యందు దగిన యుదాహరణములు దొరకమి గాక యిది బహువచనమున 
మూళ్లని వాడబుడుచున్నది” అని (బ్ర॥ సీతారామాచార్యులంతటి పండితులు 
తప్పు వ్రాసినారు. నేడు “మూండులో అరసున్న అందరుస్ను అంగీకరించినారు, 
వ్రాత్రప్రతులు చూచినవారికి ప్రతిగ్రంథములోను కనబడకపోదు. అరనున్న 
లేకుండా 'ఏంగు’ అనే మాట వ్రాతపుస్తకములో కనబడదు. వైకృతి చంద్రికలో 
వాసుదేవపండితుడు, “ఏంగచనాౌ ప్రతిష్టతే” అని బిందువు విధించినాడు. అప్పకవి 
కూడా 11-116లో “అంగెంలోంగెను వీంగెను, డాంగె వేంగ వాంగొలో చిన్న 
బొట్లున్నపని చెప్పినాడు. అయినా, కొందరు “ఏంగులోని బిందువు ఇంకను 
విడిచిపెట్టుతున్నారు. తూయు, పోంతు, కలంగుదు, అనపుండు, నాపుండు, అనుండు 
మొదలయిన కొన్ని శబ్దములలో అరనున్న ఉన్నదని, ఉదాహరణముగా ఇచ్చిన 
11. 32-వ పద్యములో అప్పకవి స్పష్టముగా చెప్పినా, 1859లో ముద్రితమయిన 
ప్రతిలోను, దానిని చూచి ముద్రించిన తరువాతి ప్రతులలోను, 1910లో 
ముద్రితమయిన ప్రతిలోకూడా, అపద్యములోనే అమాటే అరసున్న లేకుండా 
పరిష్కరించినారు! శ.ర.లో అది అరసున్న లేకుండానే ఉన్నది. 
భారతములోనయినా, పరిష్మర్తలు ఆమాటలో నేటికిన్ని బిందువుంచలేదు. 
తాటాకుపుస్తకములలో స్పష్టముగా బిందువు కనబడుతూనే ఉన్నది. “షోంత్రు"లో 
అప్పకవి అరసున్న ఉంచినాడు. (11-195) సీసమాలికలో పొంతు కటిమేంకి 
అని ఉన్నది. తాటాకు పుస్తకములలో చాలాచోట్ల '“అంబోంతు” అని ఉండడము 
చూచినాము. (చూ. భీష్మ 1-183 ప్రీపర్వ 11-117. మొదటిదానిలో 'బో' 
తర్వాత అరసున్న అచ్చుపుస్తకములో కూడా ఉన్నది) అయినా, పండితులకు 


698 కాకునూరి అప్టకవి 


అప్పకవ్‌యము 


భ్రమ వదలదు. మ॥ కొమజ్ఞాజు వేంకటలక్ష్మణరావుగారు వంటివారు మొన్న 
“శివతత్వ్పసారము' పరిష్మరించినప్పుడు వ్రాతప్రతిలో (చూ. 41.6-వ పద్యము) 
నా బొంతులు' అని ఉన్నా శర. ప్రమాణముగా గ్రహించి బిందువు పేక్షించినారు. 
*కలంగుడు, కలంగుండు-ఈ రూపములు తాటాకు పుస్తకములలోను, తొలుతటి 
అచ్చుపుస్తకములలోను ఉన్నవి. అనుందు (111-159, 8783), అగుందు 
(11-166) బిందువుతో (ఈగ్రంథములోనే) వ్రాతప్రతులందుఉన్నవి. ఈ ముద్రణ 
మందున్ను పొరపాటున విడిచి పెట్టడమయినది. శుద్ధపత్రికలో చూపించినాము. 
“అవుందోరనః అని వైకృతిచంద్రికలో వాసుదేవపండితుడు చెప్పినాడు. పూర్వము 
ముద్రించిన భారతములోను వ్రాతప్రతులలో చాలాచోట్లను ఇట్టి శబ్బములందు 
బిందువు చూచి ఉన్నాము. అయితేనేమి? మరికొంత కాలమువరకూ పండితులు 
ఈ మాటలలో బిందువు పెట్టరని తోచుచున్నది. ను॥ లక్ష్మణరావుగారు కూడా 
శివతత్త్వ సారము వ్రాతప్రతిలో కనబడ్డ 'పనుచుండు (479) అంగీకరించి, 
“దొరకొనుండు' (406) నిరాకరించినారు. (160)లో 'అనవుండు' అని వ్రాత 
ప్రతిలో ఉన్నదేమో? పాతవ్రాతప్రతులలో ఉన్నట్లు భారతాదిగ్రంథములు 
అచ్చుపడితేనే కాని, అర్థానుస్వారవివేకము నిశ్చయముగా ఏర్పడదు. ఇట్టి స్థితిలో 
మేము ఈ విషయము ఉపేక్షించుట నిందార్హము కాదని నమ్ముతున్నాము. 
దీర్హము మీదిదిగానీ, హ్రస్వము మీదిదిగానీ అరసున్న మొదట నిండుసున్నే 
నిండుసున్న అరసున్న కావచ్చును. చేంతాడు, వూంచు, త్రేంచు, అంబోతు, 
దాంగుండు, తాంబేలు అని మనలో కొందరు ఇంకా వాడుతున్నారు. ఒక్కొక్క 
మండలములో ఒక్కొక్క కాలమందు కొన్ని శబ్దములలోని నెరసున్నలు 
అరసున్నలయినట్టు వ్రాతప్రతులలో కనబడుతున్నవి. 


1. ఆంధ్రపత్రిక - ఉగాది సంచిక, (దుందుభి)లో శతావధానులు శ్రీశేషాద్రి రమణకవులు 
ప్రకటించిన “అనవేముని ఉప్పుగల్లు శాసనము” నందున్న 'వెలంగి శబ్దమును గురించి, 
“వృక్షవాచకమైనప్పుడు సార్భబిందుకము కాదు” అని వ్రాసినారు. శ.ర.లో 
సార్థబిందుకమైనందుకు ప్రమాణమున్నది. అర్థానుస్వార వివేక మిట్లున్నది. 


కాకునూరి అప్పకవి 699 


అప్పకవీయము 
ఆదేశములు 


ఇవికూడా ఇంకా నిశ్చయించ శక్యముకాక ఉపేక్షించడమైనది. మా 
విచారణలో ప్రాచీనగ్రంథములందు గనదదవాదేశము రావలసినచోట్ల నిత్యమైనట్టె 
కనబడినది. ప్రథమమీదను, సంఖ్యార్థక శబ్ధములమీదను తప్పకరావలసినట్టె 
తోచినది. 'శ్రీవాలింపా, 'శ్రీసిగురొత్తి, 'ఒండుగడి 'ఎంతగుమతులయిని మొ॥ 
వాటిలో వైపరీత్య మేమి లేదు. *పూర్వకాలమునఅట్టివాడుక సర్వసామాన్యము. 
ఉదా. పది గోటులు, ఒండుసోట, ఇరుగెజంగులు, వేవణములు, అంతగాలము, 
పెద్దగాలము, ఎటవోయె, ఎందువోయె, వేసేతులు, ఇంతసలము, కొంత దడవు, 
ఇంతవట్టు. ఈ ఆదేశము రాని చోట్లు కొన్ని నియతమై ఉన్నవి. 


శకట రేఫము 


లాక్షణికులు పెట్టిన చిక్కులు విడదీసి, ఏకవి ఏశబ్దములో ఏ రేఫము 
వాడినాడో తెలుసుకొని, రేఫభేదములు నిర్ణయించుట బ్రహ్మకైనా సాధ్యమగునో 
కాదో? అది శబ్దముల వ్యుత్ప్సత్తినిబట్టి పండితులు నిర్ణయించవలసి ఉంటుంది. 

శబ్ద రూపములు 

ఒక శబ్బము నరళాది అనిగాని వరుషాది అనిగాని 
అకారమధ్యమనిగాని, ఇకారమధ్యమనిగాని, ఉకారమధ్యమనిగాని 
నిర్ణయించుటకు లెస్సగా విమర్శచేయవలెను. అట్టి విమర్శ చేయుటకు సరియైన 
పాఠములుండవలెను. భారతాది గ్రంథములు పూర్వకాలపు వ్రాతప్రతులలో 
ఉన్నట్లు అచ్చుపడేదాకా ఈపని నెరవేరదు. 'తలుంగు' తలంగులలో ఏది 
సాధువో చెప్పలేము. ఇట్లే “నడచు” నడుచు” 'కలయు” 'కలియు” 'సారది” 
“సారిది” మొదలైనవి అనేకము ఒక్కొకకాలమందు ఒక్కొక్కలాగున ఉన్నవి. 
భారతాది(గంథములలో రాయండి. రాయడించు, వినుపించు, కనుపించు, 
ఎజుంగించి, అగుల్చి, నిగుడించి, మగుడి, వెలుంగించి మొదలయిన 


1. చూ. శ్రీరాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక పు. 126 కడపటి పంక్తులు. 


700 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


శబ్దములు తాటాకులమీదను, మొదటి కూర్చులలోను కనబడుతున్నవి గాని, 
ఇప్పటి అచ్చులో కానరావు. మొన్న మొన్న అచ్చువడన 
చంద్రభానుచరిత్రయందైనా మాతృకలో నున్నట్లు ఇట్టి శబ్దములు లేవు. 
ఇట్లు కొన్ని అపశబ్దములు అచ్చువడ్డ (గంథములలోనికి చొచ్చినవి. అందుండి 
నిఘంటువులలోనికి ఎక్క్మినవి. 'రావడు” “క్రొత్తది అనే శబ్దములు భాషలోలేవు. 
“పైవడు' కొత్తడి” అని ఉండును. ఇందుకు ప్రమాణములు ఇక్కడ చెప్పుటకు 
వల్లపడదు. వాడుకలో లేని ప్రాచీన కావ్యభాషాశబ్దములు సాధుత్వము 
అసాధుత్వము నిశ్చయముగా విమర్శించుటకు తగిన అధారములు 
సమకూరేవరకున్ను ఆభాషలో గ్రంథములు రచించేవారు అపశబ్దాలు వాడి 
గుజగుజలాడుతూ గజివిజిపడక తప్పదు. 


అప్పకవి పొరబాట్లు 

“కాళిదాస మయూరాది కవుల కైన 

గలవు తప్పు లనంగ నన్యులకు లేవె? 

దిద్దందగు పట్ల దిద్దుండు దిద్దరాని 

యెడల నానేరములు క్షమియించు టొప్పు.” (పీ.28) 

అని అప్పకవి చెప్పినాడు. గనుక, అతడు వ్రాసిన విషయములందు 
కొన్ని అంశములు ప్రమాదజనితములేమో అని మాకు తోచినవి వాటిలో కొన్ని 
ఈదిగువను వివరిస్తున్నాము. 


1. కేవల ప్రమాద జనితములు 
పీ. 70 వరగుణాస్మాని శ్రీభరద్వాజమౌని 


11-322 “లకారశ్లిష్టమునకు” అని యిచ్చిన రాఘవపాండవీయ మందలి 
పద్యములో గ, కారశ్లిష్టమైన 'క్రప్తో అనే పదము కలదు గాని లకారశ్లిష్టమైన 
యాబై గ? ౧ాలైం 
పదములేదు. 


17-506 విషదుగ్ధయుగ్గ్శకుచయై. 


కాకునూరి అప్పకవి 701 


అప్పకవీయము 
I. వ్యాకరణ విషయములు 


1-118 మదిరాక్షి చెవులు. 

ఈ పద్యములోని విషయములు “తెలుగు” అనే మాసపత్రికలో ఎక్కువగా 
చర్చించడమయినది (చూ. సం. 1. సంచికలు, 7, 8, 9, 10 - ఆంధ్రపండిత 
భిషక్కుల భాషా భేషజము 1. 21-51). ఇందులో అప్పకవి అనరాదు,” అని 
నిషేధించిన చెవులు” మొదలయిన శబ్దములు నన్నయాది మహాకవులు 
ప్రయోగించి ఉన్నారు. అప్పకవి వచనము కేవలము సాహస మూలకము. 

. 130 “కనెనంట యని గ్రామ్యపదముగాను వాగనుశాసనులు 
ప్రయోగించినారు” అని “వనకన్యకయంటి...” అనే పద్యము ఆదిపర్వము 
నందలిది ఉదాహరించినాడు, గాని, ఈ పద్యము పిసవీరభద్రుని శృంగార 
శాకుంతలము లోనిది. అప్పకవి పేర్మొలేదు. గాని శ్రీ తం. తేవప్పెరు 
మాళ్ళయ్యగారు పరిశోధించి ముద్రించిన భారత ప్రతిలో 

“తురగములు పజిపనేరక 
వరరధవహవదనంబునందు వంధ్యములయ్యెన్‌ 
సురసారధి ననుంగానక 


హరినందన యొండుం బోయి తనెం గడుఖీతిన్‌, (అర. 1/7. 69) అని ఉ 
న్నది. అయితే, మావద్దనున్న రెండు వ్రాతప్రతులలోను 'యెందు వోయితని 
కడుభీతిన్‌” అని ఉన్నది. 


1. 182 'చంచు” 
“చెంచు శబ్దము తప్పు అని అప్పకవి అభిప్రాయము, గాని దీనికి 
మహాకవి ప్రయోగములు మెందుగా గలవు. 
1. చెంచువేల్పులమూకల సేదదేర్చి - ఎటజ్టాప్రగడ నృసింహ 
పురాణము 1.54 
2. చెంచు... జెలిమి నేసి - శ్రీనాథుని నైషదము V.136 


702 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


3. చెంచునింటికిం బోయి చెంచెతకుం బ్రియము - శ్రీనాథుని 
కాశీఖండము, V.71 

4. చెంచులు..... అలసాని పెద్దన మనుచరిత్రము. 1/7. 1083 
5. చెంచితలన్‌ బింఛపత్రచేలాంచితలన్‌-బమ్మెర పోతరాజు భాగ. X. 
6. సిద్ధమును లిందు జరియించు చెంచునెల్ల-శ్రీనాథుని కాశీఖండము 
111. 59. 


Il. 136 పాండురాజి అనే పదము శుద్ధ సంసృృతపదము గనుక, 
అందలి జకారము తాలవ్యమే కాని, దంత్యము కానేర దనిన్ని తాలప్వము 
అర్భాంతరమునందు దంత్యముగా చెప్పరాదు అనిన్ని పింగళి సూరన అట్లు 
చెప్పడనిన్ని అప్పకవి అభిప్రాయము. 

గాని “ఎందువేంట రారె” అనే పద్యముకాక మరి మూడు పద్యములలో 
ఇట్టి జకారము కనబడుచున్నది. 


I “పాండురాజీవరమాధుర్య” 1115. ఇక్కడ భారతార్థమునందు 
“పాండురాజు + ఈ + వరమాధుర్య” అనిన్ని రామాయణార్థమందు పాండు 
+ రాజీవ + రమాధుర్య” అనిన్ని పదవిభాగము. 

2. 'ధర్మరాజితజయమహోత్సాహుడగుచు 111. 108. ఇక్కడ 
భారతార్థమందు “ధర్మరాజు + ఇత, జయ, మహోత్సాహుడు + అగుచు” 
అనిన్ని రామాయణార్థమందు, “ధర్మ రాజిత...” అనిన్ని పద విభాగము. 

9. ధర్మ రాజిత రక్షమాపాల” 1/7. 209. ఇక్కడ భారతార్థమందు “ధర్మరాజు 
+ ఇతర...” అనిన్ని రామాయణార్థమందు “ధర్మ + రాజిత...” అనిన్ని 
పదవిభాగము. 

రాజు, పాండురాజు, ధర్మరాజు మొదలయిన శబ్దములలోని జకారము 
దంత్యమేకాని తాలప్యము కానేరదు గదా. “ఇఈఎవఏలను గూడిన చజలు 
తాలవ్యములు” అంటే సిద్ధమైన పదములలోని చజలపట్ల చెల్లవలెను. గాని, 


కాకునూరి అప్పకవి 703 


అప్పకవీయము 


సంధివశమున వచ్చినవాటికి చెల్లగూడదు. రాజిక్కడ లేదు (రాజు+ఇకృడ). 
చుంచీగదిలో ఉన్నది. (చంచు+ఈ.) ఇటువంటి చోట్లగల చజలకు 
దంత్యోచ్చారణమే కాని తాలవ్యోచ్చారణము లేదు గదా. 


ఈ ప్రయోగములు చూడగా సూరపరాజుగారికి ఈ విషయమున 
అప్పకవికి గల పట్టుదల లేనట్లు స్పష్టమగుచున్నది. 

11.189 “ఠవర, ఠీవి, లేవ, ఠావు, ధాక మొదలయినవి స్వదేశ్యములుగాని, 
వైకృతములు కావు. అని అప్పకవి వ్రాసినాడు. అతడే మరియొకచోట 
“స్పర్శాక్షరములందుం బంచవర్లములను సమములైయుందు నక్షరములు పది.... 
శుద్దాంధ్రదేశ భాషా పదముల వెదకినను లేవు” (11.59) అని 
వ్రాసియుందుటచేత, స్వమతవిరోధము కనబడుచున్నది. ఈ పదములలో రావు’ 
అనేది వైకృతవిశేష్యము, గ్రామ్యము అని శబ్బరత్నాకరములోనున్ను, 
హిందూస్థానీపదము అని గుప్తార్థప్రకాశికలోనున్ను ఉన్నది. నన్నయ తిక్కన 
మొదలయిన మహాకవులందరున్ను ఈ శబ్దము వాడినారు. ఇది నిజముగా 
వైకృతము, సంస్కృతభాషలోని “స్థా” అనే ధాతువుతో సంబంధము కలది. 


తక్కిన పదములు దేశ్యములని శబ్దరత్నాకరములో సయితము చెప్పి 
ఉన్నది. అయితే, శుద్దాంధ్ర దేశభాషాపదములలో వర్గద్వితీయ చతుర్ధవర్ణములు 
లేవని చెప్పరాదు. 


I]. 184-187 ఉయ్యాల, పయ్యెద, తాయెతులు - ఈశబ్దములందునన 
యెకారము పదమధ్యమని ముద్దరాజు రామన్న అన్నాడని అప్పకవి 
ఆక్షేపించినాడు. 'ఊంచు+(కైలా) ఏల=ఉయ్యెలిఅని చెప్పుట తప్పుగా 
తోచుచున్నది. ద్రావిడభాషలో అజ్‌ ధాతువు యొక్క కృదంతము “ఊళఇసల్‌. 
దీనికి తెలుగు టఊోయల, ఉయ్యల, ఊయెల, ఉయ్యెల మొ రూపాంతరములు 
లోకుల వాడుకనుబట్టి వచ్చినవి. అప్పకవి చెప్పిన 'తాయెతులు” అపశబ్దము 
కాబోలును, చంద్రభానుచరిత్రము (పరిషత్తువారి వ్రాతప్రతి'లో  1.89- 
'తాయితులజుట్టి II. 78- 'తాయతచేరు), V. 158- 'సంపెంగ మొగ్గతాయితి 
అని ఉన్నది. అచ్చులో పరిషత్తువారు శర. ప్రమాణముగా చేసుకొని 





704 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


'తాయెదు'లని పరిష్కరించారు. ముద్దరాజు రామన గ్రంథమందు 'తాయెతు” 
లని ఉన్నది. కూచిమంచి తిమ్మకవి లక్షణ మందు (అచ్చుప్రతిలో) 'తాయెది 
లని ఉన్నది. అప్పకవి చెప్పిన “తాయి+ఎత్తు=తాయెతు” సాధువోకాదోఎట్లు 
నిశ్చయించడము? పయ్యెదకు రూపాంతరము పయ్యద. రామా. యుద్ద. లో 
ప్రయాగమున్నది. 


11. 128 అజుగుట (=పోవుట) అనేశబ్దములోని రేఫము శకటరేఫముగా 
సయితము ఉండవచ్చునని అప్పకవి మౌసలపర్వము, !. 16-వ పద్యమును ఉ 
దాహరించినాడు. అయితే, భారతము ముద్రిత ప్రతులలో గాని, వ్రాత ప్రతులలో 
గాని ఈ పద్యమందు ఈ పదమే కనబడలేదు. “అతిగా” ఉన్నదని అప్పకవి 
చెప్పినచోట “ఎతియగె” అనే శబ్దము కలదు. సందర్భమును బట్టి 
విచారించినయెడల, ఆచోట “ఎటింగ” అనే ఉండవలెనని తోచును. 


11.221 “జాతివాగల వోధృశబ్దమొక్కటి దక్క 
సంస్కృతాంధ్రముల ముజ్జగములందు, 
శబ్ధంబు మొదల నిశ్చయముగాం గొమ్ములు 
నోత్వంబులును గల్ల వాకటికైన”. 


అని అప్పకవి వ్రాసినాడు, గాని, సంస్కృతములో మరికొన్ని కలవు. 
అవి బ్రహ్మశ్రీ కల్లూరి వేంకటరామశాస్తులవారు తమ గుప్ప్తార్ధ ప్రకాశికలో 
ఉదాహరించినారు. 


“వోల్లికా (బబ్బుట్లు, పోలి), వోధు: (పితృగృహవాసియై పోషింపబడిన 
ప్రోషిత భర్భకాసుతుడు), వోఢజః (గర్భిణీ స్త్రీని బెండ్లియాడిన పిదప బుట్టిన 
కొమరుండు), వోథా (కుమ్మరవాడు సారథి, వోటా (దాసి), వోఢః (పోకచెట్టు), 
వోధ్రః (గొనస సర్పము, మత్స్య విశేషము) వోరకః (లేఖకుందు), వోరటః 
(కుందపుప్పము,, వోరపట్టీ (మందుర -అశ్వశాలు, వోరనః (ధాన్యవిశేషము), 
వోరుఖానః (పాటలవర్ణాత్వము) మున్నగు వోకారసహిత శబ్దంబులు 
శబ్దార్ధ్థకల్పతరు, సర్వశబ్దసంబోధినీ ప్రభృతి (గంథంబులలో గనబడుచున్నవి.” 
పు. 11. 


కాకునూరి అప్పకవి 705 


అప్పకవీయము 

11.27 తన్ను, నిన్ను నన్ను.... ఇవి ద్రుతప్రకృతులెపుడుగావు అని 
అప్పకవి వ్రాయుట వింతగా ఉన్నది. 'వైకల్పికద్రుతప్రకృతు'లని కాబోలు అప్పకవి 
అభిప్రాయము? 

111. ఛందోవిషయములు. 

Il. 229-234 యతిప్రాసములకు రేఫజకారముల సాంకర్యము 
చేయకూడదని పట్టుదలతో చెప్పిన అప్పకవియే వీటిని యతిప్రాసములందు 
కూర్చినాడని కొందరు ఈ (గ్రంథము నుండి కొన్ని పద్యము లూదాహరించినారు. 

1. టేనినామమునకు (గ్రిందివంకను Il. 345 

2. అరుదారను ద్దతమయ్యి 

న్మతిసజయలున్‌ నసజ్ఞలున్‌ IV. 418 

3. పురుంటింటన్‌....గు 

ర్తెజింగిష్టంబుగ..... IV. 506 
4. కేరుచు నొయ్యన డగ్గజం 
జేరుచు నురుముష్టిహతికిం జిక్కకవేగం 
దాజఖుచహంకృతిం గ్రమ్మజ 
దూజుచధోక్షజుడు మల్లుం ద్రుంచె ననంగన్‌. V. 77 
5. పరగంగందము పథ్యయు మతి విపులయు 1V. 452 
6. అఅంటుల... లెల్లన్‌, ధరనెజనున్నలు... V.106 


వీటిలో మొదటిదానిని 'నృపునినామమునకు...” అని పూ.ము.లలో 
పాఠాంతరము కలదు. గాని అది వ్రాతప్రతులందు కనబడదు. 1859లో 
ముద్రితమైన ప్రతియందు “జేనినామమునకు...” అనే ఉన్నది. గాని అందు 
శుద్ధపత్రికలో “నృపునొఅ ని సాధుపాఠముగా ఇచ్చినారు. తక్కిన ముద్రణములు 
సంపాదించినవారికి మొదటి ముద్రణములోని శుద్ధపత్రికయే ఆధారముగా 
ఉన్నట్లు కనబడుచున్నది. మొదటి ముద్రణము పరిష్కరించిన వారికి ఆధారమేమో 


706 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


తెలియదు. రేఫ శకటరేఫల సాంకర్యము తప్పుగదా అని వారు దిద్ది ఉందురు. 
అయితే మరికొన్ని చోట్ల దిద్దక విడిచిపెట్టుటకు కారణము కనబడదు. 


5-వ ఉదాహరణము అప్పకవి పాఠముకాదు. (చూ. పాఠాంతరములు.) 
6-వ ఉదాహరణము కూడా అప్పకవి పాఠముకాదు. (చూ. శుద్ద పత్రిక) 


తక్కిన ఉదాహరణములకు మాత్రమే పాఠాంతరములు కనబడలేదు. 
అచ్చులో శకటరేపములకు బదులు రేఫములే ఉన్నవి గాని అప్పకవి మతమున 
అవి శకటరేఫములుగా ఉండవలెను; గనుక, వాటిని శుద్ధపత్రికలో దిద్ది 
చూపించినాము. సరిథైన పాఠాంతరములున్న యెడల అప్పకవిని 
ఆక్షేపించవలసిన అవసరముండదు. 


Il. 249-251 


లాంతి వా జాతి వాకు ప్రాసమందు నిలుచును, గాని; మొదట 
పకారమగుటచేతను, ఆ లాతివా జాతి వాకు యతిగా చెల్లదు అనిన్ని - 


“లాంతి జాతికి వడికి నిల్పం దగ దనుచు 
సూత్రమునం జెప్పలేదని చూడ వలదు 
నన్న యార్యుడు పంచమామ్నాయమునను 
నిలువు లక్ష్యంబులకు మాటు పలుక వశమె.” 
అనిన్ని చెప్పి అప్పకవి 'భూనుతకీర్తి బ్రాహ్మణుడు పుట్టగి అనే పద్యము 
లక్ష్యముగా చూపించినాడు. అతడు తాను చెప్పిన లక్షణమునకు ఇది ఏలాగు 
లక్ష్యము కాగలదని అనుకొన్నాడో! తగదని చెప్పిన 'దానికి లక్ష్యమెట్లు చూపుటకు 
పూనుకొన్నాడో! 
వపలకు యతి చెల్లునని, అప్పకవి అభేదవర్ల్ణయతుల క్రింద నన్నయ 
ప్రయోగము లిచ్చినాడు. అతడిచ్చిన లక్ష్యములలో చాలా వాటికి పాఠ 
భేదములున్నవి గాని, సంశయించుటకు ఎడమియ్యని లక్ష్యములు సయితము 
చూపిస్తున్నాము. 


కాకునూరి అప్పకవి 707 


అప్పకవీయము 
సీ.పా.వేణి సరస్వతి *పెన్న యైరావతి (సభా. 171) 


ఈలాగున వపలకు మైత్రి కుదిర్చిన నన్నయ లాంతి జాతి వాలమైత్రికి 
ఇష్టపడడని ఎట్లు అనుకోగలము? ఉచ్చారణలో వపలకంటె తాంతి జాతి 
వాలకు మైత్రి ఎక్కువగానే ఉన్నది. అయితే వీటికి మైత్రిగల పద్యము నన్నయ 
భారతమందు మాకు కనబడలేదు. గాని, అంత మాత్రాన నన్నయకు ఇది 
సమ్మతము కాదని చెప్పలేము. ఇందును గూర్చి చిన్నయసూరి బాల 
వ్యాకరణములోని సూత్రము చూడండి. - “యవలలు లఘ్వలఘువులు 
మైత్రింబొరయు, రేఫంబులు పొరయవు” (ప్రకీర్ణ. 24) ఇందుకు గుప్తార్థ 
ప్రకాశికాకారులు ఇచ్చిన ప్రయోగము. - 


భీ ఎలమావి కొన యెక్కితెలతెల వార్చికో 
వెలపోటు గూకలు వెట్టెనేని (రాజశేఖర చరిత్ర.) 


III. 126-126 'శకంధు కర్మంధులు అయాయిదేశమండలి 
నూతులకర్థము గాని, కర్మంధు టేగుచెట్టుకు అర్తము కాదు. కర్మస్య అంధూః 
అని అప్పకవి వ్యాఖ్య వ్రాసి టేగుచెట్టు అర్ధం వ్రాసినారు. అంధు శబ్దము 
ఉకారాంతము గాని ఊకారంతమందు లేదు. అయినా, కర్మమనగా ఏమిటో 
అర్థము వ్రాయరయిరి....కొన్ని సమాసములలో అచ్చులు కనిపించుటలేదు” 
అని కూచిమంచి వేంకటరాయడు “సుకవి మనోరంజనము” అనే లక్షణ 
(గ్రంథమందు వ్రాసినాడు. (ఇది అచ్చువడలేదు.) 


అఖండవడి 


11.2083 “తెలుగు” అనే మాసపత్రికలో “సంపుటము. 1.సంచిక 9-10, 
1920 సం॥ మే, జూన్‌-పుటలు 9-27) అఖండవడి గురించి విపులముగా 
ఒక వ్యాసము వ్రాయడమయినది. అదిఅంతా ఇక్కడ ఎత్తి వ్రాయుటకు 
వలనుపడదు. గనుక దాని సారాంశము మాత్రము సంగ్రహించి వ్రాస్తున్నాము 


* (పథమావిభక్తిమీది పవర్ణమునకు పకారాదేశము రావలెనేమో? 


708 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


- ఈవడి అప్రశస్తమని అప్పకవి అభిప్రాయము; గాని లాక్షణికులలో అప్పకవికి 
పూర్వులు - కవిజనాశ్రయ కర్త, లింగముగుంట తిమ్మకవి, ముద్దరాజు రామన్న, 
చిత్ర కవి పెద్దన్న అఖండవడి యతి భేదములలో పేర్మాని దానికి లక్షణము 
చూపించినారు. అప్పకవి తర్వాతి లాక్షణికులలో కూచిమంచి తిమ్మకవి తన 
సర్వలక్షణ సారసంగ్రహములో దీనికి లక్షణము వ్రాసి కొన్ని మహాకవి 
ప్రయోగములు చూపించినాడు. కూచిమంచి వేంకటరాయడు జగ్గకవి మనుమడు, 
గొప్ప పండితుడు, సుకవి మనోరంజనము అనే ఒక లకూ గ్రంథములో అఖండవడి 
సాధువని మహాకవి ప్రయోగములు ఇరువై అయిదు చూపించినాడు. 


ఇంతేకాదు, వేలకొలది ప్రయోగాలు చూపించవచ్చును. అయితే 
పండితమ్మన్యులయిన పరిష్మర్తలు కవిహృదయము తెలియనీయకుండా తమ 
ఇష్టానిష్టములబట్టి పాఠములు తారుమారుచేసి గ్రంథములు అచ్చువేయించు 
చుండుటచేత వ్రాతప్రతులలో కనబడుచున్న ఆఖండవళ్లు ముద్రిత (గంథములలో 
కనబడకున్నవి. 


అయితే, పరిష్మర్తలకు అఖండవడి అగ్రాహ్యమని ఎందుకు తోచినదంటే, 
- లక్షణ (గ్రంథము లన్నిటిలోను అప్పకవీయము మాత్రమే ముందుగా అచ్చుపడి 
ప్రచారములోనికి వచ్చియుండుటచేత చాలా మందికి తక్కిన లాక్షణికుల 
అభిప్రాయము తెలియలేదు. స్వతంత్రించి లక్ష్యములు పరిశీలించి లక్షణము 
సరిచూచుకొనుట సుకరముకాదు; గనుక అప్పటికి ముద్రితమై ప్రచారములో 
ఉన్న అప్పకవీయము మాత్రమే చదువుకొని అప్పకవి లక్షణములు 
వేదవాక్యములుగా పండితులు శిరసావహించినారు. గ్రంథములు అచ్చుపడట 
ఎక్కువయిన కొలది వ్రాతప్రతులు పరిశీలించుట తక్కువయినది. ఏ లక్యములను 
చూచి సరియైన లక్షణము వ్రాయవలసిఉండెనో ఆ లక్ష్యములను ఒకానొకరు 
ప్రమాదవశమున చెప్పిన దుష్టలక్షణమును బట్టి దిద్దుటవల్ల సత్యము 
దూరమైపోవుచున్నది. అసత్యము బలపడి స్థిరమగుచున్నది. 


కాకునూరి అప్పకవి 709 


అప్పకవీయము 


అప్పకవి అఖండవడి అగ్రాహ్యమని తలచుటచేత స్పష్టముగా 
కనబడుచున్న అఖందవళులకు గతికల్పించవలసివచ్చినది. అందుచేత అతడు 
12 విధములయిన ఉభయవళులు పేర్కొన్నాడు. నాటినుండి నేటివరకు 
అప్పకవీయమందు ఆదరణ విశేషముగా గలవారికి అఖండవడి కనబడిన 
వెంటనే సాధ్యమయితే దిద్దివేయవలెననే కోరిక. దిద్దడానికి శక్యముకాక, అన్ని 
ప్రతులలోను ఆప్రయోగము ఒక్కలాగే ఉండి అది మహాకవీశ్వరుని 
ప్రయోగమైనయెడల, ఉభయవళిభేదము మరియొకటి సృజించవలెనన్న కోరికే 
కాని, అఖండవడి ఒప్పకోవలెనన్న బుద్ది ఇంకా పుట్టకున్నది. 


“చ. అని మది నిశ్చయించి హి | 
కొనరిన సైన్యముల్‌ పదునొకాంటికి (111 211) 


ఈ పద్యములో “మూడవపాదంబునందు, బదునాకొంటికి నని 
యున్నచోట సంధిగూర్చి స్వరప్రధానవడిగాను సోమయాజులుగారు 
ప్రయోగించినారు.” అని అప్పకవి వ్రాస్తే, అందుకు తగినట్లుగా, కూచి మంచి 
వేంకటరాయడు, తనసు కవిమనోరంజనములో అప్పకవి వాదము ఖండిస్తూ, 
“సమదాటోప (11.96) అన్న పద్యములో “ఒక్కాక్మమొగిన్‌ అనిన్ని మనుచరిత్ర 
“ఒక్నొటి (1. 97) అనిన్ని, రాఘవ పాండవీయము 'లేడొక్నాడు (11.98) అనిన్ని 
ఒకొ, ఒక వివిధముగా వుంటుందని వర్ణయతి గలిగిన చోట్లనే సూచించినారు. 
ఇంకా అనేక లక్ష్యములున్నవి. ఈ కారణములచేత 'పదునొకొంటికి అనునప్పుడు, 
అఖండవడి సిద్దము. ఒకంఒంటికి-ఒకొంటీకి అని అప్పకవి గారి తాత్సర్యమని 
తోచుచున్నది. పదద్వయ విభాగమునకు (ప్రసక్తి కనిపించదు. ఆయన 
ముఖ్యాభిప్రాయమొకటి, పైకి వ్రాసిన దొకటి, అఖందవడి యుండదని 
ముఖ్యాభిప్రాయము. అందుకు నఖండవళులున్న చోట 5-6 చోట్ల దిద్ది 
పాఠములు వేరే కల్పించినారు. ఇక్కడ దిద్దడమునకు శక్యము కాలేదు. గనుక, 
ముధ్దరాజు రామన్న గారిని ఆక్షేవించుటకై పయ్యెద, ఉయ్యల, 
తాయెతులు-వీటిలో పదద్వయ విభాగములేనిది వ్రాసినటులనే ఆఖండవడిని 


710 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


ఖండించుటకై వ్రాసినారు. స్తీపర్వంలో “క పాండవులవలన గీడ, క్కొండును 
లేదధిప నీదు కొడుకులు ధరణీ.” అని ఉన్నది. దీని కేమంటారు. అఖండవడి 
అంగీకరించవద్దా! గాని యిది నిజముగా వర్ణయతి” అని వ్రాసినారు. 
ముద్రిత గ్రంథములలో నిలిచిన అఖందవడి ప్రయోగములు చూడండి. 
1. సం భరణ ప్రాఢ నిజభుంజార్గళ... 
2. ఆ, లోకనమాత్రమున ముక్తు+లుల్లసిలంగన్‌. 
3. తంత్రము లాలకించి వసుంధామర ముఖ్యులు 
4. కై.లాటమునం ఘటిల్లెసక+లార్థము.... కాశీఖండము. 


శ్రీనాథుడు ఇంకా తక్కిన గ్రంథములలో సయితము అఖండవడి తరుచుగా 
వాడినాడు. 


అచ్చుపడ్డ భాగవతములో సయితము చాలాచోట్ల అఖండవళులు 
కనిపించుచున్నవి. 


1. వెట్టదునేత్రంబులు నెజ్జగావు నిజజూంటార్ట్ధేందుండున్‌ (VID 


2. కాంతాకారంబు జగన్నిమజ్జనముగ+న్నన్‌ (VID 
8. రక్షైకారంభకు భక్తపాలనకళా + సంరంభకున్‌ (1.1) 
4. లోకైక శరణ్యయోయభయ + కారణ (X) 
ర్‌. కన్నుల। కఖీలార్థలాభంబు+గలుగుచుండు 00) 


భారతములో అఖండవళ్లు లేవని కొందరికి భ్రమ, గాని, లేకపోలేదు. 
అచ్చుపడ్డ ప్రతులో చూస్తే కనబడవు, గాని వ్రాతప్రతులలో అనేకముగా 
ఉన్నవి. అచ్చుపడ్డవాటిలో కూడా కొన్ని కనబడుచున్నవి. 'పదునాకంటికి గలచోట 
“అది మది నిశ్చయించి” అనే పద్యములో అఖండవడి సిద్ధము గదా. 


“వీరలు దైవశక్తిం బ్రభ+వించిన వారను టేమిసందియం 


బీరమణియకాంతి నుప+మింపగ....” 


కాకునూరి అప్పకవి 711 


అప్పకవీయము 


ఇందులో ఇంచుగాగమ సంబంధియైన ఇకారము విరగదంటే రెండవ 
చరణములో అఖండవడి సిద్ధము, విరుగునంటే, మొదటి చరణములో అఖండవడి 
సిద్ధము. 
ఇంచుగాగము సంబంధిమై ఇకారము విరగదని అప్పకవి అభిప్రాయము; 
గాని తని అభిప్రాయమునకు విరుద్ధముగా మహాకవి ప్రయోగములు కలవు. 
1. సీ. ఏను దియ్యమున న+టించిన (నృసింహపు. 1) 
2. పాంటించి ధరించి పొందు ఘటి+యించి (భాస్మర.రా. యుద్ధ.) 
8. ఇరువుగదా ధారగొని భుజించుట యొప్పున్‌ (పద్మపు. 11.93) 
4. ఎక్కం బరించునంతకు వ+రించుట (పద్మపు. 111170) 
భారతము వ్రాతప్రతులలో కనబడుతూ ఉన్న అఖండవళ్లు చూడంది- 
1. సురరాజు నెడలో । నిడుకొని యేకాగ్రబుద్ధి+నిష్టాత్ముం డై (ఆది. 17.120) 
2. మేమున్‌ | నీవిద్యలెల్లంజూపుచు 
మీవీరులు సూచి మేలు + మేలని పొగడన్‌. (ఆది. V1.33) 


3. సూవె మనంబున దలంచు+చుండుదు నేనున్‌ (ఆది. VI. 35) 

4. విమ లమతీ నీకొడుకునట్టు+లరయంగ జనున్‌ (ఉద్యో. Il. 74) 
ర్‌. ఘ।స్మరుడగుచున్న వాని దివి+జారి (అర. VI1.357) 
6. నామనమార దీని గని+నప్పుడె.... (సౌ ప్తి 11.96) 

7. జనావళి పురజనులు హస్తి+నాపురమునకున్‌ (అశ్వ. 1/7. 99) 


ఇంకా అనేకముగా ఉన్నవి, గాని, పరిష్మర్తలు అచ్చులో కనబడకుండా 
తమ ఇష్టము వచ్చినట్లు దిద్దివేసినారు. కొన్నిచోట్ల అర్ధము పాడయినది. 


సీ. నీలజీమూతంబు లీల నాక్షేపించి నల్లనైతో 6 తెంచు + నట్టి తనువు 
(అది. 1/1. 214) 


అని ఉంటే, “అట్టి తనువుకు బదులుగా నల్లగ్భహము అని అచ్చు 
వేయించినారు. దీనికి అర్థమేమి? 


712 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


111271 అభేదవిరతులలో వబలకు, లడలకు, లళలకు, ళడలకు, 
అభేదవర్గవిరతులలోవపఫబభలకు యతి చెల్లవచ్చుననిన్ని రలలకు మాత్రము 
యతి చెల్లకూడదనిన్ని అప్పకవి అభిప్రాయము. “రల యోరభేదః” అని కూడా 
సూత్రమున్నదే. లక్ష్యం విలాసమువారికి ఆక్షేపించి వారిచ్చిన రెండు పద్యములలోను 
రేఖాశబ్దము లేఖా శబ్ద్బముగా చదువవలెను. అని అప్పకవి విధించి చెప్పుటకు 
ఆధారము కనబడదు. రూపాంతరములున్నందున ఏదో ఒక రూపమునే 
విధించుటకు ప్రయోజనము తన మతము సాధించుకోవడమే కాని, మరియొకటి 
కానట్లు కనబడుచున్నది. 


రూపాంతరములు లేని లక్ష్యములు కూడా ఉన్నవి. 
1. రాయంచ కాళ్లు దాలకయమున్న (వసుచరిత్ర) 
2, లీలాహాస్యకళా ప్రసంగముల నుద్రేకించి.... (కాశీఖండము ే/1.2 0.) 


I. 357 స్వవర్గజప్రాసమునకు అప్పకవి ఇచ్చిన లక్ష్యణములో “ండ,ంట” 
లకు ప్రానము చెల్లునని చెప్పియుండలేదు. అదిగాక, తిక్కన సోమయాజి 
“ఆకొండు” అనే ప్రయోగించి ఉండవచ్చును. “మార్మొండు” మొదలయిన 
శబ్దములున్నవి. 


111. 366 లడలకున్ను ళడలకున్ను ప్రాసము చెల్లునని రూపాంతరములు 
గల మాటలున్న పద్యములనే అప్పకవి ఉదాహరించినాడు. 


వెడలి-వెలలి, దడము-దళము-, వ్రీడ-వ్రీళ. 


రేఖా - లేఖాశబ్దముల గురించి అతడు చెప్పినల్లే చెప్పి రలల యతి అతడు 
ఖండించినట్లే ఈ అభేదప్రాసము ఖండించవచ్చును; గాని, మాకు రెండున్ను సమ్మతమే. 


రూపాంతరములుంలేని పదములుగల లక్ష్యములున్నవి. - 
చ. అలజడి బొందగాం దగని యట్టిది ద్రౌపతి మేరుకల్పులం 


గొడుకుల..... (శాంతి. I. 202) 


కాకునూరి అప్పకవి 713 


అప్పకవీయము 


చ. పడి తెలివొంది లేచి పొరిబాష్పలజలంబులు మేసుగప్పగాం 
బడంతుక..........౨౨౨౨౨౨౦౦౦. కోర్చిన న్నలజడి (మార్చ 


111. 378 “ధూర్తులైన కవులు కల్పనంజేసి 


యొప్పిదంబు లనుచు జెప్పరాదు.” అని వీధినాటకమునం దొక 
పద్యమున్ను రామాయణమునం దొక పద్యమున్ను చూపించినాడు. వాటిలో 
తనమతము నిలబెట్టుకొనుటకు పాఠాంతరములనైనా చూపించలేదు. ఇంతకు 
ముందు “కర్ణాట” శబ్దమునకు శ్రీనాథుని వీధినాటకమందలి పద్యమున్ను 
అనేక స్థలములందు రామాయణమందలి పద్యములున్ను ఉదాహరించి ఈ 
(గ్రంథములు రచించిన మహాకవులను “ధూర్తులయిన కవులు” అని వ్రాయుట 
అతిసాహసము. సభాపర్వములో నన్నయయే ఇట్టి ప్రాస ముంచినాడు. 


ఉ. మండిత సూర్యరళ్ళి....గట, స్యందిసుగంధి....” సభా. 11. 111 
ఈపాఠము అహోబలీయమందున్నది; గాని, కొన్ని వ్రాతపుస్తకములలో 
లేదు; అచ్చుపడ్డ (ప్రతులలోను “మందిత సూర్యరళ్ళి...” అని దిద్ది ఉన్నది. 
IV.  కాంచపదము (పుట 250) 
కౌంచపదీ వృత్తమ్మున జెన్నారగ బలుకుదు రిలంగవి. 


ఇందులో విశ్రమాక్షరములు అప్పకవి తాను 111.110-111 లో 
విధించినట్లు నిలిపినాడు కాడు. చూడండి. 


“ఆ. ఒక్కపదములోనం బెక్కు విశ్రమములు 
జణుగుచోట మొదల జడ్డలున్న 
నడుగు వెడలు దనుక నందొక్కటియె కాని 
యుండ దొకటనదియు నొకట నిదియు.” 111.1] 
IV. 411-412 అప్పకవి చెప్పిన శరభ క్రీడలో నాలుగు పాదములున్ను 
చంద్ర శ్రీవృత్తచ్చాయనే నడుచుచున్నవి. విశాలవృత్తము సమవృత్తములలో 
పేర్మొలేదు. అది ఎట్లు నడచునో చెప్పలేదు. 


714 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


17 కేతుమతి (404), వేగవతి (405), వియోగిని (406), పరావతి 
(407), వీణారచనము (417), ఉద్ధతము (418), మణిదీపిక (421) 
మొదయినవాటికి వివరణ వచనముల లేకపోవుటచేత అని ఎట్లు నడుచునో 
సులభముగా తెలియదు. 


4. 419 మూడవ చరణములో గణభంగము, తుదిగణము యగణమై 
ఉండవలెను. మావద్దనున్న వ్రాతప్రతులలో పూర్వముద్రణములందును ఇట్లే 
ఉన్నది. ఇటువంటి ప్రమాదములు మరికొన్ని కలవు; ఉన్నచోట పుట అడుగున 
చూపించినాము. 


4 521 ఈసీసభేదముల గురించి లాక్షణికులందరున్ను ఒక్క విధముగా 
చెప్పలేదు. అందరిలోను ఎక్కువభేదములను పేర్మొన్నవాడు అసంతుడు; అతడు 
పది భేదములను చెప్పినాడు. 


1. సమసీసము :- (సామాన్య సీసము, విశేషలక్షణ మేమి లేదు.) 

2. సర్వతః ప్రాససీసము :- (అన్ని చరణములలోను ఒకే అక్షరము 
ప్రాసయతులు గలది. అనగా 24 చోట్ల ఒకటే ప్రాసాక్షరము, అక్షరమైత్రిపడి 
పాటించనక్కరలేదు. 


3. అక్కిలి ప్రాససీము: - (పెద్దపాదములుందుగల 8 ఖండములలోను 
గీతి నాలుగు పాదములలోను రెండవ అక్షరములు ఒకే ప్రాసాక్షరము కలిగి 
ఉండవలెను. ఇదిగాగ సర్వత్ర అక్షరమైత్రివడి నియమము పాటింపవలెను. 
అనగా, 12 చోట్ల ఒకటే ప్రాసాక్షరముగల అక్కిలి వడి సీసము.) 


4. (సమ) ప్రాససీసము:- (నాలుగు పెద్ద పాదములందును ఎత్తు 
గీతిలో బేసిపాదముల రెంటను రెండవ అక్షరములు ఒకే ప్రాసాక్షరము కలిగి 


కాకునూరి అప్పకవి 715 


అప్పకవీయము 


ఉండవలెను. ఇదిగాక, సర్వత్ర అక్షరమైత్రివడి నియమము పాటించవలెను. 
అనగా 6 చోట్ల ఒకటే ప్రాసాక్షరముగల అక్కిలివడి సీసము) 


5. వృత్తప్రాసుసము: - (పెద్ద పాదముల నాల్లింట మాత్రమే వృత్తముల కున్నట్లు 
ప్రాస ముండవలెను. లక్ష్యమునుబట్టి సర్వత్ర వడినియమము పాటించనక్యర లేడు. 

6. అవకలిప్రాసుసము:- (అన్నిబోట్లను ప్రాసయతి నియమము మాత్రే కుది.) 

7. అక్క్మిలివడిసీసము:- (అన్ని చోట్లను వడినియమమేకలది) 


8. వడిసీసము : - (అన్ని చోట్లను వడినియమముండవలెను, అంతే 
కాక, పాదాదినున్న వర్ణముతో మైత్రిగల వర్ణములే పాదము పొడవునను 
యతిస్థలములందు రావలెను.) 

9. విషమసీసము:- (ఉత్సాహ, గీతపద్యమున్ను కలిసినది.) 

10. సర్వలఘుసీసము:- (ఇందులో ఇంద్రగణములకు బదులుగా 
అయిదు లఘువుల గణము లుండును.) 

వీటిలో 1, 2, 4, 6, 7, 9, 10 - సీసభేదములు అప్పకవీయములో 
ఉన్నవి; అయితే, పేళ్లలో కొద్దిగా భేదమున్నది. అనంతుని (సమ) 
ప్రాససీసమునకు, అప్పకవి ఇచ్చిన వత్తప్రాససీసము (ప. ము. అక్షిలి ప్రాససీసము) 
సరిపోవును. అనంతుని అవకలి ప్రాససీసమునకు అప్పకవి ఇచ్చిన 
అవకలివడిసీసము సరిపోవును. అప్పకవి, 'ఆదినేవడి నిల్పి రావదేపదమెల్లంజేయ 
నయ్యది వడిసీసమునగ” అని, అనంతుడు తన వడిసీసమునకు “మునుగైకొన్న 
యతి పాదమండెల్ల నడరిన వడిసీస మనగ బరగు అని చెప్పినట్లే చెప్పి, 
అందుకు లక్ష్యముగా ఇచ్చిన పద్యములో ఆ లక్షణము పాటించలేదుగనుక, 
అప్పకవి యిచ్చిన వడిసీసము అనంతుని అక్కిలివడి సీసమునకు సరిపోవును; 
గాని, అనంతుని వడిసీసమునకు సరిపోదు. 


716 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


ఇంతకున్ను ఈసీసభేదములు కవులు ఎంతమట్టుకు తమకావ్యములలో 
చూపించినారో విచారణీయము. “సప్తవిధము లివియ శబ్దశాసనుండు, 
పంచమామ్నాయ ఫక్కిలోం బల్మెంగాని, కడమ కవులాజు సీసము ల్విడిచి పెట్టి, 
చెలంగి సమసీసపద్యమే చెప్పినారు” అని అప్పకవి వ్రాసినాడు; గాని ఇది 
సత్యమునకు మిక్కిలి దూరము. 
నన్నయ సీసభేదములు 


నన్నయ అనేక విధములయిన సీసములు వ్రాసినమాట వాస్తవమే కాని, 
అతడు పాటించిన సీసభేదములు అనంతుడు, అప్పకవి మొదలయిన లాక్షణికులు 
ఏర్పరచిన లక్షణములను అనుసరించి లేవు. అప్పకవి చెప్పిన ఏడువిధముల 
సీసములలోను సమసీసము, సర్వతఃప్రాస సీసము, విషమసీసము, సర్వలఘుసీసము 
నన్నయ భారతములో కనబడలేదు. వడిసీసము (అనగా, సర్వత్ర అక్షరమైత్రి 
వడి నియమే కలది అవకలివడిసీసము (అనగా సర్వత్ర ప్రాసయతి నియమమే 
కలది.) ఈ రెండు విధములయిన సీసములు మాత్రమే నన్నయ తరుచుగా 
వాడినాడు. రెండు సీసములలో (11.21, 11.27 ఆనందము) అనంతుడు 
చెప్పిన వృత్తప్రాస సీసలక్షణము కనబడుచున్నది. ఆ రెండింటిలో ఒకదానియందు 
(111.27) ఒకే ప్రాసాక్షరము సీసపాదముల నాల్లింటను, ప్రతిపాదమందు 
నాలుగుచోట్లను (అనగా 16 చోట్ల) ఉన్నది; రెండవ దానియందు (11.21) 
ఒకే ప్రాసాక్షరము సీసపాదముల నాల్లింటను ప్రతిపాదమండు రెండుచోట్ల మాత్రమే 
(అనగా ఖండమున కొకటిచొప్పున 8 చోట్ల) ఉన్నది. ఎత్తుగీతలలో ప్రాసాక్షరములు 
భిన్నముగా నుండుటచేత అప్పకవి చెప్పిన వృత్త ప్రాసమునకు భిన్నముగా ఉన్నవి. 
అనంతుని వృత్తప్రస్తానమునకు సరిపోవుచున్నది, గాని, అతడు చెప్పని విశేష 
నియమములు కూడాకలిగి ఉన్నవి. 


కాకునూరి అప్పకవి 717 


అప్పకవీయము 


నన్నయ సీసములు ఎన్ని విధములుగా ఉండునో ఈ దిగువనను ఒక 


పట్టికలో చూపిస్తున్నాము. 


సీ ప్రాసయతి 


సీ ప్రాసయతి 
గీ. యతి గీ.ప్రాస 


ఇందుకు తెలివిడి: - 
1. సీ.యతి గీ.యతి 


బీ (ప్రాస 
సీ యతి॥ప్రాస 
11 
సీ యతి॥ప్రాస 
గీ.యతి। ప్రాస 
15 
సీ (ప్రాస యతి 


గీ. యతి॥ప్రాస 


4 
సీ యతి 
గీ. ప్రాసయతి 
8 
బీ (ప్రాస 
గీ. ప్రాసయతి 
12 
సీ యతి॥ప్రాస 
గీ. ప్రాస యతి 
16 


సీ (ప్రాస యతి 





గీ. ప్రాసయతి 


అంటే సర్వయతిసీసము, అన్నిచోట్లను వడి నియమమే కలది, అనంతుని 
అక్క్మిలివడి సీసమునకుగాని అప్పకవి లక్ష్యముగా ఇచ్చిన వడిసీసమునకు గాని 


సరిపోవును. 
2. సీ యతిప్రాస 


సీ యతిప్రాస అంటే, సీసపాదముల నాల్లింటను ప్రతిదానిలోను 
మొదటిదళమందు యతిన్ని రెండవదళమందు ప్రాసమున్సు గీతపాదములు 


718 


కాకునూరి అప్పకవి 


అప్పకవ్‌యము 


నాల్గున్ను రెండు వరుసల నుంచగా మొదటి దళమందు అనగా ప్రథము 
తృతీయ చరణములందు యతిన్ని రెండవ దళమందు అనగా ద్వితీయ చతుర్ధ 
చరణములందు ప్రాసమున్ను ఉండును. 

ఇట్లే తక్కిన సీసభేదములు తెలుసుకోవచ్చును. 

ఈ 16 సీసభేదములలో 12, 14, 15 విధములయిన సీసములు 
మాత్రము నన్నయ భారతములో కనబడలేదు. 

సన్నయ భారతములో ఉన్న సీసములన్నీ 251. వీటిలో ఎన్నెన్ని ఏయే 
సీసభేదముల ననుసరించి ఉన్నవో దిగువను వివరిస్తున్నాము. 

(1) 158, (2) 3, (8) 2, (4) 2, (5) 3, (6) 33, 

(7) 1, (8) 4, (9) 16, (10) 5, (11) 1, (13) 21, (16) 2. 

ముద్రిత గ్రంథములలో చూచినయెడల కొన్ని పద్యములలో ఒక్కొక్క 
చోట క్రమము తప్పినట్లు కనబడును; గాని సరియైన పాఠములు చూచినయెడల 
అవి నియమమును అనుసరించి ఉన్న వని చెప్పవచ్చును. ఇందుకు 
దృష్టాంతముగా ఒక్కటిమాత్రము ఇక్కడ చూపిస్తున్నాము. 

సే ఇన్నలోపాఖ్యాన మెప్పుడు.... (అర. 11.280) అనే పద్యము సర్వయతి 
సీసము; మొదటి సీసభేదమునకు లక్ష్యము. అయితే, ముద్రిత గ్రంథములో 
మూడవ చరణము “నుత చరిత్రుండైన బుతుపర్జుంగీర్తింప” అని ఉండుటచే 
క్రమము తప్పినది. గాని, ఈ పాఠము నన్నయ పాఠముకాదు. తాళపత్ర 
ప్రతులలో “బుజుచరిత్రుడైన బుతుపర్లుగీర్తింప” అనిన్ని 'బుషిచరిత్రుడైన 
బుతుపర్షుం గీర్తింప” అనిన్ని ఉన్నది. ఈ పాఠములు వావిళ్లవారి ప్రతిలో 
(చూ.పుట 76 సం. 2.) కూడా సూచించినారు. 


ఈ విధముగానే సరియైనపాఠములు చూచుకొని నన్నయ చెప్పిన 
సీసములన్నీ పైని చెప్పిన భేదములకు లక్ష్యములుగా ఉన్నవని గ్రహించవచ్చును. 
అప్పకవి చతుర్జాశ్వాసమున కనబరచిన వృత్తముల పట్టికలోగాని, 
లక్ష్యలక్షణ పద్యములలోగాని తానే ఇతరస్థలములందు వాడిన వృత్తములలో 


కాకునూరి అప్పకవి 719 


అప్ప్టకవీయము 

కొన్ని పేర్కొనలేదు. వాటి నిక్కడ పేర్కొని వాటి లక్షణము చూపిస్తున్నాము. 
1. సరోజవృత్తము (8-వ ఛందము) ౪౮1౮11010౮ 

2. దరధ్వని తాళము (6-వ ॥ ) ౮10౮111 (లఅఘ్వంతము) 


8. రతీ (8-వ 1) UIIUIUIU 

వృత్తముల వివరణములో దీనికి 'నాగరనామవృత్తము” అని వేరే పేరు కలదు. 

4. నీలోత్సల (9-వ ॥) UUUUUIIUU 

5. అంబా (11-వ ॥) 1101101016 

6. పద్మ (13-వ ॥) 11011011[0[01060106 

7. (నరక) పుప్పిణీ (14-వ ॥) IIIIIITUITUUIUUIU 

8. వాణీ (17-వ॥) UIUIIITUIITUITUIUIU 
పాఠాంతరములు. 


పుట అడుగున చాలాచోట్ల పాఠాంతరములు చూపించినాము. అయితే, 
ఈ గ్రంథముద్రణము పూర్తికాక మునుపు ఓరుగంటివారి ప్రతి జాగ్రత్తగా 
పరిశీలించుటకు అవకాశం చాలనందున ఆఫప్రతి దొరికిన లాభము పూర్తిగా 
పొందలేక పోయినాము. గనుక, దానిలోని పాఠాంతరములు మొదలయినవి 
కొన్ని ఈ దిగువను చూపిస్తున్నాము. 


పద్య సంఖ్య ఈ (గ్రంథములోని ఓరుగంటివారి 
ముద్రిత పాఠము ప్రతిలోని పాఠము 

పీ 18 వన్నియను వన్నెయును 

46 ద్రాక్ష ద్రాక్ష 

50 తెనుంగుటీక తెలుగుండీక 

100 శ్రుత (శ్రుతి 

101 గంగాసమనాగ గంగానదిచెంత 
188 (తర్వాతిశ్లోకములో) 


720 కాకునూరి అప్టకవి 


IL 425 
Il. 188 


వాగర్తౌ 
థి 


అప్పకవీయము 


శబారౌ 
అధి 


దెనుంయగు(న) కావశ్యకంబిది దెనుంగున కవశ్యకంబిది 


(మూ. సూ. 2.) వాగర్ణా 
దోడతెవులు 

చెల్వకు 

ను సముజ్వలదు 
బాలింత 
భక్షించుచున్నాడు 
సుదంతిని 

దగు 

చేష్టలును నోట 

(తర్వాత మధుసేవనము) 
చైత్య 

హారులు నాతని 
వాసైకేశ్వర 

గారాపు 

శిపి 

నలుబది 
కరిబృంహితములో 
(చిననాడుశకలుని) 
చారుహాసిక 
చారుహాసికల్‌ 


శబ్దార్థ ' 
దొడ్డతెవులు 
చెల్వల 

గుల భూమిధరో 
బాలెంత 
భక్షింపుచున్నాడు 
సుదంతను 

గను 
చైందములునోట 
మధుసేనము 
శైత్య 
హారిమములతని 
వాసై లేశ్వర* 
గారాబు 

శివి 

నలువది 


చిననాండయసురుల 
చారుహాసికి 
చారుహాసికుల్‌ 


1. ఈ పాఠమే సరియైనది. క్రింది పద్యములో “కృతికి నెప్పు శబ్బార్థముల్‌ రెండు వలయు” 


అని అప్పకవి వ్రాసినాడు. 
2. అప్పకవి ఏలేశ్వరునే ఉద్దేశించి ఉండును. “లే” 'వేే వలె కనబడుట చేతనే కాబోలు 
పూ.ము.(1859)లో 'వాసైవేశ్వరి అని ఉన్నది. 


కాకునూరి అప్పకవి 


721 


435 సంబరము సంబళము 
452 ఈతేటగీతికి బదులుగా ఓరుగంటి వారిప్రతిలో 
“ఆ. పరగ గందము మణి పథ్యయు విపులయుం 


జపలయు ముఖచపల జఘన చపల 
యనంగ నాజువిధము లైకందపద్యంబు 
లఖిల సుకవికృతుల నలరుచుండు.” అని ఉన్నది. " 


IV. 486 నలివిరమణములు నాటి విరామము 
సుజగణము జకారము 
కలిరమణము గోవిందా 


522 ఇది(ఓ) లో చాలా భిన్నముగా ఉన్నది. 
“సురపతులాజ్లురి పై భా 
స్మరులిద్దజు సీసదీర్హ చరణమున కగున్‌ 
జరణాది పంచమాదియు 
విరమములై రెంటిరెంటి వెలయగ వలయున్‌.” 
528 సామంబుగా మించి - గావించి మైత్రికి సాపరింప మైత్రికి 


నామతింప 
560 నారతమేతెంచు నారతమునువచ్చె 
564 మొదట రెండు చరణములు (ఓ) లో భిన్నముగా ఉన్నది. 
“నానాసననానున్నా 
నూనను నిన్నన్న నేను నున్నని నిననై” 
V. 17 లేకుండ నొకట లేకుండునౌను 
29 జనియెసుమ్ము జనియెంజుమ్ము 


1. “మహొలోని రేఘము అప్పకవి మతమున ఈీటరేసే కాని రసము కాడు గనుక పూర్వమద్రణమలోని 
పాఠమందు 'రజిలకు చెప్పిన ప్రాసయతి స్వమత విరోధములు సూచించుచున్నదని అముద్రిత 
గ్రంథ చింతామణిలో (సం. 18. 1900. సం.2) ఒకరు ఆక్షేపించినారు. సరియైన పాఠము 
దొరకనప్పుడు కవిని అన్యాయముగా దూషించవలసిన వచ్చుననుటకు ఇది ఒక దృష్టాంతము. 
ఇల్లే (చూ. శుద్ధపత్రిక) 1V.245; V.106లో కూడాను. 


722 కాకునూరి అప్టకవి 


అప్పకవయము 


69 పజ్జం పంచం 
-న్మీరలు =న్మీరును 
72 కమికెడు కెంకెడు 
87 గాననిది గానయిది 
116 భూమిసురులు భూమిసురలు" 
130 (తర్వాత) 
పదమధ్య ద్రుతలోప బింద్వాదేశములు-ద్రుతాదేశ బిందువు. 
143 వ్రేపల్లెను రేపల్లెను 
నీరజగర్భుండు నీరేజగర్భుండు 
149 నరక పుప్పిణి పుప్పిణీ 
158 శ్రీవాసు శ్రీదేవి 
162 వెలింగెడి వెలుంగెడి 
1. 804 (తర్వాతను) ఓరుగంటివారి ప్రతిలో 


ఆరుశ్లోకములున్ను మరియొక చక్రమున్ను ఉన్నవి. 


ఆద్యగ్ని రుద్రనవలోచన వేదసంఖ్యా 

మార్తండ దిగ్భతు గజేషుచ షోడశేషు, 

దైవస్వతేషు తుర గేషుచ వాసవేషు 

శేషం త్రయోదశపదం విదధాతి విద్వాన్‌ 

నామాద్యక్షర మారభ్య మంత్రాద్యక్షర గణ్యతే, 

సిద్ధసాధ్య సు సిద్ధారీన్‌ ప్రాదక్షిణ్య క్రమేణతు 
యథో క్రస్తు ద్విగుణాత్‌ సిద్ధసాధ్యవాన్‌, 

క జపాత్‌ సిద్దారిర్హంతి గోత్రజాన్‌ 

సిద్గోర్థ జపాత్‌ తత్సాధ్యస్యాధితోజపాత్‌ః 8, 


1. కాశీఖండములో క్షితిసురలు. 


కాకునూరి అప్పకవి 723 


4 


అప్పకవీయము 
గ్రహణాత్‌ తత్పు సిద్ధస్తు తదరిర్‌ జ్ఞాతిహా భవేత్‌, 5 
అరిసిద్ధస్సుతంహన్యా దరిసాధ్యస్తు కన్యకాం, 


పత్నీ మరి సుసిద్ధస్తు శత్రు క 


త్న కానా 





అంణష ఏటర 

II. 277 తర్వాతనున్న వచనము చివరను (ఓ)లో ఈ వాక్యములున్నవి - 

“లంబాలక మవలంబే తం బాలం తమ విలగ్న జంబాలమ్‌’ అని లీలాశు 
కుల ప్రయోగమున్నది, గనుక లంబాలక శబ్దమే యిక్కడ సిద్ధము.” 

11. ప్రట 180 గ్భూకుడము తర్వాత (ఓ)లో గ్భుగీతి మరు విడో బ్రాసి ఉన్నది. 

IV. 518 “నాఖీల కంస సంహారునందు” అని (ఓ) లో 6-వ చరణముగా 
ఉన్నది; దీనితో పద్యము పూర్తిగా ఉండును. 

1/7. పుట 293 మాలికా బంధము. 2 తర్వాత క్షురికాబంధమున్ను, 
షోడశదశ చక్రమున్ను కలవు. అవి ఈ (గ్రంథమందు పొరపాటున 
పొందుపరచలేదు. - ప్రకాశకులు 

వావిళ్ళ రామశాస్తులు & సన్స్‌ 
sk ok oe ok 


1. ఈ విమర్శనము ముగింపు వాక్యములు గానంబడవు (రా.) 


724 కాకునూరి అప్పకవి 


